


VISWA DARSANAM 


An outline of western Philosophy 


By ఇ గ 
Dr. 14110051 RAMAMOHANA RAO 


Published by 


LIKHITHA PRACHURANALU 
VIJAYAWADA - 520 002. 


First Edition 
August - 1988 


Second Edition 
December * 1996 


Cover Design 
BAPU 


Price Rs : 175-00 -« 


Printed at 
Sai Offset Printers : 


Sole Distributors 


PALLAVI PUBLICATIONS 
Eluru Road, Vijayawada-520 002. 
Ph; 67070 


Peers 
గ్ల 


1 


Wii 
AA 


(21 
| 


1/1 


|. 


Ae! 
/ igs 
వ 
స 

i; 


' 
. 
i ff 


FFE 
గ్‌ 


స 


గ 
(// 





న్న దృశ్యం 


జాకియస్‌ లూయిస్‌ డేవిడ్‌ (1787) 


సోక్రటీస్‌ విషపానం చే 


చిత్రకారుడు 


కవి, పండితుడు, పరిశోధకుడు, 
నాకు పరమాస్తడు 
ఆరు[ద్రగారికి 

సగౌరవంగా 

అంకితం 


ఫాన్‌ ped ped peed pul pt nn] 
రష రొ ధరా త థు గై క ది 


1 90 4 ర ౯౮|| 8 ౪౪౮ గ్రా కో 


అధ్యాయ సూచిక 
ముందుమాట 


ఉపోద్దాతం 

గ్రీకుల పూర్వ రంగం 

తొలి (గ్రీకు తత్వవేత్త థేలీస్‌ 

థేలీస్‌ శిష్య (ప్రశిష్యులు 

భావవాద పితామహుడు పితాగరస్‌ 
నిరంతర పరివర్తనవాది హెరాక్షిటస్‌ 
పారభౌతిక తాత్వికుడు పార్మెనిడీస్‌ 
బహుసత్తావాదులు : ఎంపిడోకీస్‌, అనగ్గాగరస్‌ 
డెమొ(క్రటిస్‌ అణువాదం 

సోఫిస్థుల వాద (బ్రహ్మోపాసన 

సోక్రటీస్‌ ఉజ్వల జీవితగాథ 

స్వాప్నిక స(మ్రాట్టు, ఆదర్శవాది ప్లేటో 
సజీవ విజ్ఞాన సర్వస్వం అరిస్టాటిల్‌ 
అపర చార్వాకుడు ఎపిక్యురస్‌ 
స్థిత'ప్రజ్ఞులైన స్టాయిక్‌ తాత్వికులు 
మధ్యయుగాల నుంచి నవీన యుగానికి 
ఆధునిక యుగ వైతాళికుడు బేకన్‌ 
హాబ్స్‌ ఊహించిన (ప్రాకృత యుగం 


127 
160 
169 
179 
185 
195 


19. 
20. 
21. 
22. 
23. 
24. 
25. 
26. 
27. 
28. 
29. 
30. 
31. 
32. 
33. 
రెడ, 
35. 
36. 


తర్కం ద్వారా దేవుడిని నిరూపించిన దె కార్త్‌ 


ఉదాత్త జీవితం గడిపిన స్పినోజా 


జగమంతా శక్తి స్వరూపంగా దర్శించిన లైబ్నిజ్‌ 


అనుభూతివాది జాన్‌ లాక్‌ 

“జగమే మాయా” - బిషప్‌ బెర్‌క్రీ 
అతనికంటె ఘనుడు డేవిడ్‌ హ్యూమ్‌ 
రొమాంటిక్‌ వాద ప్రవక్త రూసో 
వోల్టేర్‌ రగిలించిన భావ విష్టవ జ్వాల 
కాంట్‌ తాత్విక విప్టవం 

జటిలత్యానికి పరాకాష్ట హెగెల్‌ 
నిరాశావాది షోపెన్‌హూవర్‌ 
బిగీషావాది నీషే 

అస్తిత్వవాద పితామహుడు కీర్క్‌గార్డ్‌ 
కమ్యూనిస్టు ప్రవక్త కారల్‌ మార్క్స్‌ 
'ప్రాగ్మాటిజం (ప్రవక్త విలియం జేమ్స్‌ 


చైతన్య స్రవంతి వాది బెర్గ్‌సన్‌ 


బెర్హాండ్‌ రస్సెల్‌ 
అస్తిత్వవాది జీన్‌ పాల్‌ సార్ర 
తాత్విక పద పట్టిక 


ఆధార (గ్రంథావళి 


204 
214 
227 
238 
255 
265 
273 
284 
294. 
331 
352 
369 
382 
391 
428 
439 
463 
485 


_ 5B 


518 


పుట్టపర్తి నారాయణాచార్యుల వారి అభిప్రాయం 519 


ముందుమాటలు 


(పొళ్య, పాశ్చాత్య విభేదం లేకుండా తత్వశా,స్త్రంవట్ల నాకు కల అభి 
రుచి ఆసక్తి ఈ రచనకు (పరణ. 


చాలా ఏళ్లనాటి సంగతి. బహుశా 1950-51 నాటి విషయం. బెర్జాండ్‌ 
రస్సెల్‌ వ్రాసిన “హిస్టరీ ఆఫ్‌ వెస్టర్న్‌ ఫిలాసఫీ” చదివాను. ఆ పద్దతిలో 
అంత సరళంగా తెలుగులో పాశ్చాత్య తత్వ _ సిద్దాంతాలనే కాక్క భారతీయ 
దర్శనాలను కూడా వ్రాయాలని ఒక ఉబలాటం మనసు లోవరి పొరలలో 
దోబూచులాడింది. 


అయితే, అది ఉబలాటపడినంత తేలిక కాదని తెలుసు. తత్వశాస్త్రం 
జటిలమైనది. కాగా పాశ్చాత్య తత్వశాస్త్రం మరీ కొరకరాని కొయ్య. ఎంత 
అర్థమైనా అర్హం కావలసింది ఇంకా మిగిలే వుంటుంది. అది అలా వుంచి, 
అర్హమైనదాన్ని తెలుగులో వివరించడానికి భాషపై ఎంతో ప్రభుత్వం కావాలి. 
దాన్ని చివరి వరకు కొనసాగించడానికి ఎంతో ఓర్పు, పట్టుదల కావాలి. అందు 
చేత ఆ ఉబలాటంతో చెలగాటం అలా మనసు లోవల పొరలలో నే మణిగిపోయింది. 


అలా కొన్ని దశాబ్దాలు దొర్హిపోయిన తర్వాత నిశ (రూపం, నరావతారం 
రచనల అనుభవం పిదప, తత్వశ్నాస్త్ర రచన మీదికి మనసు మళ్లీ మళ్లింది. 
"మొదటి నుంచివున్న వేపకాయంత వేదాంతం (పేరణగా ఈ రచనకు ఉవపక్రమిం 
చాను. వృత్తి గత కారణాలవల్ల ఒకేసారి గ్రంథ రచన నావల్ల కాగల పని కాదు 
కనుక, పూర్వపు సైన్సు గ్రంథాలవలెనే “విశ్వదర్శనం” అని చేరు పెట్టిన ఈ 
తత్వశాస్త్ర రచన కూడా సీరియల్‌ గానే మొదలు పెట్టాను. మధ్య మధ్య 
అనివార్య, సుదీర్హ అంతరాయాలతో 1980 చివరి నుంచి 1987 మార్చి 
వరకు ఆరేళ్లకు పైగా ఆంధ్రజ్యోతి వారవత్రికలో ధారావాహికగా రచన సాగింది. 


మరికొన్ని అనివార్య కారణాలవల్ల ఇప్పటికిగాని అది వుస్తక రూవంలో వెలుగు 
చూడడం తటస్టించలేదు. 


ఈ రచనకు “విశ్వదర్శనం” అని పేరు పెట్టడానికి కారణం దీని తర్వాత 
వచ్చే ఉపోద్దాతంలో వివరించాను. ప్రాచ్య, పాశ్చాత్య దర్శనాలు రెండింటిని 
రెండు భాగాలుగా (వ్రాయాలన్నది నా కోరిక. మరి ఈ రెండింటిలో మొద 
టిదిగా పాశ్చాత్య తత్వ శా,స్త్రాన్నే ఎందుకు ఎంచుకున్నానంకే, ఏదో ఒక 
దానితో మొదలు వెట్టారి కనుక అని తప్ప వేరే సమాధానం లేదు. ఆ 
మొదలు పెస్టుది భారతీయ తత్వ శ్నాస్త్రాలతోనే మొదలు పెట్టవచ్చు కదా 


ix 


అంటే నిజమే కాని ఒక మాట : భారతీయ  దర్శనాలపై-ఉపనిషత్తులు, 
షడ్దర్శనాలు భగవద్గిత, శంకరా ద్వెతం ఇత్యాదుల వై -తెలుగులో అసంఖ్యాకంగా 
(గంథాలున్నాయి. కాగా, పాశ్చాత్య ఆత్వకాస్తంవి చాలా కొద్దిగానే తెలుగు 
రచనలున్నాయి. కీర్తిశేషులు (క్రీ గోపీచంద్‌, (క్రీ) జి.వి. “కృష్ణారావు మొదలై న 
వారు వివిధ పాశ్చాత్య పనిపై వ్రాశారు గాన్సి అటు గ్రీకు తత్వవేత్తల 
నుంచి ఇటు జీన్‌ పాల్‌ సార్తరి వరకు ప్రధాన పాశ్చాత్య దార్శనికుల గురించి 
ఎవరూ ఒకే [గ్రంథంలో వ్రాసినట్టు లేదు. అందువల్ల ముందుగా పాశ్చాత్య 
తత్వ విభాగం పూర్తిచేయడం మంచిదని ఎంచి, అందుకు ఉవక్రమించడం జరి 
గింది. 


ఒక ధర్మ సందేహం రావచ్చు. మన తత్వశాస్త్రం (ప్రపంచంలో కల్లా గొప్పది 
కదా మన దర్శనాల కంటు పాశ్చాత్య దర్శనాలు పొడిచేసింది ఏమి వుంది; అది 
కాక్క తెలుగువారు పాశ్చాత్య తత్వశాస్త్రం గురించి తెలుసుకోవలసిన అవసరం 
వుందా తెలియ జెప్పవలసన అవసరం వుందా అని కొందరు అడగవచ్చు. 
అయితే, ఒకటి గమనించాలి-భారతీయ దర్శనాలు గొప్పవే. అంతమాత్రాన 
పాశ్చాత్య తత్వశా,స్త్రాన్ని తక్కువ చేయడం తెలివి తక్కువ. జిజ్ఞాసువులకు 
భారతీయ దర్శనాలు ఎంత ఆసక్తి కలిగిస్తాయో, పాశ్చాత్య సిద్దాంతాలు కూడా 
అంతే ఆసక్తి కలిగిస్తాయి. వాటివలె వీటిని కూడా పరిచయం చేసుకోవడం, 
వీలైతే అధ్యయనం చేయడం అవసరం. 


అదీకాక ఈ రోజున ప్రపంచాన్ని అమితంగా ప్రభావితం చేస్తున్నవి- 
పాశ్చాత్య సంస్కృతి, పాశ్చాత్య నాగరికత. ఈనాడు పాశ్చాత్య నాగరికత 
వాసన కూడా తగలకుండా తలుపులు, కిటికీలు బిడాయించుకుని కూర్చోగల 
దేశం (ప్రపంచంలో లేదు. అది అసాధ్యం, అవాంచనీయం కూడా. ఇది అన్ని 
దేశాలకు వలె ఇండియాకు కూడా వర్తిస్తుంది. 


మరి ఇంతగా మనల్ని ప్రభావితులను చేస్తున్న పాశ్చాత్య సంస్కృతీ సభ్యతా, 
నాగరికతల మూల బీజాలు ఎక్కడ వున్నాయి? వారి తాత్విక చింతనలో 
వున్నాయి. వారి తాత్విక చింతననుంచే వారి జీవన దృక్పథం, వారి సాంఘిక, 
ఆర్థిక, రాజకీయ, కళ్ళా సాంస్కృతిక వ్యవస్థలన్నీ వుట్టుకు వచ్చాయి. అసలు 
ఆధునిక విజ్ఞాన శాస్త్రాల పునాదులే పాశ్చాత్య తత్వచింతనలో వున్నాయి. 
అందుచేత దాన్ని గురించి కొద్దిగానో గొప్పగానో తెలుసుకోవడం అవసరం, 
అభిలషణీయం. 


మరొక విషయం : ప్రాచ్య, పాశ్చాత్య తత్వచింతనలలో మౌలిక భేదాలున్న 
మాట నిజమే. కాని కొన్ని పోలికలు కూడా వున్నాయి. వీటిని స్రేటో, 
కాంట్‌, హెగెల్‌, షోవెన్‌హూవర్‌ మొదలైన వారి తత్వ సిద్దాంతాలలో చూడ 


X 


వచ్చు. ఆ పోలికలను చూచాయగా సందర్భానుసారంగా ఈ గ్రంథంలో 
అక్కడక్కడ ఉటంకించడం జరిగింది. సహృదయులకు ఇది ఆసక్తి కలిగిస్తుందని 
ఆశిస్తున్నాను. 


మన దర్శనాలు అర్హ మైనంత సులభంగా పాశ్చాత్యుల సిద్దాంతాలు అర్హం 
కానని అంత బుర్ర బద్దలు కొట్టుకుని పాశ్చాత్యుల ఫిలాసఫీ చదవకపోతేనెం 
అనే వారున్నారు. నిజమే. ఫిలాసఫీ చదవకపోయినా పరవాలేదు. ఏది చదవక 
పోయినా పరవాలేదు. ఫిలాసఫీ పట్ట ఆసక్తి కలవారికోసం లేని వారికి ఆసక్తి 
కఠిగించడంకోసం ఈ రచన ఉద్దిష్టమైంది. ఇక విషయ జాటిల్యం అంటారా? 
లోకంలో ఏది జటిలం కాదు? జువాలజీ బోటనీ, మెడిసిన్‌, ఫిజిక్సు, కెమిస్ట్ర, 
గణితం, ఎక్షనామిక్పు-ఏ శా,స్త్రమైనా తీసుకోండి. జటిలంగా వుందనుకుంకు 
జటిలమే. అలాగని ఆ శాస్త్రాలను అధ్యయనం చేయకుండా వుండలేము 
కదా? ఆ మాటకు వస్తే కవిత్వం కూడా జటిలమే. తెలుగులో ప్రాచిన 
కావ్యాలే కాదు ఆధునిక కవిత్వం కూడా అయోమయమేనని భయపడి ఓ 
నమస్కాకారం వడేసేవారు ఎందరో వున్నారు. చాలామందికి తెలుగు సిని 
మాలు, వాటికోసం వ్రాసే నవలలు తప్ప ఏవైనా జటిలంగానే వుంటాయి. 
అలాకాక అభిరుచి, ఆసక్తి వుంటే ఏదైనా సులభంగాను, అవి లేకపోతే ఏదైనా 
గహనంగాను వుంటుంది. 


అయితే, ఫిలాసఫీలో అసలే గహనత లేదని కాదు. చాలామంది ఫిలాస 
ఫర్టు ఫిలాసఫీ వ్యాఖ్యాతలు తాము చెప్పదలచినదాన్ని సరళంగా చెప్పడం 
కుదరకనే కఠినంగా చెబుతారు. అన్ని శా,స్త్రాలకువలె తత్వశా,న్తనికి కూడా 
ఒక పరిభాష వుంది. ఆ విషయాన్ని ఆ వరిభాషలోనే చెప్పాలి. దానికితోడు 
ప్రతి తత్వవేత్త తనకోసం ఒక ప్రత్యేక వరిభాషను నిర్మించుకుంటాడు. దానితో 
సామాన్య విషయం కూడా జటిలంగా తయారవుతుంది. 


ఒక్కొక్క తత (సిద్దాంతాన్ని ఎంత తన్నుకున్నా సులభంగా చెప్పడం కుద 

రదు. ఐన్‌స్రయిన్‌ సాపేక్ష సిద్దాంతాన్నిగాని, లేదా క్వాంటమ్‌ మెకానిక్స్‌ లాంటి 
డు (వ 

సిద్దాంతాలనుగాని గహనమైన గణిత సూత్రాలలోతప్ప చెప్పడం కుదరదు. అవి 
మన సాధారణోహలకు, మానసిక దృశ్య చిత్రణకు అందవు. కొన్ని తత్వ సిద్దాం 
తాలు కూడా అంతే. వాటిని క్రిష్ట పరిభాషలోతప్ప చెప్పడం కుదరదు. ఆ 
క్రిష్టతను తొలగించి లేదా తగ్గించి చెబితే- సై న్సులలోవలెనే ఫిలాసఫీలో కూడా 
- అసలు సిద్దాంతానికి అపచారం కలగవచ్చు కూడా. 


అయినా, సాధారణ పాఠకులకు తత్వశా,స్తాన్ని పరిచయం చేయాలన్నా, 
దానిపై అసక్తి _కలిగించాలన్నా, పరిభాషా జటిలత్వాన్ని తగ్గించే చెప్పవలసి 


al 


వుంటుంది. అక్కడికీ ఈ రచన అక్కడక్కడ నారికేళపాకంలవలె వున్నదని 
పించే ఘట్టాలు లేకపోలేదు. 


ఫిలాసఫీవట్ల చాలామందికి అపోహలు, అదంతా చాదస్తమనే చిన్నచూవు ' 
వున్నందువల్ల. ఈ రచనను సమర్ధించుకుంటూ అపాలజెటిక్‌ గా ఈ ముక్కలు 
వ్రాయవలసి వస్తున్నది. కొందరి దృష్టిలో సైన్ఫులు గొప్పవి. అందులోను 
ఫిజికల్‌ "సైన్సులు. విశ్వ్యరహస్యాన్ని, ప్రపంచ సత్యాన్ని సైన్సులు పూర్తిగా 
ఆవిష్కరించగలవని, తక్కినవన్నీ దండుగ అన్సి మనిషికి "సైంటిఫిక్‌ దృక్పథం 
వుంటే చాలునని కొందరు నమ్ముతారు. ఇడి పొరపాటు. సైన్సులు అన 
సరమే. “సైంటిఫిక్‌ దృక్స్షథం అవరమే. కాని సత్యావిష్కారానికి సైన్సు 
ఒక్కకే సాధనం కాదు అదొక్కటే చాలదు. సైన్సుకు అందని ప్రవంచం, 
సైన్సు అర్హం చెప్పలేని (ప్రపంచం ఎంతో వున్నది. 


ఉదాహరణకు సైన్సుకు విలువలతో సంబంధం లేదు. యథార్జాన్ని, అంటు 
వాస్తవంగా వున్నదాన్ని పరిశీలించి సైన్సు వర్షిస్తుంది. విలువలు (17బులు దాని 
పరిధిలోకి రావు. విలువలకు సంబంధించినంతవరకు అది తటస్థంగా వుండి 
పోతుంది. ఏది మంచి, ఏది చెడు? ఏది నీతి ఏది కాదు? ఏది కర్తవ్యం. 
ఏది కాదు? వీది రమణీయం, ఏది కాదు? ఏది (పేమాస్పదం, ఏది కాదు? 
మొదలైన విలువల నిర్భయం (Vale judgments) తో సైన్సుకు ప్రమేయం 
లేదు. అలాగే మానవో(దేకాలు ఆవేశాలు, అనుభూతులు కూడా. వాటిని 
సైంటిఫిక్‌ గా విశ్లేషించడానికి వీలున్నది. అయినా, విశ్లేషణకు అందని విశేషం 
వాటిలో ఎంతైనా వున్నది. అది వైయక్తికమైన విలువలవై ఆధారవడిన విశేషం. 


ఉదాహరణకి- ఒక గొప్ప గాయకుని గానం వింటాము. గానం అంటు 
ఒకానొక క్రమంలో అమరిన ఆహ్లాదకరమైన ధ్వనుల సముదాయం. దాన్ని 
శాస్త్రజ్ఞుడు విశ్లేషించి, రకరకాల ్రీక్వెన్సీలు, దీర్హతలు కలిగిన ధ్వని తరంగా 
లుగా తేలుస్తాడు. కాన్సి మనకు ఆహ్లాదం కలిగించే శక్తి ఆ వాయుతరంగాలకు 
ఎలొ వచ్చిందో అతడు చెప్పలేడు. అవే వాయుతరంగాలు ఆ సంగీత సంప్రదా 
యంతో పరిచయం లేనివాడి చెవికి సోకినప్పుడు అతడికి ఆహ్హాదం కలిగించలేకపో 
వచ్చు. అంటే ఆప్లాదకారక గుణం వస్తుగతం కాక వ్యక్తిగతమైన దన్నమాటు. 
దాన్ని పైన్సు విశ్లేషించి చూపలేదు. 


అలాగే ఒక 'జోక్‌ -- హాస్యోక్తి - విన్నప్పుడు మనకు నవ్వు కలుగుతుంది. 
శాస్త్రజ్ఞుడు దాన్ని విశ్లేషించి ఏయే కండరాల కదలికవల్ల నవ్వు కఠిగిందో 
చెబుతాడు. కృత్రిమంగా అవే కండరాలను అదే పద్దతిలో కదిలించి నవ్వు 
పుట్టించగలడు కూడా. కాని ఆ నవ్వు వేరు హాస్యోక్తి విన్నప్పుడు మనలో 


కలిగిన భావాలు పుట్టించే నవ్వు వేరు. ఈ రెండవరకం నవ్వు (హాస్యోక్తి 
వల్ల వుళ్టేది) సైన్సుకు ప్రమేయంలేని నవ్వు. వోస్యోక్తివల్ల ఎందుకు నవ్వు 
కలిగిందో తెలుసుకొనడానికి హాస్యోక్తిని విశ్లేషించడం మొదలు వెడితే విశ్లేషణ 
మిగులుతుందితన్న హాస్యం మిగలదు- గులాబివువ్వులో అందం ఏక్కడున్నదో 
కనుగొనడానికి రేకులన్నీ తుంపిచూస్తే, రేకులు మిగిలి అందం మిగలనట్టు. 


రామణీయకం సైన్సు పరిధిలోకి రావస్టే నైతికత్వం (Mora) కూడా 
రాదు. ఏది మంచి, ఏది చెడు అనేది సైన్సు చెప్పలేదు. అది “వేల్యూ 
జడ్షిమెంటు”కు సంబంధించింది. ఉదాహరణకు అణ్వస్త్ర, ప్రయోగంవల్ల జరిగే 
a] య 
విధ్వంసాన్ని సైన్సు వర్షించగలదు కాని ఆ విధ్వంసం మంచి, చెడులను గురించి 
చెప్పలేదు. అణ్వస్త్ర విస్తోటనంవల్ల కలిగే భౌతికమైన మార్పులతోనే "సైన్సుకు 
(ప్రమేయం తప్ప అది అసలు విధ్యంసం అవునో కాదో కూడా చెప్పదు. అలాగే 
మిగిలిన విలువల నిర్భయం కూడా. 


అందుచేతనే సైన్సు మానవాళికి మానవ జీవితానికి ఎంత ముఖ్యమైన 
దైనా అదొక్కటే పరమార్ధం కాదు. తత్వశాస్త్రం అలా కాదు. సైన్సుల 
సహాయం - తీసుకుంటుంది. సైన్సులలో వస్తున్న కొత్త కొత్త మార్పులను 
పరిగణనలోకి తీసుకొని తన వాదానికి ఉపయోగించుకుంటుంది. అయితే, 
కేవలం భౌతికశా.స్త్రాలతోనే తత్వశాస్త్రం ఆగిపోదు. భౌతిక  విశ్వంతో 
పాటు మొత్తం మానవజీవిత వ్యాపారమంతటిని తన పరిధిలోకి తెచ్చుకుని 
సర్వసమ్మగ్రమైన సిద్దాంత సౌధాన్ని నిర్మించడానికి ప్రయత్నిస్తుంది. మానవ జీవి 
తానికి సంబంధించిన సకల వ్యాసంగాలను తీసుకుని సమన్వయం చేయడానికి, 
ఆ సమవ్వయంలోనుంచి సత్యాన్ని ఆవిష్కరించడానికి ప్రయత్నిస్తుంది. 


తత్వశా,స్తాన్ని శాశ్ర్రాలకు రాణి (Queen of sciences) అని, దాని పరిధిలోకి 
రాని సైన్సుగాన్సి ఏ ఇతర మానవ వ్యాసంగంగాని లేదని పండితులు చెబుతారు. 
అయితే పాశ్చాత్య తత్వశాస్త్రంలో ముఖ్యమైన విభాగాలు కొన్ని వున్నాయి. 
ఒకటి- లాజిక్‌ (తర్కం), రెండు- మెటఫిజిక్స్‌ (పారభౌతికశా స్త్రం), మూడు-- 
ఎపిస్టైమాలజీ (జ్ఞానమీమాంస), నాలుగు- ఎథిక్స్‌ (నీతిశ్నాస్త్రం), అయిదు- 
ఈస్తటిక్స్‌ (రామణీయక మీమాంస్క లేదా అలంకారశా స్తం), ఆరు-- పై కాలజీ 
(మనస్తత్వ శాస్త్రం), వీడు- పోలిటిక్స్‌ (రాజనీతిశాస్త్ర,ం), ఎనిమిది- హిస్టరీ 
(చరిత్ర). ఇవన్నీ దేనికవే ముఖ్యమైనవి. అయినా ఆసక్తి కారకగుణంరీత్యా, 
ప్రాధాన్యంరీత్యా ఈ [గ్రంథంలో మెటఫీజిక్సును, ఎపి సైమాజీలని ఎక్కువగా 
స్పృశించడం జరిగింది. అయితే మిగిలిన విభాగాలు కూడా సందర్భానుసా 
రంగా ప్రస్తావనకు వస్తూనే వుంటాయి. 


మెటఫిజిక్స్‌ (పారభౌతికశాస్త్రం) అంటే ఇంద్రియగోచరమవుతున్న భౌతిక 
విశ్వానికి ఆధారభూతంగా దానికి అతీతంగా వున్న పరమ సత్యాన్ని కనుగొనడా 
నికి ప్రయత్నిస్తూ వివేచన చేసే శాస్త్రం. ఎపి స్టైమాలజీ (జ్ఞానశాస్త్రం) అంతే 
ప్రపంచాన్ని గురించిన జ్ఞానం (1207168689 మనకు ఏవిధంగా కలుగుతున్నదో 
వివేచించే శాస్త్రం. పాశ్చాత్య తత్వశాస్త్రంలో ఇవే ముఖ్యమైనవి, ఎక్కువ 
ఆసక్తికర మైనవి. 


ప్రముఖ గణిత- భౌతిక శాస్త్రవేత్త సర్‌ జేమ్స్‌ జీన్స్‌ వైజ్ఞానిక తత్వ 
వేత్త (సైంటిఫిక్‌ ఫిలాసఫర్‌) కూడా. ఆయన ఫిజిక్స్‌ అండ్‌ ఫిలాసఫీ అనే 
[గ్రంథంలో ఒక విభాగంలో యాథార్జ్యాన్ని ((Reality) లోతైన నదీప్రవాహంతో 
పోస్నాడు. మనకు ఇంద్రియగోచరవమయ్యే ఈ భౌతిక (ప్రపంచం ఆ నదీప్రవా 
హవు ఉపరితలం వంటిది. మనకు కనబడేది, తెలిసేది ఉపరితలం మాత్రమే. 
వైనుంచి చూస్తే దాని అడుగున ఏమివున్నదో తెలియదు. (ప్రవాహం అడు 
గున జరిగే సంఘటనల కారణంగా ఉపరితలంమీదికి బుడగలు వస్తూవుంటాయి, 
పోతూవుంటాయి. నీరు సుడులు తిరుగుతుంది. ఇంకా రకరకాలుగా ఉపరితలం 
మారుతూ వుంటుంది. ఉపరితలం అడుగున ' ఏమి జరుగుతున్నదో అనుమాన 
ప్రమాణం (ఘలంగంలి ద్వారా ఊహించవలసిందేతవ్ప ఒడ్డునుంచి ప్రత్యక్షంగా 
చూడలేము. ఆ విధంగా అనుమాన (ప్రమాణం ద్వారా యాథార్థ్యాన్ని కను 
గొనడానికి (ప్రయత్నించే ఒక సాధనం సైన్సు. మరొక సాధనం ఫిలాసఫీ. 
మొత్తంమీద ఫిజిసిస్టువలె. మెటఫిజిసిస్టు కూడా ఇంద్రియగోచరమయ్యే నది 
ఉపరితలం మాత్రమే అసలు ప్రపంచమని, అది తప్ప మరేమీ లేదని ఉప 
రితలమే మొత్తం సత్యమని అంగీకరించడు. నిజానికి ఉపరితలం కంటు దాని 
అడుగుభాగమే ఎక్కున యథార్హమని ఉభయులు భావిస్తారు. ఈ భావన నుంచే 
ఫిలాసఫీ అంతా- అది భారతీయ వేదాంతమైనా, పాశ్చాత్య తత్వశాస్త్ర మైనా-- 
వచ్చింది. అందుచేతనే ఫిలాసఫీ పరమ లక్ష్యం “అంతిమ సత్యాన్వేషణ” అయింది. 


“విశ్వదర్శనం” రచనా ప్రణాళికను గురించి రెండు ముక్కలు : పాశ్చాత్య 
తత్వశా,స్త్రానికి ఆద్యుడుగా థేలీన్‌ (71218) ను పేర్కొంటారు. అతనితో 
మొదలు పెట్టి సోక్రటీస్‌, ప్లేటో, ఆరిస్టాటిల్‌వంటి ప్రావీనయుగ తత్వవేత్తలను 
గురించి, దెశార్త్‌ స్పినోజా, లైబ్నిజ్‌, కాంట్‌, హెగెల్‌ మొదలైన ఆధునిక 
యుగ తత్వవెత్తలను గురించి వ్రాస్తూ అస్తిత్వవాది జీన్‌ పాల్‌ సార్త్రతో ఈ 
గంథం ముగించాను. [గ్రంథ విస్తరణ భీతివల్ల కొందరు ప్రముఖతత్వవేత్తలను-- 
ఫిక్షే స్పెన్సర్‌, కామే మొదలైన వారిని వైట్‌ హెడ్‌, విట్‌జెన్‌స్టయిన్‌ వంటి 
వారిని ఫ్రాయిడ్‌, యాకడ్లర్‌, యూంగ్‌ వంటి మనస్తత్వ శా,స్త్రజ్ఞు 


రా 


లను, అస్పిత్వవానికి చెందిన హైడెగ్గర్‌, కామా మొదలై నవారినిి, శాంతా 
యన డ్యూయీో వంటి అమెరికన్‌ తత్వవేత్తలను పలువురిని వదలివేయక 
తప్పలేదు. వారిని గురించి కూడా ప్రాస్తే [గ్రంథం చాలా విస్తరిస్తుంది. 
అయినా పాశ్చాత్య చింతనా (ప్రవంచాన్ని ప్రభావితం చేసిన ప్రముఖులందరిని 
(ఇద్దరు ముగ్గురు మినహా) వరిచయం చేయగలిగాననే అనుకుంటునాను. 


పాశ్చాత్య తత్వవేత్తల సిద్దాంతాలతో తెలుగు పాఠకులకు ప్రథమ పరిచయ 
కలిగించడం మాత్రమే ఈ రచన ఉద్దేశం. అందుచేత ఆయా సిద్దాంతాలను 
సంగ్రహంగా, తలస్పర్శిగా మాత్రమే వివరించడం జరిగింది తప్ప కూలంకషంగా 
కాదు. అలా విస్తృతంగా వాస్తే తిరిగి ఈ [గ్రంధం ఇంతకు ఇంత అయి 
వుండేది. అలాగే ఆయా సిద్దాంతాల వరామర్శతోనే సరిపుచ్చాను తప్ప; తుల 
నాత్మక పరిశీలనలోకి, విమర్శాత్మక సమీక్షలోనికి పోలేదు. అలాచేస్తే అదికూడా 
(గ్రంథాన్ని "పెంచేది. ఇవన్నీ సాధ్యంకాక అయా సిద్దాంతాల ముఖపరిచయం 
అనే పరిమిత లక్ష్యంతోనే [గ్రంథ రచన చేశాను. 


కేవలం తాత్విక సిద్దాంతాలను మాత్రమే వివరిస్తే అది అంత ఆసక్తి 
కరంగా వుండదేమోనని ఆయా తత్వవేత్తల జీవిత కథలను కూడా ఇందులో 
సంగహంగా పొందుపరచాను. సాధారణంగా తత్వవేత్త జీవిత (ప్రభానం అతని 
సద్దాంతం మీద వుంటుందని అంటారు. అందువల్ల ఆ రెండింటిని కలగలిపి 
ఇవ్వడానికి ఈ రచనలో ప్రయత్నించాను. దీనివల్ల ఈ [గంథం పఠనీయత 
(readability) పెరిగిందని ఆశపడుతున్నాను. 


ఈ గంథం రచనకు ఆధారంగా నేను తీసుకున్న వివిధ పుస్తకాల పట్టికను 
(గంథాంతంలో ఇచ్చాను, ఇందులో క్లుప్తంగా వ్రాసిన ఆయా తత్వవేత్తల 
సిద్దాంతాలను మరికొంత వివరంగా తెలుసుకోగోరినవారు ఆ పుస్తకాలను చదువు 
కోవచ్చు. 


=నందూరి రామమోహనరావు 









































1 
ఉపోద్దాతం 


(శరాముడు నూనూగు మీసాల నూత్న యౌవనంలో వున్నవృటి 


ఉదంతం. ఆయన విద్యాభ్యాసం వూర్తి. అయింది. దేశాలన్నీ తిరిగి, 
వుణ్యత్షేత్రాలన్నీ 'సేవించుకుని అయోధ్యకు మరలి వచ్చాడు. 


మరలి వచ్చిన నాటి నుంచి (శ్రీరాముని మనస్సు ఎందుకో చింతాక్రాం 
తమైపోయింది. ఏ సుఖాలమీదికి మనస్సు పోవడంలేదు. ఏవేవో ఆలోచనలు 
ముసురుతున్నాయి. ఏదో అశాంతి, అసంతృప్తి ఆయనను నిలవనీయడంలేదు. 


రాముడి దిగులుచూసి, తండ్రి దశరథుడికి దిగులు పట్టుకుంది. “ఏమిటి 
నాయనా! ఎందుకిలా దిగులుగా వున్నావు?” అని అడిగాడు. రాముడు 
“ఏమీలేదు నాన్నగారూ!” అనడం తవ్ప, ఎన్నిసారులు అడిగినా తన చింతా 
కారణం చెవ్పలేదు. దశరథుడికి భయంవేసింది. కులగురువైన  వణిస్టుడికి 
కబురు వెట్టాడు.. ఆయన వచ్చి రాముడిని సంగతేమిటో చెప్పమని గుచ్చి గుచ్చి 
అడిగాడు. గురువుగారు అడగడంతో రాముడు సమాధానం చెప్పక తప్పలేదు. 


2 బళ $ (దర్శ నం 


ఈ లోకంలో శాశ్వతమైనదేదీ కనిపించడంలేదు. అన్నీ అస్టిరమైన చే. 
మనుషులు వుడతారు, చనిపోతారు; మళ్లి పుడతారు, మళ్లీ... ఈ నిరంతర 
వలయం నుంచి మానవుడికి విముక్తి లేదా? ఈ ప్రపంచం ఎందుకిలా వుంది? 
ఇదంతా మన మనస్సు కల్పిస్తున్న (భ్రమేనా? నిత్యమైనది, సత్యమైనది ఏది 
లేదా?... 


తన శిష్యుడి సందేహాలన్నీ విని వాటిని నివృత్తి చేయడానికి వశిష్టుడు 
పూనుకున్నాడు. ఆయన (క్కిరాముడికి బోదించాడంటూ వాల్మీకి పేరిట 
ఎవరో వ్రాసిన వేదాంత సిద్దాంత సంగ్రహం “యోగవాసిష్టం” అనే పేరుతో 
ప్రసిద్ది కెక్కింది. 
ధమ్మపదం 


కపిలవస్తువురాధీశుడై న శాక్యనంశపు రాజు శుద్దోదనుడి ఏకైక పుత్రుడు 
జి అ = 6 
సిద్ధార్థుడు. అతడు పుట్టినప్పుడే దైవజ్ఞులు హెచ్చరించారు: “దుఃఖమయ దృశ్యా 
లేవైనా అతని కంటబడితే విరక్తిచెంది సన్యాసం స్వీకరించే ప్రమాదం కలదు 
సుమా” అని. 


అందుచేత శుద్దోదనుడు తన కుమారుడికి ఎటువంటి అసహ్య దృశ్యాలు 


కనబడ కుండా జాగ్రత్తగా భోగభాగ్య విలాసాల మధ్య పెంచాడు. యశో 
ధర అనే అతిలోక రూవవతినిచ్చి వివాహం చేశాడు. సిద్దారునికొక కుమారుడు 
కలిగాడు కూడా. 


శుద్దోదనుడు ఎంత జాగ్రత్తవడినా, సిద్దార్టుడికి కొన్ని దుఃఖకారక దృశ్యాలు 
కంటపడక మానలేదు. ఒకనాడు వురవీథులలో దేహమంతా ముడుతలుపడి 
నడుం వంగి నడవలేక నడవలేక నడుస్తున్న ఒక వృద్ధుడిని చూశాడు. మరొకసారి 
భయంకర రోగగ్రస్తుడైన వ్యక్తిని చూశాడు. వేరొకసారి అతనికి బంధుమిత్రుల 
రోదనల మధ్య శ్మశానానికి వెడుతున్న వ్యక్తి శవం ఎదురైంది. ఆ తర్వాత 
సర్వసంగ పరిత్యాగియైన ఒక సన్యాసి అతనికి తటస్టవడ్డాడు. 


సిద్దార్టుడు దీర్చంగా ఆలోచించాడు. (పపంచం అంతా దుఃఖమయంగా కన 
బడుతున్నది. ఎందువల్ల లోకంలో ఇంతటి దుఃఖం? దీనినుంచి తప్పించుకు నే 


మార్గం లేదా? శాశ్యతానంద సాధనకు, జనన మరణవలయం నుంచి విముక్తికి 
ఉపాయమే లేదా? 


ఈ (ప్రశ్నలకు సమాధానాలను అన్వేషించడానికే సిద్దార్టుడు ఒకనాటి రాత్రి 
భార్యావుతులను, తండ్రిని, రాజ్యాన్ని, సకల భోగభాగ్యాలను త్యజించి. అడ 


ఉపోదాతం 3 
ఇ 


వికి వెళ్లిపోయాడు; సన్యసించాడు. కొన్ని సంవత్సరాల దిర్హాన్వేషణ తర్వాత 
అతడికి సత్యస్వరూవ సంబుద్ది కలిగింది. తాను కనుగొన్న సత్యాన్ని లోకా 
నికి చాటడానికై బుద్దుడైన సిద్దార్హుడు 45 సంవత్సరాలపాటు దేశాటనంచేస్తూ 
ధర్మచక్ర ప్రవర్తనం కావిస్తూ తన 80 వ ఏట మహాపరినిర్వాణం చెందాడు. 


విషాదయోగం 


ధర్మశ్నేత్రమైన కురుశ్షేత్రంలో కౌరవ, పాండవ చతురంగ బలాలు ఎదురె 
దురుగా మోహరించి వున్నాయి. వాటి మధ్య శ్రీకృష్ణుడు సారథిగా అర్జునుడు 
రథారూఢుడై వున్నాడు. కౌరవ బలాన్ని తేరి చూడగా, తాతలు తండ్రులు, 
గురువులు, సోదరులు, కుమారులు, స్నేహితులు ఎందరో కనబడ్డారు. కేవలం 
రాజ్యలాభం కోసమని ఇందరు బంధు మిత్రులను సంహరించడమా అనే 
ధర్మసందేహం అర్జునుడికి కలిగింది. విషాదంతో విహ్వలుడయ్యాడు. యుద్ద 
విముఖుడై ఆయుధాలు కింద పడవేశాడు. అప్పుడు అర్జునుడి విషాదాన్ని పోగొట్టి 
కర్త వ్యోన్ముఖుడిని చేయడానికి (శ్రీకృష్ణుడు గీతోపదేశం చేశాడు. 


సోక్రటీస్‌ 


గ్రీసు దేశంలో డెల్టీ అనేచోట ఒక ఆలయంలో ఒక గణాచారి వుండేది. 
ఎవరైనా .ప్రశ్నలడిగితే అక్కడి దివ్యవాణి (ఆరకిల్‌ ) గణాచారి ద్వారా సమా 
ధానాలు చెప్పేది. 


ఒకసారి వీథెన్సు నగర పౌరుడైన సోక్రటీస్‌ డెల్తీ వెళ్ళాడు. 


“ఎవరు నీవు? ఏమి కావాలి?” అని దివ్యవాణి గణాచారి ద్వారా (ప్రశ్నిం 
చింది. 


“నేను సోక్రటీస్‌ను నాకు తెలిసింది ఒక్కటే --నాకు ఏమీ తెలియదని. 
ఏమి చేయమంటావు?” 


“నిన్ను నీవు తెలుసుకో,” అని దివ్యవాణి సమాధానమిచ్చింది. 
తత్త విచారం * 


ఈ కథలు చెప్పడంలో రచయిత ఉద్దేశం ఇది :- లోకంలో కొందరు (కరో 
ముని వంటివారు, కొందరు సిద్దార్టునివంటివారు వుంటారు. సమస్త భోగభాగ్య 
విలాసాలను అనుభవిస్తున్న సమయంలో వారికి నాటివై విముఖత కలుగుతుంది. 
సౌఖ్యాల నశ్వరత్వం, భౌతికవ్రపంచవు అశాశ్య్వతత్వం వారిని అన్యయానం 
దంకోసం అర్రులు చాచేటట్టు చేస్తుంది. దాన్ని కనుగొనడానికి తత్వ వివేచన 
ప్రారంభిస్తారు. 


4 విశ్శాదర్భునం 


ప్రతిమనిషి ఒక అర్జునుడు. అతడి మనస్సు ఒక కురుక్షేత్రం. కొన్ని క్లీష్ట 
సమయాలలో అర్జునుడికివలెనే వ్రతిమనిషి విషాద(గన్తుడవుతాడు. ఏది ధర్మం? 
ఏది అధర్మం? ఏది సత్యం, ఏది అసత్యం? ఏది నిత్యం, ఏది అనిత్యం? 
ఏీదిహింస, ఏది అహింస? వీది నీతి, ఏది అవినీతి?- ఇటువంటి సందేహ 
సందోహంతో మనస్సు వికలమౌతుంది. ఈ సందేహ నివృత్తి కోసం (ప్రతి వ్యక్తికి 
తత్వవివేచన అవసరమవుతుంది. 


జెల్పిక్‌ దివ్యవాణి (ఆరకిల్‌) “నిన్ను నీవు తెలుసుకో!” అని సోక్రటీస్‌కు. 
సలహా ఇచ్చింది. దీనికోసం అతడు తత్వాన్వేషణ ప్రారంభించాడు. 


ఏథెన్సు నగర వీథులలో కనబడిన ప్రతి పరిచితుడిని నిలబెట్టి వాదనలోకి 
దింపేవాడు. అతడి సంభాషణ ప్రశ్నలు సమాధానాల రూపంలో సాగేది, 


నీకు అన్యాయం జరిగిందంటున్నావా? న్యాయం అంటు నీ నిర్వచనం 
ఏమిటి? 


నీవు ప్రజాస్వామ్యవాదివా? ప్రజాస్వామ్యం అంళే నీ ఉద్దేశం? 


నీతి అంతే -ఏమిటి? సత్యం అంటే ఏమిటి? సౌందర్యం అంకే ఏమిటి? 
(ప్రేమ అంటే ఏమిటి? మంచితనం అంటే ఏమిటి? 


ఇలాగ సోక్రటీస్‌ ప్రశ్నలువేసి, సమాధానాలు రాబస్టేవాడు. ఆ సమాధానా 
లలోని లోపాలను _ చర్చించి వాటిని తిరస్కరించి, సరైన నిర్వచనాల కోసం 
మళ్లి పప్రశ్నించేవాడు. 

సోక్రటీస్‌ సంభాషణ సాధారణంగా “టో టీ” అనే గ్రీకు మాటతో 
ప్రారంభ మయ్యేది. అంటే “ఏమిటీ?” అని అర్హం. “నీవు న్యాయవాదివా? 
న్యాయం అంటే ఏమిటీ? నీవు (వేమిస్తున్నావా? (పేమ అంటే ఏమిటీ? టో 
టీ?...”- ఇలా సాగేది అతని సంభాషణ. 


చో టీ? ఏమిటీ? ఎందుకూ? ఎలా? ఎప్పుడు? ఎక్కడ?-- ఇటువంటి 


వ్రశ్నలతోనే తత్వవిచారం ప్రారంభమవుతుంది. ఈ ప్రశ్నలు లేనిదే మానవ 


నాగరికత లేదు. మానవ మేధా వికాసం లేదు. మానవ పురోగతి లేదు. 
మానవుడే లేడు. ' 


తాత్విక జంతువు 


(ప్రస్తుతం భూమండలంపై నివసిస్తున్న మానవజాతికి లిన్నేయస్‌ అనే శాస్త్ర 
వేత్త “హోమో సెపియర్ట్‌” అని పేరు పెట్టాడు. అంశే “బుద్దిజీవులై న 


ఉపోదాతం ర్‌ 
చై 


మానవులు అని అర్హం. దీనివల్ల _బుద్దిజీవులుకాని మానవజొతికూడా వుండవ 
చ్చుననే అర్హం వస్తుంది. నిజమే. ఒకప్పుడు కేవలం తిర్యగ్దంతువులను పోలిన 
అనేక మానవ జాతులు పరిణామ క్రమంలో ఉద్భవించి కొంతకాలం వుండి 
అంతరించాయి. చివరికి ప్రధానంగా బుద్దిని ఉపయోగించి మనుగడ సాగించే 
ఇప్పటి మానవజాతి పరిణామం చెంది అభివృద్ది అయింది. 


ఆలోచన మానవ సహజమైన వ్యాపారం. ఆలోచన అంకే ఏదో అడ్డది 
డ్డమైన ఆలోచన అని కాదు. హేతుబద్ధమైన ఆలోచన అని అర్థం. తాత్వికా 
లోచన అని కూడా నిస్సంశయంగా చెవ్పవచ్చు. “మ్యాన్‌ ఈజ్‌ బై నేచర్‌ 
ఎ పొలిటికల్‌ యానిమల్‌” (మనిషి స్వభావతః రాజకీయ జంతువు) అని 
అరిస్టాటిల్‌ అన్నాడు. నిజానికి “మ్యాన్‌ ఈజ్‌ ఎ పిలసాఫికల్‌ యానిమల్‌” 
(మనిషీ తత్వవిచారం చేసే జంతువు) అని కూడా చెప్పవచ్చు. ఏ కొద్దిగానైనా 
సంగీతం రానివాడు, వైద్యం రానివాడు వుండడని అంటారు. అలాగే ఎంతో 

కొంత తత్వాలోచన చేయని మనిషి కూడా వుండడు. 
జ్ఞానాసక్ర్రి 


ఫిలాసఖ” అనే ఇంగ్లీషు మాట ఫీలియా సోఫీయా అనే రెండు గ్రీకు 
మాటల కలయికనుంచి ఏర్పడింది. ఫిలియా అంతే (పేమ, సోఫియా అంటు 
జ్ఞానం. కనుక ఫిలాసఫీ అంకే జ్ఞానాసక్తి, జ్ఞానపిపాస అని అర్ధం. 


ఫిలాసఫీ అనేదాన్ని తెలుగులో తత్త్వశాస్త్రం, తత్త విచారం అనవచ్చు. 
“తత్‌” అంటే “అది” “త్వమ్‌” అంటే స్వభావం. తత్త్వం అంటే “దాని 
యొక్క స్వభావం”) అని అర్ధం. దేనియొక్క స్వభావం? మనం దేని గురించి 
ఆలోచిస్తున్నామో దానియొక్క స్వభావం. 


తత్వ జిజ్ఞాస బాల్యంలోనే (ప్రారంభమవుతుంది. “వాన కురిస్తే, మెరువు 
మెరిస్తే, ఆకసమున హరివిల్లు విరిస్తే...” ఏమిటీ వాన ? ఎందుకీ మెరువు ? 
ఆ హరివిల్లు ఎలా ఏర్పడింది? అని బాలుడు తల్లిన్సో తండ్రినో ప్రశ్నిస్తాడు. 
సూర్యుడు, చంద్రుడు రోజూ ఒక దిక్కునే ఉదయిస్తారేం? ఒక దిక్కునే అస్త 
మిస్తారేం? అని ప్రశ్నిస్తాడు. నక్షత్రాలు పగలు కనబడ వేమిటని అడుగుతాడు. 
పక్షులు గాలిలో ఎలా ఎగురుతున్నాయని అడుగుతాడు. ఈ ప్రశ్నలన్నీ తత్వా 
న్వేషణ క్రిందికే వస్తాయి. బాలుడికి అర్హమయ్యే రీతిలో వీటికి సమాధానాలు 
. చెప్పాలంటే తలప్రాణం తోకకు వస్తుంది. ఏవో కథలు కల్పించి సమాధా 
నాలు చెప్పడం జరుగుతుంది. కాని బాలుడు పెద్దవాడవుతున్నకొద్రీ పిట్టకథలతో 
సంతృప్తి వడడు. శాస్త్రీయ సమాధానాలకోసం అన్వేషిస్తాడు. సైన్సు అలాగే 
అభివృద్ది అవుతుంది. 


DF “ (దర్భునం 


పుక్కిటి పురాణాలు 

నిజానికి మానవజాతి కూడా తన బాల్యదశలో ప్రకృతిలోని వింతలను, 
విశేషాలను చూస్తి తన సందేహాలకు సమాధానాలుగౌ ఏవేవో పిట్టుకథలను, 
వుక్కిటి వురాణాలను చెప్పుకున్నది. సూర్య, చంద్ర గహణాలకు రావా శ్‌ 
వుల కథ ఇందుకొక ఉదాహరణ. కొని, మానవమేధ పరిణత మవుతున్న 
ఆ పిట్టుకథలు సంతృప్తి కరిగించడం మానివేశాయి. అప్పుడు మానవుడు నే 
తుక శాస్త్రీయ సమాధానాల కోసం అన్వేషణ ఆరంభించాడు. నిరంతరంగా 
జరుగుతున్న ఆ అన్వేషణ ఫలితమే వివిధ విజ్ఞానశాస్త్రాలు, వాటి [క్రమాభివృద్ధి. 


Al 
రెండు కథలు 


ఒక ఉదాహరణ... ఒక బరువైన వస్తువును ఒక తేలికైన వస్తువును ఒకే 
ఎత్తునుంచి ఒకే క్షణంలో నేలమీదకు జారవిడిస్తే బరువైన వస్తువు ముందుగా 
నేలవై పడుతుందని తేలిక వస్తువు ఆ తరనాత పడుతుందని అరిస్టాటిల్‌ 
నమ్మాడు. అతడు గొప్ప తాత్వికుడు విజ్ఞానవేత్త. కనుక అతడు చెప్పింది 
నిజమా, కాదా. అని ఆలోచించినవారు కొన్ని శతాబ్దాలపాటు ఎవరూ లేకపో 
యారు. చివరికి గరీలియో అనే శాస్త్రవేత్త అరిస్టాటిల్‌ చెప్పినంత మాత్రాన 
ఆ విషయం గుడ్డిగా ఎందుకు నమ్మాలి అనుకున్నాడు. అతడు పీజా గోవురం 
నుంచి ఎక్కువ, తక్కువ బరువులున్న రెండు లోహ గోళాలను ఒకేసారి జార 
విడవడం, రెండూ ఒకేసారి నేలను తాకడం - ఇది అందరికీ తెలిసిన కథే. 


అలాగే, అరిస్టాటిల్‌ దే మరొక నమ్మకం : పొగ వైకి పోతుంది, ఎందు 
కంకే దాని సహజ స్థలం ఆకాశం. రాయి కింద పడుతుంది. ఎందుకంటే 
దాని సహజస్టలం వేల! చాలా కాలంపాటు ఈ. నమ్మకాన్ని హేతుబద్దంగా 
విచారించిన వారెవరూ లేకపోయారు. న్యూటన్‌ ఒకనాడు చెట్టునుంచి యాపిల్‌ 


వండు నేలవై పడడం చూశాడు. అది అతదు గురుత్వాకర్షణ సూత్రాన్ని 
కనుగొనడానికి (ప్రేరకమైంది. 


ఈ విధంగా విజ్ఞాన శాస్త్రాల చరిత్రనుంచి ఎన్ని ఉదాహరణలె నా ఇవ్వ 
వచ్చు. భౌతికవస్తు తత్వాన్వేషటే సైన్సు. అంతేకాదు, మానవుని ఆలోచనా 
(ప్రపంచం అంతా తత్వ వివేచన వరిధిలోకే వస్తుంది. 

ప్రతిదీ ఫిలాసఫీయే 


ఉదాహరణకు-కవిత్వం వ్రాయడం ఒక కళ. కాన్కి కవిత్వం అంటే 
ఏమిటి? కవిత్వ ప్రయోజనం ఏమిటి” ఏది ఉత్తమ కవిత 02. వది 


ఉపోదాతం 7 
ఇటు 


అధమ కవిత్వం? ఇత్యాది (ప్రశ్నలు వేసుకుని వివేచించడం మొదలుపెడితే అది 
కవిత్వతత్వ విచారం (ఫిలాసఫీ ఆఫ్‌ పొయ్యిట్రీ) "అవుతుంది. అలాగే చిత్ర 
లేఖనం, సంగీతం, నాట్యం మొదలైన కళలకు కూడా దేని తత్వశాస్త్రం దానికి 
వున్నది. ఇవే కాదు. పిపీరికాది బ్రహ్మపర్యంతం ఏ విషయాన్ని గురించి పరి 
శోధించి చర్చించి, తర్కించి నిగ్గు తీయడానికి మొదలుపెట్టినా అది దానికి 
సంబంధించిన తత్వ విచారమే అవుతుంది. అందుచేతనే విశ్వవిద్యాలయాలు 
పరిశోధనా వ్యాసాలు వ్రాసే వారికిచ్చే బిరుదుకు “డాక్టర్‌ ఆఫ్‌ ఫిలాసఫీ” అనే 
వేరు స్థిరపడిపోయింది. 


యూరోపియన్‌ తత్వశా,స్త్రానికి పుట్టినిల్లు గ్రీసు. తొలి రోజులలో గ్రీకుల 
తత్వ శాస్త్రానికి (ఫిలాసఫీ), విజ్ఞాన శాస్త్రానికి (సైన్సు)కు భేదం వుండేది 
కాదు. వారికి ఆ రెండూ ఒకళు. కొంతకాలం తర్వాత గాని ఫిలాసఫీ, సైన్సు 
దేనికి అదిగా విడిపోలేదు. చాలా కాలంపాటు ఫిజిక్సు, కెమిస్ట్రీ), బోటనీ మొద 
లైన శా స్త్రాలన్నిటికీ “నాచురల్‌ ఫిలాసఫీ” అనే పేరుండేది. ఆ తరా త 
కొంతకాలానికి వాటీకి “నాచురల్‌ సెన్సెస్‌” అనే పేరు వచ్చింది. అప్పుడు 


ఫిలాసఫీ అనే మాటను కేవలం తత్వశా,స్త్రానికే ఉపయోగించడం మొదలు 
పెట్టారు. 


ఫిజిక్సు వస్తువుల భౌతిక లక్షణాలను పరిశీలిస్తుంది. కెమిస్ట్రీ వస్తువుల 
రసాయనిక లక్షణాలను వరిశోధిస్తుంది. బోటనీ అంతే వృక్ష శాస్త్రం. జువా 
లజీ అంటే జంతు శాస్త్రం. అస్టాంనమీ అంకే ఖగోళ శాస్త్రం. సైకాలజీ 
అంటే మనస్తత్వ శాస్త్రం. ఈ విధంగా విజ్ఞాన శాస్త్రం శాఖోపశాఖలుగా విక 
సించింది. ఒక్కొక్క శాఖ ఒక్కొక్క విషయాన్ని తన తత్వ విచార వస్తువుగా 
తిసుకుని పరిశోధన జరువుతుంది. 


కాని తత్వశాస్త్రం (ఫిలాసఫ్ఫీగా ఈనాడు మనం అర్హం చేసుకుంటున్న 
మానవ మేధావ్యాపారం అలాకాదు- మొత్తం ప్రపంచాన్ని, మొత్తం అస్తిత్వాన్ని, 
మొత్తం విజ్ఞానాన్ని తన వరిధిగా పరిగణిస్తుంది. ప్రపంచపు మూల తత్వంలోకి 
పోయి సత్యాన్వేషణ చేస్తుంది. ఇది ఏ ఒక్క సైన్సుగాని మొత్తం అన్ని 
"సైన్సుల సముదాయంగాని చేయలేనివని. ఇది కేవలం తత్వశాస్త్రం మాత్రమే 
చేయగలిగిన వని. 


(పశ్నోపనిషత్తు 


నేనెవరిని? ఎక్కడినుంచి ఈ లోకంలోకి వచ్చాను? ఇక్కడినుంచి ఎక్క 
డికి పోతాను? 


8 విశ దర్శనం 
“ 
జననానికి ముందు నేనున్నానా? మరణానికి తర్వాత నేను వుంటానాె! 
అసలు నాలోని ఈ “నేను” ఎవరు? 
ఈ జీవితానికి గమ్యం ఏమిటి? అర్హం ఏమిటి? అసలు జీవితానికి గమ్యం, 
Yr 
అర్థం వున్నాయా! 
ఈ ప్రపంచం ఏమిటి? దీని తత్త్వం ఏమిటి? ప్రవంచానికి సంబలణడాం 
WY] అ 
చిన జ్ఞానం మనకు ఎలా లభిస్తోంది? ఇంద్రియాల ద్వారానా! మనస్సు 
ద్వారానా? లేక ఆ రెండింటి ద్వారానా? అది సరైన జ్ఞానమేనా? అసలు 
బాహ్య (ప్రపంచం అనేది వుందా? లేక అది నున అజ్ఞానంవల్ల, మాయావయలాం 
వల్ల ఏర్పడుతున్న అభాస మాత్రమేనా? ఇదంతా మన మనస్సు కల్పిస్తున్న 
భ్రాంతి మాత్రమేనా? అయిత్తే ఇంతకుమించి వరమ సత్యం వేరే ఏదైనా 
వున్నదా? 


మానవుడు స్యతంత్రుడా? అస్వతంత్రుడా? అతడికి నిర్ణయ స్వేచ్చ (ఫీ 
విల్‌) వున్నదా? లేక విధి చేతిలో కీలుబొమ్మ మాత్రమేనా? 


ఏది మంచి, ఏది చెడు? ఏది ఫావం వీది పుణ్యం? ఏది న్యాయం, వది 
కాదు? ఏది సత్యం, ఏది నిత్యం? ఏది ఉత్తమ జీవిత విధానం? ఏది ఉత్తమ 
నైతిక వ్యవస్థ? ఏది ఉత్తమ రాజకీయ వ్యవస్థ? 


ఇటువంటి ప్రశ్నలకు ఏ భౌతికశాస్త్రం సమాధానాలు చెప్పదు. చెప డం 
దాని పని కూడా కాదు. ఇందుకు తత్యశ్నాస్త్రం' మాత్రమే తగినది. లేదా, 
వీటిని విచేచించెదాన్నే తత్వశ్వాస్త్రం అని అంటాము. 


ఎందరో మేధావులు 


ఈ ప్రశ్నలను గురించి మానవచరిత్రలో ఎందరో మేధావులు లోతుగా 
ఆలోచించారు. వివిధ కాలాలలో వివిధ దేశాలలో స్లేటో, అరిస్టాటిల్‌ , దె 
కార్‌ లాక్‌, బెర్కిర్కీ హ్యూమ్హ్‌ కాంట్‌, హెగెల్‌, మార్క నీషే సార 
వంటి యూరోపియన్‌ తత్వవేత్తలు - చైనాలో కన్వ్యూసియస్‌, ఇండియూాలో 
ఉపనిషత్మారులు, బుద్దుడు, నాగార్జునుడు, శంకరుడు, రామానుజుడు, ఇటీ. 
వలికాలంలో అరవిందుడు--ఇంకా ఎందరెందరో- తాత్వికులు తమ జీవితాలను 


తత్వాన్వేషణకు అంకితం చేశారు. వారి జీవిత కథలు చదవడం, వారి సిద్దాంత 
సుధలు ఆస్వాదించడం ఎంతైనా ఆసక్తికరంగా వుంటుంది. 


తత్వశ్నాప్త్రం అనగానే ఇదేదో మెట్ట వేదాంతం కాబోలని, లేదా మత సంబం 
ధమైనదని కొందరు భావించే అవకాశం లేకపోలేదు. నిజమే, తత్వశాస్త్రంలో 


ఉపోదాతం 9 
ఇం 


కొంత మెట్టువేదాంతం వుంటుంది. మరి కొంత గట్టి వేదాంతం వుంటుంది. 
మెటఫిజిక్స్‌ (పారభౌతిక తత్వ జిజ్ఞాస) అనబడే తత్వశాస్త్ర విభాగం మెట్ట 
వేదాంతం వలె కనబడవచ్చు. కాని నిజానికి మెటఫిజిక్స్‌ అధ్యయనం అత్యంత 
కుతూహలకరమైనది. మానవ మేధాశక్తి ఎంత ఉన్నత శిఖరాలను అందుకో 
గలిగిందో మెటఫిజిక్స్‌లో చూడవచ్చు. 


మార్క్స్‌ మందలింపు 


“తత్వవేత్తలు (ప్రవంచానికి రకరకాలుగా భాష్యం చెప్పారు కాని |ప్రవం 
చాన్ని ఎలా మార్చాలన్నది అసలు విషయం” Philosophers have variously 
interpreted the world. The point, however, is to change it. అని కార్డ్‌ 
మార్చ్‌ ఈసడించింది మెటఫిజిక్స్‌నే కావచ్చు. ఆయనతో ఏకీభవిసూనే, 
ఒక విషయం చెప్పక తప్పదు. తత్వవేత్తలలో చాలామంది తమ సమకాలిక 
వ్యవస్థతో రొజీవడలేకపోయినవారే. అంతకంకు మెరుగైన వ్యవస్థకోసం పరిత 
ఫించినవారే. ఆ పరితావమే వారి జిజ్ఞాసకు మూలకందం. మార్క్స్‌ చెప్పినట్టు 
వ్రవంచాన్ని మార్చడం అవసరమే. కాని ప్రపంచతత్త్యం ఏమిటో తెలిస్తేతప్ప 
దాన్ని మార్చడానికి మార్గం దొరకదు. మానవ సమాజం కమ్యూనిజం వై పు 
వురోగమిస్తున్నదని మార్క్‌ భావించాడు. అది గతకాలవు సమాజ వ్యవస్తలను, 
ముఖ్యంగా తన కాలవు వెట్టుబడిదారీ వ్యవస్థను, దాని “తత్వాన్ని” క్షుణ్ణంగా 
అధ్యయనం చేయడంవల్లనే కాదా మార్క్సికు స్టురించింది? 


పోతే మతానికి తత్వ శాస్త్రానికి సంబంధం లేదు. మతం విశ్వాసం వై 
ఆధార వడిన విషయం. “భగవంతుడు వున్నాడు. ఆయన ఈ ప్రపంచాన్ని 
సృష్టించాడు”... వగైరావగైరా విశ్వాసాలను ప్రశ్నించకుండా ఆమోదిం 
చడంవైనే మతం ఆధారపడి వుంది. తత్వ వివేచన అలా కాదు. అది 
ప్రతివిషయాన్ని (ప్రశ్నించడంవై, తరచి తరచి నిగ్గు తీయడంవై ఆధారపడింది. 
ఈ వివేచనలో మనకు శతాబ్దాలుగా అత్యంత పీయతమమైన--మన నరనరాలలో 
జీర్షించుకుపోయిన-- గాఢ విశ్వాసాలను తిరస్కరించడానికి కూడా తత్వశాస్త్రం 
వెనుతీయదు. త్య స్వరూప సందర్శనం దాని ఏకైక లక్ష్యం. 


తత | చింతనావమ్బతం 


తత్వశా(స్తాధ్యయనం వల్ల ప్రయోజనం ఏమిటి? ఈ రోజులలో-ముఖ్యంగా 
భౌతిక శాస్త్రాలు అతి వేగంగా వురోగమిస్తూ మానవ జీవిత విధానాన్ని మార్చి 
చేస్తున్న ఈ కాలంలో--ఎవరికి కావాలి తత్వ మీమాంస? అని కొందరు 
ప్రశ్నించవచ్చు. 


10 | విశ (దర్శనం 


కాని ఇది అనాలోచితమైన వైఖరి. తత్వ జిజ్ఞాస- ఇంతకు ముందే 
చేర్కొన్నట్టు-- మొత్తం మానవ నాగరిక జీవన విధానానికే పునాది వంటిది. 
ఇంతేకాదు, వివిధ కాలాలలో మానవ సమాజాల మీద, ప్రజల మత, సాంఘిక, 
నైతిక రాజకీయ, ఆర్థిక వ్యవస్టలమీద, విశ్వాసాలమీద ఆయా కాలాలనాటి 
తత్వవేత్తల చింతనా ప్రభావం ఎంతో వున్నది. 


'వ్లేచో, అరిస్టాటిల్‌ వంటి (గ్రీకు తత్వవేత్తల భావాలు కొన్ని శతాబ్దాలపాటు 
యూరోపియన్‌ జాతుల ఆలోచనా సరళిని ప్రభావితం చేశాయి. ఉదాహర 
ణకు వ్లేటో తత్వ చింతనలో ఆ తర్వాతకాలవు సోషలిజం, కమ్యూనిజం 
సిద్దాంతాల బీజాలు కనిపిస్తాయి. ఇక అరిస్టాటిల్‌ ప్రభావం చెప్పనక్కరలేదు. 
అనేక విజ్ఞాన శాస్త్రాలకు అతడు మూలకర్త, ముఖ్యంగా “లాజిక్‌” (పాశ్చాత్య 
తర్కశ్శాస్త్రం) యూరోపియన్‌ లకు అతడు పెట్టిన భిత్నే. ఆధునిక కాలంలోకి 
వస్తే హబ్స్‌ లాక్‌, రూసో వోల్టేర్‌, పౌగెల్క్‌ నీష్కే మార్చ్‌ మొదలైన 
వారెందరో యూరోపియన్‌ రాజకీయ వ్యవస్థలను విశ్వాసాలను ప్రభావితం 
చేశారు. 


మన _ దేశంలో ఉవనిషన్మీమాంస, భగవద్గీత, శంకరాద్వెతం, రామానుజ 
విశిష్టాద్వైతం వంటి వాటి ప్రభావం మన సమాజం వై ఎంత గాఢంగా, విస్త 
తంగా “వున్నదో అందరికీ తెలిసిందే. ఆ సిద్దాంతాలు మన జీవన (స్రవంతి 
గమనాన్ని నేటికి కూడా మంచికో చెడుకో శాసిస్తూనే వున్నాయి. 


అందువల్ల తత్వశాస్త్రాధ్యయనం దండగ అని విలువ లేనిదని భావించ 
రాదు. రూపాయి పైసలలో ప్రయోజనం వుండకపోవచ్చు. కాని ఆయా 
(ప్రపంచ మేధావుల చింతనామృతపానం మనలో నవ్యాలోచనా ప్రపంచాన్ని జాగ 
రితం చేస్తుంది; మన జీవిత గమనాన్ని నిర్షేశిస్తుంది. 


చేరులోని పెన్నిధి 


(గ్రంథానికి “విశ్వదర్శనం” అనే పేరును ద ,0ద్వార్హ |ప్రతిపాదకంగా 
వెట్టడం జరిగింది. దర్శనం అంకే చూడడం. విశ్వదర్శనం అంటే విశ్వాన్ని 
చూడడం. అయితే భౌతిక నేత్రాలతో కాక్క తాత్విక చక్షువులతో విశ్వాన్ని 
చూడడం అనే నిర్దిష్టార్ణంలో ఈ పేరు పెట్టడం జరిగింది. 


దర్శనం అంటే సంస్కృతంలో తత్వ దర్శనం అనే అర్హం కూడా వుంది. 
సాంఖ్యం, యోగం, వై శేషికం, న్యాయం, వూర్వ మీమాంస, ఉత్తర మీమాంసా 
ఈ ఆరింటికి షడ్డర్శనాలనే పేరున్నది. అయినా ఏ తత $ సిద్దాంతానికైనా 


ఉపోదాతం 11 
చో 


దర్శనం అనే మాట వాడే ఆనవాయితీ కూడా వున్నది. అందుచేతనే ప్రపంచం 
లోని వివిధ దేశాల, వివిధ కాలాల తత్వవేత్తలు చేసిన దార్శనిక సిద్దాంతాలను 
వివరించే ఈ [గ్రంథానికి “విశ్వ దర్శనం” అనే పేరు పెట్టడం జరిగింది. 


ఈ [గ్రంథం వ్రాయాలని ఎన్నో ఏళ్లుగా ఒక నిరాకారమైన ఆలోచన నా 
మనస్సును దొలుస్తున్నది. ఇప్పటికి అది కార్యరూపం ధరిస్తున్నది. తెలుగులో 
భారతీయ తత్వశాస్త్ర గ్రంథాలు అసంఖ్యాకంగా వున్నాయి. పాశ్చాత్య తత్వసి 
ద్దాంత వివరణ (గ్రంథాలు మాత్రం బహస్వల్పంగా వున్నాయి. ఏమైనా మొత్తం 
(ప్రపంచ తత్వచేత్తలందరి సిద్దాంతాలను ఒకే ప్రణాళిక క్రింద ఒకే గ్రంథంలో 
వివరించే యత్నం ఇంతకుముందు జరగలేదనుకుంటాను. ఆ లోటును వూరించ 
డానిక్కి ఆధునిక పాఠకులకు, సరళమైన, సులభ గ్రాహ్యామైన ఆధునిక పరిభాషలో 
ప్రపంచ తత్వ సిద్దాంతాలను దిజ్మాత్రంగా పరిచయం చేయాలన్న లక్ష్యంతో 
ఈ రచనకు ఉప[క్రమిస్తున్నాను. 


ఆహా (నం 


ఈ రచన (ప్రౌఢ నిర్భర వయః పరిపాకంలో వున్నవారినే కాక, యువతరం 
9 9 
దృష్టిని కూడా ఆకర్షించగలదని ఆశపడుతున్నాను. తత్వశా,స్రాధ్యయనం చేసిన 


వ్యక్తి మనస్సు మరింత వరిణతం, మేధ మరింత నిశితం హృదయం మరింత 
విశాలం అవుతాయని నాకు అనిపిస్తున్నది. 


విల్‌ డ్యురాంట్‌ తన “స్లెజర్స్‌ ఆఫ్‌ ఫిలాసఫీ”లో పేర్కొన్నట్టు తత్వశా 
స్రాధ్యయనంలో ఒక అనిర్వచనీయానందం కూడా వున్నది. అధ్యయనానంతరం 
పఠిత తనకు తానుగా పూర్తిగా తనదే అయిన ఒక నూతన జీవిత దృక్పథాన్ని 
ఏర్పరచుకొనగల శక్తిని సముపార్టించుకోగలడని కూడా నాకొక నమ్మకం. నా 


ఆశయం, నా నమ్మకం వృథా కాబోవనే అనుకుంటున్నాను. 


నా 
ల్‌ 
సా 


ప్రపంచ మేధావుల మనఃకుహరాంతరాల లోనికి- వారి మనోవల్మీకాలలో - 
నిక్కి వారు సృష్టించిన మంత్ర నగరి సరిహద్దులలో నికి ఈ సాహస యాత 
కొలంబస్‌ అమెరికా -ఖండ యాత్రకు, ఆర్మ్‌స్టారింగ్‌ చంద్రలోక యాత్రకు తీసి 
పోదు. ఈ సాహసయాత్రలో పాల్గ్లొనవలసిందిగా పాఠకులను ఆహ్వానిస్తున్నాను. 


ఈ (గ్రంథంలో ముందుగా పాశ్చాత్య దర్శనకారుల సిద్దాంతాలను పరిచయం 


చేయడం జరుగుతుంది. పాశ్చాత్య తత్వశా, స్త్రానికి పుట్టినిల్లు గ్రీసు కనుక, 
గ్రీకుల తత్వవిచారంతో ఈ (గంథం ప్రారంభమవుతుంది. 





2 
గ్రీకుల పూర్వరంగం 


వొశ్చాత్య తత్వశా,స్తానికి వుట్టినిల్లు గ్రీసు అని చెప్పుకున్నాము. మరి గ్రీకు 
తత్వ శాస్త్రానికి మూలబీజాలు ఎక్కడివి ? 


ఏ శా,స్త్రమైనాా ఏ పాహిత్యమైన్సా ఏ కళ అయినా వున్నట్టుండి ఒక్కసా 

] నూ య ™) 
రిగా గాలిలో ను౯వ్హి వుట్టుకు రాదు. దానికిముందు ఎంతో చరిత్ర నడుస్తుంది. 
ఎన్నో సాంఘిక్క రాజకీయ, ఆర్థిక, చారిత్రక ప్రభావాలు దానిపై ప్రసరిస్తాయి. 


గ్రీకు తత్వశాస్త్రం కూడా అంతే. అది వున్నట్టుండి ఆయా తత్వవేత్తల 
మెదడులో నుంచి పుట్టుకు రాలేదు. (గ్రీకు నాగరికతవై అంతకుముందు 
వర్ధిల్లిన ఎన్నో ప్రాచిన నాగరికతల, సంస్కృతుల (ప్రభావం వున్నది. అందు 
వల్ల. గ్రీకులకు ముందు వర్ధిల్లిన... కొన్ని (ప్రసిద్ద నాగరికతలను గురించి ఇక్కడ 
Oc) Se) ఠా 
టూకీగా తెలుసుకుందాము. 


మానవ నాగరికతలకు జన్మ స్థలాలు ఈజివ్ళు మెసపాటేమియా, ఇండియా, 
చైనాలు. ఇవన్నీ నదీతీరాలలో వర్ధిల్లిన వాగరికతలే. నైలునదీతీరం ఈజిస్టీయన్‌ 


(గ్రీకుల వూర్హరంగం 13 


నాగరికతకు వుట్టినిల్టు. "టగ్రిస్‌- యూగ[ఫెటీస్‌ నదుల మధ్య మెసపొటేమియాలో 
సూమెరియన్‌ నాగరికత, సింధునదితీరాన హరప్పా - మొహేంజొదారో నాగ 
రికత్క యాంగొట్టీ తీరాన ' చైనీస్‌ నాగరికత ప్రభవించి పరిఢవిల్లాయి. నదీ 
తీరాలు సిర నివాసానికి, వ్యవసాయానికి అనువైన స్థలాలు, మానవుని సిర 
నివాసం వల్లనే స్టైరమైన సాంఘిక, రాజకీయ ఆర్థిక వ్యవస్థలు ఏర్పడ్డాయి. 
వ్యాపారం, కళలు, లిపీ వృద్ది అయ్యాయి. 


సూమెరియన్‌ లు 


మెసపొశేమియాలో మొదట వర్తిల్లిన నాగరికత సూమెరియన్‌లది. క్రీస్తు 
పూర్వం 4000 - 3000 సంవత్సరాల మధ్య వారు గొప్ప నగరాలు నిర్మిం 
చారు. ఆ రోజులలోనే వారు లోహాల వాడకాన్ని కని పెట్టారు. ప్రయాణ 
సాధనాలుగా చక్ర శకటాలు తయారుచేశారు. అంకగణితం, రేఖాగణితం వారికి 
తెలుసు. రోజును 24 గంటలుగా విభజించారు. వృత్తాన్ని 360 డిగ్రీలుగా 
విభజించారు. సూర్య, చంద్ర గ్రహణాలు 18 ఏళ్ల 7 నెలల కొకసారి తిరిగి 


తిరిగి వస్తాయని వారు కనిపెట్టారు. శనిత్రలిపి”తో మట్టి పలకల'వై వ్రాయడం 
చేర్చుకున్నారు. 


సూమెరియన్‌ల తర్వాత మెసపొళేమియాను సెమిటిక్‌ జాతివారైన అక్కే 
డియన్‌లు జయించారు. క్రీస్తుపూర్వం 2400 ప్రాంతంలో సూమెరియన్‌ 
నగరాలన్నిటిని, కలువుతూ పార్గన్‌ అవే రాజు చరిత్రలో మొట్టమొదటి 
సామ్రాజ్యం స్టాపించాడు. ఆ తర్వాత మొదటి బాబిలోనియన్‌ సామ్రాజ్యం. 
అది క్రీస్తు వూర్వం 1792 ప్రాంతాలలో హమురాబీ చక్రవర్తి వరిపొలనలో 
ఉచ్చస్టితికి వెల్లింది. దాని తర్వాత అస్సిరియన్‌. సామాజ్యం చరిత్రకెక్కింది. 
ఇంకా కాల్లియన్‌ ల్కు మీడులుు వర్షియన్‌లు మపహాసామ్రాజ్యాలు స్టాపించారు. 


ఈజిప్టు 


మరొక వైపున నైలు తీరాన ఈజిప్టులో మరొక గొప్ప నాగరికత వర్దిల్లింది. 
క్రీన్తువూర్యం 4000 - - 3000 సంవత్సరాల మధ్య ఈజిప్టియన్‌ లు నిర్మించిన 
బ్రహ్మాండమైన పిరమిడ్డు నేటికి కూడా ఆశ్చర్యం గొలవుతున్నాయి. క్రీస్తు 
పూర్వం 2700 నాటికి ఈజిన్టలో కేంద్ర ప్రభుత్వం ఏర్పడింది. కళలు వృద్ది 
అయ్యాయి. ఒక రకం కాగితాన్ని కనిపెట్టారు. దానిపై సిరాతో “చిత్రరిపి”లో 
వ్రాసేవారు. ఖగోళ పరిశోధన చేశారు. "దేనితో 365 రోజులు ఒక సంవత్స 
రంగా వరిగణించి వంచాంగాన్ని తయారుచేశారు. వైద్యం, శరీర శాస్త్రం, 
గణితం నేర్చుకున్నారు. వారి రాజులను సఫేరో లనేవారు. ఫేరోలు రాజులే 


14 








నిశ $ (దర్భ శనం 











న్‌ ఆ అ 
క్రీస్తుపూర్వం ఆరవ శతాబ్లినాటి గ్రీసు; 


దాని పరిసర ప్రాంతాలు 


0 


(ీకుల వూర్గరంగం 15 


కాక మతాధిపతులు కూడా. తమ రాజులు దేవుని అవతారమూర్తులని (ప్రజలు 
విశ్వసించేవారు. 


క్రీట్‌ నాగరికత 


ఈ నాగరికతలన్నీ ఒక ఎత్తు. తూర్పు మధ్యధరా సముద్రంలో క్రీట్‌ 
ద్వీవంలో ్రీస్తువూర్వం 2500 నాటికే అత్యుచ్చస్టితి అందుకున్న మినోవన్‌ 
నాగరికత ఒక ఎత్తు. |క్రీట్‌ చాలా చిన్న ద్వీపం. అయినా అద్భుతమైన నాగ 
రికతకు అది పుట్టినిల్లు. గ్రీకు నాగరికత చాలవరకు దాని నుంచి పరిణామం 
చెందినదే. 


ఈజిస్ట రాజులను ఫేరోలని అన్నష్టే |క్రీట్‌ రాజును మినోస్‌ అనేవారు. 
ఆ రాజుల సేరుమీదుగానే వారిది మినోవన్‌ నాగరికత అనే పేరు పొందింది. 
వారి నాగరికతకు కేంద్రాలు గొప్ప వొస్తు శిల్ప నె పుణ్యంతో నిర్మించిన 
రాజప్రాసాదాలు. సర్‌ ఆర్డర్‌ ఇవాన్స్‌ అనే బ్రిటిష్‌ వురావస్తు శాస్త్ర, వేత్త 
1900 ప్రాంతాలలో క్రీట్‌లో నాసస్‌ అనేచోట జరిపిన త్రవ్వకాలవల్ల మినోవన్‌ 
నాగరికతా విశేషాలు బయల్పడ్డాయి. మినోవన్‌లు ఈజిన్చతో నౌకా వ్యాపారం 
చేసేవారు. ఎంతో కళాత్మకంగా అందమైన వస్తువులు తయారుచేసేవారు. 
అందాన్ని, ఆనందాన్ని, వారు ఆరాధించేవారు. నృత్యం, సంగీతం, చిత్రలే 
ఖనం మొదలైన కళలను వారు అభ్యసించారు. వారి మతంలో దిగులుకు, 
దుఃఖానికి తావులేదు. వారిది జీవితంపట్ట ఆశావాదంతో కూడిన మతం. వారి 
దేవతలందరు (స్త్రీ దేవతలే. ముఖ్యంగా భూమాతను ఆరాధించేవారు. 


మినోవన్‌లు గ్రీకులు కారు. సెమైట్‌ జాతులకు చెందినవారు, కొని గ్రీకు 
లతో వారికి సంబంధాలుండేవి. (గ్రీకు వీరుడైన థీసియస్‌ క్రీట్‌ వెళ్లి అక్కడ 
మినోస్‌ రాజుకు చెందిన మినోటార్‌ అనబడే నర వృషభాన్ని సంహరించినట్టు 
ఒక పురాణ కథ వున్నది. దీనివల్ల గ్రీసుకు, |క్రీట్‌కు మధ్య రాకపోకలు 
వుండేవని తెలుస్తుంది. 


మినోవన్‌ నాగరికత [క్రీస్తుపూర్వం 1400 ప్రాంతానికి ఆకస్మికంగా అద్భ 
శ్యమైంది. దీనికి కారణం ఇదమిత్తమని ఎవరూ చెప్పలేకపోతున్నారు. గొప్ప 
భూకంపాలు సంభవించి మినోవన్‌ రాజప్రాసాదాలు ధ ంసమైపోయి వుండ 
వచ్చు, లేదా ఉత్తరం నుంచి గ్రీకులు వరసగా దండయాత్రలు చేస్తూ చేస్తూ 
ఆ నాగరికతను నేలమట్టుంచేసి వుండవచ్చు. ఏమైనా _ క్రీస్తుపూర్వం 1400 
తర్వాత మినోవన్‌ నాగరికత చరిత్ర వుటల నుంచి మాయ మైపోయింది. 


16 విశ్ల (దర్శనం 
మైసినియన్‌ లు 


ఆ తర్వాత రంగస్థలం (గ్రీసుకు మారింది. అప్పటిలో గ్రీసులో వర్ధిల్లిన 
నాగరికతను మైసినీయన్‌ నాగరికత అంటారు. అది క్రీస్తువూర్వం 1500-900 
మధ్య కాలం నాటిది. దక్షిణ గ్రీసులో మైసినీ అనే నగరం దానికి కేంద్రం 
కనుక చరిత్రకారులు దానికి ఆ పేరు పెట్టారు. మైసినీయన్‌ లు ఒకవైవు మినో 
వన్‌ల నుంచి మరొకవైవు ఈజిప్టు నుంచి నాగరికతను ఎరువు తెచ్చుకున్నారు. 


హోమర్‌ పేరు విననివారు వుండరు. మనకు వాల్మీకి, వ్యాసుడు ఎటు 
వంటి వారో (గ్రీకులకు అంధ కవి అయిన హోమర్‌ అటువంటివాడు. మనకు 
రామాయణ, భారతాలు ఎటువంటినో (గ్రీకులకు హోమర్‌ రచించిన ఇలియడ్‌, 
ఒడిస్సీ ఇతిహాసాలు అటువంటివి. ఈ రెండు మహాకావ్యాలలోను హోమర్‌ 
చెప్పిన కథలు మైసినీయన్‌ నాగరికతా కాలానికి సంబంధించిన వేనని చారిత్రకులు 
ఊహిస్తున్నారు. 


ట్రోజన్‌ యుద్దం 


మైసినీ నగరం రాజు అగమెమ్నోన్‌. అతని తమ్మడు స్పార్ధా నగర రాజు 
మెనిలేయస్‌. ఇతని భార్య హెలెన్‌, ఆసియా మైనర్‌ (ఇప్పటి టర్కీ) 
పశ్చిమ తీరాన గల ట్రాయ్‌ నగరవు యువరాజు పారిస్‌ ఒకసారి అతిథిగా 
వచ్చి హెలెన్‌ను అపహరించుకుపోతాడు. ఆమెను విడిపించడానికి గ్రీసులోని 
రాజులందరు అగమెమ్నోన్‌ నాయకత్వాన ఏకమై వెయ్యి నౌకలతో ఈజియన్‌ 
సముద్రం దాటి వెళ్లి ట్రాయ్‌ నగరాన్ని ముట్టుడిస్తారు. పదేళ్లపాటు యుద్దం 
జరుగుతుంది. చివరకు (టోజన్‌లు ఓడిపోతారు. (గ్రీకులు ట్రాయ్‌ నగరాన్ని 
దగ్రంచేస్తారు. ఇది ఇలియట్‌ కావ్యంలోని కథ. 


ఒడీసియన్‌ కథ 


పదేళ్ల (ట్రోజన్‌ యుద్దంలో పాల్గొన్న (గ్రీకు వీరుడు ఒడీసియస్‌ మరొక 
పదేళ్లపాటు ప్రవంచాటనం చేసి చివరికి తన రాజ్యమైన ఇథాకా ద్వీపం 
చేరుకుంటాడు. అతని సాహసయాత్రా గాథలతో కూడిన కావ్యం ఒడిస్సీ. 
చాలకాలం వరకు ఇవి పుక్కిటి వురాణాలు కావచ్చునని పలువురు భావించారు. 
కాని 1874 ప్రాంతాలలో హెన్రిక్‌ స్టీమన్‌ అనే జర్మన్‌ వురావస్తు శాస్త్రవేత్త 
టర్కీలో జరిపిన త్రవ్వకాలలో ప్రాచిన కాలవు (ట్రాయ్‌నగరం బయల్పడింది. 
అందుచేత [ట్రోజన్‌ యుద్దం నిజంగా జరిగిందేనని, అది క్రీస్తుపూర్వం 1200 
ప్రాంతాలలో జరిగి వుండవచ్చునని చరిత్రకారులు భావిస్తున్నారు. 


(గ్రీకుల వూర్వరంగం 17 


ఇలియడ్‌, ఒడిస్సీలు హోమర్‌ రచనలని వాడుక, కాని హోమర్‌ అంటూ 
ఒక కవి లేడని, పెక్కుమంది హేమర్హు వున్నారని కొందరి భావన. ఆ రెండు 
కావ్యాలు అనుశ్రుతంగా వస్తున్న వీరగాథలన్సి వాటిని కవి గాయకులు పాడుతూ 
వుండే వారని, క్రీస్తుపూర్వం 750-700 నాటికి వాటికి ఇప్పటి రిథిత కావ్య 
రూపం సిద్ధించిందని చరిత్రకారులు భావిస్తున్నారు. (ఇటువంటి వివాదమే 
మనకూ వున్నది. వ్యాసుడనే మహర్షి వేదాలను విభజించి భారతం, అష్టాదశ 
వురాణాలు ఇంకా ఎన్నెన్నో |వ్రాశాడని మన సంప్రదాయం. కాని వ్యాసుడు 
ఒకడు కాడని ఎందరో వ్యాసులన్నారని వేరొక వాదం. వున్నది.) 


గ్రీకు జాతీయత 


ఏమైనా, (భారతీయులు ఏ భాషవారైనా ఏ ప్రాంతం వారైనా వారికి 
రామాయణ, భారతాల వలె) గ్రీకులకు ఇరియడ్‌, ఒడిస్సీలు సమష్టి వారసత్వం. 
అవి వారి జాతీయ వాజ్మయం. (గ్రీకులలో ఎన్నో తెగలున్నాయి. కాని, వారిని 
ఒక జాతిగా ఏకీకరించినవాటిలో ఒకటి గ్రీకు భాష. రెండవది క్రీస్తుపూర్వం 
776 నుంచి నాలుగేళ్ల కొకసారి చావ్వున వెయ్యేళ్లకు పైగా వరసగా జరిగిన 
ఒలింపిక్‌ క్రీడోత్సవం. మూడవది ఇరియడ్‌, ఒడిస్సి కొవ్యద్వయం. వాటిని 
గ్రీకులు పాఠ్యగంథాలుగా ఉనయోగించేవారు. వారి మత విశా (సాలకు కూడా 
చాలా వరకు అవే మూలం. 


గ్రీకులు ఇండో-యూరపియన్‌ తెగలకు చెందినవారు. క్రీస్తుపూర్వం 
1400-900 సంవత్సరాల మధ్య కొలంలో ఉత్తరం నుంచి మూడు విడ 
తలుగా దండెత్తివచ్చి ఆ తెగల వారు గ్రీినును ఆక్రమించుకున్నారు. మొదటగా 
ఐవోనియన్లు వచ్చారు. తర్వాత అకీయన్లు, చివరగా డోరియన్లు దండెత్తి గ్రీసును 
జయించారు. వీరిలో డోరియన్లతోనే సిసలైన. గ్రీకు నాగరికత ప్రారంభ మవు 
తుంది. 


గ్రీసు చిన్న ద్వీపకల్పం. అది లోయలతో, వర్వతాలతో, ద్వీపాలతో కూడిన 
భూభాగం. ఒకచోటినుంచి మరొక చోటికి రాకపోకలు అంత సులభం కాదు. 
అందుచేత ఎక్కడికక్కడే నగరాలు, నగర రాజ్యాలు ఏర్పడ్డాయి. ఒక నగరం, 
దాని చుట్టూ వ్యవసాయ భూములు. అదే నగర రాజ్యం (సిటీ స్టేట్‌ ). 
భూమి సారవంతమైనది కాదు. జనాభా పెరిగితే తిండి కొరత ఏర్పడేది. 
ప్రజలు వలస పోయేవారు. ఆ విధంగా ఆసియా మైనర్‌ (టర్కి) పడమటి 
కోస్తా ప్రాంతం పొడవున తీరంలోను, ఈజియన్‌ ద్వీపాలలోను ఎన్నో గ్రీకు 


నగరాలు వెలిశాయి. ఇటు ఇటలీ దక్షిణ భూభాగంలోను, సిసిలీలోను కూడా 
గ్రీకు వలసలు వెలిశాయి. 


18 విశ (దర్శ నం 


గ్రీకు నాగరికత 


ఈ నగరాలు నౌకా వ్యాపారం చేసేవి. దానితో ఒకరినుంచి ఒకరు ఎన్నో 
కొత్త విశేషాలు నేర్చుకొనడం, ఆ విధంగా వారి నాగరికత, కళలు, విజ్ఞానం 
వృద్ది కావడం జరిగింది. ఫినీషియన్‌ ల నుంచి వారు లిపి నేర్చుకున్నారు. దీనితో 
వారికి వాజ్మయం పెరిగింది. అప్పటికి కంచుయుగం ముగిసి, ఇనుపయుగం 
ప్రారంభమైంది. దానితో వారి నాగరికత మరింతగా వురోగమించింది. అప్పటి 
వరకు వచ్చిన నాగరికత లన్నిటికి తలమానికమైన, మహోజ్వలమైన నాగరికతను 
ఆనాటి (గ్రీకులు నిర్మించారు. ఈనాటి యూరోపియన్‌ నాగరికత వునాదులు 
గ్రీకులు నిర్మించినవే. 


గ్రీకులకు మతమని చెప్పదగింది పెద్దగా వున్నదా అనిపిస్తుంది. వారికి దేవ 
తలు లేకపోలేదు. కాని, ఆ దేవతలు చాలా విషయాలలో మానవులను పోలిన 
వారే. కామ (క్రోధ లోభ మోహ మద మాత్పర్యాలలో వారు మానవులకు 
తీసిపోనివారే. ఎటొచ్చీ (గ్రీకు దేవతలు అమరులు. అమితశక్తి సంపన్నులు, 
మహిమాన్వితులు - అంతే. గ్రీకులు తమను పోరిన దేవతలనే కల్పించుకున్నారు. 
(ఈ విషయంలో మన ఇంద్రుడు మొదలైన పౌరాణిక దేవతలు కూడా ఇంతే.) 


'శ్రీకు దేవతలు 


మన శివుడి నివాసం కైలాసపర్వతం అయినట్టు, గ్రీకు + దేవతల నివాసం 
ఒలింపస పర్వతం. మన దేవతల రాజు ఇంద్రుడై నట్టు వారి దేవతల రాజు 
జూస్‌ (జూపిటర్‌). ఇంద్రునికి వజ్రాయుధంవలె జూస్‌ ఆయుధం పిడుగు, 
ఇంద్రునివలె ఇతడు కూడా మానవకాంతలను మోహించడంలాంటి తప్పుడు 
పనులు చాలా చేసేవాడు. ఇతడుకాక ఇతని భార్య హీరా పొసీడన్‌, హేడిజ్‌, 
ఎధీనాా అపోలో, ఆఫ్రాడై టీ, హెర్మీస్‌ మొదలైన _పలువురు ఒలింపియన్‌ దేవత 
లుండేవారు. 


తక్కిన మతాలలో లోకానికి సృష్టికర్త అయిన ఒక దేవుడంటూ వుండే 
వొడు. కాని గ్రీకులకు అటువంటి దేవుడెనడూ లేడు. అసలు వారికి సృష్టికర్త 
' అనే వాడే లేడు. మొదట అంధకార బంధురమైన అవ్యవస్థ (కేయాస్‌) 
వుండేది. దానిలో నుంచి కాస్మాస్‌ (విశ్వం) వచ్చింది. అప్పుడు స్వర్గం, 
భూమి ఏర్పడ్డాయి. ఈ రెండింటి సంయోగంవల్ల మైటన్‌లు (దైత్యులు?) 
అనే అత్యంత శక్తిమంతులైన జాతి జన్మించింది. వారు చాలా కాలంపాటు 
లోకాన్ని పాలించారు. వారిలో క్రోన్‌ (శాటర్న్‌) అనేవాడికి జూస్‌ అనేవాడు 


పుట్టాడు. జూస్‌ ఇతర దేవతల సహాయంతో క్రోనన్‌ను జయించి లోకాన్ని 
స్వాధీనం చేసుకున్నాడు. 


(గ్రీకుల వూర్వరంగం 19 


ఒలింపియన్‌ దేవతలను బట్ట వచ్చిన మతంకాక, గ్రీకులకు మరి రెండు 
మతశాఖ లుండేవి. నాటిలో ఒకటి 'ఇల్యూసినియన్‌ మతం. రెండవది ఆర్టిక్‌ 
మతం. నిజానికి ఇవి మతాలు కాదు; మన తాంత్రిక వామాచారాలను, విశ్వా 
సొలను పోలినవి. 


తాంత్రిక వుతాలు 


ఏథెన్సు వద్ద ఇన్యూసిస్‌ అనే చోట క్రీస్తువూర్వం ఏడవ శతాబ్దంలో 
వర్ధిల్లిన దాన్ని ఇల్యూసినియన్‌ మతం అంటారు. ఇందులో డిమీటర్‌ అనే 
సస్యదేవత [ప్రధాన పొ[త్రధారిణి. డిమీటర్‌ కుమార్తె పెర్చిఫోని. ఆమెను 
హేడిస్‌ అనె పాతాళ లోకాధిపతి అపహరించాడు. కుమార్తె కోసం డిమీ 
టర్‌ ఏడుస్తూ (ప్రపంచమంతా వెదికింది. ఆమె లేకపోయేసరికి భూలోకంలో 
పంటలన్నీ పాడైపోయాయి; మంచులో కూరుకుపోయాయి. కరువు కాటకాలు 
ప్రబలాయి. అప్పుడు దేవతలు కలుగజేసుకుని వెర్సిఫోని ఏడాదికి ఆరునెలలు 
భూమివైన తల్లి డిమీటర్‌వద్దను, మరొక ఆరునెలలు పాతాళంలో హేడిసి 
వద్దను గడి వేటట్లు ఏర్పాటుచేశారు. అందుకే ఏడాదికి ఆరు నెలలు భూలో 
కొనికి ఆకురాలు కాలం, శీత బుతువు వచ్చి అంతా హిమావృతం అవుతుంది. 
మిగిలిన ఆరు నెలలు సస్యశ్యామలంగా వుంటుంది. 


ఈ కథ ఆధారం చేసుకుని గ్రీకులు కొన్ని విశ్వాసాలు వెంచుకున్నారు. 
రహస్యంగా కొన్ని క్రతువులు (మిస్టరీస్‌), జాతరలు జరిపేవారు. ఆ జాతరలు 


ఎటువంటివో. ఎవరికీ తెలియదు. వాటిలో పాల్గొనేవారికి అమరత్వం సిద్దిస్తుం 
దని నమ్మేవారు. 


ఆర్టిక్‌ మతం 


రెండవ మతాన్ని ఆర్థిజం అంటారు. డైయనైసస్‌ అనేవాడు వృక్షదేవత. 
ముఖ్యంగా ద్రాక్ష మొదలైన లతలకు, ద్రాక్షసారాయానికి అధిదేవత. ఇతడికి 
చాకస్‌ అనే మరొకపేరు కూడా వున్నది. ఇతడు జూస్‌కు, వెర్సిఫోనీకి పుట్టిన 
వాడు. అతడు-వృషభాకృతిలో వుండగా బైటనలు సంహరించి వాడి మాంసం 
భుజిస్తారు. కాని జూస్‌ అతడి గుండెకాయను మాత్రం రక్షించి దాన్ని తాను 
భుజిస్తాడు. ఆ తర్వాత డ్రైయనైసస్‌ జూస్‌క్కు సెమిలీ అనే మానవ (స్త్రీకి 
జన్మిస్తాడు. సెమిలీ తనను కామించిన దేవతల రాజు జూస్‌ను కనులారా చూడ 
గోరుతుంది. జూస్‌ ఆమెకు తన అద్భుత విశ్వరూవం చూపిస్తాడు. ఆమె 
అది చూస్తూనే భస్మమైపోతుంది. కాని ఆమె గర్భంలోవున్న డైయనై సస్‌ 
పిండాన్ని జూస్‌ రక్షించి తన తొడలో పెట్టి కాపాడుతాడు. కొన్నాళ్లకి జూస్‌ 


20 విశ్ల (దర్శనం 


తొడ నుంచి డైయనైసస్‌ జన్మిస్తాడు. తన కుమారుడైన డైయనైసస్‌ను చంపి 
ఆరగించిన కైటన్‌లను జూస్‌ తన వజ్రాయుధంతో సంహరించి భస్మం చేస్తాడు. 
వారి భస్మం నుంచి మానవులను స్పష్టిస్తాడు. 


ఈ కథను బట్టి మానవులలో దైత్యులవంటి టైటన్‌ ల అంశ కొంత చారు 
ఆరగించిన దేవత డైయనైసస్‌ అంశ కొంత వున్నదనే విశ్వాసం ఏర్పడింది. 
అంటే కొంత దైత్యాంశ కొంత దేవతాంశ అన్నమాట. మానవ శరీరంలో 
వున్నది ఒటన్‌ ల అంశ అయితే ఆత్మలో వున్నది దేవతాంశ. శరీరం నుంచి 
దేవతాంశను విముక్తం చేస్తే మానవుడు మోక్షం పొందుతాడు. అంతవరకు 
మనిషి చస్తూ, వుడుతూనే వుంటాడు. ఈ జనన మరణ చక్రంనుంచి మనిషి 
విముక్తుడు కావాలంటే కొన్ని తాంత్రిక కర్మ కాండలు చేయాలి. ఈ కర్మ 
తతంగాన్ని ఆర్హియస్‌ అనే గ్రీకువీరుడు (ప్రచారం చేశాడు. అందుచేతనే దానికి 
ఆర్హిక్‌ మతం అని పేరు వచ్చింది. ఆర్డిక్‌ తంత్ర కర్మలలో పాల్గొనేవారు తొలిరో 
జాలలో తమ వురోహితుడిని వధించి భుజించేవారట. నాగరికత పెరిగిన తర్వాత 
ఆ _ కూరాచారాన్ని మానివేసి ఒక వృషభాన్ని' వధించి తినెవారట. ఆ 
వృషభంలో తమ దేవత అయిన డ్రెయనైసస్‌ వున్నాడని, అతడి మాంసభక్షణ 
ద్వారా తమకు అమరత్వం సిద్దిస్తుందని గ్రీకులు నమ్మేవారు. 


తాంత్రిక (ప్రభావం 


ఈ ఆర్డిక్‌ తాంత్రిక కర్మకాండ ప్రభావం గ్రీకులవై ఎంతో వున్నది. మాన 
వుడి లక్ష్యం అమరత్వాన్ని సాధించడం; మానవుడి ఆత్మవేరు, దేహం వేరు, 
దేహం నుంచి ఆత్మను. విముక్తం చేయడానికి నైతిక నియమబద్ద జీవితాన్ని 
గడవడ మే మార్గం - ఇటువంటి భావాలు ఆర్హిజమ్‌ నుంచే వచ్చాయి. వీటి 
ప్రభానం ముఖ్యంగా పితాగరన్‌ అనే గ్రీకు తత్వవేత్తవై చాలా వున్నది. సో[కకటీస్‌ 
ప్లేచోలవలటి తత్వవేత్తలవై కూడా .దాని ప్రభావం వున్నదని చరిత్రకారులు 
పేర్కొంటున్నారు. 


ఇప్పుడు చరిత్రలో వెనుతిరిగి చూస్తే మహోన్నతమైన గ్రీకు తత్వభావాలకు 
ఇంతటి వెర్రిమొర్రి కథలనుంచి వుట్టిన విశ్వాసాలు ఏ విధంగా కారణమైనా 
యని ఆశ్చర్యం కలుగుతుంది. ఆ అంధ విశ్వాసాలు ఎటువంటి పరిణామాలు 
చెంది సిసలైన తాత్విక చింతనకు దారితీశాయో మనకు తెలియదు. కొని 
ఆ చింతనకు మూలబీజాలు అనాటి (గ్రీకుల వురాణ గాథలలోను, వారి ఆర్టిక్‌, 
ఇల్యూసినియన్‌ మత విశ్వాసాలలోను కనబడతాయి. 


ఇంతవరకు మనం (గ్రీకుల నాగరికతకు వూర్వ రంగాన్ని తెలుసుకున్నాము. 


(గ్రీకుల వూర్వరంగం 21 


ప్రపంచ నాగరికతా క్రమాన్ని పరిశీలిస్తే గ్రీకుల నాగరికత దాదావు చిట్టచిన 
రిది. దానికి ముందు సూమెరియన్‌, ఈజిస్టియన్‌, బాబిలోనియన్‌, క్రీటన్‌, 
మైసినీయన్‌ తదితర నాగరికతలెన్నో సినిమా తెరపై మాంగేజ్‌ దృశ్యాలవలె 
వచ్చి పోయాయి. వీటన్నిటి నేవథ్యంలోనుంచి గ్రీకు నాగరికత వచ్చింది. 


క్రీస్తుపూర్వం సుమారు నాలుగైదు వేల యేళ్లనాడు నాగరికత కథ ప్రారం 
భమైంది. ఇప్పుడు మనం (గ్రీకు నాగరికతను వెంబడిస్తూ వచ్చి క్రీస్తుపూర్వం 
ఆరవ శతాబ్దంలో ప్రవేశించాము. గ్రీకు తత్వచింతన ఆ శతాబ్దంలోనే ప్రారం 
భమైంది. దానికి మూలపురుషుడు మైరీటస్‌ అనే (గ్రీకు నగరానికి చెందిన 
థేలీస్‌. 




















తొరి గ్రీకు తత్వవేత్త ఛేలీసి 


గ్రీకుల తత్వశా,స్తానికి మూల పురుషుడు థేలీస్‌ అని వాడుక. అతడు 
క్రీస్తుపూర్వం ఆరవ శతాబ్దం నాటి వాడు. 


ఆ శతాబ్దాన్ని మానవ చరిత్రలో అసాధారణ శతాబ్దమని హెచ్‌ .జి. వెల్చ్‌ 
తన హిస్టరీ ఆఫ్‌ ది వరల్న్‌ లో పేర్కొన్నాడు. ఎందుకంటే దేశ దేశాలలో 
ఎందరెందరో మహానుభావులు కూడబలుక్కున్నట్టు ఆ శతాబ్దంలో జీవించారు. 


గ్రీసులో మొట్టమొదటి తత్వవేత్త థేలీస్‌ క్రీస్తుపూర్వం ఆరవ శతాబ్రినాటి 
వాడు. ఇండియాలో బుద్దుడు, మహావీరుడు ఆ శతాబ్దానికి చెందినవారు. చై నాలో 
కన్‌ఫ్యూసియస్‌ లౌ చే అనే ఇరువురు గొప్ప తాత్వికులు అనాటివారు. 
వర్షియాలో ఒక నూతన మతాన్ని ప్రవచించిన జరతూ,స్త, (జొరాస్ట్రర్‌ ) 
అప్పటివాడు. 


వీరు తమ తమ దేశాలలో గొప్ప భావ విప్టవాలను ప్రారంభించి తమ 
జాతులకు మార్గదర్శకులై నట్టివారు. కొన్ని చేల ఏళ్లపాటు అనేక మూఢ విశ్వా 


తొలి గ్రీకు తత్తవేత్త భేరీన్‌ 23 


సాలలో మతాధిపతుల ప్రాబల్యంలో అణగి మణగి వున్న మానవ మేధా 
విహంగం ఆ శతాబ్దంలో ఒక్కసారిగా సంప్రదాయపంజర విముక్త మై, విశ్చంఖ 
లంగా నిర్భయంగా ఒక నూతన భావ విWహోయసంలో విహారం ప్రారంభించింది. 


గ్రీసు అనగానే మనకు యూరప్‌ దక్షిణాన మధ్యధరా సముద్రంలోనికి 
చొచ్చుకు పోయిన ఒక చిన్న ద్వీపకల్పం మాత్రమే గుర్తుకు వస్తుంది. కాని, 
ఒకానొకప్పుడు (గ్రీకులు తమకు తూర్పున ఆసియా మైనరులో, పశ్చిమాన 
దక్షిణ ఇటలీలో, సిసిలీలో, దక్షిణాన క్రీట్‌లో వలసలు ఏర్పరచుకుని తమ 
నాగరికతా దివ దీధితులను అన్ని వైవులా వ్యాపింపజేశారు. 


యవన నాగరికత 


ఆసియా మైనర్‌ అంటే ఇప్పటి టర్కీ. దీని పడమటికోస్తా పొడవున, 
ఇంకా దానికి గ్రీసుకు మధ్య ఈజియన్‌ సముద్రంలోని చిన్న చిన్న దివులలోను 
ఆనాడు ఎన్నో గ్రీకు వలసలు వుండేవి. వాటన్నిటిని కలిపి ఐవోనియా అనేవారు. 
వాటిలో నివసించిన గ్రీకులను ఐవోనియన్‌లు అనేవారు. మన పూర్వులకు 
తెలిసిన (గ్రీకులు వీరే కావచ్చు. కనుకన్సే (గ్రీకు జాతీయులందరిని మనవారు 
యవనులనే వేరుతో వ్యవహరించేవారు. 


ఆసియొ మైనర్‌ కోస్తాలోని గ్రీకువలసలలో మైలీటస్‌ అనే ఐవోనియన్‌ 
నగరం ఒకటి. అది పరిసర నగరాలతోను, ఈజివ్హు, బాబిలోనియావంటి దూర 
ప్రాంతాలతోను వాణీజ్యం-ముఖ్యంగా నౌకా వాణీజ్యం-చేస్తూ భాగ్యవంతమైన 
నగరమయింది. దేశ దేశాలనుంచి వ్యాపారస్టులు పండితులు, ఇతర యాత్రికులు 
వచ్చేవారు. ఈ రాకపోకల కారణంగా, ఒకరి సంస్కృతిని మరొకరు తెలుసుకొ 
నడం ద్వారా మైలీటస్‌లో కళలు, విజ్ఞాన, సాంకేతిక శాస్త్రాలు కూడా బాగా 


వృద్దిచెందాయి. మొత్తంపై మైలీటస్‌ ఆ నాటి గ్రీకుల నాగరికతా కేంద్రాలలో 
ముఖ్యమైనదిగా భాసించింది. 


'మైలీషియన్‌ దార్శనికులు 


గ్రీకుల తత్వశా, స్తానిక అంకురార్పణ జరిగింది కూడా మైలీటస్‌ నగరం 
లోనే. ఇంతకుముందు పేర్కొన్న ఛేలీస్‌ ఆ నగర పౌరుడే. అతని డిష్యుడు 
అనగ్రిమాండర్‌ , అతని శిష్యుడైన అనగ్టిమెనీస్‌ కూడా ఆ నగరానికి చెందిన 
తత్వవేత్తలే. ఆ నగరం పేరుమీదుగానే ఈ ముగ్గురు తత్వవేత్తల సిద్దాంత 
సంప్రదాయానికి “మైరీషియన్‌ స్కూల్‌ ఆఫ్‌ ఫిలాసఫీ” అనే పేరు వచ్చింది. 


ఈనాడు తత్వశాస్త్రం (ఫిలాసఫీ), విజ్ఞానశాస్త్రం (సైన్సు) అనే మాట 


24 బిళ్ల (దర్శ సలం 


లను వేరు వేరు అర్థాలలో ఉపయోగిస్తున్నాము. కొని ప్రాచీనకాలవు (గ్రీకులకు 
ఈ రెండు శాస్త్రాలు ఒకటే. వారి తొలి తత్వవేత్తలే వారి విజ్ఞానవేత్తలు. 
ఎందుకంటే వారు ప్రవంచాన్ని మిథ్య (ఇల్యూజన్‌) గానో, అభాస (అపియ 
రెన్స్‌) గానో భావించలేదు. దృశ్యమాన జగత్తు యథార్హమనే భావనతోనే వారు 
దాన్ని వరిశీలించారు. 


రెందు (పశ్నలు 


వారు తమకు తాము రెండు ప్రశ్నలు వేసుకున్నారు: ఒకటి-ఈ |వ్రపం 
చానికి మూలకొరణం వీమిటి? రెండు-ఆ మూలకారణమైన పదార్థంనుంచి 
జగత్తు ఎలా పరిణామం చెందింది? ఈ రెండు ప్రశ్నలకు సమాధానాలు 
చెప్పడానికి వారు చేసిన ప్రయత్నాలతోనే గ్రీకుల తత్యశాస్త్రానికి అంకురార్పణ 
జరిగింది, 


అంతకుముందు ఈజిష్ట్క బాబిలోనియా మొదలైన దేశాలలో (ప్రపంచాన్ని 
ఏ దేవుడో సృజింఛాడనే నమ్మకం వుండేది. కాని |క్రీస్తువూర్యం ఆరవ శతా 
బ్రవు గ్రీకు తత్వవేత్తలు అలా కాక్క (ప్రపంచం ఆవిర్భావానికి, వరిణామానికి 
భౌతికమైన ప్రకృతిసిద్ధమైన కారణాలను అన్వేషించారు. “ఎవ్వనిచే జనించు 
జగమెవ్వనిలోపల నుండు లీనమై, ఎవ్వని యందు డిందు...” అని మతం 
వితర్కించగాా ఈ గ్రీకు తత్వవేత్తలు మాత్రం ప్రవంచానికి మూలకారణాన్ని 
ప్రవంచంలో నే అన్వేషించారు. 


ఇది "ఈనాడు సర్వసాధారణ విషయంగా కనబడవచ్చుగాని, ఆ ప్రావీన 
శతాబ్దాలలో అది గొప్ప సాహసమేనని చెప్పాలి. గ్రీకులలో ఇలాంటి సాహసోపే 
తమైన ఆలోచనాధోరణికి అనేక విలక్షణ వరిస్టితులు తోడ్పడ్డాయి. ముఖ్యంగా 
తక్కిన జాతులకువలె గ్రీకులకు |వ్రత్యేకించి మతాధివతులంటూ లేరు- మతాధికా 
రులు తప్ప, మరెవ్వరూ విద్యాబుద్దులు నేర్వరాదనే నియమం వుండేది కాదు. 
ఎవరైనా చదువుకోవచ్చు. ఎవరైనా విజ్ఞానార్హన చేయవచ్చు. 


భావసా (తంత్రం 


గ్రీకులకు 'దేవతల్లవై విశ్వాసం లేకపోలేదు. వారికి మన వైదిక దేవత 
లతో దగ్గర పోలికలుగళ- దేవత అనేకులు వుండేవారు. కొని తక్కిన ్రావీన 
జొతుల వారిలోవలె గ్రీకులకు సృష్టికర్త అయిన దేవుడొకడు వుండేవాడు కాడు. 
అలాగే వారికి రాజులున్నవ్పటికి, ఆ రాజులు ఈజిష్ట్ర మొదలైన దేశాలలోవలె 
దేవుని అవరావతారాలు కారు. (గ్రీకుల రాజులు సామాన్య మానవుల వంటి 


తొఠి (గ్రీకు తత్త (వేత్త థేలీన్‌ 25 


వారే. పైగా (గ్రీకులు ఒక్క రాజరికంతోనే కాక, రకరకాల రాజకీయ వ్యవస్థలతో 
ప్రయోగాలు చేశారు. అరిస్టాక్రసీ (ఉన్నత వంశీయుల పాలన), డెమోక్రసీ 
(ప్రజాస్వామ్యం), ఆలిగార్కి (కొద్దిమంది చేతులలో పాలనాధికారం), టిరనీ 
(ఏకవ్యక్తి ఇష్టారాజ్యం)- ఇవన్నీ వారికి తెలుసు. 


పేమైన్యా తక్కిన ్రావీన జాతులవలె కాక్క వారి రాజకీయ, సాంఘిక, 
మత వ్యవస్థల వైలక్షణ్యం కారణంగా, (గ్రీకులకు స్వేచ్చగా తత్వచింతన చేసే 
అవకాశం లభించింది. దైవాంశ సంభూతుడ న రాజుగారు ఫలానా సంప్ర 
దాయాన్ని, విశ్వాసాన్ని పాటించాలన్నాడు కనుక, దాన్ని త్రోసివుచ్చరాదనే 
నియమం వారికి లేదు. ఫలానా దేవత ఇలా శాసించాడు కనుక దాన్ని 
ఉల్లంఘించడానికి వీలులేదనే సంప్రదాయపు సంకెళ్లు వారికి లేవు. అఖ 
రికి తమ దేవతలను వేళాకోళం చేయడానికి కూడా వారు వెనుదీసేవారు 
కారు. దేవతలు దయ్యాలు లేవనే భౌతిక వాదాన్ని, నాస్తికవాదాన్ని (ప్రచారం 
చేయడానికి కూడా వారికి కావలసినంత స్వేచ్చ వుండేది. 


(గహణ జోస 5° 


అటువంటి స్వేచ్చా వాతావరణంలో నుంచి వచ్చిన తత్వవేత్త థేలీస్‌. 
అతడు క్రీస్తువూర్వం 624 లో జన్మించాడని, 58వ ఒలింపియాడ్‌ (548-545) 
కాలంలో-- బహుశా ర్‌46 లో చనిపోయాడని ప్రాచీన చరిత్రకారుల వ్రాతలనుబట్టి 
తెలుస్తున్నది. 


ఇంతేకాక్క అతని జీవితకాలాన్ని నిర్ణయించడానికి తోడ్పడిన ఒక చారిత్రక 
సంఘటన క్రీస్తుపూర్వం 585 మే 28 న తేదిన సంభవించిన. సంపూర్ణ 
సూర్య గ్రహణం. దాన్ని ఛేలీస్‌ ముందుగా లెక్కకట్టి జోస్యం చెప్పాడట 
బహుశా ఇందుకే కావచ్చు అతడిని గ్రీకులు తమ ప్రాచీన సప్త విజ్ఞానుల 
(సెవెన్‌ వెజ్‌ మెన్‌) లో ఒకడని పేర్కొంటారు. 


అయితే, గ్రహణాలు ఎప్పుడు వస్తాయో కనుగొనే ఖగోళ గణిత శా స్త్రపద్దతి 
గ్రీకుల కంటు ఎంతో ముందుగా బాబిలోనియన్‌ లు కనిపెట్టారు. సుమారుగా 
18 ఏళ్ల 7 నెలల వ్యవధిలో వచ్చిన [గ్రహణాలే మళ్లీ ము 'వస్తూవుంటాయని 
బాబిలోనియన్‌ లకు తెలుసు. దీన్నే “గ్రహణ చక్రం” (ఇరాన్‌) అంటారు. 
థేలీస్‌ ఈజిష్ట్ర బాబిలోనియా మొదలైన దేశాలలో పర్యటించినవాడు. కనుక, 
ఆయా దేశాల వారి నుంచి ఖగోళ గణిత శాస్త్రాలను నేర్చుకొని వుంటాడు. 
ఇంతే కాక్క అతడు స్వయంగా కొన్ని రేఖా గణిత సూత్రాలను (ఉదాహరణకు 
వృత్తాన్ని సగం చేస్తే దాని వ్యానం వస్తుంది) కనుగొన్నాడని, వాటి సహా 


26 | ఎిశ్ల (దర్భ గనం 


యంతో ఈజిస్టియన్‌ పిరమిడ్‌ ల ఎత్తును గుణించాడని, సముద్రంలోని నౌకలు 
ఒడ్డునుంచి ఎంత దూరంలో వున్నాయో లెక్కకస్ట్రేవాడని ప్రతీతి. 


జగమంతా జలమయం 


థేరీసిను తత్వవేత్తగా |వ్రసిద్దుడిని చేసిన సిద్దాంతం ఒకటి వున్నది. ప్రవం 
చానికి మూల పదార్థం నీరు అని అతడు ప్రవచించాడు. మన వూర్వులు 
జగత్తును పాంచ భౌతికం అన్నారు. అంకే నేల, నీరు అగ్ని, వాయువు, 
ఆకాశం (పృ్పృథ్వ్యావస్తేజోవాయురాకాశః) అనే పంచభూతాల కలయికతో సమస్త 
ప్రపంచం ఏర్పడింధని వారు భావించారు. ఛేలీస్‌ అలాకాక (ప్రపంచాన్ని ఏకభౌా 
తికం అన్నాడు. ఆ వక మూలవదార్హం నీరు అన్నాడు. 


నిజానికి మనవారి వంచభూతాలు గాని, ఛేరీస్‌ చెప్పిన ఏకభూతం గాని 
ప్రపంచానికి కొరణాలు కాదు. సృష్టిలో ఉదజని, హీలియం, నత్రజని, ఆమ్లజని, 
ఇనుం, బంగారం, సీసం, యురేనియం మొదలైన 92 మూలవదార్జాలున్నాయని, 
వాటి రకరకాల సంయోగాలవల్లనే విశ్వం ఏర్పడిందని ఆధునిక విజ్ఞాన వే 


త్తలు కనుగొన్నారు. కనుక థేలీస్‌ (ప్రవంచమంతా నీటిలోనుంచి వచ్చిందని 
ప్రతిపాదించడం మనకు ఈనాడు నవ్వు వుట్టిస్తుంది. 


నిజమే. కాని అంతమాత్రాన థేలీస్‌ సిద్దాంతాన్ని చులకన చేయడం కూడా 
తగదు. న్యూటన్‌ అన్నాడట- నేను ఎక్కువ దూరం చూడగరిగానంకే 
నా పూర్వులైన ఎందరో మహామహుల భుజాలపై ఎక్కి చూసే అవకాశం 
నాకు కలగడమే దానికి కారణం” అని. న్యూటన్‌ పేర్కొన్న ఎందరో పూర్వ 
మహానుహులలో మొదటివాడు థేరీస్‌ అనే విషయం మనం మరచిపోరాదు. 


అప్పటికి అదే గొప్ప 


థేరీస్‌ సిద్దాంతం తప్పే. కాని అతడు ప్రపంచానికి మూలకారణాన్ని 
మూఢ విశ్వాసాలలో. కాకుండా ప్రకృతిలోనే అన్వేషించడం అనేది మానవ 
మేధా చరిత్రలో ఒక గొప్ప ముందడుగు. 


అయితే, థేరీస్‌ ఏ తార్కిక ప్రక్రియ ద్వారా వ్రవంచాన్న జలోద్భవంగా 
పేర్కొన్నాడో మనకు ఈనాడు తెలియదు. అతడి రచనలేవీ లభ్యం కావడం 
లేదు. అతడి తర్వాతి గ్రీకు తత్త్వవేత్తలలో ప్రముఖుడైన అరిస్టాటిల్‌ తన. 


రచనలలో ఉదాహరించిన విషయాల దా రానే థేరీస్‌ సిద్దాంతం కొంతమేరకు 
తెలియవస్తున్నది. 


తొలి గ్రీకు తత్త్వవేత్త థేలీన్‌ 27 


నీరు ఆవిరిగా అంకే వాయుపదార్హంగా మారుతున్నది. నీటిని సూర్యుడు 
పీల్చుకుంటున్నాడు. అంటే నీరే అగ్నిగా మారుతున్నది. తిరిగి ఆవిరి చల్లబడి 
వర్షంగా కురిసి నేలలోకి పోతున్నది. అంటే నీరు మట్టిమట్టిగా మారుతున్నది. 
నీరు గడ్డకట్టి మంచు అవుతున్నది. మంచు కరిగి నీరు అవుతున్నది. అప్పు 
డప్పుడు నేలలోనుంచి నీటి బుగ్గలు వస్తాయి. అంకే నేల అడుగున నీరు 
వుంది. బహుశా -నీటివై భూమి తేలుతున్నది. నీరు 'లేనిదే ప్రాణికోటి మనుగడే 
లేదు... ... ఇలాగ నీరు అనేక విధాలుగా పరిణామం చెందుతుండడం చూసి 
థేలీస్‌ దాన్ని ఏకైక మూల పదార్హంగా భావించి వుంటాడు. 


ఇంతేకాదు, భూమండలాన్ని పరివేష్టించి “ఓషియానస్‌” అనే నది |వ్రవహి 
స్తున్నదని (గ్రీకుల నమ్మకం. ఇది ఛేరీస్‌ ఊహకు మరొక ఆధారమై వుండవచ్చు. 


వటపత్రశాయి 


నంచభూతాలలో నీటికి అధిక ప్రాధాన్యమిచ్చే సంప్రదాయం మనకీ వున్నది. 
మన పూర్వులు చెప్పినదాన్నిబట్టి కల్పాంత కాలంలో జల ప్రశయం వస్తుంది. 
సమస్త (ప్రపంచం సముద్రంలో మునిగిపోతుంది. విష్ణుమూర్తి ఆ సముద్రంలో 
వటవత్ర శాయియై యోగనిద్రలో వుంటాడు. అ తర్వాత ఎప్పుడో సముద్రం 
నుంచి భూమి వైకి లేచి సృష్టి వునః ప్రారంభమవుతుంది. ఇది మన పురా 
అణాల కథనం, 


ఆధునిక విజ్ఞానం (ప్రకారం చూసినా మొట్టమొదటగా భూమి ఉపరితల 
మంతా సముద్రమయమై వుండేది. దానిలోనుంచి కొంతకాలానికి భూఖండాలు 
వెకి తేలాయి. ఇప్పటికీ భూమి ఉపరితలంపై మూడింట రెండు వంతులు 
సముద్రమే. ఇంతే కాదు. అసలు జీవం (లైఫ్‌) అనేది మొట్టు మొదటగా 
సముద్రంలోనే ప్రారంభమైందని ఆధునిక విజ్ఞానశాస్త్రం చెబుతున్నది. ఇంకొక 
విషయంకూడా ఇక్కడ పేర్కొనాలి. ఉదజని (హైడ్రోజన్‌) అన్నిటిలోకి 
ప్రాథమికమైన మూలపదార్హం (ఎలిమెంట్‌). దానిలోనుంచే తక్కిన హీలియం, 
ప్రాణ వాయువ్వు, బంగారం, సీసం మొదలైన అన్ని మూలవపదార్జాలు ఏర్ప 
డ్లాయి. విశ్వంలో ఇప్పటికీ అత్యధిక భాగం--అంటే నూటికి 90 వంతుల 
భాగం ఉదజనే. ఇంత ముఖ్యమైన ఉదజని నీటిలో మూడింట రెండు 
వంతులు (పౌచ్‌ టు ఓ) వున్నది. 


జాతీయాహంకారం ? 


అందుచేత అన్నిటికీ మూలపదార్హం నీరేనని ఛేరీస్‌ చేసిన సిద్దాంతాన్ని 


28 . విశ్శాదర్భనం 


మనం పూర్తిగా హాస్యాస్పదమని కొట్టి వేయనక్కరలేదు. అంతమాత్రాన అతడు 


వైన పేర్కొన్నంత ఆధునికంగానూ అలోచించి అటువంటి నిర్దారణకు వచ్చా 
డని చెవ్పడం కూడా తప్పు, 


ఇదే' మన ఛాందసులైతే “అన్నీ వేదాల్లోనే వున్నాయని అంటారు. 
ఈనాడు ఆధునిక శాస్త్రవేత్తలు కని పెట్టినవన్నీ మన వూర్వులకు ఇదివరకే 
కరతలామలకాలని అంటారు. ఉదాహరణకు ఆ 'మధ్య ఒక ప్రబుద్దుడు ఐన్‌స్ట 
యిన్‌ కనిపెట్టిన సాపేక్ష సిద్దాంతం మన వ్యాస మహర్షికి తెలుసునని వ్రాశాడు. 
అలాగే కడచిన రెండు శతాబ్దాలలో మాత్రమే పాశ్చాత్య శాస్త్రజ్ఞులు కను 
గొనగలిగిన యురేనస్‌, నెవ్యూన్‌, వ్లూటో గ్రహాలు మనవారికి భారత కాలం 
నాటికే తెలుసునని మరొక భారతీయ శాస్త్రవేత్త ఈమధ్యనే ప్రకటించాడు. 
ఇలాంటి వెర్రి మొర్రి అభిప్రాయాలు మన హిందూ జాతీయావాంకారానికి, లేదా 
మన ఆత్మన్యూనతా భావానికి (ఇన్‌ఫీరియారిటీ కాంస్లెక్స్‌కు) చిహ్నాలు. 


వేదాలలో ఇతర ప్రావీన భారతీయ వాజ్మయంలో ఎన్నోచోట్ల ఆధునిక 
వైజ్ఞానిక విశేషాలకు సన్నిహితంగా వచ్చే భావాలు సూత్రప్రాయంగా, బీజప్రా 
యంగా _ వచ్చెవి వున్నాయన్న మాట నిజమే. ఉపనిషత్తులు మొదలైన వాబ్మ 
యంలో కొన్ని భావాలు ఎంత అధునికమైనవిగా వున్నవో చూస్తే ఆశ్చర్యం 
కలుగుతుంది. కాన్సి అంతమాత్రానన్సే ఈనాడు విజ్ఞానశా,స్త్ర వేత్తలు కొత్తగా 


కనుగొన్నదేమీ లేదని ఈ విజ్ఞాన శాస్త్రాలన్నీ మనవారికి ఇదివరకే తెలుసునని 
వాదించడం అసంబద్ధం. 


క్‌ ల 
శొప్త్రయ పద్ధతి 


పాశ్చాత్యులు జాతీయాహంకారంలో ఎవరికీ తీసిపోరు. నిజానికి వారి జాతీయ 
దురహంకారం నుంచి మనలను మనం రక్రించుకొనడానికే స్వాతంత్రోద్యమ 
కాలంలో 'మన బాలగంగాధర తిలక్‌ వంటి పండితులు ఆర్య నాగరికతా ప్రాచి 
నత్క దాని ఆధిక్యం గురించి కొన్ని సిద్దాంతాలు చేయడం జరిగింది. 


అయితే, పొశ్చాత్యులు శాస్త్రీయంగా, సోపవత్తికంగా ఆలోచిస్తారు. వారి 
సద్దాంతాలు తప్పకొవచ్చు కాని వారి అలోచనావద్ధతి శా స్త్రీయమైనది. తమ 
లా . ఠా Cn 
వూరు (లువేసిన ఎన్నో తప్పటడుగులలో నుంచి ఒక [కమ పరిణామ ఫలితంగా 
తమ విజ్ఞాన శాస్త్రాలన్నీ వెంపొందాయని వారు భావిస్తారు తప్ప, అన్నీ తమ 
పూర్వులకు ఇదివరకే తెలుసునని చెప్పరు. ఇప్పటికైనా సృష్టీరహస్య సమస్తం 
తమ గుప్పిట్లో వున్నదని వారు చెప్పడం లేదు. 


తొలి గ్రీకు తత్త(వేత్త థేలీన్‌ 29 


ఈ విషయాంతరాన్ని వదిలిపెట్టి మళ్లీ ఛేరీస్‌ వద్దకు వద్దాము. : అత 
డికి మరి కొన్ని విశ్వాసాలుండేవి. అయస్కాంతం ఇనుమును ఆకర్షించడం 
చూశాడు. అందువల్ల అయస్కాంతం సజీవ పదార్హమనుకున్నాడు. నీరు ఆవిరై 
చైకి పోతుంది. అందువల్ల నీరు సజీవ మనుకున్నాడు. ఇలాగ మొత్తం ప్రకృతి 
సజీవమన్సి పైగా దానికి ఆత్మ అనేది వుందని అదంతా దేవతామయమని 
భావించేవాడట. అయితే, ఈ మూఢ విశ్వాసాలతో పాటు సృష్టికి (ప్రాకృతిక 
(నేచురల్‌) కారణాల్ని అన్వేషించిన ఘనత కూడా అతనిదే. 


“ “ 
కట్టు కథా గ గట్టకథా £ 


థేలీస్‌ ఎప్పుడూ తాత్వికాలోచనలో మునిగి వుండేవాడు. సాధారణంగా పైకి 
చూస్తూ నడిచేవాడట. ఒకసారి అలా నడుస్తూ ఒక నూతిలో పడ్డాడని, 
అతడి కేకలు విని ఎవరో రక్షించాధని ఒక కథ వున్నది. ఇది కట్టుకథో, 
నిజమో తెలియదుగాని అతనికి జీవితంపట్ల ధన _సంపాదనవట్ల ఏమంత శ్రద్ద 
వుండేది కాదట. అందరు అతడిని అప్రయోజకుడని వేళాకోళం చేసేవారు. 
ఇది నిజం కాదని నిరూపించడానికి అతడు ఒక పనిచేశాడని ఈ (క్రింది కథ 
అరిస్టాటిల్‌ ద్వారా ప్రచారంలోకి వచ్చింది. ' 


ఒక ఏడాది మైరీటస్‌లో ఆలివ్‌ నంట పండలేదు. థేఠీస్‌ ఏవో లెక్కలు 
కట్టి వచ్చేయేడు ఆలివ్‌ పంట పుష్కలంగా పండుతుందని ఊహించాడు. తనవద్ద 
య ఇ ' య 
గల కొద్దిపాటి డబ్బుతో చుట్టుప్రక్కలగల మొత్తం ఆలివ్‌ నూనెమిల్లు లన్నిటిని 

య €ం టీ or) 
కారుచౌకగా అద్దెకు తీసుకున్నాడు. అందరూ అతడు చేసింది పిచ్చిపని అనుకు 
న్నారు. కాని ఆ మరుచటి ఏడు నిజంగానే అలివ్‌ పంట సమృద్దిగా పండింది. 
దానితో థేలీస్‌ నద్ద గల నూనె మిట్లులకు విపరీతమైన గిరాకీ వచ్చింది. తన 
కిష్టం వచ్చిన హెచ్చురేటు చెప్పి ఆలివ్‌ నూనె ఆడించి, (బ్రహ్మాండంగా డబ్బు 
సంపాదించాడు. దానితో అంతా తెల్లబోయారట. 


ఇదికూడా కట్టుకథో నిజంగా జరిగిందో తెలియదుగాని వేదాంతులు, 
తత్వవేత్తలు కావాలనే ప్రాపంచిక విషయాలను అశ్రద్ద చేస్తారని, ధనసంపాదన 
లాంటి వాటివట్టు వారు బుద్దివూర్వకంగానే వ్యామోహ రహితులుగా వుంటారని, 
తలుచుకుంటే వారు తమ బుద్ధికుశలత వల్ల అందరి కంటే ఎక్కువ ప్రయోజ 
కులే కాగలరని చెప్పడానికి ఈ కథను బెర్జాాండ్‌ రస్సెల్‌ తన “హిస్టరీ ఆఫ్‌ 
వెస్టర్న్‌ ఫిలాసఫీ! లో ఉటంకించాడు. 


అయితే అరిస్టాటిల్‌, రస్సెల్‌ ఇరువురు కూడా తత్వవేత్త లే కనుక తత్వ 
వేత్తలను నమర్హించుకొనడం వారి ఉద్దేశమని మనం అనుమానిస్తే తప్పులేదు. 


త్తే 
థేలీస్‌ శిష్య ప్రశిష్యులు 


గ్రీకు ప్రథమ తత్వవేత్త ఛేలీన్‌ గురించి క్రిందటి అధ్యాయంలో తెలుసు 
కున్నాము. ఇప్పుడు అతని శిష్య ప్రశిష్యులైన మరి ఇద్దరు ముగ్గురు తత్వవేత్తల 
సిద్దాంతాలను పరిచయం చేసుకుందాము. 
థేలీస్‌ శిష్యుడు అనగిమాం 
డర్‌. అతనివలె ఇతడుకూడా మైలీ 
టన్‌ నివాసి.' ఇతడు కూడా క్రీస్తు 
పూర్వం ఆరవ శతాబ్దివాడు. మైలీ 
టస్‌ నగరంలో క్రీస్తుపూర్వం 610 
లో జన్మించాడు. 546 లో చని 
పోయాడు. అతడు తన కాలంనాటికి 
తెలిసిన భూగోళం మ్యావును, ఖగోళ 
పటాన్ని తయారు చేశాడని (ప్రతీతి, 
పెక్కు (గ్రంథాలు రచంచాడట కాని 
“ఆన్‌ నేచర్‌” ( ప్రకృతి శాస్త్రం) 
అనే పుస్తకంలో చెదురుమదురు భాగాలు మాత్రమే లభ్యమైనాయి. గ్రీకు 
భాషలో అతనివే మొట్టమొదటి వచన రచనలని అంటారు. 


ఏకైక కారణం 


అన్టిమాండర్‌ కూడా ధేరీస్‌వఠె ప్రపంచానికి ఒకే ఒక భౌతిక కారణాన్ని 
కనుగొనడానికి యత్నించాడు. బహశా శాస్త్రవేత్తలకు, తత్వ వేత్తలకు ఇదొక 





భేలీన్‌ శివ ధ్ర (శిష్యులు 31 


సర్వసాధారణ లక్షణ మనిపిస్తుంది. విశ్వ సమస్తాన్ని ఒకే "ఒక సూ|త్రపరిధిలోనికి 
తీసుకురావాలని వీరు (ప్రయత్నిస్తారు. 

ఇటీవలి ఐన్‌స్ట్రయిన్‌నే తీసుకోండి. భౌతిక (ప్రపంచానికి మూలాధారమైన 
గురుత్వాకర్షణ శక్తిని, విద్యుదయస్కాంత శక్తిని, అణుశకేం[ద్రక శక్తిని అన్నిటిని 
ఒకే ఒక గణితసూత్ర సమాహారం క్రిందికి తీసుకురావాలని తన జీవితం 
చివరి పాతిక సంవత్సరాలలోను ఆయన ప్రయత్నించాడు. ఆయన ఈ నిష 
యంలో చేసిన ప్రయత్నాన్నే “యూనిఫైడ్‌ ఫీల్డ్‌ థియరీ అంటారు. ఆ 
ప్రయత్నాన్ని ఆయన తర్వాతివారు కొనసాగించినప్పటికి ఇప్పటికీ పూర్తిగా 
సఫలం కాలేదుకాన్సి మొత్తంపై అలనాటి గ్రీకులనుంచి నేటి శాస్త్ర, తత్వ 
వేత్తల వరకు అందరికి ప్రకృతి రహస్యాలను ఈ విధంగా ఒకే సూత్రం 
వరిధిలోకి తీసుకువచ్చి- ఇ= ఎన్‌ సి? లాంటి దేదో ఒక బోర్డును విశ్వానికి 
తగిలించగోరడమనేది సామాన్య లక్షణమని చెప్పవచ్చు. 

అజ్ఞాత పదార్థ 0 

థేలీస్‌ విశ్వానికి మూలాధారం నీరు అన్నాడు. దిన్ని అతని శిష్యుడు అని 
మాండర్‌ ఖండించాడు. ఏదో ఒక అనిశ్చిత, అనిర్లిష్ట్ర అజ్ఞాతవదార్హం సమస్త 
స్థలాన్ని ఆవరించి, ఆవహించి వుండేదని, అది అనంతం, అనశ్వరం అని అతడు 
ప్రవచించాడు. దానికి గ్రీకు భాషలో గంలుంగ (ఎపీరాన్‌) అని అతడు పేరు 
వెట్టాడు. అది మనకిప్పుడు తెలిసిన ఏ పదార్హం వంటిది కాదు. ఎందుకంటే 
మనకి తెలిసిన అన్ని పదార్థాలు దానిలోనుంచే వచ్చాయి. అది నిర్గుణం. ఎందు 
కంటే మనకి తెలిసిన అన్ని పదార్హ గుణాలకు అదే మూలం. 

అది తొలుత ఏకపదార్హంగా వుండేది. తర్వాత అది ఉష్ణం- గీతలం, 
తడి-పొడి ఇలాంటి ద గంద్య పదార్థాలుగా విడిపోయింది. 

ఈ ద్వంద్వాల మధ్య నిత్యం సంఘర్షణ జరుగుతుంది. ఉదాహరణకి ఉస్మం 
శీతలాన్ని జయించడానికి, తడి పొడిని ఆక్రమించటానికి ప్రయత్నిస్తూ వుంటుంది. 
కొని, ప్రకృతిలో అన్ని ద్వంద్వాలు ఒకానొక నిష్పత్తిలో వుండాలి. అది న్యాయ్యం 
(L2w). ఈ న్యాయ్యోన్ని అతిక్రమించడానికి ఏ వదార్హం (ప్రయత్నించినా, 
ప్రకృతి కలుగజేసుకుని తిరిగి సమతూకాన్ని, యథా నిష్పత్తిని స్టాపిస్తుంది. 

ప్రపంచంలో నివ్వు నీరు ఒక నిష్పత్తిలో వుండాలి. కాని థేలీస్‌ చెప్పినట్లు 
అంతా జలమయమేనని అనుకోండి. అది న్యాయ్య విరుద్ధం అవుతుంది. కనుక 
నీరు ప్రపంచానికి ఆదిమ మూల పదార్ధం కావడం అసంభవం. అలాగే నిప్పు, 
లేదా వాయువు, ఇవేవీ మూలవదార్జాలు కావు. వీటికన్నిటికీ మూలమైన ఏదో 
అజ్ఞాత వదార్హం నుంచి ఇవన్నీ వచ్చాయి. తిరిగి దానిలోకే వెళ్ళిపోతాయి. ఆ 
పిదప కొంత కాలానికి మళ్లీ ద్వంద్వాలతో కూడిన సృష్టి ప్రారంభ మవుతుంది. 


32 వెళ్ల (దర్శ సనం 


వేరుపడిన ద్వంద్వాలు 

ఆదిమ వదార్హం నిత్య చలనశీలం. ఈ చలనం వల్లనే దానిలోనుంచి 
ద్వంద్వ పదార్థాలన్నీ 'వేరుపడతాయి. మొదట ఉష్ణం వేరువడింది. తర్వాత 
శీతలం వేరు పడింది. 

శీతల పదార్థాన్ని ఉష్ణ పదార్థం ఆవరించి వుండేది. ఆ వేడిమికి శీతల 
పదార్థం నీరైంది. పిదప ఆవిరిగా మారింది. అప్పుడు అది వ్యాకోచించి 
తనను ఆవరించి వున్న అగ్ని వలయాన్ని ఛేదించింది. అలా ఏర్పడిన ముక్కలు 
అగ్నిచక్రాలవలె పరిభ్రమిస్తూ వుంటాయి. వాటి మధ్య అక్కడక్కడ రంగా 
లుంటాయి. 'అవే నక్షత్రాలు, సూర్యుడు, చంద్రుడు. ఇవి తమ చుట్టూ వున్న 
గాలి ఒత్తిడి శక్తివల్ల భూమి చుట్టూ ప్రదక్షిణం చేస్తూ వుంటాయి. అప్పుడ 
వుడు ఆ రంధ్రాలను గాలి మూసి వేస్తుంది. దానితో (గ్రహణాలు వస్తాయి. 

భూమి సమస్త విశ్వానికి కేంద్రం. అది ఒక సిలిండర్‌ ఆకారంలో ఆధార 
రహితంగా నిలబడి వున్నది. అంటే భూమికి "వైన, [క్రింద అనేవి లేవన్నమాట. 
విశ్వంలో మనదొక్క టీ కాదు. ఇలాంటి ప్రపంచాలు అనేకంగా వున్నాయి. 
సూర్యుడు భూమికంటే 26 లేదా 27 రెట్లు పెద్దవాడు. 


జీవజాతుల పరిణామం 


ఇదంతా భౌతిక విశ్వానికి సంబంధించి అనగ్టిమాండర్‌ చేసిన సిద్దాంతం. ఇక 
జీవజాతులను గురించి కూడా అతడు కొన్ని ఊహాగానాలు చేశాడు. జీవజుతులు 
సృష్ట్యాదినుంచి ఇప్పుడున్న రూపాలలో లేవని, అవన్నీ వరిణామ ఫలితాలని 
అతడి ఉద్దేశమైనట్టు కనబడుతుంది. ఒక తేమ పదార్హంనుంచి సమస్త 'జీవజా 
తులు ఉదృవించాయట. ఆ తేమ సూర్యుని వేడిమికి ఇగిరిపోగా జీవజాతులు 
ఒక చెట్టు బెరడు వంటి వదార్గాన్ని ఛేదించుకుని బయటవడ్డాయట. 

మానవులు ఇవ్పటివలె వుండేవారు కారు. ఎందుకంటే ఇప్పుడు మానవ 
శిశువు పుట్టగానే తనంతటతాను ఆహారం సంపాదించుకోలేదు. దానికి కొంత 
కాలం పాటు తల్లి సంరక్షణ అవసరం. పెరిగి వెద్దయిన తర్వాతనే మానవుడు 
తన ఆహారం తాను. సంపాదించుకుని తన్ను తాను రక్షించుకోగలుగుతాడు. 
మరి మొదటి నుంచి ఇదే విధంగా నిస్సహాయంగా వుండి వుంటే అసలు మాన 
వజాతి ఎప్పుడో అంతరించి వుండేది. అందువల్ల మొదట మానవులు చేవలవంటి 
జీవుల లోపల వుండి, పెరిగి పెద్దయిన తర్వాత బయటికి వచ్చేవారు. క్రమంగా 
తమంతట తాము ఆహారం సంపాదించుకొనడం నేర్చుకొన్న తర్వాత నీటిని 


వదిలిపెట్టి 'నేలమీదికి వచ్చారని, అప్పుడు వారికి ఇప్పటి రూపం సిద్దించిందని 
అన్టిమౌండర్‌ ఊహ, 


. 
భేలీన్‌ శివ ల్‌ (గ్రశిష్యులు 33 


చిత్రమైన ఆధునికత 

ఇదంతా మనకు అసందర్భవు ఊహాగానంగా కనిపిస్తుంది. అయితే, ఈనాటి 
కాన్ని శాస్త్రీయ సిద్ధాంతాలకు మూలబీజాలు అనగ్రిమాండర్‌ ఊహలలో కని 
పిస్తాయి. అదే అతడి ఘనత. ఉదాహరణకు- అతడు ప్రపంచానికి మూలం 
మనకు ఈనాడు తెలిసిన ఏ పదార్హమూ కాదని అది మన ఊహకు అందని 
అజ్ఞాత వదార్హమని అన్నాడు. ఇది ఆధునిక శాస్త్రవేత్తల ఊహలకు దగ్గరగా 
వస్తున్న ఆలోచన. 

ఉదాహరణకు- ఆధునిక సిద్దాంతం (ప్రకారం సృష్టి జరగడానికి ముందు 
విశ్వ పదార్హం అంతా ఒక పరమాణు రూపంలో వుండేది. దానిలోని అస్తి 
రత్వం కారణంగా అది (ప్రేలిపోయింది. దాన్నే బిగ్‌ బ్యాంగ్‌ (big bang) 
అంటారు. ఆ (పేలుడుతో సృష్టి ప్రారంభమైంది. సలం, కాలంతో సహా 
ప్రోటాన్లు, ఎలక్ట్రాన్లు, న్యూట్రాన్లు మొదలైన వన్నీ ఏర్పడ్డాయి. క్రమంగా 
నక్షత్రాలు, గాలక్సీలు ఏర్పడ్డాయి. 

ఈ గాలక్స్సీలు మొదటి (పేలుడు నాటి చలన వేగం వల్ల ఒకదానినుంచి 
ఒకటి దూరంగా పోతూ విశ్వాన్ని విస్తరింపజేస్తున్నాయి. ఎప్పటికో అవి తిరిగి 
తమ మధ్య గురుత్వాకర్షణ శక్తివల్ల తిరిగి దగ్గరగా చేరడం, చివరికి మళ్లీ 
ఒకే అణువుగా విలీనమైపోవడం జరుగుతుంది. ఈ సృష్టి స్థితి లయం మరల 
మరల జరుగుతూ పోతాయి. 

అనగ్రిమాండర్‌ కూడా ఇలాగే ఏ తర్క ప్రక్రియ ద్వారా ఊహించాడోగాని 
ఆదిమ కాలంలో ఏదో అజ్ఞాత పదార్థం నుంచి ద్వంద్వ పదార్థాలు వేరువ 
డ్లాయన్సి సృష్టి అంతంలో తిరిగి ఆ అజ్ఞాత పదార్థంలోశే అని వెళ్లిపోతాయని 
ఆన్నాడు. 

మన సాంఖ్య దర్శనం కూడా సమస్త సృష్టి ఏ ఊహకు అందని ప్రకృతి 
అనబడే ఒకానొక అజ్ఞాత పదార్థం నుంచి పరిణామం చెందిందని చెబుతున్నది. 


సిరిండర్‌ వంటి భూమి 


ఇక భూమి ఒక సిలిండర్‌ ఆకారంలో వున్నదనడంబట్టి అది బల్లపరువుగా 
లేదని దాదావు గోళాకారంగా వుందని ఊహించాడు. అలాగే జీవపరిణామ 
సిద్దాంతవు ప్రథమ చాయలు కూడా డఅనగ్జిమాండర్‌ చింతనలో కనిపిస్తాయి. 
జీవనృష్టి తేమ పదార్థంలో ప్రారంభమైందన్నాడు. ఇది నిజమేకదా? జీవ 
రాశి సముద్రాలలోనే ఉద్భవించింది. మానవులు ఇప్పటి రూవంలో వుండేవారు 
కాదని, ఇతర జంతురూపాల నుంచి వారు పరిణామం చెందారని అన్నాడు. 
ఆధునిక జీవశాస్త్రం ప్రకారం ఇదీ నిజమే కదా? మనకు తెలిసిన ప్రపంచం 
లాంటివి ఎన్నో వున్నాయని అతడు అన్నాడు ఇదీ యథార్హ మేకదా! 


+ 


న 
తత్త" విశ్తదర్శ గనం 


అయితే థేలీస్‌ విషయంలో చెప్పినస్టే అనగ్రిమాండర్‌ కూడా తన సిద్దాం 
తాలన్నిటినీ నేటి శాస్త్ర, వేత్తలవలి ప్రయోగాలు, పరిశోధనలు చేసి ఊహించాడని 
దీని అర్హం కాదు. అతడి సిద్దాంతాల వెనుక ఒక శాస్త్రీయాలోచన వున్నదని 
మాత్రమే మనం చెవ్పగలిగింది. 


అని మెనీస్‌ 


'మైరీషియన్‌ తత్వ సంప్రదాయం (స్కూల్‌ ఆఫ్‌ ఫిలాసఫీ) లో మూడవ 
వాడు అనగ్టిమెనీస్‌. ఇతడు అనగ్జిమాండర్‌ గిష్యుడని, మైలీటన్‌ నివాసి అని, 
క్రీస్తుపూర్వం ర్‌రిరి నుంచి 524 వరకు జీవించాడని ప్రతీతి. 


ఇతడు తన గురువుతోను, గురువు గురువుతోను విభేదించాడు. ఇతడు 
నీరూకాదు, అజ్ఞాత పదార్హమూ కాదు- అన్నిటికి మూలవదార్హం గాలి అన్నాడు. 
తత్వశాస్త్రంలో ఇదే విచిత్రం. వీ ఇద్దరు తత్వ వేత్తలు ఏకీభవించరు. 
సైంటిస్టులు అలా కాదు. ఒక సైంటిస్టు ప్రయోగరీత్యా ఒక విషయం 
కనుగొంకే, లేదా ఒక గణిత సూత్రం ద్వారా ఒక సిద్దాంతాన్ని నిర్మిస్తే 
దాన్ని మిగిలిన వారు ఆమోదిస్తారు. అనుమానం కలిగితే తాము కూడా 
ప్రయోగాలు చేసి లెక్కలు వేసి అది నిజమైతే అంగీకరిస్తారు. లేకపోతే లేదు. 
ఉదాహరణకు న్యూటన్‌ కనిపెట్టిన గురుత్వాకర్షణ సూత్రం £ =) 
గాని ఐన్‌స్ట్రయిన్‌ కని'వెట్టిన శక్తి వదార్థాల ఏకత్వ సూత్రం (£౬ = 90) గాని 
తిరుగులేని సార్వకాలిక సూత్రాలు. కాంతి వేగం సెకండుకు 186 వేల మైళ్ల 
చిల్లర అనేది కూడా అంతే. దాన్ని ఎవరూ కాదనలేరు. 


కాని తత్వశాస్త్రం (ప్రపంచానికి ఆధారభూతమైన సత్యాన్ని అన్వేషిస్తుంది. 
ఒక్కొక్క తత్వవేత్త ఒక్కొక్క విధంగా సత్యాన్ని దర్శిస్తాడు. అందుచేత తత్వా 
న్వేషణకు అంతం అంటూ వుండదు. అనంతంగా సాగుతూనే వుంటుంది. 
అదే తత్వశాస్త్రంలోని ముఖ్యాకర్ణణ కూడా. 


ఇంతకీ అనర్టిమెనీస్‌ (ప్రవంచానికి మూల వదార్హం వాయువు' అని ఏ విధంగో 
ఊహించాడో మనకు తెలియదు. వాయువు బాగా పలచబడితే అగ్నిగా 
మారుతుంది. చిక్కబడితే గాలి అవుతుంది. ఇంకా చిక్కబడితే మేఘాల్లు. 
ఏర్పడతాయి. మరింత చిక్కబడితే నీరు, అదీ దట్టమయితే మట్టి, అది ఇంకా 
గట్టివడితే రాయి ఏర్పడతాయి. ఇదీ అతని సిద్దాంతం. వాయువు వల్చ్బబడడం, 
చిక్కబడడంపై ప్రపంచం అంతా ఆధారవడి వుందని అతడు అంటాడు. 


వాయుజన J 


వాయువు గట్టవడడంవల్ల మట్టి రాయి ఏర్పడి భూమి రూపొందింది. అది 


థేలీన్‌ శిష్య (వశిమ్యులు 35 


బల్లపరుపుగా - వున్నదని, దాన్ని గాలి మోస్తున్నదని అన్రిమెనీన్‌ ఊహించాడు. 
గాలి వల్చబడడంవల్ల వచ్చిన అన్నినుంచి నక్షత్రాలు ఏర్పడ్డాయి. 


ఆ నక్షత్రాలు భూమిచుట్టూ తిరుగుతున్నాయి. అయితే, సూర్యుడు, 
చంద్రుడు, నక్షత్రాలు రాత్రుళ్ళు ఎందుకు కనబడడం లేదు? అవి భూమి 
(క్రిందికి పోవడంవల్ల కాదు. భూమిమీదనే ఎత్తయిన ప్రాంతాలు కొన్ని వుంటాయి, 
వాటి చాటుకు పోవడం వల్లనే సూర్య చంద్రాదులు రాత్రిళ్లు కనబడడం లేదు. 


మెరుపు అనేది గారి ఆకస్మికంగా పల్చబడడంవల్ల వస్తుంది. నీరు కింద 
పడినప్పుడు అది చిక్కబడి వడగళ్ళు ఏర్పడతాయి. నీటిలో కొంతగారి ఇరు 
క్కుపోతే మంచు అవుతుంది. చిక్కబడిన ఆవిరిమీద సూర్యకిరణాలు పడితే 
ఇంద్రధనుస్సు కనబడుతుంది. అతివృష్ట్రివల్ల, అనావృష్టివల్ల, భూమి తడిగానో, 
పొడిగానో మారిపోయినందున భూకంపాలు వస్తున్నాయి. ఇవన్నీ అనగ్రిమెనీస్‌ 
ఊవాలు. 


ఇవేవీ నిజంకాదని వేరే చెప్పనక్కరలేదు. కొని మెరువు అనేది దేవతల 
రాజు జూస్‌ ఆయుధమని, ఇంద్రధనుస్సు ఐరిస్‌ అనే దేవత అని భూకంపాలు 
పోసీడస్‌ అనే దేవత ఆగ్రహ చిహ్నమని (ప్రజలు భావించే రోజులలో వాటిని 
ఉత్తుత్తి కథలుగా జవమకట్టి వాటికి ప్రాకృతిక కారణాలను వెదకబోవడమే 
గొప్ప. ఆ కాలానికి అదే మహా సాహసం. 


నెబ్యులా సిదాంతం 
ఠా 


వాయువు గట్టివడడంవల్ల భూమి ఏర్పడిందని కదా అనక్టమెనీస్‌ ఊహ? 
దీన్ని ఆధునిక శాస్త్రవేత్తల సిద్దాంతంతో పోల్చడం అప్రస్తుతం కాదనుకుంటాను. 


ఒకానొక కాలంలో ఒకానొక (బ్రహ్మాండమైన వాయుమేఘం (నెబ్యులా) 
కుదించుకు పోగా సూర్యుడు అతని చుట్టూ గ్రహాలు ఏర్పడ్డాయని 1755 
లో జర్మన్‌ మేధావి కాంట్‌ ఒక వాదాన్ని లేవదీశాడు. ఈ వాదం విషయం 
తెలియకుండానే 1796 లో లాప్టేస్‌ అనే (ఫెంచి గణిత శాస్త్రజ్ఞుడు దాదావు 
ఇదే వాదాన్ని ప్రకటించాడు. దానికి “కాంట్‌ -లౌ'ప్లేస్‌ థియరీ అనే పేరు 
వచ్చింది. చాలా కాలంపాటు దాన్ని శాస్త్ర, వేత్తలు ఆమోదించలేదు. 


కాన్సి 1943 లో కార్డ్‌వీజాకర్‌ అనే జర్మన్‌ శాస్త్రవేత్త ఇదే వాదాన్ని 
సోపపత్తికంగా ప్రతిపాదించాడు. సూర్యుడు, గ్రహాలే కాదు, విశ్వంలోని నక్ష 
త్రాలు, గాలక్సీలు అన్నీ ఒకానొక కాలంలో బ్రహ్మాండమైన వాయుధూళి 
మేఘాలు గురుత్వాకర్షణ కారణంగా అంతకంతకు  కుదించుకుపోయి, ఇంకా 


36 విశ్శదర్శ సనం 


ఇంకా దట్టుమైపోగా యేర్పడ్డాయని వీజాకర్‌ వాదం. ఈ సిద్దాంతాన్ని ఈనాడు 
మినహాయింపు లేకుండా ఆధునిక వైజ్ఞానిక లోకమంతా ఆమోదించింది. 


అయితే ఒక తేడా. అనగ్జిమెనీస్‌ వాయువు గట్టివడితే భూమి, పల్బబ 
డితే అగ్ని వుట్దాయని ఊహించాడు. కొని ఆధునిక సిద్దాంతం ప్రకారం 
వాయువు గురుత్వాకర్షణ శక్తివల్ల మరీ మరీ కుదించుకుపోగా, కేంద్రంలో వదా 
ర్హవు ఒత్తిడినవలన అపారమైన వేడి వుడుతుంది. ఆ ఉష్ణశక్తి కాంతిగా ఇతర 
విద్యుదయస్కాంత శక్తులుగా మారుతుంది. అప్పుడు అది నక్షత్రంగా ప్రకాశిం 
చడం మొదలు పెడుతుంది. 


ఈ ముఖ్య భేదాన్ని క్షమిస్తే, రెండున్నరవేల ఏళ్లనాడు వాయుపదార్హం 
నుంచే, సమస్త విశ్వం ఏర్పడిందని ఊహించిన అన్టిమెనీస్‌కు జోహార్లు చెవ్ప 
వలసిందే కదా? | 


ఇతడు మైలీషియన్‌ తత్వవేత్తలలో అఖరివాడు. 
జెనో ఫెనీస్‌ 


కాని మైలీటస్‌ నగరానికి చెందినవాడు కాకపోయినా, థేలీస్‌, అనగ్గిమాం 
డర్‌, అనగ్ట్జిమెనీస్‌ల తత్వసంప్రదాయాన్ని కొనసాగించిన మరొక ఐవోనియన్‌ 
తత్వవేత్త వున్నాడు. అతడి వేరు జెనోఫెనీస్‌. అతడు [క్రీస్తుపూర్వం 570 
లో జన్మించి, 480 వరకు జీవించాడు. ఇతడు చిన్నతనంలో అనగ్గిమాండర్‌ 
వద్ద చదువుకున్నాడని, కనుకనే ఇతనిపై మైలీషియన్‌ తత్వవేత్తల చింతన 
ప్రభావం వడిందని అంటారు. ఇతడు ఐనోనియాలో జన్మించినా, సిసిలీలో 
చాలా కాలం నివసించాడు. 


జనో ఫెనీస్‌ను ప్రత్యేకించి తత్వవేత్తగా కాక సమకాలిక మూఢ విశ్వాసాలను 
ఖండించిన మేధావిగా మాత్రమే పలువురు చరిత్రకారులు పరిగణిస్తున్నారు. 
ఇతడు వ్యంగ్యకవి. విలసమయమైన భోగజీవితాన్ని నిరసించిన సంఘ సంస్కర్త. 
మొత్తంపై చాలా సాహసోపేతంగా ఆలోచించిన వ్యక్తి. 


గ్రీకుల మతానికి ప్రధానమైన ఆధారం హోమర్‌ వ్రాసిన రెండు మహో 
కావ్యాలు (ఇరియడ్‌, ఒడిస్సీ) అని ఇంతకు ముందు అనుకున్నాము. అలాగే 
క్రీస్తుపూర్వం ఎనిమిదవ శతాబ్దికి చెందిన హీసియాడ్‌ అనే మరొక మహాకవి 
రచనలు మరొక ముఖ్యాధారం. వీరిరువురిన్తి వీరు ప్రచారం చేసిన దేవతల 


కథలను ఇతర మత సంప్రదాయాలను జెనోఫెనీస్‌ చాలా ధైర్యంగా నిరసిం 
చాడు, వేళాకోళం చేశాడు. 


థేలీన్‌ శిష్య (వ్రశిష్యులు 37 


అ డ్డ సవా భళ్ళు / 

“ఒలింవస్‌ పర్వత శిఖరాన నివసించే దేవతలు అతిలోకవీరులు కావచ్చు. 
కాని వారు వట్టి చోరులు జారుల్కు నీచులు అని. నిరూపించే కథలు గ్రీకు 
వురాణాలలో వున్నాయి. అటువంటివారు మానవులకు ఆదర్శప్రాయులు ఎలా 
అయ్యారని జెనో ఫెనీస్‌ (ప్రశ్నించాడు. నిజొనికి మానవులు తమను పోలిన దేవ 
తలనే కల్పించుకున్నారు తప్ప మరేమీకాదని అతడు వాదించాడు. 


తన వాదాన్ని బలపరచడానికి అతడు ఇలా వ్రాశాడు : “ఎద్దులకు, 
సింహాలకు, గుర్రాలకు చేతులుంటే, ఆ చేతులతో అవి బొమ్మలు వేయగలిగితే 
గుర్రాలు తమ దేవతలను అద్భుత శక్తిగల గుర్రవు రూపాలలో చిత్రిస్తాయి. 
ఎద్దులు తమ దేవతలను మహా వృషభాలుగా చిత్రిస్తాయి...” 


ఇతియోపియా దేశస్టులు తమ దేవతలను తమవలె నల్లగాను, చట్టి ముక్కులు 
కలవారుగాను ఊహించుకున్నారు. కాని (థ్రేస్‌ దేశస్థులు తమ దేవతలను 
సీలికళ్లు త్యామవర్ష శిరోజాలు కలవారుగా, అందమైన వారుగా చిత్రించుకున్నారు. 


ఇంతకీ అసలు దేవతలు ఎలా వుంటారో ఎవరికీ తెలియదు. ప్రతివారు 
తమ కల్పనా  ప్రతిభనుబట్టి 'తమ దేవతలను ఊహించుకున్నారు. 


ఒ కేదేవుడు 


నిజానికి ఒకే దేవుడు- దేవతల కంటె, మానవుల కంటు గొప్పవాడు 
వున్నాడు. అతడు ఆకారంలో గాని, ఆలోచనలో గాని మానవులను పోలిన 
వాడు మాత్రం కాడు. అతడు అన్నీ చూస్తాడు, అన్ని వింటాడు, అన్నీ 
ఆలోచిస్తాడు. తను కదలకుండా తన మనశ్శక్తితోనే అన్నిటిని కదిలించగలడు- 


ఇది జెనోఫెనీస్‌ వాదం- చూడడానికి అతడు ఏకేశ్వరవాదిగా కనిపిస్తాడు. 
కాని అతడు పేర్కొన్న దేవుడు నిజంగా దేవుడు కాడని అతనికి ముందున్న 
అనగ్జిమాండర్‌ మొదలయిన మైలీషియన్‌ తత్వవేత్తలు పేర్కొన్న ఆదిమ 
మూలవదార్హం లాంటిదాన్నో, లేదా మొత్తం విశ్వాన్నో, ప్రకృతినో దేవుడనే 
"పేరుతో అతడు సంభావించాడని కొందరు చరిత్రకారులు వ్యాఖ్యానిస్తున్నారు. 


అన్ని వస్తువులు మట్టినుంచి ఉద్భవించాయని, తిరిగి మట్టిలో కలుస్తాయని, 
మట్టి, నీరు ఇవే సమస్తానికి ఆధారమని, చివరకు భూమి సముద్రంలో కలిసి 
పోయినప్పుడు మానవులందరు అంతరిస్తారని జెనోఫెనీస్‌ ఊహించాడు. 




















భావవాద పితామహుడు పితాగరస్‌ 


అ*వమభక్తుడు “అంతా రామమయం ! జగమంతా రామమయం !” అని 
గానం చేస్తాడు. 


గ్రీకుతత వేత్త పితాగరసి “అంతా అంకమయం'! జగమంతా అంకమయం!” 
అన్నాడు. అతడు సంగీత శాస్త్రజ్ఞుడు. అందుకని వైన పేర్కొన్న పల్లవిని 
తన భాషలో గానం చేసి వుంటాడు "కూడా. 


. ఇంతకుముందు మనం తెలుసుకున్న గ్రీకు తత్వవేత్తలలో ఒకడు |ప్రపంచా 
నికి మూల పదార్హం నీరు అన్నాడు. మరొకడు వాయువు అన్నాడు. మరొకడు 
ఒక అనంత అనిర్దిష్ట పదార్హం అన్నాడు. 

లు యు 


పితాగరన్‌ (ప్రపంచానికి మూలం అంకెలన్నాడు. అంకెలలోనుంచి సమస్తం 
వచ్చిందని. అంకెలు లేనిదే ప్రపంచమే లేదని అతడు సిద్దాంతీకరించాడు. 


గణిత సూత్రం 


ఇది చాలా విచితమెన సిదాంతంగా కనిపిస్తుంది. కాని, ముఖంగా మనం 
& ర క చి ర థ్రీ 


భావవాద వీతామనాడు వీతాగరస్‌ 39 


అంతగా  విస్తుపోనక్కరలేదు. మన వూర్వులు ఓంకారం నుంచి సమస్త జగత్తు 
ఉద్భవించిందని భావించలేదా? 


సోక్రటీస్‌కు ముందు గ్రీకు తత్వవేత్త లందరిలోకి పితాగరన్‌ సుప్రసిద్దుడు. 
అతడి కీర్తి- సుమారు రెండున్నర వేల ఏళ్ల తర్వాత ఈనాటికి కూడా-అ 
క్షరాలా దిగంత విశ్రాంతం. నేటి సభ్య ప్రపంచంలో పితాగరస్‌ పేరు వినని 
హైస్కూలు కుర్రవాడు కూడా వుండడు. 


“అంబకోణ |త్రిభుజము నందు కర్షమువై చతురస్రము మిగిలిన భుజ 
ములపై చతురస్రముల మొత్తమునకు సమానము-” ఏ లెక్కల పుస్తకములో 
చూచినా కనబడే ఈ సుప్రసిద్ద, ప్రాథమిక గణిత సిద్దాంతాన్ని కని'పెట్టనవాడు 
పీతాగరస్‌. ఇది అతని ఖ్యాతికి గల అనేక కారణాలలో ఒకటి మాత్రమే. 


పితాగరస్‌ క్రీస్తువూర్వం 582 లో జన్మించి 500 లో చనిపోయాడు. 
అతడి జన్మస్థలం ఈజియన్‌ సముద్రం (గ్రీసు టర్కీల మధ్య) లోని సేమాన్‌ 
అనే చిన్న ద్వీపం. అది కూడా ఐవోనియాకు చెందిన భూభాగమే. 


ఆ రోజులలో మైరీటస్‌ ఎంత సుప్రసిద్ద నగరమో, ఎంత భాగ్యవంతమైన 
నగరమో సేమూస్‌ కూడా. అంతే సుప్రసిద్ధం, అంతే భాగ్యవంతం. ఆ రాజ్యం 
ఒకసారి పోలిక్రటిస్‌ అనే నిరంకుశుని పరిపాలన క్రిందికి వెళ్లింది. పితాగరస్‌కు 
అతగాడి రాజకీయాలు నచ్చలేదు. దానితో' సేమాన్‌ ద్వీపాన్ని వదలిపెట్టి 
ఇటలీ దక్షిణాన క్రోటన్‌ అనే నగరానికి బహుశా క్రీస్తుపూర్వం 530" ప్రాంతా 
లలో-- వలస వెళ్ళాడు. అక్కడ స్రిరపడ్డాడు. ఒక నూతన మతాన్ని, దానికి 

లం య ళు 
ఆలంబనగా ఒక సంఘాన్ని స్థాపించాడు. 


భారతీల * (ప్రభావం 


గ్రీకు తత్వవేత్తలలో (ప్రముఖులయిన థేలీస్‌, ఎంపిడోక్టీస్‌, అనక్సాగింఎ, 
డెమోక్రిటస్‌ వంటివారు ప్రాచ్యదేశాలలో పర్యటించి ప్రాచ్యదేశాల తత్వ 
సిద్దాంతాలను అభ్యసించారని గ్రీకు చరిత్రకారుల అభిప్రాయం. ఈ విషయం 
ఎ. ఎ. మాక్షానెల్‌ పండితుడు తన “హిస్టరీ ఆఫ్‌ శాన్‌స్కి9ట్‌ లిటరేచర్‌” 
లో వ్రాశాడు. 


పితాగరస్‌ కూడా ఆ విధంగా ఇండియానరకు కాకపోయినా, పర్షియావర 
కయినా వచ్చి. వుండవచ్చునని అక్కడ భారతీయ తత్వ చింతనతో అతనికి 
పరిచయం కలిగి వుండవచ్చునని మాక్టొనెల్‌ ఊహాగానం. పీతాగరస్‌ ప్రవచిం 
చిన మత్క తాత్విక, గణిత సిద్దాంతాలన్నీ [క్రీస్తు వూర్వం ఆరవ శతాబ్దిలో 


40 విశ్శదర్శ నం 


- ఇండియాలో వ్యాప్తిలో వున్నచేనని, ముఖ్యంగా పునర్ణ్లన్మ వాదాన్ని పితాగరస్‌ 
భారతీయులనుంచి సంగ్రహించి వుండవచ్చునని మాక్టొనెల్‌ అభిప్రాయపడ్డాడు. 


ఇది మాక్టొనెల్‌ అభిప్రాయం కాగ్కా అసలు పితాగరస్‌ భారతీయ మపార్షి 
అని ఇండియానుంచి ఐవోనియా వలస వెళ్ళాడని ఊహాగానం చేసినవారు 
కూడా లేకపోలేదు. మన మహర్షులవలె అతడు కూడా అద్భుతశక్తులు కలవా 
డని మహిమలు చూపించేవాడని ఎన్నో కథలున్నాయి. సేమాస్‌లో నెజార్కన్‌ 
అనే ధనికుని కుమారుడని కొందరి కథనం. కాదు సాక్షాత్తు గ్రీకు దేవత అపోలో 
వుత్రుడని కొందరి విశ్వాసం. దీనికి తోడు పితాగరస్‌ కూడా తనను తాను 
దైవాంశ సంభూతుడుగా సంభావించుకున్నట్టు కనిపిస్తుంది. “కొందరు మను 
షులు కొందరు దేవతలు, కొందరు 'పితాగరస్‌ లాంటి వారు” అని పీతాగరస్‌ 
స్యయంగా చెవ్పుకున్నాడట. 

సంఘం శరణం గచ్చామి 


ఏమైనా పితాగరస్‌ బోధలకు, భారతీయ తత్వ సిద్దాంతాలకు దగ్గర - పోలి 
కలు కనిపిస్తాయి. అతడు దక్షిణ ఇటలీలో క్రోటన్‌లో స్తాపించిన సంఘం 
బుద్దుని సంఘం చంటిది కావచ్చు. లేదా బౌద్దుల విహారాలవంటిది. లేదా నున 
బుషుల గురుకులాలను పోలినది కావచ్చు. ఆ సంఘంలోని సభ్యులందరు 
ఒకే కుటుంబంవలె కలసిమెలసి జీవించేవారు. ఒకే విధమైన భోజనం ఆర 


గించేవారు. మన సన్యాసులందరు' కాషాయాంబరాలే ధరించినట్టు వారు ఒకే 
మాదిరి దుస్తులు ధరించేవారు. 


"స్త్రీలకు కూడా ఆ సంఘంలో సభ్యత్వం వుండేది. తమ ఆస్తి పొస్తులను 
ఉమ్మడిగా తమ కందరికి చెందినవిగా భావించేవారు. ఆఖరికి ఎవరైనౌ 
ఒక కొత్త శాస్త్రీయ సూత్రాన్ని కనివెడితే దాన్ని తమ సంఘం కని పెట్టినట్టు 
ప్రచారం చేసేవారు తప్ప వ్యక్తుల - పేర్లు వైకి రానిచ్చేవారు కారు. కళలలో, 
ముఖ్యంగా సంగీతంలో, చేతివనులలో వారు నివుణులు. వైద్య, గణిత శా,స్త్రా 
లలో నిష్ణాతులు. "ఈ 'సంఘం తన కాలంలో గ్రీకులవై విశేషమైన (ప్రభావం 
కలిగి వుండేదని పితాగరస్‌ శిష్యులు ప్రభుత్వాధికారం కూడా చెలాయించేవారని 
అంటారు. 


జనన మరణ చక్రం 


ఇక పితాగరన్‌ సిద్దాంతాలను పరికిద్దాము. ఆత్మ నిత్యం, దానికి చావు 
లేదు. అందుచేత జన్మించిన [వ్రతిజీవి మరణానంతరం మళ్లీ జన్మిస్తుంది. మనిషికి 


భావవాద వీతామవనాడు వీతాగరన్‌ 41 


వూర్వ జన్మవలె పునర్జన్మ వుంటుంది. “పునరపి జననం, పునరపి మరణం” 
అన్నట్టు జీవాత్మ ఈ సంసార చక్రంలో వరిభ్రమిస్తూ వుంటుంది. అయితే, 
నైతికంగా విశుద్దమైన, నియతమైన జీవితం గడువుతూ వుంటే, ఎప్పటికో ఏదో 
జన్మలో మానవుడికి ముక్తి, జన్మ రాహిత్యం సిద్దిస్తాయి. 


మరి ఏది విశుద్ధ జీవనం? ఈ ప్రశ్నకు సమాధానంగా పితాగరస్‌ తన 
సంఘ సభ్యులకు కొన్ని నియమాలు, నిబంధనలు ఏర్పాటు చేశాడు. బెర్జాంండ్‌ 
+ ర జలద “ 9 క్‌) + 
రస్సెల్‌ తన “హిస్టరీ అఫ్‌ వెస్టర్న్‌ ఫిలాసఫి”లో పేర్కొన్న ఈ నియమ 
నిబంధనలు కొన్ని ఆదిమ సమాజాలలో విధి నిషేధాలను పోలి వుంటాయి. 


విధి నిషేధాలు 


ఉదాహణకు- ,చిక్కుడు కూర తినరాదు. కిందవడిన వస్తువును తీసుకోరాదు. 
తెల్ల కోడిని ముట్టుకోరాదు. రొస్టైను విరవరాదు. రోడ్డుపై నడవరాదు. 
ఇంటిలో వక్షులను గూడు కట్టుకోనివ్వరాదు. జంతువు గుండెకాయను తిన 
రాదు. దీపం పక్కనుంచి అద్దంలో చూసుకోరాదు. నివ్వులపైనుంచి కుండను 
తీసినవ్పుడు దాని గుర్తులు మిగలకుండా బూడిదను కలిపినేయాలి. పక్కమీద 
నుంచి లేవగానే దువ్పటివై మన శరీరాకృతి అచ్చు మిగలకుండా సరిచేయాలి... 


మనిషి నిస్వార్థ జీవనం గడపాలి. నిస్వార్థ్హత అంటే ఏమిటి? సాధారణ 
భౌతిక జీవితంలో అంటే వృత్తి వ్యాపారాలు మొదలైన వాటిలో వ్యక్తికి 
స్వార్ధం వుంటుంది. కాన్సి మేధా సంబంధమైన జీవితంలో స్వార్థానికి తావులేదు. 


ఉదాహరణకు తాత్విక సత్యాలను గణిత సూత్రాలను అన్వేషించడంలో 
స్వార్ధం ఏముంటుంది? అందుబేత ధ్యానంలో, సత్యాన్వేషణలో విశుద్ధ జీవనం 
వున్నది. (మన బుషుల తపో జీవితానికి ఇది దగ్గర). దీనివల్ల మానవునికి 
ముక్తి లభిస్తుంది. ఇటువంటి విశుద్ద జీవితం గడిపేవారే తత్వవేత్తలు. మిగిలిన 
వారికంటే వీరు గొప్పవారు. (వ్రేటోవై అనేక విధాలుగా పితాగరస్‌ (ప్రభావం 
వున్నదని చెబుతారు. దానికొక ఉదాహరణ ప్లేటో తత్వవేత్తలకు- ఫిలాసఫర్లకు- 
తన రిపబ్లిక్‌లో ఇచ్చిన ప్రాధాన్యం). 


వైన పేర్కొన్న పితాగరసి విశ్వాసాలను బట్టి అతనిపై భారతీయ తాత్విక 
ప్రభావం చాలా వున్నదని అనిపిస్తుంది. ముఖ్యంగా వునర్హన్మ (ట్రాన్స్‌ మైగ్రేషన్‌ 
లేదా మెబుమ్‌సైకోసిస్‌) వాదానికి" గ్రీకుల మతంలో ఎక్కడా ఆధారంలేదని 
మాకా నెల్‌ వండితుడు " వ్రాశాడు. పితాగరన్‌ దేశదేశాల వర్యటన సందర్భంలో 
ఈజిప్టు కూడా వెళ్లాడు. కాని ఈజిష్షియనులకు కూడా ఇటువంటి విశ్వాసం 


42 విశ (దర్శ 95౦ 


లేనందున వారి వద్ద నుంచి అతడు దాన్ని సంగ్రహించి వుంటాడనడానికి వీలు 
లేదు. బహుశా భారతీయుల నుంచే అతడు పునర్హన్మ వాదాన్ని తీసుకుని 
వుండవచ్చునని మాక్షానెల్‌ అభిప్రాయం. 


ఆర్థిజం ప్రభావం 

కాని రస్సెల్‌ తోసవో పాశ్చాత్య తత్వశాస్త్ర, చరిత్ర వ్రాసిన వండితులందరు 
పితాగరస్‌ మత సిద్దాంతాలకు ఆధారాలు (గ్రీకుల ఆర్డిక్‌ మతంలో. కనిపిస్తాయనే 
(బాశారు, “దశ కారణంవల్ల నే రెండవ అధ్యాయంలో ఆర్టిక్‌ మతాన్ని గురించి 
కొంత సమాచారం ఇవ్వడం జరిగింది. అయితే డైయనైసస్‌ అనే దేవత 
ఆరాధన (గ్రీకుల అనాగరిక, జానపద జీవిత దశకు చెందినది. దాన్ని బాగా 
సంస్కరించగా ఏర్పడినట్టిది ఆర్ధిక్‌ మతం. దాన్ని మరింత నాగరికంగా సంస్క 
రించినవాడు పితాగరస్‌. అతడు స్థాపించిన నూతన మతాన్ని అవలంబించిన 
వారికి ఇష్టదైవం మద్యపానీయానికి (ప్రతీక అయిన డైయనైసస్‌ (బాకస్‌) 


కాదు. వారి ఇష్టదైవం ఒలింపిక్‌ దేవతలలో ఒకడై న ఆపోలో. బహుశా ఈ 
కారణంగానే పితాగరస్‌కు అపోలో కుమారుడని పేరు వచ్చిందేమో. 


అయితే, పితాగరస్‌ వునర్ణ్లన్మ సిద్దాంతానికి పునాదులు (గ్రీకుల ఆర్టిక్‌ మతం 
లోనే కలదని చరిత్రకారులు అంటున్నప్పటికి, అదె ఆనాటి గ్రీకులకు కూడా 
వింతగానే, కొత్తదిగానే కనిపించి వుండాలి. ఇందుకు నిదర్శనంగా పితాగరన్‌ వై 
(క్రిందటి అధ్యాయం చివరలో పేర్కొన్న వ్యంగ్య కవి, తత్వవేత్త) జెనో ఫెనీన్‌ 
జోక్‌ ఒకటున్నది. ఒకసారి పితాగరస్‌ వురవీథిలో వెడుతుండగా ఒకచోట కొంత 
మంది చేరి ఒక కుక్కను చావగొడుతున్నారట. అది కుయ్యో మొగరోమని 
అరుస్తున్నది. అప్పుడు పితాగరస్స్‌ వారివద్దకు వెళ్లి “ఆ కుక్కను కొట్టుకండి 
బాబూ! అది పూర్వజన్మలో నా మిత్రుడు. దాని అరువు విని గుర్తుపట్టాను” 
అన్నాడట. 


సంఖ్యాదర్శనం 


భారతీయ దర్శనాలలో ప్రముఖమైనది, ప్రాచీనమైనది సాంఖ్య దర్శనం. 
అది 24 లేదా 25 తత్వాలను పేర్కొంటున్నది. కనుక దానికి సాంఖ్యం అని, 
దాన్ని ప్రచారంచేసిన తత్వ వేత్తలకు సాంఖ్యులని పేరు వచ్చింది. 


పితాగరస్‌ కూడా ఒకవిధంగా సాంఖ్యుడే. అయితే, అతడి సిద్దాంతానికి 
మన సాంఖ్యానికి ఎక్కడా పోలిక లేదనుకోండి. కనుక అతడి సిద్దాంతానికి 


శీర 


సంఖ్యా దర్శనం” అని వేరు పెడదాము. దీనికి కారణం ఇది 
మొదట నే పేర్కొన్నట్లు పితాగరస్‌ జగమంతా అంకెల మయం అన్నాడు. 


భావవొద వీతామవాడు వీతొగరన్‌ 43 


అంకెలు తప్ప ఇంకేమీ లేనన్నాడు. మన తాంత్రికులు కొన్ని అక్షరాలకు ప్రత్యేక 
శక్తులను ఆపాదించి వాటిని బీజాక్షరాలుగా పరిగణించారు. అలాగే పితాగరస్‌ అం 
కెలలో కొన్నింటికి (ప్రత్యేక శక్తులు కలవని అన్నాడు. (ఇది వెర్రినమ్మకముని 
ఆధునికులు అనుకోనక్కరలేదు. అంకల మహత్యంపట్టు ఎందరికి ఎంత నమ్మకం 
లేకపోతే న్యూమరాలజీ అనే ప్రత్యేకశా,స్త్రం బయలుదేరింది?) 


పితాగరస్‌ ధీరం 


పీతాగరస్‌ థీరం అందరికి తెలిసిందే. అసలు లంబకోణ |త్రిభుజాన్ని (రైట్‌ ' 
యాంగిల్న్‌ (ట్రయాంగిల్‌) కనుగొన్నది ఈజిష్టియనులని అంటారు. ఒక త్రిభు 
జంలో ఎబి పొడవు మూడు, బిసి పొడవు నాలుగు వుంటే ఎసి పొడవు 
అయిదు అవుతుంది. ఎబి బిసి అనే భుజాల మధ్య విధిగా లంబకోణం (90 
డిగ్రీలు) ఏర్పడుతుంది. ఇది సరే. కాని ఎబి వర్గాన్ని (స్కేర్‌ ) బిసి వర్గాన్ని 
కలిపితే ఎస్‌ వరానికి సమానమవుతుందని (4B + BC? = AC?) -కని పెట్టింది 
పితాగరస్‌. 

ఈ సూత్రం అతనికి ఆశ్చర్యం కలిగించి వుంటుంది. ప్రకృతిలో ఒక 
(క్రమం ఒక పద్దతి, వస్తువుల మధ్య ఒక నిష్పత్తి వున్నాయి. (వేతి వస్తువుకు 
పొడుగు, వెడల్పు, ఎత్తు అనే మూడు కొలత లున్నాయి. వీటివల్లనే వస్తు 
వులకు ఆకృతులు ఏర్పడుతున్నాయి. ఆకృతి (forln) లేనిదే వస్తువు లేదు. 
ఈ ఆకృతిని అంకెలలో వ్యక్తం చేయవచ్చు; వైగా ఆకృతిని అంకెలలో తప్ప 
వ్యక్తం' చేయడానికి వీలులేదు. కనుక అంకెలు లేనిదే వస్తువులు లేవు. 'అంకెలే 
సత్యం. వస్తువులు మిథ్య, అంకెలకు ప్రతిరూపాలే వస్తువులు. కనుక అంకెలకు 
సంబంధించిన సూత్రాలను కనుగొంటే సత్యం తెలిసిపోతుంది. 


ద ౦ద్వాలు 

పితాగరస్‌ ఆలోచన ఈ విధంగా సాగివుండాలి. దీనితో తన అంకసిద్దాం 
తాన్ని విశ్వమంతటికి వర్తింవజేశాడు: ఉదాహరణకు అంకెలు రెండు రకాలు- 
సర్కి బేసి. వీటిలో బేసి సంఖ్యను రెండుచేత భాగించలేము. సరిసంఖ్యను 
రెండుచేత భాగించవచ్చు. అందుచేత బేసి సంఖ్య పరిమితి (లిమిట్‌) అవు 
తుంది. సరిసంఖ్య అపరిమితం (అన్‌లిమికెడ్‌) అవుతుంది. బేస్తి సరి - 
పరిమితం, అవరిమితం- ఇవి ద్వంద్వాలు వరస్పర విరుద్దాలైన ద్వంద్వాలు, 
ఇలాంటి ద్వంద్వాలను మరి ఎనిమిదింటిని పితాగరస్‌ ప్రతిపాదించాడు. ఏకం, 
అనేకం-కుడి, ఎడను-మగ, ఆడ--చలనం, నిశ్చలనం-బుజురేఖ, వక్రరేఖ- వె 
లుగు, చికటి-మంచి, చెడు--చతురస్రం, దీర్హచతురస్రం, అంటు మొత్తం వది 
ద్వంద్వాలు. ఇలాంటి ద్వంద్వాల చేతనే విశ్వం ఏర్పడింది. 


44 వళ (దర్శ గనం 


(క్రిందటి అధ్యాయంలో మనం అనగ్టిమాండర్‌ అనే తత్వవేత్తను గురించి 
తెలుసుకున్నాము. అతడు కూడా జగత్తును ద  ందమయం అన్నారు. ఈ 
అనగ్టిమాండర్‌ వద్ద ఏితాగరస్‌ చదువుకున్నాడని (ప్రతీతి. దీనికి ఆధారం 
అనగ్గిమాండర్‌ వలె పితాగరస్‌ కూడా ద్వంద్వాల సిద్దాంతాన్ని (ప్రతిపాదిం 
చడం కావచ్చు. అయితే మన పూర్వులు కూడా జగత్తును ద్య్వంద్య్వమయంగానే 


భావించారు. బ్రహ్మ వదార్జాన్ని మాత్రమే “ఏక మేవాద్వితీయమ్‌” అని వారు 
నిర్వచించారు. 


పోతే... మొట్టమొదటగా “అపరిమితం” అనే ఒక్క తత్వమే వుండేదట. 
దానిలో ఒక బిందువు, లేదా ఒకటి అనే అంకె ఏర్పడింది. దానితో “అపరి 
మితం” అనే ఆదిమ తత్వం “వరిమితం” కావడం మొదలు వెట్టింది. అలా 


అలా మిగిలిన అంకెలు, లేదా బిందువులు ఏర్పడి అపరిమితం నుంచి పరిమిత 
ప్రపంచం ఉద్భవించింది. 


ఆకృతుల వాదం 


అపరిమితం (అన్‌లిమిటెడ్‌) అనేది పరిమితి (లిమిట్‌) కలిగినదిగా ఎలా 
మారుతున్నది? ఆకృతివల్ల. ఆకృతులలో ఎన్నో రకాలున్నాయి. బిందువు ఒక 
ఆకృతి (దీని సంఖ్య ఒకటి). రేఖ మరొక ఆకృతి (దీని సంఖ్య రెండు). తలం 
(ఫిగర్‌) మరొకటి (దీని సంఖ్య మూడు). ఇలా ఎన్నో ఆకృతులున్నాయి. 
వీటికి వస్తువులతో ప్రమేయం లేదు. వస్తువులు లేని ఆకృతులుంటాయి. కాని 
ఆకృతిలేని వస్తువు లేదు. ఈ ఆకృతిని వర్ణించడానికి అంకెలు అవసరం. ఆకృ 
తులన్నీ అంకెలే. అవే అన్నిటికీ మూలాధారం. (ప్లేటో భావవాదానికి వునాడి 
పితాగరస్‌ ప్రతిపాదించిన ఈ ఆకృతుల సిద్దాంతమే.) 


అపరిమితం అంటే అనంతమైనది. అన్‌ రిమిటుడ్‌, ఇన్‌ఫినిట్‌. సాధార 
ణంగా మనం పరిమితి కలదానికంశే వరిమితి లేనిది గొవ్పదని అనుకుంటాము, 
ఫితాగరన్‌ దీన్ని అంగీకరించలేదు. అవరిమితం అనేది మనస్సుకు అందని అస్పష్ట 
భావన. వరిమితి అనేది స్పష్టతకు, నిర్దిష్టతకు చిహ్నం. కనుక అదే గొప్పదట. 


ప్రాచీనకాలవు గ్రీకులకు సున్నా అనేది లేదు. అది భారతీయులు కనివెట్టిన 
గణిత విశేషం. సున్నా లేనందున కూడిక, తీసివేత, - హెచ్చవేత, భాగహారం 


మొదలైన లెక్కలు చేయడానికి అంక గణితాన్ని కాక గ్రీకులు రేభాగణితాన్ని 
ఉపయోగించారు. 


రేఖాంక గణితం 
ఉదాహారణకు పది అంకెను వేయాలంటే మనం ఒకటివేసి పక్కన సున్నా 


భావవాద వీతామవాడు వితాగరన్‌ 45 


వెడతాము. కాని పితాగరస్‌ దాన్ని |త్రిభుజాకృతిలో వేసేవద్దతిని కనివెట్టాడు. 
ఎలాగంటే త్రిభుజంలో భూ రేఖ స్తానంలో నాలగు చుక్కలు పెట్టాలి. దాని 
వైన మూడు చుక్కలు, దానివైన రెండు చుక్కలు, దానిపైన ఒకచుక్క, ఆ 
చుక్కలు త్రిభుజాకృతిగా ఏర్పడతాయి. ఇప్పుడు కూడితే 4+3+2+1= 
10 అవుతుంది. పదిహేను వేయాలంటే భూరేఖలో అయిదు చుక్కలు, అలా 
ఒక్కొక్క అంకె తగ్గించుకుంటూ వరసలు _వేస్తే మరొక (త్రిభుజం వస్తుంది. 
కూడితే రశ 4430241 = 15 అవుతుంది. "అలాగే భూరేఖలో ఆరు "చేస్తే 
6+5+4+3+2+1=21 ఇలా త్రిభుజాకారంలో వేయడానికి వీలైన 10, 
15, 21 మొదలైన సంఖ్యలను (త్రిభుజ సంఖ్యలు ((ఆయాంగ్యులర్‌ నంబర్స్‌) 
అంటారు. 


ఇలాగే చతురస్ర సంఖ్యలు (స్క్వేర్‌ నంబర్స్‌), దీర్హ్చచతుర[న్ర సంఖ్యలు 
( రెక్టాంగ్యులర్‌ నంబర్స్‌) కూడా వున్నాయి. బేసి అంకెల మొత్తాలను కూడితే 
వచ్చే సంఖ్యలను చతురస్రాకారంలో చూపించవచ్చు. ఉదాహరణకు 1 + 3 = 
4 దీన్ని రెండు చుక్కలతో రెండు వరుసలుగా వేయాలి. 1+3+5= 
9. దీన్ని మూడేసి చుక్కలతో మూడు వరుసలుగా వేయాలి. 1+3+5 + 
7 = 16 దీన్ని నాలుగేసి చుక్కలతో నాలుగు వరుసలుగా వేయాలి. ఇలాగే 
బేసి అంకెలను పెంచుకుంటూపోతే వాటిని కలిపితే వచ్చే సంఖ్యలన్నీ స్క్వేర్‌ 
(చతురస్ర) సంఖ్యలే అవుతాయి. 

కాగా సరి అంకెలతో దీర్హ చతురస్ర సంఖ్యలు వస్తాయి. 2+4+6= 12. 
దీన్ని వేయడానికి నాలుగేసి చుక్కలతో మూడు వరుసలు వెట్టారి. 2+4+6 
+8=20. దీన్ని వేయడానికి అయిదేసి చుక్కలతో నాలుగు వరుసలు పెట్టాలి. 
అంటే చుక్కల సంఖ్య కంటే వరుసల సంఖ్య ఎప్పుడూ ఒకటి తక్కువగా 
వుండాలి. ఇలా వచ్చే సంఖ్యలన్నీ రెక్టాంగ్యులర్‌ (దిర్హ చతురస్ర) సంఖ్యలు. 

ఈ విధంగా పితాగరన్‌ గాని అతని శిష్యులుగాని గణితశా,స్త్రానికి సంబం 
ధించిన ఎన్నో చిత్ర విచిత్రాలను అన్వేషిస్తూ పోయారు. వాటిని సమస్త 
విశ్వానికి వర్తింవజేశారు. ప్రతి వస్తువును అంకెలలో వ్యక్తం చేయవచ్చు 
నన్నారు. మనిషికి ఒక సంఖ్య. గుర్రానికొాక సంఖ్య. ఇలా అన్నిటికి 
సంఖ్యలను ఇచ్చారు. (ఆఖరికి *న్యాయం” లాంటి ఒక భావనకు కూడా ఒక 


సంఖ్యను ఇచ్చారు. అది చతురస్ర సంఖ్యట. ఎందుకంటే హాని చేసినవాడికి 
తిరిగి హాని చేయడమే కదా న్యాయ శాసనం? 


దీన్ని మనం ' విడ్డూరంగా భావించనక్కరలేదని వుల్లర్‌, మెక్‌ మరిన్‌ అనే 
తత్వశాస్త్ర రచయితలు తను “హిస్టరీ ఆఫ్‌ ఫిలాసఫీ”లో "పేర్కొన్నారు. ఎందు 


46 వశ శ దర్శ సనం 


కంఠే అధునిక భౌతిక రసాయనిక తదితర శాస్త్రాలు అంతకంతకు అధికంగా 
గణితసూత్రాలపై ఆధారపడుతుండడం చూస్తూనే వున్నాము. ఉదాహరణకు 
గురుత్వాకర్తణ శక్తిని న్యూటన్‌, సాపేక్ష సిద్దాంతాన్ని ఐన్‌ స్టయిన్‌ గణితసూత్రా 
లలోనే వర్ణించారు. వివిధ మూలపదార్జాలను సూచించడానికి అంకెలే ఆధారం. 
యురేనియంను 235 అనో, 238 అనో దాని అణుభారంతో పేర్కొనవలసిందే. 
రేడియో యాక్టివ్‌ స్టాంన్షియంను 90 అనే అంకెతో పేర్కానవలసిందే. 
అలాగే వివిధ రసాయనిక పదార్దాలను వాటి కెమికల్‌ ఫార్ములాలతో వేర్కొనవ 
లసిందే. విశ్వ స్వరూపాన్ని, లేదా అణు స్వరూపాన్ని వర్షించడానికి ఈ క్వేషన్లు 
కావలసిందే! 
ఖగోళ సిద్దాంతాలు 


పితాగరన్‌ భూమి బల్లపరుపుగా కాక, గోళాకృతిలో వున్నదని ఊహించాడు. 
భూమి విశ్వకేంద్రమని, దానిచుట్టూ చంద్రుడు, (గ్రహాలు), నక్షత్రాలు పరిభ్ర 
మిస్తున్నాయని అన్నాడు. ఈ గోళాలన్నీ అలా పరిభ్రమిస్తూ సంగీత ధ్వనులు 
చేస్తాయని పితాగరస్‌ ఎందుకోగాని ఊహించాడు. దీన్నే ఇంగ్లీషులో “మ్యూజిక్‌ 
అఫ్‌ ది స్పియర్స్‌ అంటారు. 


ఇక్కడ ఒక ముఖ్య విషయం. చెప్పాలి. పితాగరన్‌ స్వయంగా వ్రాసిన 
(గ్రంథాలేవీ లభ్యం కాలేదు. 'అతడి సిద్దాంతాలన్నీ అతడి శిష్యుల రచనల ద్వారా 
అరిస్థాటిల్‌ వంటి తత్వవేత్తల వ్యాఖ్యలద్వారా మనకు లభిస్తున్నాయి. ఇంతే 
కొక పీతొగరస్‌ శిష్యులు అతని సిద్దాంతాలలో ఎన్నో మార్పులు, చేర్పులు 
చేశారు. కాన్కి అన్నిటిని తమ గురువుకే ఆపాదించారు. అందుచేత వీవి 
పీతాగరస్‌ చెప్పినవో, ఏవి ఇతరులనో మనం చెప్పలేము. 


ఏమైనా ఆ తర్వాత కాలంలో పాశ్చాత్య దార్శనికులవై పితాగరస్‌ (ప్రభావం 
ఇంతింతని చెప్పలేనిది. స్తేటో, అరిస్టాటిల్‌ మాత్రమే కాదు. ఇటీవరి వారి 
వరకు ఎందరో పాశ్చాత్య తత్వవేత్తల సిద్దాంతాలలో పితాగరస్‌ సిద్దాంతాల 
ఛాయలు కనిపిస్తాయని అంటారు. 


పొశ్చాత్య తత్వ చింతనలో రెండు (ప్రధాన శాఖలున్నాయి. ఒకటి భౌతిక 
వాదం (మెటీరియరిజం), రెండవది భావవాదం (ఐడియలిజం), థేలీస్‌ మొదలై న 
వారు భౌతిక వాదానికి ఆద్యులు కాగా, పితాగరస్‌ నిస్సందేహంగా భావవాదాన్ని 
మేల్కొలిపిన వాడు. ఈ రెండు వాదాల మధ్య శతాబ్దాలుగా సంఘర్షణ సాగు 
తూనే వున్నది. బహుశా అది అలా ఎంతకాలమైనా కొనసాగుతూనే వుంటుంది. 
నాస్తిక ఆస్తిక వాదాల మధ్య సంఘర్షణలాగే దానికి అంతం అనేది లేదు. 





p 


A 


6 
నిరంతరపరివర్త నవాది హెరాక్షిటస్‌ 


6 
ఒక నదిలో రెండుసార్లు నీవు స్నానం చేయలేవు”-- 
ఈ సుభాషితం పలువురికి వరిచితమే. 


“పెకి వెళ్లేదార్సి [క్రిందికి వచ్చేదారి రెండూ ఒకలే”- ఇది కూడా చాల 


మందికి సుపరిచితమైన సుభాషితమే. ఎటొచ్చీ ఆ “సుభాషిత భర్తృహరి" 
ఎవరో తెలిసీ వుండకపోవచ్చు. 


అతడు (గ్రీకు తత్వవేత్తలలో మరొక ముఖ్యుడైన హెరాక్షిటస్‌, ఐవోనియో 


లోని ఎఫిసస్‌ నగరంలో క్రీస్తుపూర్వం 535 లో జన్మించాడు; 475 లో 
చనిపోయాడు. 


ఇతడితో గ్రీకు తత్వ చింతన మరికొంత ప్రాఢ గంభీరం అవుతున్నది. ఇత 
నికి ముందువారైన మైలీషియన్‌ తత్వవేత్తలు ప్రపంచానికి ఏది మూలతత్వం 


48 విశ (దర్శనం. 


అని ప్రశ్న వేసుకున్నారు. ఏ మౌలిక తత్వం నుంచి ప్రపంచం వరిభామం 
చెందిందని విచికిత్స చేశారు. అంతేతప్ప అసలు పరిణామం అంశే ఏమిట, 
ఒక వస్తువు మరొక వస్తువుగా ఎందువల్ల, ఎలొ మారుతున్నది అని గాడంగా 
వితర్కించలేదు. ఎందుకో వారికి అట్టి ఆలోచన తట్టలేదు. 


అట్టి ఆలోచన స్తురించినవారిలో ఒకడు థేరీన్‌కు నూరేళ్ల తర్వాతివా దైన 
హెౌరాక్షిటన్‌. అతడు (ప్రపంచ తత్వాన్ని గురించి ఆలోచించి, ఆలోచించి, చివ 
రికి ఒక నిర్ణయానికి వచ్చాడు :- ఈ ప్రపంచంలో సత్యమైనది, నిత్యమైనది 
ఏదీ లేదు - మార్పుతప్ప. 


అగ్నిహేత్రావధాన్లు 


హౌరాక్టిటస్‌ కుఠీన కుటుంబంలో జన్మించినవాడు. సహజంగానే అరిస్తాన్ర 
సీని (ఉన్నతవర్గాల పరిపాలనా వ్యవస్తను) అభిమానించాడు. ప్రజాస్వామ్యాన్ని 
ఏవగించు కున్నాడు. అంతేకాదు. ప్రజాసామాన్యంపట్ట, వారు అవలంబించిన 
ఆర్థిజం నంటి మతాలపట్టు నారి దేవతలు, కర్మకాండలు, ఆచార వ్యవహారాలు, 
విశ్వాసాల పట్ట ఏమాత్రం సదభిప్రాయం అతనికి లేదు. 


దీనికితోడు అతనికి స్వోత్కర్ష కూడా ఎక్కువని తోస్తుంది. హోమర్‌ ను 
పట్టుకుని తన్నాలన్నాడు. మరొక గొప్ప గ్రీకు కవి హిసియాడ్‌ను గడ్డిపోచవలి 
తీసిపారేశాడు. జెనోఫెనీస్‌ను నిరసించాడు. పితాగరస్‌తో సహా తనకు ముందు 
ఏ తత్వవేత్త అర్థం చేసుకోలేకపోయిన అమూల్య సత్యాలను తాను దర్శించానని 
గొవ్పగా చాటుకున్నాడు. ఈ నాటి వరకు మిగిలిన అతని రచనా శకలాలనుబట్టు 
చూస్తే అతడు వ్యక్తిగా కూడా ఎప్పుడూ ఎవరో ఒకరిమీద చర్రుబుుర్రులాడే 


అగ్నిహో(త్రావధానుల్లాగా కనిపిస్తాడు. (అన్నట్టు అతడు నిజంగానే ప్రపంచమంతా 
అగ్నిలోనుంచి వచ్చిందని సిద్దాంతీకరించాడు.) 


“సాషాల పాకప్రభూ క్‌ 


పైగా అతని శైలి భావాలు పాషాణ పాకం. చెప్పదలచినదాన్ని సరళంగా, 
సూటిగా చెప్పదు. అల్ఫాక్షరాలలో అనల్బార్జాన్ని ఇమిడించి వ్రాశాడు. అతని 
ప్రతి వాక్యం ఒక పేరడాక్స్‌గా, విరోధాభాసాలంకారానికి ఉదాహరణగా, ఒక 
సుభాషితంలాగా భాసిస్తుంది. ఇంచు మించుగా మన పూర్వుల సూ(తవా 
జ్మయాన్ని (బ్రహ్మ సూత్రాలు వ్యాకరణ సూత్రాలు వగైరా) అతని రచనలు 
జ్ఞప్తికి తెస్తాయి. క్షువ్రంగా దుర్చేద్యంగా వుండంవల్ల వాటికి ఎవరికి తోచిన 
వ్యాఖ్యానం వారు చేయడానికి అవకాశం కలిగింది. ఒక్కొక్కసారి వరస్పర 


విరుద్ధ వ్యాఖ్యానాల కారణంగా అసలు హెౌరాక్టిటస్‌ ఏమి చెప్పాడన్నది కూడా 
చేలకుండాపోయింది. 


+ 


నిరంతర (ప్రవర్త నవాది ౌరాక్టిటస్‌ 49 


అనర్టిమేండర్‌ , పితాగరసిలవలె ఇతడు కూడా ద్వంద్వాల సిద్దాంతాన్ని 
అంగీకరించాడు. ఎటొవ్బీ  ద్వంద్వాలనేవి పరస్పర విరుద్దతత్వాలు కావు. 
ఒక టేనన్నాడు. అంటే ఒకటి లేనిదే మరొకటిలేదు; ఒకదానిలోనే రెండవది 
వున్నది. 

భిన్నత్వం, ఏకత్వం రెండూ నిజమే కాని భిన్నత్వంలోనే ఏకత్వం వున్నది. 
ఏకత్వంలోనే భిన్నత్వం వున్నది. అందుచేత ఆ రెండూ ఒకటే. 


పాత నది కొత్త నది 


హెరాక్లిటన్‌ సిద్ధాంతాలలో ముఖ్యమైనది మొట్టమొదట పేర్కొన్న సుభా 
షితానికి సంబంధించినది. ఏ వ్యక్తీ ఒకే నదిలో రెండుసార్లు స్నానం చేయలేడు. 
ఒకసారి మునిగి లేచేసరికి నదిలోకి కొత్త నీరు వచ్చేస్తుంది.. అందుచేత అది 
కొత్త నది అవుతుంది, 

ప్రతి రోజూ ఒకకొత్త సూర్యుడు ఉదయిస్తున్నాడు. ఎందుకంకే నిన్నటి 
అస్తమయానికి, నేటి ఉదయానికి మధ్య సూర్యుడు వూర్తిగా మారిపోతాడు. 


విశ్వంలో స్టిరమైనది ఏదీ లేదు. (ప్రతిది మరొక దానిగా మారిపోతున్నది. 
మార్పునకు లోనుకాని వస్తువంటూ లేదు. అన్నీ చలిస్తూ మారిపోతూ 


వుంటాయి. _Al things are in flux - (అన్నీ మార్పునకు లోనౌతున్నాయి) 
అనేది అతని (ప్రధాన సిద్దాంతం. మారనిది మార్పు ఒక్కటే. 

అంటే ఒక వస్తువు తాను అయివుండి, తాను కాకుండాపోతూ వుంటుంది. 
తాను తనుగానే వుంటూ తాను కానిదిగా మారుతూ వుంటుంది. 


విశ్వంలో ఏకత్వం వున్నది. కాన్సి అది వైరుధ్యాల సంయోగంవల్ల ఏర్ప 
డిన ఏకత్వం. 


అన్ని వస్తువులు ఒక వస్తువు నుంచి వస్తాయి. కాని ఆ ఒకవస్తువు అన్నిటి 
నుంచి వస్తుంది. 


కనుకనే మంచఛ్చి చెడు రెండూ ఒకళకు. వైకి పోయేదారి క్రిందకు వచ్చే 
దారి ఒకటే, 


ప్రతిది దాని వ్యతిరేక తత్వంగా మారుతుంది. అంటే .వ్రతిది వ్యతిరేక 

తత్సాల సంయోగం అన్నమాట. ' ప్రతిది ద్వంద్వాల ఏకత్వంవల్ల. ఏర్పడు 

తుంది. వ్రతిది ద్వంద్వాలలో వున్నది. ద్వంద్వాలు (ప్రతి దానిలోను వున్నాయి. 
సంఘర్షణ వాదం 


దీని నుంచి హెరాక్టిటస్‌ మరొక అడుగు ముందుకువేసి యుద్దాన్ని సంఘ 


50 బెక (దర్శ నం 


రణను సమర్ధించాడు. “యుద్దం అన్నిటికి తండ్రి అన్నిటికి రాజు” అనేది 
అ యా వొ 
ఇతని సుభాషితాలలో మరొకటి. 


“దేవతలలోను మానవులలోను యుద్దమనస్తత్వం అంతరించాలని హోమర్‌ 
వ్రాశాడు. కాని అది పూర్తిగా పొరపాటు. యుద్దం, సంఘర్షణ అనేవి 
లేకపోతే ప్రపంచం మిగలదు. యుద్ధం మానవ సహజ వ్యాపారం. సంఘర్హ జే 
న్యాయం. సంఘర్హణవల్ల నే అన్నీ జన్మిస్తాయి, అంతరిస్తాయి” అని హెరాక్షిటస్‌ 
(ప్రబోధించాడు. 


అతడు (ప్రపంచాన్ని ఒక స్థిరమైన తత్వంగా కాక్క నిరంతర పరివర్తన 
తత్వంగా. (అంటి becoming గా) సిద్దాంతీకరించాడు కదా? ఇది చాలొ అస్పష్ట 
మైన, దురవగాహమైన భావన. మన బ్రహ్మాపదార్హంలాంటిది. నిర్గుణ పరబ్రహ్మ 
అనేది అందరికి గ్రాహ్యాం కాగల భావం కాదు. కనుక సగుణోపాసనను మన 
వొరు అంగీకరించారు. అలాగే పారాక్షిటస్‌ కూడా తాను కనుగొన్న తన 
“నిత్య పరివర్తన” అనే కేవల తత్వానికి ప్రత్యక్ష ప్రతీక నొకదాన్ని ఊహిం 
చాడు. అతడు అలా ఊహించిన మూలతత్వమే అగ్ని. 


అంతా అగ్నిమయం 


ఛేలీస్‌ సమస్తం నీరు అన్నాడు. అనగ్మీమెనీస్‌ వాయువు అన్నాడు. పారా 
క్రిటస్‌ అంతా అగ్నిమయం అన్నాడు. 


అగ్నిశిఖ చూడండి. స్ట్రిరంగా, నిలకడగా వుండదు. క్షణక్షణం చలిస్తుంది. 
ప్రతిక్షణం జ్యరిస్తుంది. నిత్యచలనం, నిత్యజ్వలనం దాని స్వభావం. అంక 
అది నిత్య పరివర్తన శీలం కలిగినట్టిది. 


అగ్ని అన్నిటిని మండిస్తుంది. తను తానుగానే వుంటూ, అన్నిటిని తానుగా 
మారుస్తుంది. దీనికి హెౌరాక్టిటస్‌ ఇచ్చిన ఉదాహరణ ఇది :- బంగారాన్ని ఏ 
వస్తువుతోనైనా కొనవచ్చు. ఏ వస్తువునైనా బంగారంతో కొనవచ్చు. అలాగే 
అగ్ని ఏ వస్తువునైనా తనలాగా మార్చుతుంది. తాను అన్ని వస్తువులుగాను 
మారుతుంది. అది గవ్రుమంటుంది, తగ్గిపోతుంది. వెలుగుతుంది, ఆరుతుంది. 
మళ్లీ రాజుకుంటుంది. అయినా అగ్నిగానే వుంటుంది. 


ఎన్నో పోలికలు 


ఇంతవరకు చదివినదాన్నిబట్టి హెరాక్షిటస్‌ సిద్ధాంతాలతో ఎన్నో పోలికలు 
పాఠకులకు స్లురించి వుంటాయి. ఉదాహరణకు నున వేద బుషులు మన 
దేవతా (శ్రేణిలో అగ్నికి అమిత ప్రాధాన్యమిచ్చారు. రెండు వందలకువె గా 


నిరంతర (వ్రవర్తనవాది హౌరాక్టిటస్‌ 51 


బుక్కులలో అగ్నిని కీర్తించడమే కాదు, అసలు బుుగ్వేదాన్ని అగ్నిస్తోత్రం 
తోనే ప్రారంభించారు. “అగ్నిమీళే వురోహితమ్‌ యజ్ఞ స్యదేవమ్‌ బుత్విజమ్‌ 
హోతారమ్‌ రత్నధాతనుమ్‌” అనేది బుగ్వేదంలో మొదటి బుక్కు. 


.  హారాక్షిటస్‌వలె ప్రానీనకాలవు పర్షియనులు కూడా అగ్నిని దైవంగా భావిం 
చారు. వారి ప్రవక్త జొరోస్టర్‌ (ప్రతి ఆలయంలోను నిత్యాగ్నిహేత్రం వుండాలని 
అదేగించాడు., 


“ఆధునిక విజ్ఞానం 


ఆధునిక కాలానికి వస్తే ఉష్ణశక్తి, చలనశక్తి పర్యాయపదాలు. ఉష్ణ్రశక్తిగాని, 
చలన శక్తిగాని లేనిదే వదార్హం (మేటర్‌) అనేది లేదు. కెల్వన్‌ '"బంవరేచరు 
స్కేలళ్‌లో అబ్బల్యూట్‌ జీరో అనేది మైనస్‌ 273 సెంటిగ్రేడ్‌ డిగ్రీలకు 
సమానం. ప్రతి వస్తువులోను కొంత ఉష్ణం వుంటుంది. ఎంతోకొంత _ ఉష్ణం 
ఉన్నంతకాలం ఆ వస్తువులోని కణాలు చలిస్తూనే వుంటాయి. ఆ వస్తువులోని 
ఉష్ణాన్ని పూర్తిగా తొలగించి దాని ఉష్ణోగ్రతను అబ్బత్యూట్‌ జీరోకు (మైనస్‌ 
273 డిగ్రీలకు) తీసుకురాగలిగితే కణాల చలనం ఆగిపోతుంది. అప్పుడు హెరాక్షి 
టస్‌ వాదం తప్పు అవుతుంది. కాని కణాల ఉష్ణోగ్రతను అబ్బల్యూట్‌ జీరోకు- 
అంటే మైనస్‌ 273 సెంటిగేడ్‌కు తగ్గించడం ఇంతవరకు సాధ్యం కాలేదు. 
ఇకపైన కూడా సాధ్యం కాకపోవచ్చు. కనుక చలనాన్ని మూలతత్వంగా 
భావించిన బారాక్షిటన్‌ వాదానికి వివర్యయం ఎన్నటికీ లేనట్టే. 


. అనిత్య వస్తు విచారం 


'హారాక్షిటస్‌ వ్రవంచంలో ఏదీ స్థిరంగా శాశ్వతంగా వుండదని, ప్రతిది 
మార్పునకు లోనవుతున్నదని అన్నాడు కదా? ఇలాంటి అనిత్య వస్తు విచారం 
మనకి కొత్తకాదు. మన బౌద్ద దార్శనికులు, వేదాంతులు కూడా ప్రపంచాన్ని 
దానిలోని సమస్త వస్తువులను శ్షణభంగురాలని వర్షించారు. క్రీస్తుశకం 950 
ప్రాంతాలలో జీవించిన రత్న కీర్తి అనే బౌద్ద దార్శనికుడు ఈ  నశ్వరత్వ 
సిద్దాంతాన్ని మరి తీవ్రస్థాయికి తీసుకుపోయాడు. అతడిది క్షణికవాదం. వ్రతి 
వస్తువు ప్రతి క్షణం మారుతున్నదని (ప్రతిక్షణమ్‌ భేదం) అని అతడన్నాడు. 
పారాక్షిటస్‌. నది ఉపమాన్నాన్ని తీసుకుంటే రత్నకీర్తి ఘటం (కుండ) ఉవ- 
మానం తీసుకున్నాడు. “*ఇవుడున్న కుండ ఇదివరకు వున్నది కాదు. ఇక 
ముందు వుండబోయేది కూడా కాదు” అన్నది అతన్‌ సిద్దాంతం: ఆత్మ శాశ్వ 
తత్వాన్ని కూడా బౌద్దులు ఒప్పుకోలేలేదు. ఆత్మ అనేది క్షణక్షణం మారిపోయే 
భావాల, ఉద్రేకాలు వాసనల మూట మాత్రమేనన్నారు. ఒకటి పోతే మరొకటి 
వస్తుంది. కనుక దేనికీ నిత్యత్వం అనేది లేదన్నారు. 


52 విశ శ (దర్మ సనం 
బెర్ష్‌నన్‌, జేమ్స్‌ 


ఇక ఆధునిక కాలంలో హౌరాక్టిటస్‌ పేరు చెప్పగానే వెంటనే జ్ఞాపకం 
వచ్చే యిద్దరు గొప్ప తత్వవేత్తలలో ఒకరు హెస్రీ బెర్‌సన్‌. ఇతడు సరిగా 
పారాక్టిటస్‌ వలె [పటు అంతా (ప్రనాహమే, వరివర్తనే అన్నాడు. హెరాక్షి 
టన్‌ నదిని ఉదాహరణగా తీసుకున్నట్టు బెర్మ్‌సన్‌ నిశ్చలంగా వున్నట్టు కనబడే 
ఏదో ఒక వస్తువును ఉదాహరణగా తీసుకుంటాడు. ఒక క్షణం క్రిందట ఆ 
వస్తువు దృశ్యానికి వర్తమాన క్షణంలో అదే వస్తువు దృశ్యానికి తేడా వున్న 
దన్కి దీనికి కారణం గతించిన క్షణం కంపే వర్తమాన క్షణం తర్వాతిది 
కావడ మేనని అంటాడు. బాహ్య వస్తువులేకాక మన అంతశ్చేతన కూడా క్షణ 
క్షణం మారిపోతూ వుంటుందని కూడొ అతడు అంటాడు. 


బహుశా అలనాడు పౌరాక్టిటన్‌ ఉదాహరించిన నదీ (ప్రవాహమే ఆధునిక 
కాలంలో బెర్స్‌సన్‌, విలియమ్‌ జేమ్స్‌ (అమెరికన్‌ తత్వవేత్తల చైతన్య (స్రవంతి 
(stream of consciousness) గౌ మారి వుండవచ్చు. ఈ చెతన్య (స్రవంతి సిద్దాంతం 
ఆధునిక పాశ్చాత్య సాహిత్యాన్ని ఎంతగా (ప్రభావితం చేసిందో అందరికీ తెలిసిందే. 


హెగెల్‌, మార్క్స్‌ 


హెరాక్టిటస్‌ ఛాయలు కనబడే మరొక యూరోపియన్‌ తత్వవేత్త హెగెల్‌. 
హెరాక్లిటస్‌ ద్వంద్వాల ఏకత్వాన్ని (ప్రతిపాదించిన'్ట్రే హెగెల్‌ వ్రతి వాదం (థీసిస్‌) 
తన ప్రతివాదాన్ని (యాంటీ థీసిస్‌ను) సృష్టిస్తుందని, చివరికి వాద |ప్రతివాదాల 
సంఘర్షణ నుంచి సమన్వయం (సింథెసిస్‌) ఉద్భవిస్తుందని ప్రతిపాదించాడు. 
హెగెల్‌ పద్దతిని గతితర్భం (డయలెక్టిక్స్‌) అంటారు. 


కార్ట్‌ మార్క్‌ కూడా వైరుధ్యాల మధ్య సంఘర్షణ ద్వారానే ప్రపంచం 
వురోగమిస్తుందని అన్నాడు. ఈ వాదం ఆధారంగానే రెండు వర్గాల (వెట్టుబడి 
దారులు, శ్రామికులు) సంఘర్షణ ద్వారా వర్గరహిత సమాజం ఆవిర్భవిస్తుందని 
సిద్దాంతం చేశాడు. ఈ విధంగా సంఘర్షణ లేనిదే (ప్రపంచమే లేదని హౌరా 
క్రీటన్‌ చేసిన వాదం ప్రభావం మార్మ్స్‌వె కూడా వడిందనే చెప్పాలి. 
చై 


పారాక్షిటస్‌ అంతా మార్చేనన్నాడు. కాగా అతని సమకాలికుడైన పార్మెని 
డీజ్‌ దీన్ని పూర్తిగా వ్యతిరేకించాడు. ప్రపంచంలో మార్పు అనేది లేనేలేదన్నాడు. 






Wt 


గ్ర 
పారభౌతికతాత్వికుడు పార్మెనిడీస్‌ 


fu 
(అపంచంలో మార్పు చెందని పదార్థం అంటూ లేదు. వ్రతిది మార్పు 


చెందుతుంది. అగ్ని నీరుగా నీరు మట్టిగా మారుతుంది. తిరిగి మట్టు నీరుగా, 
నీరు అగ్నిగా మారుతుంది. ప్రవంచానికి మూల సూత్రం మార్చు. మారనిదే 
'ప్రవరచం మనజొలదు.” 


-ఇది క్రిందటి అధ్యాయంలో మనం చదివిన గ్రీకు తత్వవేత్త హెరాక్షిటన్‌ 
సిద్దాంతం. అతని సమకాలికుడైన మరొక గ్రీకు తాతి (కుడు పార్మెనిడీస్‌ ఈ 
సిద్దాంతాన్ని శీర్తాసనం "వేయించాడు. 


6 పపంచంలో మార్పు లేనేలేదు. ఏదీ మారదు. మారుతుందని అనుకో 
వడం భమొ”--ఇది పార్మెనిడీస్‌ సిద్దాంతం. - 


అసలైన ఫిలాసఫీ పార్మెనిడీస్‌తో ప్రారంభమైందని హెగెల్‌ అన్నాడు. 
. మొత్తంపై పాశ్చాత్యుల మెటఫిజిక్స్‌-పారభౌతిక తత్వమీమాంస-మాత్రం 
పార్మెనిడీస్‌తోనే ప్రారంభమైంది. 


ర్‌డ విశ్శ్యదర్శ స్థలం 


ఇతడు దక్షిణ ఇటలీలో, ఇవ్పటి నేవుల్ళ్‌ దిగువన ఈలియా అనే వట్ట 
ణంలో రాజకీయంగా . పలుకుబడిగల ఒక ధనిక కుటుంబంలో జన్మించాడు. 
(క్రీస్తుపూర్వం 540-470 సంవత్సరాల మధ్య జీవించి వున్నాడని కొందరు చరిత్ర 
పరిశోధకుల అభిప్రాయం. అంకే సోక్రటీస్‌ జన్మించిన ఏడాదే ఇతడు _చనిపోయా 
డన్నమాట. కొని, (క్రీస్తుపూర్వం 450 ప్రాంతాలలో పార్మెనిడీస్‌ ఏథెన్స్‌ 
వెళ్లాడని కొందరి కథనం. అప్పటికి యౌవనంలోవున్న సోక్రటీస్‌ ఇతడితో 
వాదం చేసుకున్నాడని ఎన్నో విషయాలు నేర్చుకున్నాడని స్లేటో వ్రాశాడు. 
"ప్లేటో రచనలలో ఒకదాని పేరు *పార్మెనిడీస్‌.” ఏమైనా ఇతడు క్రీస్తుపూర్వం 
అయిదవ శతాబ్దికి చెందిన వాడనడం మాత్రం ఖాయం. 


శిష్య (పశిషులు 
థేరీసికువలె పొ ర్మెనిడీస్‌కు కూడా శిష్య ప్రశిష్యులున్నారు. ఇతడి జన్మస్థల 
మైన ఈరియా పేరుమీదుగా ఇతడి సిద్దాంత సంప్రదాయానికి “ఈలియాటిక్‌ 
స్కూల్‌ ఆఫ్‌ ఫిలాసఫీ అని వేరు వచ్చింది. పార్మెనిడీస్‌ శిష్యులందరిలోకి 
సువ్రసిద్దుడు జీనో, పార్మెనిడీస్‌ .ఎంత గొప్ప తాత్వికుడో జీనో అంత గొప్ప 


తార్కికుడు. గురువును మించిన శిష్యుడుగా అతడు పేరుపొందాడు. గతితర్భం 
అనే వాద ప్రక్రియ (డయలెక్టిక్స్‌)ను ప్రారంభించినవాడు జీనో అని అరిస్టాటిల్‌ 


పేర్కొన్నాడు. 
పితాగరస్‌ [్రభావం పార్మెనిడీస్‌వై ఎంతో వున్నది. బహుశా అతడు 
పితాగరస్‌ శిష్య పరంపరలో ఒకరి శిష్యుడై వుండవచ్చునట. పితాగరస్‌ సంప్ర 


దాయంలోని వారివలె ఇతడుకూడా భావవాది (ఐడియలిస్ట్‌) మాత్రమే కాక, 
స్వయంగా గణితశ్నాస్త్రవేత్త కూడా. 


ఆ రోజులలో (ప్రతి గ్రీకు తాత్వికుడు ఒక వుస్తకం వ్రాసి “ఆన్‌ నేచర్‌” 
(ప్రకృతి తత్వం) అని వేరు పెట్టడం అలవాటువలె కనిపిస్తుంది. పార్మెనిడీస్‌ 
కూడా ఒక “ఆన్‌ నేచర్‌” వ్రాశాడు. ఇది ఛందోబద్దమైన పద్య (గంథం. 


“మార్పు లేదు” 
ఇందులో రెండు భాగాలున్నాయి : ఒకటి “సత్యవథం” (వే ఆఫ్‌ 
ట్రూత్‌). ఇది పూర్తిగా తత్వ వివేచనతో కూడినది. రెండవది . “అభి 


ప్రాయ పథం” (వే ఆఫ్‌ ఒపీనియన్‌). ఇందులో అతడు ప్రాకృతిక ప్రవంచవు 
స్వభావాన్ని వివరిస్తాడు. | 


పార్మెనిడీస్‌కు ముందు గ్రీకు తాత్వికులందరు మార్పు అనేదాన్ని యథార్థ 


పాఠభౌతిక తాత్సికుడు పార్మె నిడీన్‌ ధర్‌ 


మనే భావించి తమతమ సిద్దాంతాలు రూపొందించారు. కాని, ఈ సిద్దాంతాలను 
ముఖ్యంగా హౌరాక్టిటస్‌ సిద్దాంతాన్ని- పార్మెనిడీస్‌ సవాలు చేశాడు. 


మార్పు ఎలా సాధ్యం? ఒక వస్తువు ఒకసారి వుండి తరువాత లేకపోవడం 
ఎలా జరుగుతుంది? ఇది తార్కిక వైరుధ్యం కాదా? 


ఒక వస్తువుకు గల కొన్ని లక్షణాలు మరికొన్ని భిన్న లక్షణాలుగా ఎలా 
మారుతాయి? అలా మారుతాయంశే ఒక వస్తువు వున్నదని, అదే సమయంలో 
లేదని అనవలసి వస్తుంది. ఆ వస్తువు శూన్యంనుంచి వస్తుందని, శూన్యంగా 
మారగలదని అంగీకరించవలసి వస్తుంది. ఇది ఎలా సాధ్యం? శూన్యం నుంచి 
ఏదైనా ఎలా వస్తుంది? 


ఒక వస్తువు వుండనైనా వుండాలి. లేదా లేకుండానైనా పోవాలి, అంతే 
కాని మధ్యమ మార్గం లేదు. 


ఏదైతే వున్నదో అది మారదు. అది యథార్హమై వుంటుంది. నిత్యమై, 
నిరవధికమై, అవిచ్చిన్నమై, సజాతీయమై, 'వైవిధ్యరహితమై, చలనరహితమై, 
మౌర్చులేనిదై వుంటుంది. ఇది ఒక్క కీ తర్కబద్దమైన సిద్దాంతం. తర్కవిరు 
'ద్ఞమైనదేదీ (ప్రపంచంలో వుండటానికి వీలులేదు. 


అయితే (ప్రపంచంలో మార్పు, వైవిధ్యం, అనేకత్వం, పుట్టడం, గిట్టడం- 
ఇవన్నీ కనిపిస్తున్నాయికదా? ఇవన్నీ ఏమిటి? 


“ఇందియజాలం” 


అవన్నీ అసత్యమైనవి. |భ్రాంతివల్ల అలా కనిపిస్తున్నాయి. ఐంద్రియ జగత్తు 
(sensible world) నిజంగా లేదు. అది అభాస (ఇppe2r2n660) మాత్రమే. 


ఏదైతే వున్నదో దాన్ని ఎవరూ సృష్టించలేదు. ఎవరూ నశింవజేయలేరు. 
అది వూూర్లం, అపరిమితం, నిశ్చలం. అది ఇదివరకు వుండేది అనిగాని ఇక 
ముందు వుండగలదనిగాని అనుకోరాదు. ఎందుకంకే అది ఈ క్షణంలో ఉన్నది. 
మొత్తంగా, అవిచ్చిన్నంగా, ధారావాహికం (c0ntinuous) గా వున్నది. 


లేనిదానినుంచి. అంటే అసత్‌నుంచి- బది రావడానికి వీలులేదు. పైగా 
ఇప్పుడు అడి వున్నది కనుక భవిష్యత్తులో వుండడం ఎలా సంభవం? అది 
అసలు ఉనికిలోనికి రావడం ఎలా సంభవం? అలా వచ్చి వుంటే దాని ఇవ్పటి 
ఉనికి నిజం కాదవ్నమాట. ఇకముందు అది వుంటుందంటావా? అంటే 
- ఇప్పుడు అది లేదన్న మాట. 


56 విశ్ల కాదర్శనం 
సత 5 అవిభాజ (0 


అది అవిభాజ్యర. దాన్ని భాగించడానికి వీలులేదు. అది మొత్తం సజా 
తీయ (homogenous) మైనది. అంటే దానిలో అదికానిది ఏమీలేదు. అది 
అవిచ్చిన్నంగా వుంది. దాని తర్వాత కూడా అదే వున్నది. 


అది కదలదు కూడా. ఒకేచోట ప్టాణువుగా వుంటుంది. తనలో తానే 
వుంటుంది, 


. (పార్మెనిడీస్‌ వరిభాష చూస్తే మన ఉపనిషత్తులు మన దర్శనాలు జ్ఞావకం 
రాక మానవు- భౌతిక ప్రవంచానికి అతీతమైన యాథార్జ్థ్యాన్ని గురించి ఆలోచించే. 
దాన్ని మెటఫిజిక్స్‌-పారభౌతిక మీమాంస అంటారు. అటువంటి మీమాంస 
చేసే సందర్భంలో ఆ యాథార్థ్యాన్ని మనవారు “తత్‌” అని సూచించినస్టే 
పార్మెనిడీస్‌ “దట్‌” (అది) అని సూచిస్తాడు. మన “తత, అతని “దట్‌” 
ఒకటే.) 


ఆలోచన, దాని వస్తువు 


ఆలోచన అనేది వున్నడాన్ని గురించే అయివుంటుంది. కనుక వస్తువు 
వేరు, దాన్ని గురించిన ఆలోచన వేరు కాదు. వస్తువు లేనిదే దాన్ని గురించిన 
ఆలోచన వుండదు. వీదీలేకుండా శూన్యమైన ఆలోచన సాధ్యం కాదు. అందు 
చేత తర్కసహితమైన వతి ఆలోచన దాని వస్తువు యథార్ధమై వుండవలసింబే. 
లేనిదాన్ని గురించి తెలునుకోలేవ్యు తలుచుకోలేవు. ఎందుకంళు తలుచుకోగలిగి 
నద్కి నిజంగా వున్నది ఒకటి. 


పారభౌతిక తాత్తికుడు పార్మెనిడీన్‌ 57 


తాను లేనిచోటు లేదు కనుక. చలనం సాధ్యం కాదు. తాను వున్నచోటికే 
వెళ్లడం కూడా సాధ్యం కాదు. తనకు తానే అడ్డు వస్తుంది. శూన్యం అంటే 
లేనిది కనుక శూన్యం లోనికి వెళ్లలేదు. కనుక చలనం అసాధ్యం. 


[ఈశావాస్యోవనిషత్తులోని గొవ్న శ్లోకం “*తదేజతి తన్నెజతి...” (అది 
కదులుతుంది, అది కదలదు...) ఈ సందర్భంలో జ్ఞాపకం వస్తుంది.] 


గురువును మించిన శిష్యుడు 


పార్మెనిడీస్‌ సిద్దాంతాలు సమకాలికులలో గొవ్ప "సంచలనం కలిగించినవని, 
ముఖ్యంగా పీతాగరస్‌ అనుయాయులు వాటిని ఖండించడానికి ప్రయత్నించారని 
చరిత్రకారులు చెబుతున్నారు. అస్తిత్వం లేదా “సత్సా” (లుల ఒకళేనని, 
దానిలో బాహాళ్యం (Multiplicity) లేదని పార్మెనిడీస్‌ అన్నాడు కదా? ఇది 
గణితరీత్యా తర్కానికి నిలవదని నిరూపించడానికి వారు ప్రయత్నించారు. 


కాగా తన గురువును ఈ విమర్శలనుంచి కాపాడడానికి పార్మెనిడీస్‌ శిష్యుడు 
జీనో ప్రయత్నించాడు. ఇతడు కూడా ఈరియా పట్టణానికి చెందినవాడే. 
క్రీస్తుపూర్వం 490-430 సంవత్సరాల మధ్య జీవించినవాడు. 


గతితార్కికుడు 


మార్కిజంతో వరిచయం వున్నవారికి డయలెక్టిక్స్‌ అనేమాట సుపరిచితమై 
వుంటుంది. దీన్ని తెలుగులో గతితర్కం అంటున్నారు. తర్కంలో ఇదొక 
పొద పద్దతి. (ప్రత్యర్థి వాదాన్ని ఒవ్వుకున్నష్టే ఒవ్పుకుని వాదనదా రా (ప్రత్యర్ధి 
వాదంలోని వైరుధ్యాలను బహిర్గతం చేయడం ఈ గతితర్భ పద్దతిలోని విశేషం. 
దీన్ని మొదటగా ఉపయోగించినవాడు జీనో కాగా సోక్రటీస్‌ దానికి మరింత 
వదునుపెట్టాడు. ప్లేటో దానికి సాహిత్య గౌరవాన్ని చేకూర్చాడు. 


స తన గురువు సిద్దాంతాలను సమర్ధించడానికి "జేనో నాలుగు పేరడాక్స్‌లను 
ఉదాహరించాడు. (ఒక ప్రతిపాదన స్వయం విరుద్దంగా, అసంబద్ధంగా కని 
పిస్తే.దాన్ని పేరడాక్స్‌ విరోధాభాన - అంటారు) ఇవి పాశ్చాత్య తత్వశాస్త్ర, 
చరిత్రలో సువ్రసిద్దాలైన పేరడాక్స్‌లు. కడచిన 2400 సంవత్సరాలుగా ఇవి 
తత్వవేత్తలను తికమక "పెడుతున్నాయి. వాటిని మింగడానికి వీలు లేదు, కక్క 
డానికీ వీలు లేదు; వచ్చి వెలక్కాయవలె గొంతుకకు అడ్డుపడుతున్నాయి. 

పార్మెనిడీస్‌ చెప్పినట్టు యాథార్హ్యం (7౭1) అనేది ఒకటిగా, అవిభా 
జ్యంగా లేదు అనుకోండి. అవ్వుడు యాధార్హ్యం సావధికం (గల నిరవధికం 
(infinite కూడా అవుతుంది. ఇది అసంబద్దం కాదా అని జీనో (వశ్నించాడు. 


దీన్ని నిరూపించడానికి అతడు పేర్కొన్న పేరడాక్సులు ఇవి : 


ర్‌8ి విశ్హ్శదర్శ సనం 


మొదటి పేరడాక్స్‌ 


1. ఒక నిర్లీత స్టలంనుంచి మరొక నిక్షిత స్థలానికి వెళ్లడం అసాధ్యం. 
ఉదాహరణకు నూరు మీటర్ల పరుగుపందెం మనం ఏర్పాటు చేశామనుకోండి. 
వందెంలో పాల్గొనే వ్యక్తి “నిర్గీతకాలంలో నూరు మీటర్లను పరుగెత్తడానికి 
ముందు 50 మీటర్లు పరుగెత్తారి. దానికి ముందు 25 మీటర్లు పరుగెత్తాలి. 
దానికి ముందు పన్నెండున్నర మీటర్లు పరుగెత్తాలి. దానికి ముందు అందులో 
సగందూరం దాటాలి. ఇలాగ స్థలాన్ని అంతులేనన్ని భాగాలు చేయడానికి వీలు 
న్నది కనుకు వాటిలో ప్రతి భాగాన్ని అతడు దాటితే తప్ప అడుగు ముందుకు 
వేయలేడు. కనుక, అతడు ఎన్నడూ కాలు కదవలేడు. అతని కిచ్చిన కాలం 
వరిమితమైనది. కాని దాటవలసిన స్థలంలో అనంతమైన-పరిమితి లేనన్ని -విభాగా 
లున్నాయి. కనుక వరిమిత కాలంలో అపరిమితంగా వున్న స్థల విభాగాలను 
దాటడం సాధ్యం కాదు.” 


అకిలీస్స్‌ తాబేలు 


2. హోమర్‌ వ్రాసిన ఇతిహాస కావ్యం “*ఇలియడ్‌ ”లో అకిలీస్‌ అనే మహో 
వీరుడున్నాడు. ఉదాహరణకోసం జీనో అతడికి, ఒక తాబేలుకు పరుగు పోటీ 
పెట్టాడు. తాబేలు మెల్లగా నడుస్తుందని ప్రతీతి కనుక అకిలీస్‌ తాబేలును తన 
కంటే వదిగజాల ముందు నిలబెట్టి పోటీ ప్రారంభిస్తాడు. ఈసప్‌ కథలోనైతే 
కుందేలు - తాబేలు వరుగు వందెంలో కుందేలు దారిమధ్యలో ధీనూగా నిద్ర 
పోవడంవల్ల తాబేలు దాన్ని దాటిపోయి' వందెం గెలుస్తుంది. జీనో 'పేరడాక్స్‌లో 


అలా ' కాదు. అకిలీస్‌ ఎంత పిక్కబలం కలవాడైనా తాబేలును అసలు ఎన్నటికీ 
దాటిపోలేడని జీనో అంటాడు. 


పోటీ ప్రారంభంలో తాబేలు అకిలీస్‌కంటే వది గజాలముందు వున్నది కదా? 
అకిలీస్‌ ఆ వది గజాల దూరాన్ని 'దాశేలోగా తాబేలు కొంత దూరం ముందుకు 
పోయి వుంటుంది. ఆ స్థలాన్ని అకిలీస్‌ చేరుకునేలోగా తాబేలు అక్కడినుంచి 
మరికొంత దూరం ముందుకు పోతుంది. అది వున్న చోటికి అకిలీస్‌ వెన్లేలోగా 


తాబేలు ఇంకా ముందుకు జరిగి వుంటుంది... ఈ విధంగా అకిరీస్‌ తాలేలును 
ఎన్నటికి దాటి ముందుకు పోలేడని జీనో అంటాడు. 


కదలని బాణం 


3. మూడవ వేరడాక్స్‌ చాలా ఆనక్తికరమైనది. ఇది ప్రపంచంలో చలనం 
అనేది లేదని చెప్పడానికి ఉద్దేశించినట్టిది. దీనికి ఉదాహరణగా కదులుతున్న 
బొణం నిజంగా కదలడంలేదని జీనో అంటాడు. 


పారభౌతిక తాత్సికుడు పార్మె నిడీన్‌ 59 


మనం బాణం వేశామనుకోండి. ఆ బాణం వీ నిర్దిష్ట క్షణంలోనైనా తన 
పొడవుతో సమానమైన స్టలంలో వుండవలసిందేకదా? అంపే అ క్షణంలో 
అది ఆ స్టలంలో నిశ్చలంగా. కదలకుండా వున్నదన్నమాట. ఆ క్షణంలో 
దాని వేగం గంటకు సున్నా మైళ్లు. మరు క్షణంలో కూడా అంతే. అది 
తన పొడవుతో సమానమైన స్థలంలో నిశ్చలంగా వుంటుంది. అప్పుడు. కూడా 
దాని వేగం గంటకు సున్నా మైళ్ళు. ఈ విధంగా ఆ తర్వాత వచ్చే అన్ని 
క్షణాలలోను కూడా దాని వేగం సున్నా మైళ్లే. అయితే ఎన్ని సున్నాలను 


కలిపినా వచ్చేది సున్నా మైళ్ల వేగమే కదా? అంపే బాణం కదలడం 
లేదన్నమాట. 


(ఆధునిక పరిభాషలో చెప్పాలంటే చలనచిత్రం [సినిమా] అనేది- నిజంగా 
నిశ్చలన చిత్రం. విబ్ఞనుంచి బయలుదేరిన బాణాన్ని సినీ కెమేరాతో ఫోటో 
తీశామనుకోండి. బాణం ప్రయాణకాలాన్ని కెమెరా కొన్ని క్షణాలుగా విభజించి 
ఆ క్షణాలలో బాణాన్ని ఫోటో తీస్తుంది. అలా తీయగా వచ్చే ఏ (ఫ్రేములో 
చూసినా బాణం చలనరహితంగానే వుంటుంది. అయినా తెరవై బాణం కదు 
లుతున్నట్టు కనిపిస్తున్నదంళు జీనో వాదం (ప్రకారం అది మన ఇంద్రియాలు 
కల్పిస్తున్న (భ్రాంతి మాత్రమే.) 

దీన్నే సి. ఇ. ఎం. జోడ్‌ మరికొంత సులభంగా వివరించాడు. అతడి 
వివరణ ప్రకారం, మనం వేసిన బాణం తన (ప్రయాణ కాలంలో ఏ క్షణంలో 
నైనా సరే తను వున్నచోటనై నా వుండాలి. లేదా లేనిచోటనైనా వుండాలి. 
ఉన్నచోశే వున్నదంటే అది ఆ క్షణంలో కదలడంలేదన్న మాటగా? ఎందు 
కంటే అది కదులుతున్నషక్షంలో వున్నచోట వుండలేదు కదా? పోనీ లేనిచోట 
వున్నదని అనుకుందామంటు అది ఎలా సాధ్యం? ఒక వస్తువు తను లేనిచోట 
ఎలా వుంటుంది? కనుక ఆ నిర్దిష్ట క్షణంలో బాణం కదలడం . లేదన్న 
మాచే. ఇదే చలనరాహిత్యం దాని తర్వాత వచ్చే క్షణాలన్నిటికి వర్తిస్తుంది. 
కనుక ఏ క్షణంలో చూచినా బాణం .చలనరహితంగానే వుంటుంది. మొత్తంవై 
కదులుతున్నదని మనం అనుకుంటున్న బాణం కదలడంలేదని స్పష్టమవుతుంది. 


(నాల్గవ ేరడాక్స్‌లో జీనో సగం సమయం రెట్టింవు సమయానికి సమా 
నమని వాదిస్తాడు. [గ్రంథ విస్తర భీతిచేత దాన్ని ఇక్కడ వివరించడం లేదు.) 
కామన్‌ సైన్స్‌ 


జీనో కల్పించిన ఈ పేరడాక్సులు వింతగా, విడ్డూరంగా కనిపిస్తాయి. 
ప్రపంచంలో కదలిక లేకపోవడమేమిటి? అకిలీస్‌ తాబేలును దాటిపోలేక పోవడ 


మేమిటి? ఇవన్నీ కామన్‌ సెన్సుకు, ప్రత్యక్షంగా కనబడుతున్నదానికి వ్యతిరేకం 
కాదా? అనే (ప్రశ్నలు సహజంగానే వస్తాయి. 


60 విశ "(దర్శ స్థనం 


కాని భౌతిక శాస్త్రజ్ఞులవలె పారభౌతిక శాస్త్రజ్ఞులు (మెటఫిజిషియన్స్‌) 
కూడా కామన్‌ నెన్సును పరిగణనలోకి తీసుకొనకుండా వాదించడం పరి 


పాటి. నిజానికి భౌతిక శాస్త్రవేత్తలు కనివెట్టిన ' అనేక సత్యాలు మొదట్లో 
కామన్‌ సెన్ఫుకు విరుద్దంగానే కనిపిస్తాయి. 


ఉదాహరణకు- భూమి బల్లవరువుగా కనిపిస్తుంది. అయితే నిజంగా అది 
గోళాకృతి కలిగినట్టైది. భూమి కదలనట్టు కనిపిస్తుంది. కాని, నిజంగా అది తన 
చుట్టూ తాను గంటకు వెయ్యిమైళ్ళ వేగంతో (ప్రదక్షిణం చేస్తున్నది. సూర్యుని 
చుట్టూ సెకండుకు సుమారు 19 మైళ్ల వేగంతో వరిభ్రమిస్తున్నది. ఇవి 
నేరుగా మన ఇంద్రియాలకు గోచరం కాని యథార్జాలు. అలాగే ' నక్షత్రాల 
సమీవంలో స్థలం (5p266) వంపు తిరుగుతుందనేది, విశ్వం అమిత వేగంతో 
' విస్తరిస్తున్నదవేది కూడా ఇంద్రియ గోచరం కాని గణిత శాస్త్రీయ సత్యాలు 
మాత్రమే. 


అందుచేత ప్రతిది కామన్‌ సెన్స్‌కు అనుగుణంగా వుండాలన్న వాదం కుద 
రదు. జీనోవంటి పారభౌతికవాదులు సిద్దాంతాల కేవలం తర్కాన్ని ఆధారం 
చేసుకున్నట్టివి. అవి అసంబద్ధంగా వున్నవనితోస్తే వాటిని తిరిగి తర్కంతోనే 
పూర్వ వక్షం చేయాలి. ఏమైనా చాలా శతాబ్దాల పాటు కొరుకుడుపడని 
జీనో పేరడాక్సుల పద్మవ్యూహాన్ని ఈ శతాబ్దంలో అభివృద్ది అయిన నూతన 
గణితశాస్తాన్ని ఉపయోగించి ఛేదించడం సాధ్యమైందని అంటున్నారు. 


(ప్రపంచంలో చలనం అనేది లేదని కదా జీనో వాదం? 


ఉభయులకు పోలిక లేనప్పటికి ఎంగెల్స్‌ కూడా జీనోవలె గతితార్కికవాది. 
ఆయన జీనో పేరడాక్స్‌ను ప్రస్తావించలేదు గాని “యాంటీ డూరింగ్‌” అనే 
తన గ్రంథంలో చలనం అనేదాన్ని ఒక వైరుధ్యం (కాంట్రడిక్షన్‌)గా నిర్వచిం 
చాడు. “ఒక వస్తువు ఒకచోటి నుంచి మరొక చోటికి మారాలంటే అది 
ఏకకాలంలో ఒకేచోట, మరొకచోట కూడా వుండాలి. ఒకే సమయంలో 
ఒకచోట వుండాలి, వుండకూడదు కూడా. ఈ వైరుధ్యం ధారాసదృశంగా 
ఉత్పన్నం కావడం, అదే సమయంలో వరిష్కారం కావడమే చలనం అంకే” 
అని ఎంగెల్స్‌ సిద్దాంతీకరించాడు. “చలనం లేనిదే పదార్హం లేదు. పదార్హం 
లేనిదే చలనం లేదు” అని కూడా ఆయన ఉద్దాటించాడు. 


మరిక అనుయాయి 


ఈలియాటిక్‌ తత్వవేత్తలలో, అంక పార్మెనిడీస్‌ అనుయాయులలో ఆఖరి 


పారభౌతిక తాత్తి(కుడు పార్మె నిడీన్‌ 61 


ప్రముఖుడు మెరిసస్‌. ఇతడి జన్మస్థలం సేమాస్‌ి దీ (వేం. జీనో వృద్దాప్యంలో 
ఇతడు యువకుడు. ఆ కాలంలో ఇతడు (ప్రముఖ రాజకీయవేత్త. ఎథీని 
యన్‌ సామ్రాజ్యంపై సేమాస్‌ ప్రజలు తిరుగుబాటు చేసినప్పుడు మెరిసస్‌ 
నౌకాదళాధివతిగా వుండి పోరాడి శత్రుసేనలను ఓడించాడు. 


ఇతడు జీనోవలెనే పార్మెనిడీస్‌ సిద్దాంతాలను సమర్థించడానికే రచనలు 
చేశాడు. ముఖ్యంగా పార్మెనిడీస్‌ సిద్దాంతాలలో కొన్ని వై రుధ్యాలున్నవనే భావ 
నతో వాటిని సమన్వయం చేయడానికి (ప్రయత్నించిన ఎంపిడోక్టీస్‌, అనగ్జాగరస్‌ 
అనే తత్వవేత్తలను ఖండిస్తూ వ్రాశాడు. 


'మెలిసస్‌ ఒక విషయంలో మాత్రం పార్మెనిడీస్‌తో విభేదించాడు. యాథార్హ్యం 
(reality) గోళాకృతిలో వుండడానికి వీలులేదన్నాడు. ఏ వస్తువుకైనా అది, అంతం 
అనేవి వుంకే అవి శాశ్వతం గాని, అనంతం గాని కాజాలవు కదా? యాథార్హ్యం 
అనేది స్థలం (9209) లో నిరవధికంగా విస్తరించి వుంటుంది. దాని వెలుపల 
శూన్యం అనేది వుండదు. అసలు శూన్యం అనేది లేదు. కనుకనే యాథార్హ్యం 
కదిలేందుకు స్టలమే లేదు. దాన్ని పరిమితం చేసేందుకు దాని తర్వాత శూన్యం 
లేదు... ఇదీ అతని సిద్దాంతం. 











రి 


బహుసతావాదులు ఇ 


ఎంపిడోక్షీస్‌ స్కి అనగ్గాగరస్‌ 


ల్షఅతనరకు మనం వరిచయం చేసుకున్న గ్రీకు తత్వవేత్తలందరు ఇంచుమిం 


చుగా _ఏకసత్తావాదులే. అంటే ప్రపంచానికి మూలవదార్హం ఏదో ఒకటేనని 
వారి విశ్వాసం. 


థేలీస్‌ ప్రపంచానికి మూలవదార్హం నీరు అన్నాడు. (అతడు ఒకసారి వైన 
నక్షత్రాలకేసి చూస్తూ నడుస్తూ ఒక నూతిలో పడ్డాడని అతని కేకలు విని 
ఎవరో అతడిని రక్షించారని ఒక కథ వున్నది కదా? తప్పిపోయిన ఈ ఇల" 
గండం వల్లనే ప్రపంచానికి మూలపదార్హం నీరు అనే విషయం అతనికి స్టురించి 


వుంటుందని ఒక తత్వశాస్త్ర, రచయిత ఛలోక్తి .) అనర్టి మెనీస్‌ వాయువును, 
హెరాక్షిటస్‌ అగ్నిని మూలవదార్జాలుగా పేర్కొన్నారు. 


కాగ్కా క్రీస్తుపూర్వం 490-435 సంవత్సరాల మధ్య జీవించివున్న ఎంపిడో 
కీస్‌ బహుశా మొట్టమొదటి బహునత్తావాది, అంటే అతని దృష్టిలో వ్రవం 


ఎంపీడోక్షీన్స్‌ అనగ్గ్జాగరన్‌ 63 
ళం చా 


చానికి మూలవదార్హం ఏదో ఒకశే కాదు వేర్వేరు మూలపదార్జాలన్నాయని 
అతడన్నాడు. నీరు నిప్పు వాయువులతోపాటు అతడు వృథ్విని కూడా పేర్కొ 
న్నాడు. ఈ నాలుగింటి కలయికవల్లనే (ప్రవంచం ఏర్పడిందని [వ్రవచించాడు. 


ఎంపిడోక్టీస్‌ సిసిలీలో అగ్రిజెంటమ్‌ అనే పట్టణంలో జన్మించాడు. ఇతనిది 
కులీన ధనిక కుటుంబం. అతని తండ్రి అక్కడి గణతంత్ర ప్రభుత్వ నాయ 
కులలో ఒకడు. ఎంపిడోక్షీస్‌ కూడా రాజకీయ ప్రముఖుడే. 'వెగా అతడు 
వెద్యుడుగా శా స్త్రజ్ఞుడుగా తత్వవేత్తగా పేరుపొందాడు. మతరీత్యా పితాగరస్‌ 
అనుయాయి. పితాగరసవఠలె తాను కూడా దేవతాంశ సంభూతుడనని అతడి 
నమ్మకం. అతడికి అలౌకిక శక్తులుండేవని ప్రతీతి. అందుకే అతడు మామూ 
లుగా చనిపోలేదట. స్వర్గం నుంచి పిలువు రాగానే మాయమైపోయాడని ఒక 
కథ. సిసిలీలోని ఎట్నా అగ్నివర్వత బిలంలో దూకి అంతర్జాన మైపోయాడని 
మరొక కథ. జెనోసఫెనీస్‌వలె ఇతడు: కూడా ఒలింపియన్‌ దేవతలను తిరస్క 
రించాడు. 'దేవుడికి మానవ రూపాన్ని అంటకట్టడం తగదన్నాడు. మొత్తం 
విశ్వమే దేవుడని అతను భావించాడు. 


పితాగరస్‌వలె ఇతడు కూడా వునర్ణన్మ వాదాన్ని విశ్వసించాడు. జన్మరా 
హిత్య స్తితిని పొందడానికి ముందు జీవులు అనేక రూపాల జన్మలెత్తాలని అతడి 
నమ్మకం. 


చతుర్య్ఫ్ళూతాలు 


ఆకాశం మినహా మిగిలిన చతుర్చూతాలను అంటే వృథ్వ్యావస్తేడో వాయు 
వులను అతడు అంగీకరించాడు. వీటితోనే సమస్త విశ్వం ఏర్పడిందని అతడి 
భావన. ఈ నాలుగు భూతాలు (ఎలిమెంట్స్‌) తప్ప మరేమీ లేదని, ఆకాశం 
అనేది- అంక శూన్యం అనేది- లేదని అతడు అన్నాడు. 


. అయితే, ఈ నాలుగు భూతాల సంయోగానికి, లేదా వియోగానికి కారణ 


మైన ఏవో శక్తులుండాలి కదా? అవి (పేమ, ద్వేషం అనే శక్తులని అతడు 
భావించాడు. 


చతుర్యుగాల ఆవృత్తం 


భారతీయులవలె ఎంపిడోక్షీస్‌ కూడా నాలుగు యుగాల ఆవృత్తాన్ని ఊహిం 
చాడు. ఒక యుగంలో ప్రేమశక్తి బలీయంగా వుంటే రెండవ దానిలో 
ద్వేషశక్తి బలీయంగా వుంటుంది. (వేమ శక్తి బలీయంగా వున్న యుగంలో 
అది ద్వేషశక్తిని నెమ్మదిగా తరిమివేస్తుంది. ఆ సమయంలో నాలుగు భూతాల 


64 విశ్వ్శదర్భనం 


కలయిక జరుగుతుంది. విశ్వసృష్టి జరుగుతుంది. రెండవ యుగంలో ద్వేషశ 
క్రిది వై చెయ్యి అవుతుంది. (ప్రైమను క్రమంగా తరిమి వేసి ద్వేషం ప్రవంచాన్ని 
ఆక్రమించుకుంటుంది. అప్పుడు చతుర్భూతాలు క్రమంగా విడిపోతాయి. విశ్వం 
అంతరిస్తుంది. మళ్లీ మూడవ యుగంలో (ప్రేమశక్తి ద్వేషాన్ని జయిస్తుంది. 


పార్మెనిడీస్‌వలె ఎంపిడోక్తీస్‌ కూడా భౌతిక విశ్వం ఒక మహాగోళమని 
భావించాడు. అయితే, పార్మెనిడీస్‌ చలనం అనేదాన్ని ఒప్పుకోలేదు. కాగా 
ఎంపిడోక్షీస్‌ చలనం అనేది కలదని అది రాగ, ద్వేషాలనే శక్తులవల్ల కలుగు 
తుందని చెప్పాడు. చతుర్యుగాలలో మొదటిది స్వర్ణయుగం. ఆ యుగంలో 
పేను విశ్వగోళం (బ్రహ్మాండం) లోపల వుంటుంది. ద్వేషం దాని వెలుపల 
ఉంటుంది. అప్పుడు చతుర్చూతాలు వూర్తిగా సమ్మిళితమైపోతాయి. ఆ 
యుగాంతంలో ద్వేషం విశ్వగోళంలో ప్రవేశించి (ప్రేమను తరిమి వేస్తుంది. 


అప్పుడు చతుర్చూతాలు (క్రమంగా విడిపోతాయి. కొంత కాలానికి స్యర్భయుగం 
తిరిగి ప్రారంభమవుతుంది. 


ఖగోళ సెద్దాంతాలు 


చంద్రుడికి స్వయం(వ్రకాశం లేదని ఎంపిడోక్షీస్‌కు తెలుసు. అయితే సూర్యు 
డికి కూడా స్వయంప్రకాశం లేదని అతడు భావించాడట కాని సూర్యగ్రహణానికి 
కారణం భూమికి సూర్యునికి మధ్యగా చంద్రుడు రావడమని అతడు సరిగానే 
ఊహించాడు. కాంతి ప్రయాణం చేయడానికి కొంత సమయం పడుతుందని, 
అయితే, అది మనం కనివెట్టలేనంత వేగంగా ప్రయాణం చేస్తుందని అతడు 
అన్నాడు. వాయువులో ఒత్తిడి "పెరిగి నీటిని పిండినట్టు కాగా వాన కురుస్తుంది. 
మబ్బులలో ఒత్తిడివల్ల అగ్నిని పిండినట్టు అయి మెరువులు వస్తాయి. విశ్వంతో 
పాటు భూమి తిరుగుతున్నది. మొత్తం విశ్వం అతి వేగంగా తిరగడంవల్లనే 
భూమి అకాశం తమ స్థానాలలో నిలకడగా వుండగలుగుతున్నాయి. దీనికి 
ఉదాహరణగా ఎంపిడోక్టీస్‌ ఒక పొడుగాటి తాడు చివర నీటితో నిండిన గిన్నెను 
కట్టి గిరగిర తిప్పితే నీరు ఒలికిపోక పోవడాన్ని పేర్కొన్నాడు. 


జీవోత్పత్తి 


రాగద్వెషాలు కలిసి చ తు ర్ఫూత మిశ్రమాన్ని మథించగా ఏర్పడిన 
సేంద్రియ సంయుక్త పదార్హం నుంచి అన్ని జీవులు వుట్టాయని ఎంపిడో 
క్రీజ్‌. సిద్దాంతం. మొదటగా వృక్షజాతులు ఉద్భవించా యన్నాడు. తర్వాత 
జంతువులు, మనుష్యులు. 


ఎెంపీడోక్టీన్‌, అనగ్జాగరన్‌ 65 


_ విశ్వగోళంనుంచి (ప్రేమను ద్వేషం తరిమివేస్తున్న యుగంలో జీన పరిణామం 
ఒక విధంగాను ఆ తర్వాత యుగంలో మరొక విధంగాను వుంటుందట. 
మొదట్లో మెడలు లేని తలలతో, భుజాలు లేని చేతులతో, నుదురులేని కళ్లతో 
జీవులు జన్మిస్తాయి. అలా మొండి అవయవాలతో పుట్టిన జీవులు తమకు తగిన 
రూపాఅకోసం వెతుకుతూ ' తిరుగుతాయి. . కొంతకాలానికి ఆయా అవయవాలు 
తమకు తగిన జంటలు దొరకగానే వాటికి అతుక్కుపోతాయి. ఆయితే ముఖం 
ఒక వైవు రొమ్ము మరొక వైపు వున్న జీవాలు, ఎద్దుతల, మనిషి శరిరం 
కల జీవాలు, మనిషి తల, ఎద్దు శరీరంకల జీవాలు (స్త్రీ వురుష లక్షణాలు 
సమంగాకల జీవాలు, ఇలా ఎన్నో రకాల రూపాలు బయలుదేరుతాయి. చిన 
రికి ఈ జీవ రూపాలలో పరిసరాలకు అనుగుణంగా వున్నవి మిగులుతాయి. 
_ మిగిలినవి అంతరిస్తాయి. ఎంపిడోక్తీస్‌ ఇలా యథేచ్చగా జీవ వరిణామాన్ని 


గురించి ఊహాగానం చేస్తూనే ఒకరకం “నాచురల్‌ సెలెక్షన్‌ ”ను ఊహించడం 
గమనించవచ్చు. 





అనగాగరస్‌ 
ee 


ఎంపిడోక్షీన్‌ వలె మరొక బహు సత్తావాది అనగ్జాగరస్‌. ఇతడు ఐవోని 
యాలో క్లాజ్‌ మెనీ పట్టణంలో క్రీస్తువూర్వం 500 ప్రాంతాలలో జన్మించాడు. 
కాని ఎక్కువ కాలం గ్రీసులోని ఏథెన్నులో గడిపాడు. 


అవి వీథెన్సు నగరం అన్ని విధాల ఉచ్చదశలో ఉన్న రోజులు. "పెరీక్షీస్‌ 
(క్రీస్తువూర్వం 495-429) నాయకతా న ఏథెన్సు ఒక పెద్ద సామ్రాజ్యానికి 


66 విశ దర్‌ గనం 


కేంద్రం కావడమే కాక్క సాంస్కృతికంగా కూడా అది (గ్రీకు జాతికి కేందమై 
వుండేది. పెరిక్షీస్‌ కాలాన్ని స్వర్ణయుగం అంటారు. అతడు తన కాలంనాటి 
గొప్ప కళాకారులను, మేధావులను తనచుట్టూ చేర్చుకున్నాడు. ఫిీడియాస్‌ అనే 
మహాశిల్చి అప్పటివాడు. పాశ్చాత్య వైద్యశాస్త్ర, పితామహుడు హిపోక్రటీస్‌ ఆనా 
టివాడు. సాఫాక్టీస్స్‌ యురిపిడీస్‌ అనే మహాకవులు, హెరడోటన్‌, థూసిడిడీస్‌ 
అనే చరిత్రకారులు చెరిక్టీన్‌ ఆస్తానంలోనివారు. ఎస్కిలన్‌ అనే విషాదాంత 
నాటకకర్త, అరిస్టోఫనీస్‌ అనే సుఖాంత నాటకకర్త ఆ కాలవువారే. అలాగే 
ఐవోనియాకు చెందిన మేధావి అనగ్గ్జాగరస్‌ను కూడా పెరిక్తీస్‌ తన రాజధాని 
ఏథెన్సుకు పలిపించుకున్నాడు. 


అయితే, కొంతకాలానికి 'పెరిక్టీస్‌పై ఏథెన్సు నగర పౌరులకు అవిశ్వాసం 
ఏర్పడింది. వెరెకీస్‌ "స్నేహితులను సన్నిహితులను వేధించడం ద్వారా ెరిక్టీ 
సపై వారు తమ ద్వేషాన్ని వ్రకటించేవారు. 


కారాగార శిక్ష 


అలా వారి ద్వేషానికి గురి అయిన వారిలో తత్వవేత్త అనగ్గాగరస్‌ ఒకడు. 
ఇతడు సంప్రదాయ విరుద్ధమైన తాత్విక సిద్దాంతాలను ప్రచారం చేశాడు. 
దీనితో మతరీత్యా మితవాదులు, సంప్రదాయవాదులు అయిన ఏథెన్సు పౌరులు 
అతడికి కారాగారశిక్ష విధించారు. (ఆ తర్వాత కొంతకాలానికి ఏథెన్సు పౌరులు 
ఇలాగే సోక్రటీస్‌కు మరణ శిక్ష విధించారు) అయితే పెరిక్షీస్‌ సపోయంతో 
అనగ్జాగరస్‌ కారాగారంనుంచి తప్పించుకొని తన మాతృదేశమైన ఐవోనియాకు 
పారిపోయాడు. అక్కడ లాంప్పాకస్‌ అనే చోట ఒక గురుకులాన్ని స్టాపించుకుని 


జీవితాంతం అక్కడే నివసించాడు. థేలీస్‌ మొదలైన హేతువాదు లనేకులకు 
లభించిన స్టే ఐవోనియాలో అనగ్గాగరసికు కూడా గొప్ప గౌరవం లభించింది. 


పార్మెనిడీస్‌ సిద్దాంతాలలో కొన్నిటిని అనగ్గాగరని అంగీకరించాడు. సత్య 
పదార్థాన్ని ఎవరూ సృష్టించలేదు. అది మొదటినుంచి వున్నది. ఎల్లప్పుడూ 


వుంటుంది. అది అనశ్వరం. అది వూర్ణ పదార్హం. దానిలో శూన్యం అనేది 
లేదు దాని :.లోవల మార్పు అనేది జరగదు. 


ఒక తేడా 
కాని పార్మెనిడీస్‌క్కు అనగ్జాగరన్‌కు ఒక ముఖ్య భేదం వున్నది... సత్య 


వదార్హం ఒకటేనని, అది - గోళాకృతి కలిగినదని పార్మెనిడీన్‌ అన్నాడు. అనగ్గాగరస్‌ 
అలాకాక ఆ విశ్వగోళాన్ని అసంఖ్యాక సూక్ష్మగోళాలుగా “బద్దలు కొట్టాడు,” 


ఎంపీడోక్లీన్‌, అనగ్గాగరన్‌ 67 
ళ్‌ దూ 


ప్రతి శకలానికి. పార్మెనిడీస్‌ పేర్కొన్న అనాదిత్వం, అనశ్వరత్వం, పూర్షత్వం, 
శూన్యరాహిత్యం, పరివర్తన రాహిత్యం వంటి లక్షణాలను ఆపాదించాడు. 


అసంఖ్యాక శకలాల కలయికతో, 'వేర్చాటుతోో రకరకాల అమరికతో ఈ 
(ప్రపంచం ఏర్పడుతున్నదని, అందుకే లోకంలో ఇంత వైవిధ్యం, ఇంత నిరంతర 
పరివర్తన కనిపిస్తున్నాయని అనగ్దాగరస్‌ అన్నాడు. ఒక రకంగా అతడు హౌరా 
క్లిటస్‌ పరివర్త నవాదాన్ని, పార్మెనిడీస్‌ పరివర్తనరాహిత్య వాదాన్ని సమన్వయం 
చేశాడని చెప్పవచ్చు. 


అనగ్జాగరస్‌ వాదం ప్రకారం (ప్రతివస్తువును అనంతంగా విభజిస్తూ పోవచ్చు. 
అలా విభజించగా వచ్చిన (ప్రతి శకలంలోను ఎంపిడోక్టీస్‌ పేర్కొన్న నాలుగు 
మూల పదార్థాల లక్షణాలన్నీ కలిసి వుంటాయి. కాని అగ్ని లక్షణా లెక్కువగా 
వున్న శకలాలు కలిస్తే. అగ్ని ఏర్పడుతుంది. నీటి లక్షణాలు ఎక్కువగావున్న 
శకలాలతో నీరు ఏర్పడుతుంది. అలాగే వృథ్వి వాయువు కూడా... 


| విశ్వమానసం 


అయితే, . నిర్జీవ పదార్థాలలో మనస్సు అనేది వుండదు. సజీవ పదార్థాలలో 
మాత్రం మనస్సు విధిగా వుంటుంది. సజీవ, నిన్రవ -పదార్ధాలయమధ్య భేదాన్ని 
కల్పించేది మనస్సే. చలనానికి ' కారణం మనస్సే. విశ్వచలనానికి కారణం 


విశ్వమానసం. మానవుడికి చేతులుండడం వల్ల అతడు జంతువులకంటే అధి 
కుడయ్యాడు. 


“సూర్యుడు చేవుడు కాదు” 


చంద్రుడికి స్వయం (ప్రకాశం లేదని సూర్యకాంతి పడి (ప్రతిఫరించడంవళల్ల నే 
చంద్రుడు - ప్రకాశిస్తున్నాడని అనగ్గ్జాగరస్‌ సిద్దాంతికరించాడు. సూర్య, చంద్ర 
గహాణాలకు కారణాలను కూడా ఇతడు సరైన విధంగానే ఊహించాడు. 
సూర్యుడి కంటు భూమికి దగ్గరగా చంద్రుడున్నాడని సూర్యుడు దేవుడు 
కాడని అగ్నిశిల అని, అలాగే నక్షత్రాలు కూడా అగ్ని శిలలేనని అన్నాడు. 
నక్షత్రాలు అపార దూరాలలో వుండడం వల్లనే వాటి వేడి మనకు తెలియడం 
లేదన్నాడు.. చంద్రుడు దేవత కాదని, భూమిలాగానే మట్టి, రాళ్లతో కూడిన 
(ప్రదేశమని చెబుతూ అక్కడ జీవరాశి కలదని ఊహించాడు. 


ఇవన్నీ ఆ కాలపు మత విశ్వాసాలకు విరుద్దం కనుకనే ఏథిన్సు (ప్రజలు 
అసహనంతో _ అనగ్గాగరస్‌కు కారాగారగిక్ష విధించారు. 





(క్రిందట అధ్యాయంలో పేర్కొన్న ఎంపిడోక్టిస్‌ అనగ్గాగరస్‌ల బహాసత్తా 
సిద్దాంతాలు [క్రమంగా భౌతికవాదానికి, అణువాదానికి దారితీశాయి. 

అణువాదానికి పితామహుడు డెమోక్రిటన్‌. ప్రపితొమహుడు ల్యూసివ్పన్‌, 

ల్యూసివ్పస్‌ గురించి పెద్దగా తెలియదు. ఐనోనియాలోని మైరీటస్‌కు చెందిన 
వాడని ఈరియా వెళ్లి అక్కడ. జీనోవద్ద శిష్యరికం చేశాడని అంటారు. 
చివరికి (థ్రేస్‌ రాజ్యంలోని అబ్జేరా నగరంలో స్టిరవడి అక్కడొక గురుకులం 
స్టాపించాడట. అతడి శిష్యుడే డెమోక్రిటస్‌. 

అయితే ఎపిక్యూరస్‌ అనే తాత్వికుడు (క్రీస్తుపూర్వం 342-270) 
ల్యూసివ్పన్‌, అనే వ్యక్తి లేనేలేడని అభిప్రాయవడ్డాడు. కాగా అరిస్టాటిల్‌ 
మాత్రం ల్యూసివ్పస్‌ చారిత్రక వ్యక్తేనని వ్రాశాడు. 

ఇక డెమో క్రిటస్‌ (క్రీస్తువూర్వం 460 లో అబ్లేరాలో జన్మించాడు. 370 
లో చనిపోయాడు. విజ్ఞానాన్వేషణలో దేశ దేశాలు తిరిగాడు. అరిస్టాటిల్‌ వలె 
ఇతడు కూడా సజీవ విజ్ఞానకోశం. ఇతడు [పాయని విషయం లేదు. భౌతిక, 
గణిత ఖగోళశా స్తాలు, జీవశ్నాస్త్రం, మనోవిజ్ఞానశా స్తం, వ్యవసాయం, సంగీతం, 
చిత్రలేఖనం, న్యాయశాసనం- ఇలా అన్ని _ విషయాలపై . సిద్దాంత . గ్రంథా 
లను రచించాడు. ఆఖరికి జ్వరం, దగ్గువంటి విషయాలపై కూడా వ్రాశాడు... 
బహుముఖ విజ్ఞానంలో అరిస్టాటిల్‌ తోను, సాహిత్య శైలిలో 'ప్లేచోతోను ఇత 


డె మొ(క్రటిన్‌ అణువొదం 69 


డిని పోలుస్తారు. ఇతడు మానవుల మానసిక దౌర్భ్బల్యాలను చూసి ఎప్పుడూ 
నవ్వుతూ వుండేవాడట. దీనితో అతనికి “లాఫింగ్‌ ఫిలాసఫర్‌” అనే పేరు 
వచ్చింది. 


అయితే, ఇతని పేరుతో వున్న సిద్దాం 
తాలు నిజంగా ఇతనివో, లేక గురువు ల్యూసి 
ప్పస్‌వో నిహా తెలియదు. ఏమైనా అణు 
వాదం పేరు చెవ్పగానే ల్యూసివ్పస్‌ కంటు 
ఎక్కువగా డెమోక్రిటస్‌ పేరే జ్ఞాపకం 
వస్తుంది. చాలా శతాబ్దాలపాటు మరు 
గున పడిన ఇతని అణువాదంపట్ట 19వ 
శతాబ్ది ప్రారంభంనుంచి తిరిగి (శ్రద్దాస 
కులు పెదిగాయి. అసంఖ్యాకమైన శకలా 
లతో (ప్రవంచం ఏర్పడిందని, ఆ శకలాలకు 
చలనం కలిగించే శక్తులు (పేమ, దే షం 
అని ఎంపిడోక్తీస్‌ అన్నాడు. విశ్వమనశ్శక్తి 
వాటిని కదిలిస్తుందని అనగ్గాగరసి అన్నాడు. 
కాగా, అణువాదులు చలనం అనేది శకలాల న్వతస్సిద్ద లక్షణమని ఉద్దాటించారు. 


పృథ్వి, జలం, అగ్ని, వాయువు మూల వదార్జాలు కొవు. అని "తమకంటే 
సూక్ష్మ శకలాలతో తయారవుతాయి. అవి కంటేకి కనబడనంత సూక్ష్మమై 
నవి.. అవి ఘనపదార్భాలు. వొటిలోవల శూన్యం అనేది లేదు. అందుచేత 
వాటిని వాటికంట చిన్నవిగా ఛేదించడానికి వీలుకలగదు. 


ఆ సూక్ష్మ శకలాలనే 26093 (యాటమ్స్‌ )- అణువులు-అంటారు. గ్రీకు 
భాషలో 2002105 (యాటమనస్‌) అంతే శల వీలులేనిది. అవి అచ్చేద్యాలు, 
అవిభాజ్యాలు. వాటిలోవల శూన్యం లేకపోయినా వాటి వెలువల ఒక అణు 


వుకు మరొకదానికి మధ్య శూన్యస్టలం వుంది. సమస్తజగత్తు అణువులతోను, 
శూన్యంతోను నిర్మితమైంది. 


అణువులకు రంగు, రుచి వాసన, శబ్దం వగైరా గుణాలేవీ లేవు-కాని, 
వాటికి ఆకృతి, బరువు, వరిమాణం మాత్రం వున్నాయి. అణువులు అనంతంగా 
వున్నాయి. అంతకంట సూక్ష్మ వస్తువులు లేవు. ఒక వస్తువును ముక్క 
లుగా ఛేదించుకుంటూ పోగా పోగా ఇక చేదించ వీలు లేనంత చిన్న శకలాలు 
మిగులుతాయి. అవే అణువులు. 





| 


పార్మెనిడీస్‌ చెప్పినట్లు .యాథార్హ్యం (reality) అనాద్యనంతమని, అది 
మార్పు ' చెందదని అణువాదులు అంగీకరిస్తారు. ఎటొర్చీ వీరి దృష్టిలో 


70. . విశ్తాదర్భనం 


యాథార్థ్యం అంటే అణువు లే. అవి శాశ తంగా వుంటాయి. వాటిలోవల 
ఎటువంటి మార్పు జరగదు. 


అభావం వున్నది 

కాని బాహిరమైన మార్చు తప్పదు. ప్రతి వస్తువుకు, ఆఖరికి అణువులకు 
కూడా-చలనం వున్నది. పార్మెనిడీస్‌ శూన్యం లేదన్నాడు గాని శూన్యం 
వున్నది. ఆ శూన్య స్థలంలోనే అణువులు చలిస్తున్నాయి. 

శూన్యం అంటే ఏమీ లేకపోవడం కదా? “ఏమీ లేకపోవడం” ఎలా 
వుంటుంది అని పార్మెనిడీస్‌ ప్రశ్న. కాని అణువాదుల దృష్టిలో “ఏమీ లేక 
పోవడం” అనేది వుంది. అయితే, ఆ “ఏమీ లేకపోవడం” ఒక వస్తువుకాదు. 
అది అభావం మాత్రమే. అది కూడా యాథార్హ్యమే. యాథార్హ్యం (7౭౩1) 
అనేది ఒక వస్తువు కానక్కరలేదు. 

అణువులు, శూన్యం ఇవే పరమసత్యాలు, చరమసత్యాలు. అణువు అనేది 
వూర్ష్మం. అది కానిది శూన్యం. వూర్మం, శూన్యం ఈ రెండే లోకంలో 
వున్న నిత్యసత్యాలు. 

అణువులలో వేర్వేరు రకాలు లేవు. వాటిలో గుణ విభేదాలు లేవు. కొని, 
వాటి, ఆకృతులలో, పరిమాణాలలో బరువులలో తేజాలున్నాయి. ఈ తేడాలవ 
ల్లనే వస్తువులలో వైవిధ్యం కలుగుతున్నది. 


అణువుల రకాలు 


ఉదాహరణకు కొన్ని అణువులకు కొక్కేలుంటాయి. కొన్నిటికి కళ్ళుంటాయి. 
కొన్నిటికి ఎత్తులుంకే, కొన్నిటికి లోతులుంటాయి. కొన్నిటిలో గాడులుంటాయి. 
ఇలాంటి ఆకార భేదాలవల్ల ఒక అణువు మరొక అణువుతో గడియ పడడానికి, 
రకరకాలుగా అతుక్కొ_నడానికి వీలుకలుగుతుంది. 

అణువులకు స్వతశ్చలనం ఉన్నది. అణువులకువలెనే, అణువుల చలనానికి 
కూడా బాహ్యకారణం ఏదీ లేదు. అణువులు స్వతస్పిద్దాలు; స  ఫయంభువులు, 
అవి ఒకదానినొకటి ఢీకొట్టుకుని సుడి తిరుగుతాయి. అలా నుడి తిరగడంలో ఒకే 
ఆకృతి, పరిమాణంగల అణువులు దగ్గర దగ్గరగా చేరి సంయోగం చెందుతాయి. 
ఆ విధంగా అగ్ని మట్టి, వాయువు, నీరు ఏర్పడుతాయి. అనేక (ప్రపంచాలు 
ఏర్పడుతాయి. కొన్ని (ప్రపంచాలకు సూర్యుడు చంద్రుడు వుండరు. కొన్నిటికి 
అనేక సూర్యచందులుంటారు. 

భూమి తేమగా వుండే రోజులలో జీవం ప్రారంభమైంది. జీవుల శరిరాలలో 
వేడికి కారణం అగ్ని అణువులు దేవామంతటా సమంగా వ్యాపించివుండడ మే. 
మానవుడి ఆత్మలో అగ్ని అణువులు ఎక్కువ. రెండు ఇతర అణువుల మధ్య 
ఒక ఆత్మాణువు చొప్పున దేహమంతటా వుంటాయి. మన ఉఛా న నిశ్వా 


డె మొక్రటిస్‌ అణువాదం . 71 


సాలు ఆత్మాణువులతో కూడినవి. శ్వాస వున్నంతవరకే ప్రాణం వుంటుంది. 
మనిషి చనిపోయినప్పుడు ఆత్మాణువులు చెల్లా చెదరవుతాయి. 

ఇంద్రియజ్ఞానం ఎలా కలుగుతోంది? 'రంగ్కు రుచి, వాసన, శబ్దం వంటి 
గుణాలు అయా వస్తువులలో లేవు. ఆయా వస్తువులు మన జ్ఞానేంద్రియా 
లవై కలిగించే మార్పులవల్ల ఆ గుణాలు వస్తువులలో నే వున్నవనే (భ్రాంతి 
కలుగుతున్నది. అందుచేత ఇంద్రియజ్ఞానం సరైనది కాదు, నమ్మదగింది కాదు. 

బౌదిక జొనం 
డా ఇ 

బుద్దిద్వారా వచ్చేదే అసలైన విజ్ఞానం. అయితే ఇంద్రియాలతో ప్రమేయం 
లేని బౌద్దిక జ్ఞానం వుండదు. ఇంద్రియ వ్యాపారం ఆగిపోయిన చోట బౌద్దిక 
వ్యాపారం ప్రారంభమవుతుంది. ఆలోచన కూడా భౌతికమైనదే. 

విశ్వంలో ఏదీ యాదృచ్చ్ళికంగాజరగదు. ప్రాకృతిక నియమాలవ్రకారమే అన్నీ 
జరుగుతాయి. కాని విశ్వానికి ఒక ప్రయోజనం అంటూ లేదు. 

డెమోక్రిటన్‌ భౌతికవాదే అయినా దేవతల ఉనికిని అంగీకరించాడు. అయితే 
దేవతలు కూడా అణువుల కలయికతో ఆవిర్భవించిన వారన్నాడు. వారికి 
కూడా చావువుట్టుక లున్నాయి. కాని వారు మానవుల కంఠము చీర్దాయు 
ష్కలు. స్వప్నాలలోను, ఇతర విధాలుగాను వారు మనకి కనిపిస్తారు. కాని 
మన జోలికి రారు. అందువల్ల వారిని చూసి మనం భయవడనక్కరలేదు. 
వారిని బలులద్వారా, నై వేద్యాలద్వారా ప్రసన్నులను చేసుకోగలమన్నది కూడా 
భ్రమే. 


సుఖవాదం (హెడొనిజం) 

మనిషి ఏమిచేసినా సుఖాన్ని కోరి చేయాలి, అయితే అది ఇంద్రియ 
సుఖమే కానక్కరలేదు. మేధా వ్యాపారంవల్ల వచ్చే సుఖం 'ఇంద్రియసుఖంకన్న 
మిన్న. మానసిక |ప్రశాంతివల్ల, నిర్భయత్వంవల్ల సుఖం (ప్రాప్తిస్తుంది. దైహాక 
సౌఖ్యాలవల్ల, సంవదలవల్ల మానసికానందం లభించదు. అటువంటి సుఖాలు 
శణికాలు. వాటిని పొందినకొద్దీ కావాలనిపిస్తాయి. కోర్కెలు వీలైనంతగా తగ్గిం 
చుకుంటే ఆశాభంగం కలగదు. 

ఏది మనకు సుఖాన్ని కలిగిస్తుందో అదే సత్నర్పివర్తన. న్యాయం, ధర్మం; 
సౌజన్యం ఇవన్నీ అటువంటి సుఖాన్ని కలిగిస్తాయి. అసూయ, ద్వేషం వంటి 
గులొ లవల్ల, దుఃఖం" కలుగుతుంది. 

గక్ష వడుతుందేమోనన్న భయంవల్ల చెడువని మానడంకాక్క అది మన 
కర్తవ్యం అనే జ్ఞానంతో మంచి పనులు చేయాలి. చెడుపనులు చేయకపోవటం 
చాలదు. చెడుచేయాలన్న తలవు సయితం రాకూడదు. మంచి పనులు 
చేసేవాడికి భయం, అశాంతి కలగవు. నిత్య సంతోషిగా వుంటాడు. 


72 | 'విశ్శదర్శ స్థనం 


రాజ్యపాలన నక్రమంగా వుంశే అన్నీ సక్రమంగా వుంటాయి. రాజ్యం 
అధా న్న మైతే అన్నీ అధ్యాన్నంగానే వుంటాయి. పరిపాలన బాగావున్న 
రాజ్యాన్ని మవం సమర్థించాలి. . 

భౌతిక [ప్రపంచం "వట్ట, నీతినియమాల పట్లు ఇవీ డెమో క్రిటస్‌ తాత్సికా 
భిప్రాయాలు. ఛేలీస్‌ మొదలైనవారితో ప్రారంభమైన శాస్త్రీయ దృక్పథం 
డెమోక్రిటస్‌తో వరాకొవ్మ అందుకున్నది. ఇతడు అనాడు ప్రారంభించిన అణు 
వాదం ఈనాటి అణుశా స్తానికి ఆధారభూతమైంది. గుణాలరీత్యా అణువులలో 


తేడాలు లేవని వాటి ఆకృతులలో వరిమాణంలో బరువులలో మాత్రం తేడా 
లున్నాయని డెమో|క్రిటస్‌ ఊహించాడు. 


ఈనాటి సైన్సు 

ఇప్పటి సైన్సు ప్రకారం కూడా ఇది నిజమే. అణువుల బరువులలో తేడా 
లను బట్ట వివిధ మూలపదార్జాలు ఏర్పడుతున్నాయి. ఉదాహరణకు నత్రజని, 
ప్రాణవాయువు, వెండి, బంగారం, ఇనుము సీసం మొదలైన మూలపదార్జాల 
లోని అణువులలో గుణాత్మకమైన తేడా లేమీ లేవు: 

ఉదాహరణకు నత్రజని అణువులో ఏడు ప్రోటానులు, ఏడు ఎలక్టారినులు 
వుంటాయి, ' అమ్టజనీ.. ఆక్సిజన్‌) అణువులో ఎనిమిది ప్రోటానుల్లు ఎనిమిది 
ఎలక్టాంనులు వుంటారు. అదీ వాటిమధ్య తేడా. బంగారం అణువులో" 
19 ప్రోటానులు, 79. ఎలక్టాంనులు వుంటాయి. ఇనుములో 26 ్రోటానులు, 
26 ఎలక్టారినులు వుంటాయి. అదీ వాటిమధ్య తేడా. ఇలాగే ప్రోటానులు, 
ఎలక్ట్రాంనుల సంఖ్యను బట్టి ఒక మూల పవదార్శానికి మరొకదానికి తేడాలు ఏర్ప 
డుతున్నాయి. అందుచేతనే అణుగర్భంలోని ప్రోటానుల సంఖ్యను మార్చగలిగితే 
ఒక మూల పదార్ధం మరొకటిగా మారిపోతుంది. 
వేర్వేరు మూలవదార్జాల అణువులు రకరకాలుగా రసాయనికంగా కలియడం 
వల సమస్త _ “ప్రఫంచం రూపొందుతున్నది. 

డెమోక్రిటస్‌ చేసిన పొరపాటు ఊహలలో ఒకటి ఇది : అణువులు అచ్చే 
ద్యాలని అతడు భావించాడు. కాన్సి ఆధునికశ్ళాస్త్రం ఇది తప్పు అని తేల్చింది. 
అణువులు అంతకంటే సూక్ష్మమైన ప్రోటాన్లు, న్యూట్రాన్లు, ఎలక్ట్రాన్లు వంటి 
సూక్ష్మ శకలాల కలయికవల్ల ఏర్పడుతున్నాయి. 

పోతే మనకు అణువాదం కొత్తది కాదు. షడ్డర్శనాలలో ఒకమైన చై శేషికం 
అణుసంయోగం వళ్లివే జగత్తు ఏర్పడిందని చెబుతున్నది. వై శేషికదార్మని 
కుడు కణాదుడు. ఈయనది కణనాదం కనుక కణాదుడని, కణభుక్‌ అని 
పేర్లు వచ్చాయి. అలాగే బౌద్ద జైన తత్వ సిద్దాంతాలలో కూడా అణువాదం 
వున్నది. 





10 
_సోఫిస్తుల వాద బహ్మోపాసన 


66 
మౌనవుడే అన్నిటికీ కొలమానం”- ఇది గ్రీకు తత్వశాస్త్ర, చరిత్రలో 
సువ్రసిద్దమైన ఒక సుభాషతం. దీన్ని ప్రవచించినవాడు పోఫిస్టు తాత్వికుడైన 
ఈ సుభాషితంతో గ్రీకు తత్వచింతన ఒక మలువు తిరిగింది. 


(థ్రేస్‌లోని అబ్దేరా నగరంలో ప్రోటాగరస్‌ జన్మించాడు. క్రిందటి అధ్యా 
యంలో మనకు వరిచయమైన డెమోక్రిటస్‌ కూడా ఆ నగర పౌరుడే. గ్రీకు 
తాత్వికులు అందరు తమ జన్మస్థానాలుగా ఏవో కొన్ని వట్టణాలనే ఎంచుకు 
న్నట్టు కనబడుతుంది. థేలీస్‌ మొదలైన తాత్వికులు ఐవోనియాలోని మైలీటస్‌ 
నివాసులు. పార్మెనిడీస్‌ వంటి కొందరు దక్షిణ ఇటలీలోని ఈలియా 'నగరవా 
సులు. అలాగే డమోక్రిటస్‌, ప్రోటాగరస్‌వంటి వ్రసిద్ద తాత్వికుల జన్మస్థానం 
అబ్దేరా. కాగా సోక్రటీస్‌ ప్లేటోల జన్మస్థలం ఏథెన్ను. 


ప్రోటాగరన్‌ క్రీస్తువూర్వం 481 లో జన్మించి 411 లో చనిపోయాడు. 


74 | విశ్ల (దర్శనం 


. డెమోక్రిటస్‌కంకు వయసులో ఇతడు పెద్దవాడు. డెమోక్రిటస్‌ ధనిక కుటుంబం 
నుంచి వచ్చినవాడు. ఇతడు వేద కుటుంబానికి చెందినవాడు. చిన్ననాట 
కూరీగా వనిచేశాడట. కాని ఆ తర్వాత వ్రాత్క చదువునేర్చి అధ్యాపక వృత్తిని 
అవలంబించాడు. క్రమంగా విజ్ఞానారన చేసి గొవ్ప విద్వాంసుడయ్యాడు. 


ప్రోటాగరన్‌ విజయఢంకా 


తన ముప్పదవ వీట అబ్దేరో నగరం నుంచి బయలుదేరి సిసిలీ ఇటలీలలోని 
గ్రీకు నగరాలన్నీ వర్యటించాడు. అతడి ప్రతిభా విశేషాలకు (వజలు ముస్లులై 
ఎక్కడికి వెళ్లినా అతనికి నీరాజనాలర్సించేవారు. చివరికి విజయఢంకా (మోగిస్తూ 
ఏథెన్సు చేరుకున్నాడు. అతడికి ఏథిన్సు నగరం బ్రహ్మరథం పట్టింది. అక్కడ 
స్టీరవడ్డాడు. వెరిక్రీస్‌ను ఆశ్రయించిన కవి పండితుల, కళాకారుల బృందానికి 


సన్నిహితుడయ్యాడు. శిష్యులను చేర్చుకుని వారికి విద్యాబోధ చేసి అపారంగా 
ధనార్జన చేశాడు. 


కాని చివరి రోజులలో అతని భావాలు, ఉపదేశాలు ఏథెన్సు ప్రజలకు 
నచ్చలేదని, అతడిని వారు _ వెళ్లగొట్టారని సిసిలీ వెడుతుండగా సముద్రంలో 
నౌక మునిగి చనిపోయాడని ఒక కథ. అతని రచనలు కూడా అంతకు ముందే 
వరశురామప్రితి అయినా యంటారు. 


దేవతలున్నారా? లేరా? 


ప్రోటాగరన్‌ రచనలలో ఏవో కొద్దిపాటి భాగాలు తప్ప భావితరాలకు ఏమీ 
మిగల లేదు. అలా మిగిలిన వాటిలో ఒకటి దేవతలను గురించినది. “దేవతలు 
వున్నారని చెప్పలేము! లేరనీ చెప్పలేము. వారి ఆకారాలు ఎలా వుంటాయో 
మనకు తెలియదు. ఎందుకంటే వారిని గురించి ఖచ్చితమైన జ్ఞానాన్ని 


పొందడానికి అనేక అవరోధాలున్నాయి. అదొక అయోమయ సమన్య, దాన్ని 
భేదించడానికి మానవుడి ఆయుర్దాయం చాలదు.” 


సమకాలికుల_ మత విశ్వాసాలను కించవరచే ఇటువంటి అభిప్రాయాలను 
ప్రచారం చేసే వ్యక్తిని ఏథెన్సు వ్రజలు గౌరవించగలరని అనుకోలేము. అన 


గ్ఞైగరస్‌మ కారాగారంలో 'పెట్టినస్ట్రే (రివ అధ్యాయం) ప్రోటాగరస్‌ను కూడా 
వారు నగరంనుంచి తరిమివేసివుంకే ఆశ్చర్యం లేదు. 


అయితే మరొక కథనం |ప్రకారం ప్రోటాగరస్‌ జీవితాంతంవరకు ఏథెన్సులో 
గౌరవ మర్యాదలతో నివసించాడని, అతని మరణానంతరం కూడా చాలాకాలం 
. పాటు అతని రచనలను ప్రజలు పఠిస్తూనే వున్నారని తెలుస్తున్నది. 


సోఫిన్టుల వాద (బ్రవ్మోపానన 75 
మానవుడే మహనీయుడు 


ఏమైనా అతడు గ్రీకు తత్వ చింతన చరిత్రలో ఒక మలుపు తీసుకువచ్చిన 
వాడని ప్రతీతి. దీనికి ఆధారం మొదట 'పేర్కాన్న ఇతని సుభాషితం- 
“మూనవుడే అన్నిటికీ కొలమానం” (Man is the measure of all things). 


ఇలా భావించడానికి కారణం ఇది :-- 


అంతకుముందు థేలీస్‌నుంచి వరుసగా (గ్రీకు తాత్యికులందరు ప్రపంచ తత్వం 
గురించి ఆలోచించారు. విశ్వ రహస్యాన్ని అన్వేషించారు. కాని మానవుడిని 
విస్మరించారు. మానవుడి మనస్సును అలక్ష్యం చేశారు. ప్రపంచ మూల 
వదార్హం నీరు అని ఒకరు అగ్ని అని మరొకరు- వాయువు అని వేరొకరు, 
మార్పు. వున్నదని ఒకరు, మార్చు లేదని మరొకరు- ఇలా రకరకాలుగా పర 
స్పర విరుద్దాభిప్రాయాలను వెల్లడించారు. ఇన్ని విరుద్ధ సిద్దాంతాలలో మానవుని 
స్తానం ఎక్కడ? ఈ ప్రశ్న వారికి స్తురించలేదు. 
రా mun ఇం 


సరిగ్గా ఆ సమయంలో ప్రోటాగరస్‌ రంగప్రవేశం చేశాడు. “ఆకాశపు దారు 
లంట హాడావుడిగ వెళిపోయే” తత్వచింతన రథ చక్రాలను భూమార్గం పట్టం 


చాడు. వాటిని మానవుని వద్దకు తీసుకువచ్చాడు. మానవునికే పట్టాభిషేకం 
చేశాడు. 


వ్యక్తికి పట్టాభి షేకం 


మానవుడంజే ప్రోటాగరస్‌ ఉద్దేశం మానవజాతి అనికాదు; వ్యక్తి అని 
మాత్రమే. అంతకుముందు తాత్వికుల దృష్టిలో మానవవ్యక్తి విశ్వసాగర తీరాన 
ఒక ఇసుక రేణువు లాంటివాడు. వారి దృష్టి ఎంతసేపూ విశ్వతత్వాన్వే 
షణమీదనే. వ్యక్తిని గురించి వారు పట్టించుకోలేదు. ప్రోటాగరస్‌ అలాకాక 
వ్యక్తిని విశ్వకేంద్రంలో నిలిపాడు. యూరప్‌లో ఆ తర్వాత కాలవు వైయక్తిక 
వాదానికి (Inu) మూలవురుషుడు ప్రోటాగరన్‌ అని చెప్పవచ్చు. 


డబ్బుకోసం ఫిలాసఫీ 


ఇతనికి అంతకుముందు తాత్వికులకు మరొక తేడా వుంది. వారందరు 
వ్రవృత్తిరీత్యా తాత్వికులు ప్రోటాగరస్‌ వృత్తి రీత్యా తాత్వికుడు. అంటే అతని 
పూర్వులు తత్వం కోసమే తత్వం, జ్ఞానం కోసమే జ్ఞానం అని విశ్వసించారు. 
ఉచితంగా తత్వబోధ చేసేవారు. కొని పప్రోటాగరస్‌ అలాకాక డబ్బుకోసం 
తత్వం, జీవిక కోసం విజ్ఞానం అన్నట్టుగా ప్రవర్తించాడు 


76 ' విశ శ (దర్శనం 


ఈనాడు మనకు ఇందులో ఏమంత తవు. పట్టుదగినది కనబడదు. అధ్యా 
వకత్వమే కాదు. ఈనాడు కళలు కవిత్వం, తత్వం, సైన్సు, రాజకీయాలు 
అన్నీ ధనంతో ముడిపడి వున్నవే. వీటిని వృత్తులుగా స్వీకరించడం మన 
దృష్టిలో తప్పుకాదు. కాని అనాటి గ్రీసులో అలా తత్వబోధచేసి ధనార్జన 
చేయడం చాలా జుగుప్పాకర వృత్తిగా పరిగణించేవారు. 


ప్రోటాగరస్‌ సోఫీస్టులనబడే తాత్విక వర్గానికి చెందినవాడు. గార్హియస్‌ అనే 
మరొక తాత్వికునితోపాటు ఆ వర్గంలోకెల్తా ప్రసిద్దుడుగాా (వ్రముఖుడుగా చెలా 
ళో య ఠా 
మణీ అయ్యాడు, 


సోఫిస్టులంలే విజ్ఞానులని అర్థం. కొని ఆ రోజులలో ఈ మాట దాదాపు 
ఒక తిట్టుగా తయారైంది. డబ్బు కక్కురి కి వటి వాద చాపల్యానికి, కృతిమ 
మ! చా అవధి ళు 
త్వానికి సోఫీజం ఒక _వర్యాయపదమైంది. సోఫిస్ట్రి (50060) అనే మాట 
అతి తెలివి చూపించి ఎదుటివాడిని బోల్తా కొట్టించడానికి ఉపయోగించే 
కుహనా తర్కానికి మారుపేరై ది. ఇందుకు కారణం లేకపోలేదు. 


పొద ఎద్య 


అప్పటిలో. ఏథెన్సులో (వ్రజాస్వామ్య వ్యవస్థ వుండేది. అయితే అది బానిసత 
నంవై అధారవడిన ప్రజాస్వామ్యం. బానిసలను, స్త్రీలను మినహాయించి మిగిలిన 
వారికే పౌరత్వవు హక్కులను "ప్రసాదించిన ప్రజాస్వామ్యం. ఆ ప్రజొసా గమ్యం 
కూడా ధనికవర్గం వలుగుబడిలో వుండేది. పేదలకు, ధనికులకు నిరంతర ఘర్షణ 
వుండేది. ఆ వ్యవస్టలో వ్యక్తి వైకిరావాలంటపే, లేదా తన హక్కులను తన 
ఆస్తిపాస్తులను లేదా ప్రాణ మానాలను రక్షించుకోవాలంకే వాద చాతుర్యం, 
వాద పాటవం అవసరమయ్యేవి. ప్రత్యేకించి 'న్యాయవాదులుండేవారు కాదు. 


న్యాయస్థానాలలో ఎవరికివారే తమ వాదాన్ని వినిపించుకోవలసి వుండేది. ఎవరు 
బాగా వాదించగలిగితే వారే నెగ్గేవారు. 


అందువల్ల ఏఛెన్సు పౌరులకు వాద విద్యాభ్యాసం అవసరమైంది. ఇందు 
కోసం వారు తమకు ఆ విద్యనేర్వే అధ్యాపకులను నియమించుకునేవారు. ఆటు 


వంటి అధ్యావకులే సోఫిస్టు తాత్వికులు. వారికి బాగా జీతాలిచ్చి వాద విద్య 
నేర్చుకునే వారు. 


సోఫిస్టులకు కావలసింది సత్యనిరూవణ కాదు సత్యాన్వేషణ కాదు. వారు 

జ్ఞానాన్వేషణ చేసేవారు జ్ఞానబోధ చేసేవారు. కాని, వారి జానారన' లక్ష్యం 
ఇ oy యజ 

సంఘంలో పైకి రావడం, (ప్రభుత్వంలో మంచి ఉద్యోగం సంపాదించడం, న్యాయ 


సోఫీన్టుల వాద (బ్రహ్మో పానన 77 


స్పానాలలో దావాలు నెగ్గడం. ఇందుకోసం వారు వాద విద్యను ఒక లలితకళగా 
అభ్యసించేవారు. వాగ్డాటిని నేర్చుకునేవారు. తర్కం, తత్వం, వ్యాకరణం, 
భాషా పాండిత్యం, రాజ్యాంగ నిర్మాణం, సివిల్‌, [క్రిమినల్‌ చట్టాలు ఇవన్నీ 
నేర్చుకునేవారు, ఇతరులకు నేర్పేవారు. 


ఏది తిమ్మి, ఎది బమ్మి 


సోఫిస్టులు తమ వాద పటినుతో తిమ్మిని బమ్మి, బమ్మిని తిమ్మి చేసే 
వారు. వాదంలో నెగ్గడమే వారికి కావలసింది. ఆ వాదంలోని సారాంశం 
నిజమా కాదా అనేది వారికి అక్కర్లేదు. ముఖ్యంగా ఏథిన్పులోని ధనిక యువ 
కులు బాగా జీతాలు చెల్లించి ఈ నాదవిద్య నేర్చుకునేవారు. సోఫిస్టులు ధనా 
ర్టనే లక్ష్యంగా పెట్టుకున్నారు కనుక వారు ధనిక స్వామ్యాన్ని బలపరిచేవారు. 
వారివల్ల సోఫిజం అనే తత (శాఖ అంతటికీ చెడ్డ పేరు వచ్చింది. 


అయితే, ప్రోటాగరస్‌, అతనితోపాటు గార్జియస్‌ అనే మరొక సోఫిస్టు 
మాత్రం ఇంత చౌకబారుగా ప్రవర్తించేవారు కాదు. వారు నిజంగా 
మహావండితులు, జిజ్ఞాసువులు. వారి వాదాలను ఇక్కడ వరిశీరిద్దాము : 


ప్రోటాగరన్‌ “మానవుడే అన్నిటికీ కొలమానం” అని కలగానం చేయడంలో 
ఉద్దేశం ఇది :- 


ఏది సత్యం ఏదసత్యం? 


సార్వజనీనం, సార్వకాలికం అయిన సత్యం లేదు. ఎవడి సత్యం వాడిది. 
ఎప్పటి సత్యం అప్పటిది. 


ఒకడికి ఏది సత్యమని తోస్తే అదే సత్యం. అది వాడికే సత్యం. మరొకడికి 
కాదు అ మరొకడికి వీది సత్యమని తోస్తుందో వాడికి అదే సత్యం. వాడికి 
ఏది అసత్యమని తోస్తుందో అది వాడికి అసత్యం. 


నీవు చెప్పేది నీకు సత్యమైతే, నేను చెప్పేది నాకు సత్యం. ఈరెండిం 
టిలో ఏది అస్తలు సత్యమో నిర్భయించగల విశ (జనీన ప్రమాణం ప్రపంచంలో 
లేదు. నీ సత్యంకంటె నా సత్యం ఎక్కువ సత్యమని చెవ్పడానికైనా వీలులేదు. 


అలాగే కాలక్రమాన సత్యం మారిపోతుంది. నీకు నిన్న నిజమనిపంచింది 
ఇవాళ నిజం అనిపించకపోవచ్చు. కనుక అది నీకు నిన్న నిజం ఇవాళ 


“అనిజంి. ఏదైనా ఒకటి నిజం అంటున్నామంటే అది నిజం అనిపించినంత 
సేపే నిజం. ఆ తర్వాత “అనిజంి. 


78 బశ దర్శ గనం 


కనుక సత్యం మనిషి మనిషికీ మారిపోవడమే కాదు. రోజురోజుకీ, గడియ 
గడియకీ మారిపోతుంది. ఇలా క్షణ క్షణం, వ్యక్తి వ్యక్తికీ సత్యం మారిపో 
తుంటే ఇక సత్యాన్వేషణ దేనికి? తత మీమాంస దేనికి? దండగ కాదా? 


తత్వవేత్తలు రకరగాలుగా సత్య నిర్ణయం చేశారు. వాటిలో ఏది _ నిజం? 
రెండు భిన్న, విరుద్ద వాదాలుంపే. రెండూ నిజమే కావచ్చు. వాటిలో ఒకటి 
మరొక దానికంటే ఎక్కువ నిజం అని చెప్పడానికి వీలులేదు. 


ఏది ఎక్కువ మంచిది? 


కొని ఒక అభిప్రాయంకంటె నురొకటి ఎక్కువ నిజం కాకపోయినా, దాని 
కంటి ఇది ఎక్కువ ఆమోదయోగ్యం కావచ్చు. ఉదాహరణకు కామెర్ల వ్యాధి 
వచ్చిన వాడికి అన్ని వస్తువులు వచ్చగా కనిపిస్తాయి. వాడి దృష్టికి ఆ వచ్చద 
నమే నిజం. 


అయితే కామెర్లరోగం రావడంకంటె కొ మెర్తరోగం రాకపోవడం వాంఛనీయం 
కనుక, అన్ని వస్తువులు పచ్చగా వున్నాయనే అభిప్రాయంకంటె అన్ని వస్తువులు 
రకరకాల రంగులలో వున్నాయనే అభిప్రాయం ఎక్కువ వాంఛనీయం, ఎక్కువ 
ఆమోదయోగ్యం. అంటే అధిక సంఖ్యాకులు అంగీకరించే అభిప్రాయం ఎక్కువ 


నిజం కాకపోయినా, ఎక్కువ మంచిదని ఆర్థం చేసుకోవాలి. (ోవదుగురాడు 
మాట పాడియై ధరజెల్లు.”) 


మొత్తంపై ప్రోటాగరస్‌ సిద్దాంతం వట్టి వితండవాదంగా, పిడివాదంగా కని 
పిస్తుంది. ఇతని గురించిన ఒక కథను బెర్జాాండ్‌ రస్సెల్‌ తన “హిస్టరీ ఆఫ్‌ 
వెస్టర్న్‌ ఫిలాసఫీ”లో ఉదాహరించాడు. ప్రోటాగరస్‌ ఒక యువకుడికి వాదవిద్య 
నేర్చ్పాడట. ఆ యువకుడు చదువు పూర్తయిన తరవాత మొట్టమొదటి 
వ్యాజ్యంలో గెలిస్తే గురుదక్షిణ ఇచ్చుకోవాలి. గెలవకపోతే ఇవ్వనక్కరలేదు. 
ఇదీ షరతు. కాన్సి ఆ యువకుడు చదువు వూర్తయిన తర్వాత ఎంతకాలానికీ 
గురుదక్షిణ ఇవ్వలేదట. దానితో ప్రోటాగరస్‌కు కోవం వచ్చి తనకు అతడు 
బాకీ వున్నాడంటూ న్యాయస్థానంలో దావా వేశాడు. అందులో ఆ యువకుడు 
తన తరవున తానే వాదించుకున్నాడు. అదే అతని మొదటి వ్యాజ్యం. షరతు 
ప్రకారం ప్రోటాగరస్‌కు గురుదక్షిణ వస్తుందా రాదా? ఆలోచించండి. 


గారియనస్‌ 
(= 


ప్రోటాగరస్‌ తర్వాత సోఫిస్టు తాత్వికులలో గట్టివాడు గార్జియస్‌. ఇతడు 
క్రీస్తు వూర్వం 488 లో జన్మించి. 375 వరకు - అంటే. సూరేళ్లకు పైగా 


సోఫీన్టుల వాద (బ్రహ్మో పొనన 70 


- జీవించాడని (ప్రతీతి, సిసిలీలో లఅియోంటినీ నగరంలో పుట్టాడు. గొప్ప 


వక్త, వాద చతురుడు. అందంగా, అద్భుతంగా వాదించి శ్రోతలను ముగ్గులను 
చేసేవాడట. 


ఒకసారి సిరక్యూజ్‌ నగర రాజ్యానికి, లియోంటినీ రాజ్యానికి పోరాటం సంభ 
వించగా సహాయం కోరవలసిందిగా ఏథెన్సు నగరానికి ఒక రాయబార బృందాన్ని 
లియోంటినీ వాసులు వంపించారట. ఆ బృందం నాయకుడు గొర్హియస్‌. 
అతడు ఏథెన్సు వెళ్లి దాని శోభను చూసి ముగ్దుడై అక్కడే స్టిరవడ్డాడట. 


వాద చాతుర్యంలో ఇతడు ప్రోటాగరస్‌ను మించిపోయినట్టు కనిపిస్తుంది. 
ఇతడు కూడా తన వూర్వులవలె ఒక “ఆన్‌ నేచర్‌” గ్రంథం వ్రాశాడు. వరమ 
సత్యాలు, అంతిమ సత్యాలు కేవలసత్యాలు లేవన్నది ఇతని సిద్దాంతం. ఇంద్రి 
యాలద్వారా లభించే జ్ఞానం ప్రామాణికం కాదు. అది నిరంతరం మారిపోతూ 
వుంటుంది.. అలాగే మనస్సు ద్వారా లభించే జ్ఞానం కూడా విశ సనీయమైంది 
కాదు. మనస్సు వున్నదాన్ని, లేనిదాన్ని కూడా ఊహించగలదు. అందులో ఏది 
సత్యమో తెలుసుకోగల శక్తి మనస్సుకు లేదు. 


“లేదు సుమా, ఏదీ లేదు సుమా!” 


అందుచేత సత్యం అనేది లేదు. అంతేకాదు, అసలు ఏది లేదు- Nothing 
ణమ అని గార్హియస్‌ నిర్దారణ చేశాడు. 


ఒకవేళ ఏదైనా సత్యం వున్నప్పటికీ దాన్ని మనం _ తెలుసుకోలేమని, అది 
అజ్జేయమని అతడు చెప్పాడు. 


ఇంకా కొంచెం ముందుకుపోయి, సత్యాన్ని ఒకవేళ మనం తెలుసుకున్నప్ప 
టికి, దాన్ని ఇతరులకు తెలియజేయలేమన్నాడు. 


ఎందుకంకేు మనం తెలుసుకున్నదాన్ని ఇతరులకు తెలియజెప్పాలంటి దానికి 
భాష కావాలి.. భాష అంటే శబ్దాలు. శబ్దం కాని సత్యాన్ని శబ్దం ఇతరులకు 
ఎలా తెలియజేయగలదు? అని గార్హియస్‌ ప్రశ్నించాడు. 


ఉదాహరణకు “ఎరువు” అనే మాట మనం ఉచ్చరించినవ్పుడు ఒకానొక 
శబ్దం చెవికి వినిపిస్తుంది. కాని ఎరువు అనేది కంటికి కనబడే ఒక రంగు 
కదా? చెవికి వినబడే శబ్దం ద్వారా కంటికి కనబడే రంగును ఎలా తెలియజేయ 
గలం? శబ్దం రంగు కాజాలదు కదా? ఒకవేళ తెలియజేస్తే ఎరువు అనే శబ్దం 


ద్వారా మనం దేన్ని ఉద్దేశించామో, దాని యొక్క జ్ఞానమే అవతలివాడిలో 
కలుగుతున్నదని ఎలా చెప్పగలం? 


80 వెళ్ల (దర్శనం 
వొగరా వివ సంప్పకౌ...? 
చా లీ 


శబ్దం ద్వారా శబ్బార్థాన్ని స్టురింపజేయజాలమని గార్హియస్‌ చెప్పినదాన్ని 
యి దులా ఎ జు 
మరొక విధంగా కూడా నిరూపించవచ్చు. ఉదాహరణకు ఒక జనుషాంధుడిని-- 
అంటే వుట్టుగుడ్డివాడిని-- తీసుకుందాము. ఒక వస్తువు ఎర్రగా వున్నదని, 
అతని వద్ద ఎంత సేపు ఎన్ని విధాలుగా వర్తించినా ఎరువురంగును గురించిన 


జ్ఞానాన్ని అతనికి కలుగ జేయడం సాధ్యమా? కనుక శబ్దంవేరు, శబ్దార్ధంవేరు 
అన్నమాటే కదా! - 


శబ్దానికి, దాని అర్జానికి మధ్య అగాధం ఆధునిక కాలానికి చెందిన మనకు 
వాడగా వాడగా, అరిగిపోయి అర్జాన్ని కోల్పోయిన విషయం మనకు తెలిసినదే. 


ఉదాహరణకు ప్రజాస్వామ్యం, సోషలిజం వంటి వివిధ పదాలు నిర్హిష్టార్థం 
కోల్పోయాయి. ప్రజాస్వామ్యం అనేదాన్ని సోవియట్‌ యూనియన్‌లో ఒక 
అర్హంలో ఉపయోగిస్తే అమెరికాలో మరొక అర్హంలో ఉపయోగిస్తారు. వ్యక్తి 
స్వేచ్చ అనే మాట కూడా అంతే. చాలా మాటలు ఒక్కొక్కరికి ఒక్కొక్క 
విధంగా అర్హం అవుతాయి. దీనివల్ల గందరగోళం ఏర్పడుతుంది. 


ఈ గందరగోళం ఆధునిక కాలపు “అసిత వాదం” (EXstentialism)లో 
ఒక ముఖ్య సిద్దాంతం. (ప్రవంచానికి, జీవితానికి అర్హం లేదని అవి అసంబద్ద 
మైనవని (1'absurdite సార్త్ర, కామూస్‌ వంటి అస్తి త్వవాదుల ప్రవచనం. 


ఈ అసంబద్దతా వాదానికి సాహిత్య రూవమిచ్చినవారు శామ్యూల్‌ బెకెట్‌, 
యూజీన్‌ అయనెస్కో వంటి అసంబద్ధ నాటకాల (Plays of the absurd) రచ 
యితలు. బెకెట్‌ . వ్రాసిన “వెయిటింగ్‌ ఫర్‌ గోడో”, అయనెస్కో వ్రాసిన 
కా టు గెట్‌ రిడ్‌ ఆఫ్‌ ఇట్‌” వంటి నాటకాలలో శబ్దార్దాలముధ్య అగా 
ధాన్ని (2126౦09) స్పష్టంగా చూడవచ్చు. “నిర్రేశించిన భావాలను వాక్యాలు 
బట్వాడా చెయ్యవు” అని ఆరుద్ర వ్రాసింది ఈ అగాధాన్ని దృష్టిలో పెట్టుకునే. 

మొత్తంపై సోఫిస్టు తాత్వికులు తమ పిడివాదం ఎక్కడికి తీసుకుపోతే అక్కడి 
వరకు పోయారు. ఇంద్రియజ్ఞానం నమ్మడానికి వీలులేనిదన్నారు. కేవల జ్ఞానం 
(Absolute knowledge) అనేది అసాధ్యమన్నారు. కేవల సత్యం (Absolute 
truth) అనేది లేదన్నారు. సత్యం, అసత్యం అనేవి సౌొషేక్షమని (4126ల, 
ఒకరికి సత్యమైంది మరొకరికి అసత్యం కావచ్చునని, ఒకప్పుడు సత్యమైంది 
మరొకప్పుడు అసత్యం కావచ్చునని వాదించారు. 


సాపేక్ష నీతి 


అంతటితో వారు ఆగలేదు. ఇదే సాషేక్షనూత్రాన్ని "నీతి నియమాలకు 


_ సోఫిన్టుల వాద (బ్రహ్మో పొనన 81 


కూడా వర్తింవచేశారు. ఒకరికి. నీతి అనిపించింది మరొకరికి నీతి కాకపోవచ్చు. 
ఒకప్పుడు "నీతి అనిపించింది మరొకప్పుడు నీతి కాకపోవచ్చు. కేవల నీతి 
(Absolute virtue) అనేది లేదు. 


మరి నీతిని కూడా ఇలా సాపషేక్షంచేస్తే వైయక్తికం, చేస్తే సంఘం ఎలా 
నడుస్తుంది? అంతా గందరగోళంగా తయారుకాదా? 


ప్రోటాగరన్‌ ఇంత అడ్డగోలుగా వాదించలేదని బెర్జాాండ్‌ రస్సెల్‌ అభిప్రా 
యవడ్డాడు. అధిక సంఖ్యాకులు ఏది నీతి అంటే అది నీతి అవుతుందని 
సంప్రదాయ (ప్రామాణ్యాన్ని ప్రోటాగరన్‌ ఒప్పుకున్నాడని రస్పెల్‌ వ్రాశాడు. 


అతివాదులు 


కాని, సోఫిస్టులలో మరీ తీవ్ర వాదులు కొందరున్నారు. వారు నీతి నియ 
మాల ప్రామాణికతను, సార్వజనీనతను అంగీకరించలేదు. కాలిక్షీస్‌ అనే సోఫిస్టు 
తాత్వికుని సిద్దాంతం ప్రకారం నీతి అనేది బలవంతులైన కొద్దిమందిని నిగ్రహించి 
అదుపులో వురిచడానికిగాను బలహీనులైన అధిక సంఖ్యాకులు కలిసి ఏర్పరచిన 


కట్టుబాటు. (ఆధునిక కాలంలో జర్మన్‌ తత్వవేత్త నీషే (1884-1900) 
భావాలకు ఇది దగ్గర.) 


(థ్రేసిమేకస్‌ అనే మరొక సోఫిస్టు వున్నాడు. అతని సిద్దాంతం ప్రకారం 
నీతి అనేది బలహీనులైన అధిక సంఖ్యాకుల నిర్మాణణ కాదు. అది కొద్దిమంది 
బలవంతులు అధిక సంఖ్యాకులై న బలహీనులను అణచి వుంచడానికి నిర్మించిన 


వ్యవస్థ. అంటే బలవంతుడు లేదా అధికారంలో వున్నవాడు ఏది నీతి అంటే 
అదే నీతి. ఏది అవినీతి అంకే అదే అవినీతి. 


క్రీస్తు వూర్వం అయిదవ శతాబ్ది రెండవ అర్హభాగంతో ' ఏథెన్సులోను, 
మిగిలిన గ్రీకు నగర రాజ్యాలలోను తత్వ మీమాంస ఇంత అడ్డ దిడ్డంగా 
తయారైంది. సోఫిస్టుల ఉవదేశాలు, వాదోవవాదాలతో సత్యం, జ్ఞానం, నీతి, 
నియమం వంటివన్నీ విలువను కోల్పోయాయి. ఈ _ అవ్యవస్థలోనుంచి ఒక 
వ్యవస్థను, ఒక పద్దతిని సృష్టించి తత్వచింతనను వూర్వంకంటె పై స్థాయిలోకి 
తీసుకు వెళ్లడానికి ప్రయత్నించినవారు సోక్రటీస్‌, అతని శిష్యుడు స్లేటో. 


కొన్ని సతలితాలు 
ఇని 


సోఫ్టిస్టుల తత్వాన్వేషణ వట్టి వాచాలత్వంగా, శుష్కుక్రీడగా, కోడిగుడ్డుకు 
ఈకలు పకడంగా తయారై నప్పటికి వారు ప్రారంభించిన ఉద్యమంవల్ల తాత్విక 


గ్ర విశ (దర్శ సనం 


ప్రపంచంలో కొన్ని సత్తలితాలు కలుగకపోలేదు. సోఫీస్టులు ప్రతిదానిని ప్రశ్నిం 
చారు. ఎవరి ప్రమాణాన్ని కూడా వారు అంగీకరించలేదు. సంఘం ప్రమాణాన్ని 
సయితం వారు అంగీకరించలేదు. సార్వకాలికమైన సత్యంగాని, నీతిగాని లేవన్నారు. 


ఒక ఆచారం, లేదా ఒక విశ్వాసం ఒక వ్యవస్థ లేదా ఒక మతం 
తరతలాలుగా వస్తున్నంతమాత్రాన దాన్ని, వ్రశ్నించరాదనిి ధిక్కరించరాదని, 
ఎక్కడా నిబంధన లేదన్నారు. ఇది. విజ్ఞానశా.స్త్రాల .వురోగతికి, సాంఘిక, 
రాజకీయ వ్యవస్థలలో మార్పులకు దోహదంచేసిన ధోరణి అనడంలో సందేహం 


లేదు. అయితే ఈ ధోరణిని మరీ విపరీత స్తాయికి తిసుకపోవడమే సోఫిన్లులు 
చేసిన తప్పు. 


వ్యక్తి స్వేచ్చావాదం 


వ్యక్తిని వారు విశ్వకేంద్రంలో నిలబెట్టారు. ఇది సమర్హించదగిందే. వ్యక్తి 
ల వ్‌ 
విలువను వ్యక్తి (శ్రేయస్సును మించిన సంఘ (శేయస్సు లేదు. అయితే ఈ 
వైయక్తిక వాదాన్ని (14గరుటుయ్ర). మరీ విపరీత స్తాయికి తీసుకుపోవడమే 
సోఫీసులు చేసిన తప్పు, పోఫిసుల తాతి సక. సీదాంతాలను తూచా తప్పకుండా 
=) లు | లు 
అనుకరిస్తే సంఘం అరాజకం కాకతప్పదు. 
చారిత్రకంగా చూస్తే సోఫిస్టులను స్వేచ్చాలోచనా (free thinking) ధోరణికి 
ప్రోదిచేసినవారుగా గుర్తించవలసివస్తుంది. ఏది సత్యం, ఏది అసత్యం, ఏది నీతి 
ఏది అవినీతి అని మౌలికమైన ప్రశ్నలే వారు వేశారు. 


ఇవే ప్రశ్నలను వేసి, సత్యాన్వేషణను నిర్మాణాత్మకమైన మార్గానికి మళ్లిం 
చిన మహామనీషి సోక్రటీస్‌. 





11 
సో కటీస్‌ ఉజ్జ(ల జీవితగాథ 


ధీకోదాత్తంగా జీవించినవారు ప్రవంచ చరిత్రలో అనేకు లున్నారు. కొని, ధీరో 


దాత్తంగా జీవించి, ధీరోదాత్తంగా మరణించిన వారు అరుదు. అట్టి అరుదైన 
మహా వ్యక్తులలో సోక్రటీస్‌ ఒకడు. 


సోక్రటీస్‌ జీవితం ఎంత ఉత్తేజకరమైందో, మరణం అంత ఉత్తేజకరమైంది, 
అంత ఉజ్వలమైంది. యోగివలె జీవించి, త్యాగివలె మరణించాడు. అతని వలె 


తమ విశ్వాసాల కోసం ప్రాణాలు తృణప్రాయాలుగా త్యజించగలవారు నూటి 
కొకరు, కోటికొకరు కూడా వుండరు. 


సోక్రటీస్‌ (క్రీస్తు పూర్వం 470 లో ఏథెన్సులో జన్మించాడు. అప్పటికి 
ఏథెన్సు గ్రీకు రాజ్యాలన్నింటిలోకి ఉచ్చస్థితిలో వున్నది. అంతకు ఇరవై ఏళ్ల 
ముందు పర్షియనుల నుంచి (గ్రీకు ప్రాంతాలను విముక్తం చేయడానికి జరి 
గిన యుద్దాలలో అది (గ్రీకులకు నాయకత్వం వహించి విజయం సాధించింది. 
ఆ తర్వాత పదేళ్లకు జరిగిన యుద్దాలలో కూడా అది పర్షియన్‌లను తన 
నౌకా బలాధిక్యంతో ఓడించి, (గ్రీకు రాజ్యాలలో తన ఉన్నత స్థానాన్ని నిల 
బెట్టుకున్నది. పెరిక్షీస్‌ నాయకత్వాన వీథెన్సు గ్రీకులకు రాజకీయ, వాణిజ్య, 


84 విళ్ల (దర్శనం 


సాంస్కృతిక కేంద్రంగా భాసిల్లింది. సోక్రటీస్‌ యౌవనం వెరిక్టీన్‌ కాలంలోనే 
గడిచింది. 


అప్పటివరకు ఏథెన్సు నగరానికి తత్వచింతనకు సగమెరుక. అది (పధా 
నంగా వాణిజ్య కేంద్రంగా వుండేది, మొదటిసారిగా అనగ్జాగరసితోనే ఏథిన్సు 
పౌరులకు తత్వశా,స్త్ర, వాసన తగిలింది. అయితే అనగ్జారస్‌ ఏథిన్సులో వుట్టి 


వెరిగినవాడు కాదు. పపెరిక్తీస్‌ ఆహ్వానంపై ఐనోనియానుంచి వచ్చి ఏధెన్సులో 
స్టిరపడినవాడు. 


గ్రీకుబుషులు 


కాగ్కా ఏథెన్సులో వుట్టి పెరిగి, జీవించి మరణించిన మొదటి తత్వవేత్త 
సోక్రటీస్‌. అతనితో గ్రీకు తత్వశా,స్తానికి ఏథెన్సు ప్రధాన కేంద్ర మైంది. 
అతని శిష్యుడు స్రేటో కూడా ఏథెన్సులో వుట్టి వెరిగినవాడే. ప్లేటో - శిమ్యుడు 
అరిస్టాటిల్‌ జన్మస్థలం ఏథిన్సు కాకపోయినా ఏథెన్సులో స్ట్రరవడి అక్కడే 
తన తత్వాధ్యయన కేంద్రాన్ని స్థాపించుకున్నాడు. పాశ్చాత్య తత్వశాస్త్రానికి ఈ 
ముగ్గురు మూల స్తంభాలవంటివారు. మీ బుషులెవరని అడిగితే పాశ్చాత్యులు 


ఈ ముగ్గురి పేర్లే చెబుతారు. సోక్రటీస్‌ ప్లేటో, అరిస్టాటిల్‌ - అది వారి 
దార్శనికుల ప్రవర. 


సోక్రటీస్‌ తండ్రి సోఫోనిస్కరస్‌ వృత్తి రీత్యా శిల్పి. తల్లి ఫీనా చెటీ మంత్ర 
సాని. పెద్దగా కలిగినవారు కాదు కాన్సి లేనివారు కూడా కాదు. తండడ్రివలె 
సోక్రటీస్‌ కూడా శిల్పం అభ్యసించాడు. కాని అతనికి శిల్పవృత్తివై మనసు 
పోలేదు. రేఖా గణితం, ఖగోళశాస్త్రం అధ్యయనం చేశాడు. కాన్హి అతనికి 
మైలీషియన్‌, ఇటాలియన్‌ తాత్వికుల విశ్వజిజ్ఞాస ఏమంత ఆసక్తి కలిగించలేదు. 
సోఫిస్టులవలె అతనికి కూడా మానవ జీవితమే అధ్యయన విషయమైంది. 


ముఖ్యంగా సోక్రటీస్‌ జీవిత లక్ష్యాన్ని, జీవిత విధానాన్ని మార్చివేసిన సంఘ 
టన ఒకటున్నది. ఒకసారి ఒక మిత్రుడితో కల్తిసి డెల్టీవద్ద గల అపోలో 
దేవాలయానికి వెళ్ళాడు. అక్కడ అపోలో తనను ఉపాసించే గణాచారి డా రా 
ప్రశ్నలకు సమాధానాలు చెబుతాడని, తన సందేశాలు వినిపిస్తాడని ప్రతొతి. 


ఎవరు మహా జాని ? 
శా 


గణాచారి (0164ల “ఎవరు మీరు?” అని (ప్రశ్నించింది. 


“నేను సోక్రటీస్‌ను. నాకు తెలిసింది ఒకళే- నాకు ఏమీ తెలియదని-” 
అన్నాడు సోక్రటీస్‌. 


సోకటీన్‌ ఉద్ది (ల జీవితగాథ రిక్‌ 


“ ప్రపంచంలోకెల్లా మహాజ్ఞాని ఎవరు?” అని అతని మిత్రుడు ప్రశ్నించాడు. 


“నిన్ను నీవు తెలుసుకో (10% ౬౪5౭1. మానవులలో సోక్రటీస్‌ కంటె 
మహాజ్ఞాని లేడు” అని గణాచారి దైవ సందేశం వినిపించింది. 


ఈ సమాధానానికి సోక్రటీస్‌ నివ్వెరపోయాడు. తనకేమీ తెలియదనే 
విషయం తనకు తెలిసినందుకే తనను మహోజ్ఞానిగా గణాచారి వర్షించిందా? లేక 
నిజంగా తొను అందరిలోకి తెలివై నవాణా? ఈ సంశయం అతనిని పీడించింది. 


ఇక్క ఆనాటి నుంచి తన కంటె జ్ఞానిని వెదికి పట్టుకోవాలని డెర్తీ గణా 
చారి మాటి నిజం కాదని రుజువు చేయాలని పట్టుదలతో సోక్రటీస్‌ అన్వేషణ 
ప్రారంభించాడు. ఆ నిరంతరాన్వేషజే అతని విషాద మరణానికి దారితీసింది. 


తెలతెల వారుతుండగా వీథులలోకి బయలుదేరేవాడు త్రోవలో ఎవరు కని 
పీస్తే వారితో వాదం వెట్టుకునేవాణు. అతని వాద పద్దతిని “డయలెక్తిక్‌” 
(గతి తార్కిక పద్దతి) అంటారు. దీనిని ఈలియా నగరానికి చెందిన జీనో 
ప్రారంభించాడని మనం ఇంతకుముందు తెలుసుకున్నాము. ఆ పద్దతిని ఒక 
గొప్ప కళగా వెంపొందించినవాడు సోక్రటీస్‌. 


ప్రశ్న వేయడం, సమాధానం రాబట్టి దాన్ని పూర్వపక్షం చేసి మరొక 
ప్రశ్న వేయడం- ఈ విధంగా ఆ ప్రక్రియ నడుస్తుంది. 


ఎంతటి మేధావినైనా అతడు వాదంలో చిత్తు చేసేవాడు. వాదంలో అతడిని 


శిడించినవారు లేరు. తనకంటే మహాజ్ఞానిని కనుగొనాలన్న అతని జీవితాశయం 
నెరవేరలేదు. 


ఏమి టిది? 


._ “చో టొ” (08) అనే గ్రీకు మాట సోక్రటీస్‌ ఊతపదం. దాని అర్హం 
“ఏమిటిది?” అని. 


ఉనిత్రి అంటే నీకు తెలుసునంటున్నావుకదా? నీతి అంపే నీ నిర్వచనం?” 


"స్నేహం అంపే ఏమిటి? (పేమ, న్యాయం, ధర్మం, జ్ఞానం, సౌందర్యం, 
సత్యం, దేశభక్తి, మతం, దేవతలు-ఒకటేమిటి? దేని ప్రసక్తి వస్తే దాన్ని 
ముందు స్పష్టంగా నిర్వచించమనేవాడు. 


ఏ విషయమైనా సరిగా నిర్వచించడ మే జ్ఞానం అనేవాడు. “జ్ఞానమే నీతి” 
(Virtue is knowledge) అనేవాడు. అంతు ఏది నీతి అనేది తెలుసుకుంకే మాన 


86 విశ్లాదర్భునం 


వుడు అవినీతిని పరిహరించి నీతిమంతుడై జీవించగలడని అతని భానం. (పేమ, 
న్నేహం, ధైర్యం [మొదలైన సద్గుణాల మౌలిక స్వభావాన్ని గుర్తెరిగితే మాన 
వుడు వాటిని తప్పక అలవరచుకుంటాడని, ఉత్తమ జీవితాన్ని గడపగలడని 
అతని నమ్మకం. కనుక సరియైన జ్ఞానానికి అతడు అధిక ప్రాముఖ్య మిచ్చేవాడు, 


జ్ఞానం అనేది నేర్చుకుంటే వచ్చేది కనుక, జ్ఞానమే నీతి కనుక్క నీతిని 
నేర్చ వచ్చునని అతని ఉద్దేశం. 


జోరీగ, మంత్రసాని 


సోక్రటీస్‌ తనను తాను జోరీగ [616%] గా వర్లించుకున్నాడు. జోరీగ 
లాగా తోటి మానవులను కుట్టి వారిని ఆలోచించేటట్టుగా, సత్యాన్ని అన్వేషిం 
చేటట్టుగా చేయవలసిందని దేవుడు తనను ఆదేశించాడని అతడు వెవుకున్నాడు. 


అతడు తనను తాను మంత్రసానిగా కూడా వర్షించుకున్నాడు. “మా అమ్మ 
మంత్రసాని-నేనూ అదే వృత్తిని స్వీకరించాను. నాతోటి మానవుల మనస్సులు 
ఉదాత్త మైన భావాలను ప్రసవించేటట్టు చేయడమే నా వృత్తి” అనేవాడు. 


సోక్రటీస్‌ కురూపి అని ప్రతీతి. పొట్టిగా లావుగా వుండేవాడు. బట్టుతల, 


బానపొట్టు, వెడల్పాటి ముక్కు వెడద నోరు, మిడిగుడ్డు, గుండ్రని ముఖం--ఇదీ 
EA) యం 
అతని రూపం. 


దేశికోత్తముడు 


అయితేనేం, అతడిని మానవోత్తముడుగా సమకాలికులు, తరువాతివారు కీర్తిం 
చారు, ఏథెన్సు నగరంలో అతనికి అనేకులు శిష్యులయ్యారు. వారిలో ఆనాటి 
కురీన కుటుంబాలకు చెందిన ధనికయువకు లనేకులుండేవారు. వారు అత 
డిని ప్రాణాధికంగా (వేమించేవారు, దేశికోత్తముడుగా గౌరవించేవారు. " అతడు 
వురవీథులలో బయలుదేరితే వారు అతని చెంట నడిచేవారు. ఆనాడు మేధా 
వులుగా రాజకీయ (ప్రముఖులుగా, కళాకారులుగా కవులుగా "పేరుపొందెనవారిని 
అతడు వాదంలో అవలీలగా తలకిందులు చేస్తుండగా శిష్యులు సంతోషోతిరే 
కంతో చప్పట్లు చరిచేవారు. అతని వాగమృత ధారలను వారు తనివి తీరా 
ఆస్వాదించేవారు. అతని వాగ్షరిలో వారు సుస్నాతులై వునీతులమైనామని 


భావించేవారు. అతడు నోరు విప్పి మాట్లాడ మొదలు వెడితే అతని రూపం 
ఎవరికీ స్తురణలో వుండేది కాదు. 


అతనికి రేపటి గురించిన చింతలేదు. కోరికోరి పేదరికాన్ని వదించాడు. 


సోక్రటేన్‌ ఉజ్జ (ల జీవితగాథ 87 


. వ్రభుత్వోద్యోగాలు దొరకక కాదు. ఉద్యోగం చేస్తే తన నీతి నిజాయితీలకు 
- తిలోదకాలివ్యవలసి వస్తుందని అతని భయం. 


“ఇతరులు తినడానికిబ్రతుకుతారు. నేను బ్రతకటానికితింటాను” అనేవాడు. 
గయ్యాళి గంప 


ఆలస్యంగా పెళ్లి చేసుకున్నాడు. భార్య పేరు జాంతిప్పీ. ఆమె గయ్యాళి 
గంపగా "వేరు పొందింది. భర్తను అస్తమానం సాధించేది. కాని ఇందుకు 
ఆమెను తప్పు పట్టడానికి లేదు. బహుశా భర్త ఉద్యోగం సద్యోగం లేకుండా 
బలాదూరుగా తిరగడం, తన గతి తన ముగ్గురు పిల్లల ఆలనాపాలనా చూడ 


కుండా తాను నిర్విచారంగా కూర్చోడం చూస్తే అమెకు అరికాలిమంట నెత్తి 
కెక్కేది. దానితో అతడు కనిపిస్తే తట్ట్రెపోసేది. 


అందుకనే అతడు సాధారణంగా ఇంటిపట్టున వుండేవాడు కాడు. ఏ నాలుగు 
వీధుల కూడరిలోనో,. ఏ దేవాలయం మెట్టు మీదనో, ఎవరింటిలోనో, ఎవరితోనో, 
జీవిత సత్యాలను నిర్వచిస్తూ, వాదిస్తూ, ₹ేదిస్తూ రోజంతా గడిపేవాడు. ఎవరైనా 
ఆహ్వానిస్తే వారితోవెళ్లి కడుపునిండా భోజనం చేసేవాడు. లేకపోతే అంతే 


నిర్విచారంగా వస్తు పడుకునేవాడు. “ఆహారానికి రుచి కలిగించేది ఆకరి” అనేది 
అతని మరొక సూక్తి. 


తత్వ ముధుపాన గోప్పి 


కాని అతని శిష్యులు, అభిమానులు అతడు తమ ఇంటికి వచ్చి తమతో 
విందారగించడమే మహాభాగ్యంగా భావించేవారు. అతనికి మద్యపానం అలవాటు 
లేదు. కాని ఎప్పుడైనా మిత్రులు మొగమాట చెడితే తాగేవాడు. వాగడంలో 
వలె తాగడంలో కూడా అతనితో పోటీలో ఎవరూ నెగ్గేవారుకారు. ఎంత 
తాగినా చెక్కు చెదిరేవాడు కాడు. విందు తర్వాత పానగోష్మి దానితోపాటు 
తత్వగోప్పి-అలా రాత్రి బాగా పొద్దుపోయేవరకు కాలక్షేపం చేసేవాడు. ఒకరి 
తర్వాత ఒకరు మత్తెక్కి పడిపోయిన తర్వాత, వారిని సరిగా పడుకోబెట్టి, 
దుప్పట్లు కప్పి తన దారిన తను పోయేవాడు. మల్లీ తెల్లవారుతూనే తనతో 
వాదించేవారిని వెదుకుతూ ఊళ్లోకి బయలుదేరేవాడు. అతని జీవితం నిరంతర 
సత్యా న్వేషణోత్సవ యాత్రగా గడిచేది. 


అతనికి ఒకే ఒక పాతకోటు వుండేది. వేసవికాన్సీ చలికాలంకానీ అదే 
తొడిగేవాడు. లోపల చొక్కా వుంజేది కాదు. కాలికి జోళ్లు వుండేవి కావు. 
ఎంత చలికాలమైనా అలాగే తిరిగేవాడు. స్టతప్రజ్ఞతకు మూర్తిభవన్నిర్వచనంలా 


88 బళ (దర్శ స్థనం 


వుండేవాడు. అతడు ఒకవుడు సైనికుడుగా యుద్దాలలో పాల్గొన్నాడు. ఒకసారి 

చలికాలంలో జోరుగా మంచు కురుస్తుండగా, తోటి సైనికులంత్నా, వంటినిండా 

దుస్తులు వేసుకుని దువ్పట్టు కప్పుకుని, కాళ్లకి జోళ్ళు తొడుక్కుని కూడా 
ద యర్రా రా య 

మంచుమీద నడవలేక, నడవలేక నానా అవస్థలు పడుతూ నడుస్తున్నారు. 

సోక్రటీస్‌ మాత్రం వంటిపై చింకి కోటు తప్ప మరేమీ లేకుండా, జోళ్లులేని 

కాళ్లతో మంచుమీద ఏమీ ఎరగనట్టు చిద్విలాసంగా మైళ్లకి మైళ్లు నడిచాడు. 


అంతరా Ge 


అతనికి అంతర్వాణి ప్రబోధం వినబడేదట. అది అతనికి ఏమిచేయాలో 
చెప్పేది కాదు కాని ఏమి చేయకూడదో చెప్పేదట. ఏదైనా ఒక వని 
చేయబోతుండగా అది మంచిదైతే అంతర్వాణి మౌనం వహించేది. చెడు వని 
అయితే వద్దుసుమా అని హెచ్చరించేది. అంతే ఇక ఎవరు ఎంత బలవంతం 
చేసినా ఆ వని చేసేవాడు కాడు. 


ఉండి వుండి సోక్రటీస్‌ ధ్యానసమాధిని పోలిన మైమరపులోనికి వెళ్లేవాడు. 
ఒకనాడు అతడు ఊరి వెలుపల ఒకచోట తూర్పు తెల్లవారుతున్న వేళ, 
టక్కున వున్నచోటనే నిలబడిపోయాడు. ఏదో జటిలతాత్విక సమస్య మెదడును 
బాధ పెడుతున్నదో ఏమో దాన్ని గురించి ఆలోచిస్తూ అలాగే వుండిపో 
యాడు. గంటల తరబడి స్థాణువులాగ్య రాతి బొమ్మలాగ నిలబడ్డాడు. ఆ 
దృశ్యం చూసి జనం నిమ్మదిగా అతని చుట్టూ పోగయ్యారు. అతని 
కిదేమీ తెలియదు. ఇంకా ఆలోచిస్తున్నాడు. పొద్దు వాటారింది. ఆ వింతను 
తుదివరకు చూడడానికి జనం ఇళ్లకు వెళ్లి చాపలు తెచ్చుకుని రాత్రి అంతా 
ఆరుబయట పడుకుని కూర్చుని జాగారం చేశారు. తెల్లగా తెల్లవారిన తరవాత 


అతడు సమాది స్థితినుంచి మేల్కొని ఎవరినీ వలకరించకుండా తన దారిన 
తాను వెళ్లిపోయాడు. 


ఇటువంటివే అతని గురించి ఎన్నో కథలున్నాయి. ఏథెన్సులో అగొతన్‌ 
అనే విషాదాంత కవి వున్నాడు. అతడు వ్రాసిన నాటకానికి పోటీలో (ప్రథమ 
బహుమతి వచ్చింది. ఆనాడు అతడు మిత్రులందరికి విందు చేశాడు. సోక్రటీస్‌ను 
కూడా పిలుచుకురమ్మని అరిస్థోడెమస్‌ అనే మిత్రుడిని పంపించాడు. అతడు 
సోక్రటీస్‌ను వెంట పెట్టుకుని వస్తున్నాడు. మధ్యలో ఒకచోట సోక్రటీస్‌ ఏదో 
ఆలోచనలోవడి ఒకరి ఇంటి గుమ్మం ఎదుట ఆగిపోయాడు. అరిస్టోడెనున్‌ అది 
గమనించకుండా అగాతన్‌ ఇంటికి వెళ్లాడు. “సో కటీస్‌ ఏడీ?” అని అగాతన్‌ 


ప్రశ్నించాడు. వెనుకకు తిరిగి చూస్తే సోక్రటీస్‌ లేదు, విందు సగం వరకు 
అయిపోయాక గాని సోక్రటీస్‌ రాలేదు, 


సోక్రటీస్‌ ఉజ్జ (ల జీవితగాథ 89 
“పేను యన నేమి?” 


అనాటి విందులో ఏథెన్సులోని కవులు కళాకారులు తాత్వికులు ఎందరో 
పాల్గొన్నారు. “పేమ” అనే విషయమై చర్చ జరిగింది. *మధ్యమభ్యే పానీయం 
సమర్పయామి” అన్నట్టు అగాతన్‌ అందరికి మద్యం అందిస్తుండగా రసవద్గోప్పి 
కొనసాగింది. (ప్రేమను ఎవరికి తోచినట్టు వారు నిర్వచించారు. సోక్రటీస్‌ 
అన్ని నిర్వచనాలను వూర్వషక్షం చేశాడు. 


“వేమ అంతే దివ్య సౌందర్యానుభూతికోసం మానవాత్మ అర్రులుచా 
చడం. (వేమికుడు సౌందర్యాన్ని దర్శించడమే కాక్క దాన్ని సృజించాలని, 
శాశ్వతీకరించాలనిి భౌతిక దేహంలో అమరత్వబీజాన్ని ప్రతిప్పించాలని తహ 
తహలాడుతాడు. అందువల్లనే (స్త్రీ వురుషులు పరస్పరం ప్రేమించుకుంటారు. 
అందుకే తల్లిదండ్రులు తమ సంతానాన్ని (పేమిస్తారు. వారు కనేది కేవలం 


సంతానమే కాదు. నిరంతర సౌందర్యాన్వేషణలో తమ భాగస్వాములను తమ 
వారసులను, అన్వేషకులను కంటారు.” 


(పేమ ద్వారా మనం శాశ్వతీకరించగోరుతున్న ఈ సౌందర్యం ఏమిటి? 
అది వివేకం, సన్ఫీలం, ఆత్మగౌరవం, ధైర్యం, న్యాయం, విశ్వాసం, ఒక్క 
మాటలో చెప్పాలంటే సౌందర్యం అంటే సత్యం. “దేవుని వద్దకు మనలను 
సరాసది' చేర్చేదే సత్యం.” 


ఈ విధంగా సోక్రటీస్‌ ఆనాటి విందులో (ప్రేమను గురించి, సత్యం, శివం, 
సుందరం గురించి తన _ అభిప్రాయాలను విశదీకరించాడు. అతని శ్రోతలలో 
ఒకడు ప్రసిద్ద సుఖాంత నాటక రచయిత _ అరిస్తోఫనిస్‌. ఇతడు అంతకు 
ముందు సోక్రటీస్‌ను వ్యంగ్యంగా విమర్శిస్తూ “ది క్లౌడ్స్‌” (మేఘాలు) అని 
"ఒక నాటకం వ్రాశాడు కూడా. అయినా అతనికి సోక్రటీస్‌ వట్ట అభిమానం 
లేకపోలేదు. 


మరొకశోత యువకుడు, ధనికుడు స్థురద్రూపీ అయిన స్లేటో. తత్వ 

చ్‌ ఇధి ప వార్స్‌ జో 
శ్నాస్త్రప్రవంచంలో అజరామరకీర్తిపొందిన ప్లేటో సోక్రటీస్‌కు భాష్యకారుడు, 
పియశిష్యుడు. 


డెలాగ్‌ రచయిత ప్లేటో 
సోక్రటీస్‌ తన తాత్విక భావాలను స్వయంగా [గ్రంథస్తం చేయలేదు. ఆ 


పని ప్లేటో చేశాడు. తన గురువు భావాలను జీవిత విశేషాలను అతడు 
(గ్రంథస్థం చేశాడు. ప్లేటో మహా రచయిత. “డైలాగ్స్‌” (సంభాషణలు, లేక 


90 బిశ్ల(దర్ల శనం 


సంవాదాలు) అనే ప్రక్రియను అతడు ఎంచుకున్నాడు. ఆ ప్రక్రియను సోక్రటీస్‌ 
భావాలను భావితరాలకు అందజేయడానికి ఉపయోగించుకున్నాడు. 


వేదో వచనశెరి అద్భుతమైనదని అది కావ్య పరిమళాలన్ను వెదజల్లుతూ 
వుంటుందని, అంతటి ఉదాత్త గంభీర రచనలు ప్రవంచ సాహిత్యంలో అరుదని 
పాశ్చాత్య విద్వాంసులు పేర్కొంటారు. 
| గప్ప డె లాగులు 
రులు 


సోక్రటీస్‌ జీవిత విశేషాలను తెలియజేసే డైలాగులలో ముఖ్యమైనవి నాలు 
గున్నాయి. ఒకటి “సింపోజియం.” ఇందులో వస్తువు వైన పేర్కొన్న విందు, 
(ప్రేమ తత్వ విచారం. రెండవది “అపాలజీ”. దీనిలో సోక్రటీస్‌ తనపై ఆరోవ 
ణలకు సమాధానం చెబుతాడు. మూడవది “క్రిటో.” దీనిలో మరణశిక్ష వడిన 
సోక్రటీస్‌కు క్రిటో అనే శిష్యుడు దేశాంతరానికి పారిపొమ్మని సలహా ఇవ్వడం, 
సోక్రటీస్‌ నిరాకరించడం వర్షితమైంది. నాల్గవది “ఫీడో.” దీనిలో సోక్రటీస్‌ 
మరణ సన్నివేశం. ఇది ఒక గొప్ప విషాదాంత కావ్యస్తాయిలో నడుస్తుంది. 
సోక్రటీస్‌ ధీరోదాత్త వ్యక్తిత్వం దానిలో అద్బుతంగా ఆవిష్కృతమైంది. 


ఇక మిగిలిన డై లాగులలో ప్లేటో తన గురువును అడ్డం పెట్టుకుని ఆయన 
పేరుతో చాలవరకు తన స్వీయ తాత్విక సిద్దాంతాల నే ప్రవచించాడని పండితులు 
అభిప్రాయవడుతున్నారు. అన్నిటిలోకి “రివబిక్‌” అనే డైలాగు జగత్సరిసిద్ద 
మైంది. దానిలో సోక్రటీస్‌ ముఖతః ప్లేటో తన దృష్టిలో ఆదర్శ రాజ్య వ్యవస్త 
ఏ విధంగా వుండాలో వర్ణించాడు. (దీన్ని ప్లేటో గురించిన అధ్యాయాలలో 
చూద్దాము.) 


సోక్రటీస్‌ వాదప్రియుడని, వాద ప్రవీణుడని, వాదంలో అతడిని ఓడించగల 
వారు లేరని ఇంతకుముందు చెప్పుకున్నాము. అతనితో వాదంలో ఓడిపోయిన 
వారందరు అతనిపట్ల ద్వేషం వెంచుకోవడంలో ఆశ్చర్యం లేదు. నలుగురిలో 
పరాభవం పొంది వూరుకోగలవారు ఎందరుంటారు? అతడు వారిని వాదంలోకి 


దింప్‌ తమ అజ్ఞానాన్ని, తమ నైతిక, మేధా దౌర్భల్యాలను తమకు ఇతరులకు 
కూడా బట్టబయలు చేయడం వారికి సహించరానిదైంది. 


నిర్వచనోత్తరుడు 


వైగా అతడు ఇతరులను “ఈ విషయమై నీ ఉద్దేశం చెప్పు. ఈ మాటకు 
నీ నిర్వచనం ఏమిటో చెప” అని వారిచేత చెప్పించి దాన్ని వూర్వషక్షం 
చేయడం తప్పితే తన నిర్వచనాలను చెప్పేవాడు కాడు. “నేను నిర్వచించ 


సోశ్రటీన్‌ ఉబ్హ్రల జీవితగాథ 91 


గలిగితే మిమ్ము ఎందుకు అడుగుతాను? నాకు తెలిసింది ఒక్క'కే-- నాకేమీ 
తెలియదని” అనేవాడు. కొని, ఇది గడుసుగా అన్నమాట. నిజానికి అతడు 
మహాజ్ఞాని. ఇతరుల నుంచి వారి, అభిప్రాయాలను రాబట్టి, వారి చేత సత్యా 
న్వేషణ చేయించడానికే అతడు ఈ వాదప్రక్రియను ఆలంబనం చేసుకున్నాడు. 


సోక్రటీస్‌ వట్ట ఏథెన్సులోని రాజకీయ నాయకులకు, పౌరులకు కూడా 
కోధ ద్వేషాలు కలగడానికి మరికొన్ని ముఖ్య కారణాలున్నాయి. అతడు 
ఏథెన్సు పౌరులకు ఆరాధ్యులై న ఒలింపియన్‌ దేవతలను విమర్శించేవాడు. దీనితో 
అతనికి నాస్పికుడని పేరు వచ్చింది. కాని నిజానికి అతడు నాస్తికుడు కాడు. ఒకే 
దేవుడున్నాడని, ఆత్మ అనశ్వరమని అతడు విశ (సించాడు. అయినా అది ఆనాటి 
మతవిశ్వాసాలకు విరుద్దం కనుక ఏథెన్సు ప్రజలు అతడిని సహించలేకపోయారు. 


అతడు వూరికే వూసుపోకగా (ప్రశ్నలు వేయడం కాదు. నాటి రాజకీయ, 
సాంఘిక, మత విశ్వాసాల పునాదులను కదలించివేసే ప్రశ్నలు వేసేవాడు. ఆ 
విశ్వాసాలు ఎంత వనికిమాలినవో నిరూపించేవాడు. "ముఖ్యంగా అతడు అప్పటి 
ప్రజా స్వామ్య వ్యవస్థకు వ్యతిరేకి. ప్రజాస్వామ్యం అంటే గుంపు బలంవై 
ఆధారవడిన వ్యవస్థ కనుక, ఆ వ్యవస్థలో క్షుణ్ణంగా ఆలోచించి సరైన నిక్ష 
ఠా యు వ! (= రఫి 

యాలు చేయడం జరగదని, ఆవేశంతో కూడిన అవివేక నిర్ణయాలకు మాత్రమే 
ఆస్కారం కలదని అతని నమ్మకం. 


ఆనాటి రాజకీయ పరిస్టితి కూడా అతనిపట్ట ప్రజల: క్రోధానికి కారణ 
మైంది. అప్పటివరకు గ్రీకు రాజ్యాలలో ఏథెన్సుకు (ప్రబల (ప్రతిద్యంది స్సార్టా. 
ఏఛెన్సు నౌకాబలంలో మిన్న కాగా స్సార్టా కాల్బలంలో మిన్న. ఉభయరాజ్యాల 
స్పర్థలు రాజుకుని, రగులుకుని యుద్దంగా పరిణమించాయి. దాన్నే వెలోపాన్నీ 
సియన్‌ యుద్దం అంటారు. 


ఆ యుద్దంలో చివరికి (క్రీస్తు పూర్వం 404) ఏథెన్సు ఓడిపోయింది. 
ఏథిన్సులోని (ప్రజాస్వామ్య ప్రభుత్వాన్ని పడగొట్టి “30 మంది నిరంకుశులు” 
(thirty yyrants) అధికారానికి వచ్చారు. కొన్ని వారి (పభుత్వం కూడా ఎక్కు 
వకాలం కొనసాగలేదు. వారివై (ప్రజలు తిరుగుబాటు చేసి తిరిగి ప్రజాస్వామ్య 
(పభుత్వం అధికారానికి వచ్చింది. రావడమే తడవుగా తన విరోధులైన వారం 
దరిని మట్టు పెట్టడానికి (వ్రభుత్వం నిశ్చయించింది. 


సోక్రటీస్‌ పై ఆరోపణ 


ఆ విధంగా దాని దృష్టిలో పడిన ప్రబల విరోధులలో సోక్రటీస్‌ ఒకడు. ' ఈ 


92 విశ దర్శనం 


జోరీగను వదిలించుకోవాలని (ప్రజలు, ప్రభుత్వం కూడా భావించారు. క్రీస్తు 
పూర్వం 399 లో ఒకానొక రోజున సోక్రటీస్‌ అలవాటు (ప్రకారం బజారులోకి 
వచ్చేసరికి అతనివై ఈ క్రింది ఆరోపణ జరిగింది. 


“సోక్రటీస్‌ నేరస్తుడు. మన నగరానికి ఆరాధ్యులైన దేవతలను అతడు 
నిరాకరించడం, కొత్త దేవతలను ఆరాధించడం ఒక నేరం. కాగా మన యువ 
తరాన్ని పాడుచేయడం మరొక నేరం. ఇందుకు శిక్ష మరణశిక్షే.” 


సోక్రటీస్‌ ఉజ్జ(లతర మరణగాథ 


సోక్రటీస్‌వై అభియోగం తీసుకువచ్చిన వాడు అనీటస్‌. ఇతడు ఏథెన్సులో 


కొత్తగా అధికారానికి వచ్చిన ప్రజాస్వామ్య ప్రభుత్వ నాయకుడు. అతని కుమూ 
రుడు సోక్రటీస్‌ శిష్యుడు. అతడు తండ్రినే ధిక్కరించాడు. దానితో అనీటుస్‌కు 
సోక్రటీస్‌ పట్ల ద్వేషం మరింతగా 'వెరిగింది. 


అయిదువందల మంది న్యాయనిర్లేతలతో కూడిన న్యాయస్థానంలో సోక్రటీ 


స-పై చరిత్రాత్మకమైన విచారణ జరిగింది. వ్రభుత్వం తరపున [ప్రాసిక్యూషన్‌ 
నడిపించినవాడు మిలేటస్‌. 


చివరికి తీర్పు వచ్చింది. సోక్రటీస్‌కు మరణదండన విధించాలని 280 
మంది, అతడు నిర్లోషో అని 220 మంది అభిప్రాయపడ్డారు. మరణగిక్ష 


ఖాయమైంది. హెమ్‌లాక్‌ అనే విషం త్రాగించడం ద్వారా మరణశిక్ష అమలు 
చేయాలని నిశ్చయించారు. 


ఈ ఓటింగ్‌ వై వ్యాఖ్యానిస్తూ సోక్రటీస్‌ “చాలాకొద్ది :తేడాతో న్యాయ 
స్థానం నాకు మరణదండన విధించింది. నేను ఇంకా ఎక్కువమందే నాకు 
వ్యతి రేకులని అనుకున్నాను. ఒక్క 30 మంది ఇటుకొక అటు ఓటు చేసి 
వుంటే నేను విడుదల అయి వుండేవాడిని” అన్నాడు. 


స్వచ్చంద శిక్ష 
అనాటి ఏథెన్సు శాసనం ప్రకారం మరణదండన పొందినవాడు తనకు 
మరొక శిక్ష కోరుకొనడానికి అవకాశం వుండేది. ఉదాహరణకు సోక్రటీస్‌ కారాగా 
రగిక్ష కోరుకుని వుండవచ్చు. లేదా తగినంత శల్మానా చెల్లించి విడుదల అయి 


వుండవచ్చు, లేదా దేశాంతరవాసాన్ని కోరుకుని ఏధెన్సును విడిచి వెట్టిపోయి 


వుండవచ్చు. కాని వీటిలో దేన్నీ అతడు కోరుకోలేదు. ఇచ్భావూర్వకంగా 
మరణశిక్ష నే కోరుకున్నాడు. 


సోశకటీన్‌ ఉడ్డ (ల జీవితగాథ 93 


న్యాయస్థానంలో సోక్రటీస్‌ తనను తాను నిర్దోషిగా సమర్హించుకుంటూ 
చేసిన సుదీర్షవాదాన్ని స్టేటో “అపొలజీ” అనే డైలాగ్‌లో గ్రంథస్తం చేశాడు. 
విచారణ సమయంలో ప్లేటో కూడా వున్నాడు కనుక, సోక్రటీస్‌ మరణానం 


తరం కొన్నాళ్లకే అది వ్రాశాడు కనుక, “*అపాలజీ” చాలవరకు చారిత్రకంగా 
వాస్తవమైనదేనని పరిశోధకులు అభిప్రాయపడుతున్నారు. 


ప్రత్యామ్నాయ శిక్ష లేవీ తనకు సమ్మతం కావని చెబుతూ సోక్రటీస్‌ “మరణం 
మంచిదో చెడ్డదో నాకు తెలియదు. కాని జుల్మానా చెల్లించడం, కారాగారాన్ని 


లేదా దేశ బహిష్కారాన్ని కోరుకోవడం నిస్పందేహంగా చెడ్డవి. అయినప్పుడు 
చెడ్డవాటిని తెలిసి తెలిసి నేనెందుకు కోరుకుంటాను?” అని ప్రశ్నిస్తాడు. 


సోక్రటీస్‌ వాదం 


“నేను ఏథెన్పులో వుట్టి పెరిగి జీవించిన వాడిని. మీరు, "నేను సహపౌ 
రులం. నా సంగతి మీకు తెలుసు, మీ సంగతి నాకు తెలుసు. పొద్దస్తమానం 
వాదించే నా స్వభావాన్ని మీరే భరించలేకపోతే ఇక అన్య దేశాలవారు ఎందుకు 
సహిస్తారు? మీరు వెళ్లగొట్టినట్టు వారూ నన్ను వెళ్లగొడతారు. నేను వయో 


వృద్దుడిన్సి ఈ వయస్సులో నేను దేశంనుంచి దేశానికి (ప్రవాసినై తిరగగలననే 
మీరు అనుకుంటున్నారా” అని ప్రశ్నిస్తాడు. 


“సోనీ నోరు మూసుకుని పడి వుండరాదా? అని మీరు అనవచ్చు. కాని, 
అది నాకు నచ్చదు. సూక్ష్మ పరిశీలనకు గురికాని జీవితం వృథా కాదా?” 
అంటాడు. 

సాధారణంగా న్యాయస్థానంలో మరణశిక్ష పడినవారు తమ పిల్లలను హాజరు 
వెట్టి వారిని చూపించి దయాభిక్ష కోరుకుంటారని కాని అలాంటి నీచవ 
ద్రతిని తాను అవలంబించబోనని సోక్రటీస్‌ అంటాడు. లేదా తానే స్వయంగా 
ఏడ్చి, మొత్తుకుని, కాళ్లపై 'సడి క్షమావణ కోరుకుని వుండవచ్చు. కాని, 
అది తనలాంటివాడు చేయవలసిన వనికాదన్సి ఆ పద్దతిని కూడా అతడు 
తిరస్కరిస్తాడు. “నా పద్దతిలో వాదించి మరణించడానికైనా సిద్ద్ధపడతాను కాని, 
మీ పద్ధతిలో వాదించి జీవించడానికి అంగీకరించను. అయినా మరణించడా 
నికి మొనవులు ఎందుకు భయపడతారో నాకు అర్హం కాదు. మరణశిక్షను 
తప్పించుకుంకే శాశ్వతంగా జీవించవచ్చునని వారి ఉద్దేశమూ?” అని ప్రశ్నిస్తాడు. 


మృత్యు నిర్వచనం 


ణే ఎ కటు ~ ం 6 
మృత్యువుకు సోక్రటీస్‌ ఇచ్చిన నిర్వచనం చాలా ఆసక్తికరమైంది. “మృత్యు 


94 విశ స దర్భునం 


వంకే చెతన్య రహితమైన శూన్యస్టితి అయినా కావాలి. లేదా మానవాత్మ 
ఇహలోకం నుంచి పరలోకానికి వయనించడమైనా కావారి.” 


చైతన్య రహితస్థితే మృత్యువనుకోండి. అంటే అదీ కలలురాని గాఢ సుషుప్తి 
వంటి స్టితి కావచ్చు. మానవులకు అటువంటి సుషృప్తే ఎప్పుడోగాని రాదు. 
సాధారణంగా కలలతో కూడిన కలత నిద్రపోయే రాత్రులే ఎక్కువ. ఈ 
రెండింటిలో గాఢసుషుప్తి నే ఎవరైనా కోరుకుంటారు. మృత్యువంకు తిరిగి మెల 
కువరాని శాశ్వత గాఢ సుషుప్తి అయితే అంతకంటే కోరదగిన దేముంది? 


అలాకాక మానవాత్మ వరలోకానికి చని పోవడమే చావు అంటారా? అవుడు 
ఆత్మ అనశ్వరమవుతుంది. పరలోకంలో హోమర్‌, హిసియాడ్‌ ఇంకా ఎంద 
రెందరో మహామహలుంటారు. వారితో అనంతంగా వాదిస్తూ గడపడంకంటు 


కావలసినదేముంది? మొత్తంవై ఏ విధంగా చూసినా మృత్యువు కోరదగిందే 
అవుతున్నది.” 


ఏది మంచిది ? 


ఈ విధంగా న్యాయస్థానంలో సోక్రటీస్‌ వాదన సాగింది. చివరగా కకక 
నిష్కృృమించవలసిన సమయం _ ఆసన్నమైంది. నేను మరణాభిముఖంగా, మీరు 
జీవితంవైవుగా... ఈ రెండింటిలో ఏది మంచిదో ఆ దేవుడికే తెలియాలి...” 
అని తన వాదాన్ని ముగిస్తాడు సోక్రటీస్‌. 


మరణశిక్ష వడిన తర్వాత అది వెంటనే అమలు కాలేదు. అప్పుడు (గ్రీసులో 
ఒక నెలపాటు పరవడి రోజులు. ఆ నెల రోజులు రక్తపాతం జరగరాదు. 


ఎవరికి మరణశిక్ష అమలు జరవరాదు. అందుచేత సోక్రటీస్‌ మరణగిక్షకు ఎదు 
రుచూస్తూ కారాగారంలో ఒక నెల గడవవలసి వచ్చింది. 


ఈ నెల రోజులలోను సోక్రటీస్‌ స్నేహితులు అతడిని దేశాంతరం పారిపో 


వలసిందిగా ఎన్నో విధాలుగా బ్రతిమాలారు. కొని వారి సలహాను సోక్రటీస్‌ 
తిరస్కరించాడు. 


ఈ ఉదంతాన్ని “క్రిటో” అనే డైలాగ్‌లో ప్లేటో వివరించాడు. అది 
అచ్చగా ఒక నాటకంనలి నడుస్తుంది. స్రలం కారాగారం. సమయం తెలతేల 
వారు తుండగా. పాత్రధారులు సోక్రటీస్‌, |క్రిటో. 


జైలు అధికారులక్కు కావలాదార్లకుు తాను లంచాలిస్తానని, వారు సుర 
శ్నీతంగా డ్రైలునుంచి తప్పించుకోనిస్తారని |క్రిటో చెబుతాడు. సోక్రటీస్‌ కనుక 
డిక్ష ప్రకారం మరణిస్తే తానొక ఉత్తమ స్నేహితుడిని కోల్పోవలసి రావడం 


సోశ్రటీన్‌, డజ్జ(ల జీవితగాథ 95 


. అటుంచి జనావవాదం కూడా భరించవలసి వస్తుందని క్రిటో అంటాడు, 
సోక్రటీస్‌కు ఎందరో 'ధనికులైన స్నేహితులు, (శ్రేయోభిలాషులు వున్నారు కదా! 
వారు జైలు కాపలా వారికి లంచమిచ్చి తప్పించగరిగి కూడా డబ్బు ఖర్చుకు 
చెనుకొడి. సోక్రటీస్‌ను చనిపోనిచ్చారని జనం నిందిస్తారని తామెంత చెప్పినా 


జైలు నుంచి పారిపోవడానికి సోక్రటీస్‌ ఒపవ్పుకోలేదంశే జనం నమ్మరని కిటో 
ఎన్నో రకాలుగా చెబుతాడు. 


“మురణం మేలు” 


కాని అతని వాదాలన్నిటిని సోక్రటీస్‌ వూర్వషక్షం చేస్తాడు. 


“నేను నా జీవితంలో కొన్ని సిద్దాంతాలకు, నీతి నియమాలకు కట్టుబడి 
వున్నాను. వాటిని ప్రచారం చేశాను. వాటి కారణంగానే నాకు మరణదండన 
విధించారు. ఇవ్పుడు ప్రాణాలపై తీపితో నేను శిక్షనుంచి పారిపోతే నా 
సిద్దాంతాలను, నీతి నియమాలను నేనే కాలదన్నినట్టు కాదా? దానివల్ల కలిగే 
అ్రతిష్ణకంటు మరణమే మంచికాదా?” అని సోక్రటీస్‌ వాదిస్తాడు. 


ఆ తర్వాత అతడు తనకు మరకాశిక్ష విధించిన ఏథెన్ను నగర పౌరుల 


తరవున వకాల్తా 'వుచ్చుకుని గిక్షనుంచి పారిపోవడం ఏవిధంగా దేశద్రోహం 
కాగలదో నిరూపిస్తాడు. ఆ నగరంలో తను వుట్టి పెరిగాడు. ఆ నగరం, దాని 


శాసనాలు ప్రభుత్వం తన నింతవరకు కాపాడాయి. కనుకు ఆ శాసనాలు, 
ప్రభుత్యం అన్యాయమైనవైనా సరే, అవి తనకు మరణశిక్ష విధించినవైనా సరే 
వాటిని ధిక్కరించడం దేశద్రోహం అవుతుందని అంటాడు. వ్యక్తికంచబు దేశం 
గొప్పదంటాడు. దేశంకోసం వ్యక్తి త్యాగం చేయాలంటాడు. 


సోక్రటీస్‌ తాను ఎందుకు మరణశిక్షను తప్పించుకోరాదో అంత బలంగా, 
సుదీర్హంగా వాదించడంతో [కిటో నిరుత్తరుడవుతాడు. నిజమే, సోక్రటీస్‌ మర 
ణించ వలసిందేనని అంగీకరిస్తాడు. 


మరణ సన్ని వేశం 


ఆ తరవాత కథను “ఫీడో” అనే డైలాగిలో వ్లేటో ఎంతో రసవంతంగా 
వివరిస్తాడు. సోక్రటీస్‌ మరణ సన్నివేశం ఒక గొన్న కథా కావ్యంవలె కరుణ 
రసభరితంగా దానిలో వర్షితమైంది. ఇది ఫీడో' అనే మరొక శిష్యుడు తన 
మిత్రులకు చెబుతున్నట్టుగా (వ్రాసినట్టుంది. 


...అతడు లేచాడు. (కిటోతో కలిసి స్నానాల గదిలోకి వెళ్లాడు. మమ్మల్ని 


96 బళ దర్శ శనం 


అక్కడే వుండమన్నాడు. మేము గురు వియోగ దుఃఖాన్ని గురించి మాట్లా 
డుకుంటూ, ఆలోచిస్తూ _ వేచివున్నాము. 


అతడు మాకు తండ్రి వంటివాడు. అటువంటివాడిని మేము శాశ్వతంగా 
కోల్పోబోతున్నాము. మా శేష జీవితాలను అనాథలవలె గడపబోతున్నాము. 


సూర్యాస్తమయ సమయం ఆసన్నమవుతోంది. అతడు లోపల చాలాసేపు 
వున్నాడు. 
జెలర్‌ దుఃఖం 
Gm 


బయటికి వచ్చాడు. మమ్మల్ని కూర్చోమన్నాడు. ఎవరం ఏమీ మాట్లాడ 
లేదు... ఇంతలో జైలర్‌ వచ్చాడు. అతని (ప్రక్క నిలబడి “స్తో కటీస్‌! ఈ 
జైలుకి వచ్చిన వారందరిలోకి నీవు ఉత్తముడివి ఉదాత్తుడివి, సజ్జనుడివి. నాధా 
రణంగా నేను మరణ శిక్ష విధింపబడినవారిని అధికారుల ఆజ్ఞానుసారం విషం 
త్రాగాలని కోరినప్పుడు వారు నన్ను దూషిస్తారు. తమ కోవమంతా నాపై 
చూపిస్తారు. నువ్వు అలా చేయవని నాకు తెలుసు. నీకు నాపై ఎట్టికోవం 
లేదని నేనెరుగుదును. నీ శిక్షకు కారణం నేను కాదని ఇతరులని నీకు తెలుసు. 
ఇక నేను వెడతాను. జరగవలసిన దాన్ని విచార రహితంగా అనుభవించడానికి 
ప్రయత్నించు. నా కర్తవ్యం నీకు తెలిసిందే కదా!” అంటూ అతడు కన్నీరు 
ఆవుకోలేక ముఖం పక్కకు తీప్పుకున్నాడు. 


సోక్రటీస్‌ అతనితో “నీకు కూడా మేలుకలగాలని కోరుతున్నాను. నీవు 
చెప్పినట్టు చేస్తాను” అని మాకేసి తిరిగి ఇలా అన్నాడు : 


_ “చూడండి పాపం అతడెంత మంచివాడోో నేను ఈ కారాగ్భహానికి వచ్చి 
నవ్పటినుంచి అతడు తరుచుగా నన్ను చూడడానికి వస్తూనే వున్నాడు... 
ఇప్పుడు చూడండి నాకోసం ఎంత బాధవడుతున్నాడో - కాని క్రిటో! అతడు 
చెప్పినట్టు చేయాలి మనం. విషం కనుక సిద్దమైతే పాత్రను తీసుకు రన్ము 
నండి. తయారు కాకపోతే తయారు చేయమని నౌకరుతో చెప్పండి” అన్నాడు. 


ఇది విని [కిటో “తొందరేముంది? సూర్యుడింకా పడమటి కొండపై నే 
వున్నాడు. చాలామంది మరణగిక్ష పడినవాళ్ళు బాగా పొద్దు పోయాకగాని 
విషం తీసుకోరు. విషం (త్రాగాలని ఆజ్ఞాపించిన తరవాత కూడా శుభ్రంగా 


తినడం, తాగడం, అన్ని భౌతిక సుఖాలు అనుభవించడం పరిపాటి. అందుచేత 
తొందరవద్దు. ఇంకా వ్యవధి వుంది” అన్నాడు. 


కాని సోక్రటీస్‌ దీనికి ఒప్పుకోలేదు, “నిజమే క్రిటో! కొందరు నీవు చెప్పి 


స్మోకటీన్‌ ఉజ్హై (ల జీవితగాథ 97 


నష్టే చేస్తారు. వారికది తగినవనే, ఏనుంకే, ఆలస్యం చేసినకొద్దీ ఏదైనా 
మేలు జరగవచ్చునని వారి ఆశ. కాని నా దృష్టిలో నేను తొందరగా విషం 
వుచ్చుకోవడమే మంచిది. విషపానం ఏ కొద్దిగానో ఆలస్యం చేసినంత మాత్రాన 
నాకు ఒనగూడే మేలు ఏమీ లేదు. ఎలాగూ నా జీవితం అంతమైంది. ఆలస్యం 
చేస్తే దాన్ని కొద్ది సేవు పొడిగించడం మాత్రమే జరుగుతుంది. అలా చేయడం 
నాకు హాస్యాస్పటీంగా కనిపిస్తుంది. కనుక నేను చెప్పినట్టు చెయ్యి, కాదనకు, » 
అన్నాడు. 
విష కలశం 


క్రిటో సరేనన్నాడు. నాకరుకు సైగచేశాడు, నౌకరు లోనికి వెళ్లాడు. 
కొంచెం సేవు అయ్యాక విషపాత్ర తీసుకొని జైలరుతో కలిసి వచ్చాడు. 


సోక్రటీస్‌ అన్నాడు : “స్నేహితుడా! నీవు ఇలాంటి వెన్నో చూసి 
వుంటావు. ఏమి చేయాలో చెబుతావా!” 


అతడన్నాడు : “నీ కాళ్లు బరువెక్కేవరకు నీవు అటూ ఇటూ పచార్లు 
చేయాలి. తర్వాత సడుకోవాలి. అప్పుడు విషం దాని,పని ఆది చేస్తుంది” ఇలా 
అంటూ అతడు సో క్రటీస్‌కు విషకలశం అందించాడు. 


సోక్రటీస్‌ _తొణకలేదు, బెణకలేదు, జంకలేదు, వెనుకంజ వేయలేదు. అతని 
ముఖకవళిక మారలేదు. ముఖం వెలతెల ఫోలేదు. తన అలవాటుకొద్ది 
జైలరును ఒళ్లంతా కళ్లు చేసుకుని చూస్తూ పొత్ర అందుకుని “ఇందులో 
కొంత ఏ దేవతకైనా నై వేధ్యంగా ఇస్తే...” అన్నాడు. 


“కాని సోక్రటీస్‌! మేము సరిగా ఎంత అవసరమో అంతేతయారుచేస్తాము.” 


ల్లా 
“ఓ అలాగా? అయితే” నేను దేవతలను ప్రార్హిస్తాను. ఇక్కడినుంచి 


. పరలోకానికి నా యాత్ర సుఖంగా జరిగేటట్టు చేయవలసిందని కోరుతాను. 
ఈ (ప్రార్లనను వారు మన్నిస్తారని ఆశిస్తాను” 


-ఇలా అంటూ అతడు పాత్రను పెదవులకు ఎత్తి నిర్భయంగా, మందహాస 
పూర్వకంగా విషం త్రాగాడు. 


“ఎవరూ ఏడ్చేది?” 
అవ్పటి వరకు మేము (దూఖాన్ని ఎలాగో ఆపుకున్నాము. కాని సోక్రటీస్‌ 


విషపానం చేయడం చూడగానే ఇక నిగ్రహించుకోలేకపోయాము. నేను ఎంత 
ఆవుకోవాలన్నా నా కన్న బొట బొలటు కారిపోతున్నాయి. ముఖం కప్పుకుని 


08 విశ శ ాదర్శ గానం 


ఏడ్చాను. అతడికోసం కాదు... అలాంటి గొప్ప స్నేహితుడిని కోల్పోతున్న 
నా దురదృష్టానికి ఏడ్చాను. నేనే కాదు, క్రిటో కూడా దుఃఖం ఆపుకోలేక 
లేచి అవతలికి వెళ్లిపోయాడు. నేను అతడిని అనుసరించాను. అపోలోడారన్‌ 
అంతసేపు తనలో తాను దుశిస్తున్నాడు. ఇప్పుడు ఒక్కసారిగా పెద్ద వెట్టున 
ఏడ్చాడు. దానితో మేమూ బావురుమన్నాము. 


సోక్రటీస్‌ మాత్రమే నిబ్బరంగా వున్నాడు. “ఎవరూ ఆ వఏడ్చేది? ఇదిగో. 
ఇలా ఏడుస్తారనే నేను ఆడవాళ్లందరినీ ముందే వంపించేశాను. మానవుడన్న 
వాడు నిశ్చలచిత్తుడై, ప్రశాంతంగా మరణించాలని వెద్దలు చెప్పగా విన్నాను. 
అందువల్ల ఎవరూ ఏడ్వవద్దు. నిబ్బరంగా వుండండి. దైర్యంగా వుండండి. 


అతని మాటలు వినగానే మేము సిగ్గువడ్డాము. కన్నీళ్లు అఆపుకున్నాము_ 
తే ఇ ర. 


అతడు అటూ ఇటూ వచార్జు చేశాడు, కాళ్లు బరువెక్కినట్టున్నాయి. ఇక 
నడవలేక జైలరు చెప్పినస్టై. వెల్లకిలా పడుకున్నాడు. అతనికి విషం ఇచ్చిన వ్యక్తి 
వుండుండి అతని పొదాలకేస్తి కాళ్లకేసి చూస్తున్నాడు. కొంతసేవు అయ్యాక 
పాదాన్ని గట్టుగా నొక్కాడు. “నొప్పి తెలుస్తోందా?” అని అడిగాడు. “లేదు” 
అని సోక్రటీస్‌ సమాధాన మిచ్చాడు. 


తర్వాత కాలు నొక్కాడు. అలా క్రమంగా పైవరకు నొక్కుతూ పరీక్షిం 
చాడు. కాళ్లు చల్లబడి కాయ్యబారుతున్నట్టు మాకు చెప్పాడు. 


తుది పలుకులు 


అవుడు సోక్రటీజ్‌ తన కాళ్లను తానే నొక్కుకున్నాడు. “విషం గుండె 
వద్దకు చేరడంతో అంతా అయిపోతుంది” అన్నాడు. గజ్జలవరకు అతనివళ్లు 


చల్లబడింది. అప్పటేచరకు అతడు తన ముఖం కప్పుకుని వున్నాడు. ఇప్పుడు 
ముసుగు తొలగించి అఖరు సారిగా ఇలా అన్నాడు : 


“క్రిటో! నేను అవ్పుడెవుడో నా ప్రాణాలు కాపొడిన ఎస్‌కీపియస్‌ దేవతకు 
ఒక కోడివుంజు బాకీ వున్నాను. అది తీర్చేస్తావా?” 
“అలాగే తీరుస్తాను. ఇంకేమైనా వుందా చెప్పాల్సింది?” అన్నాడు క్రిటో. 


దీనికి జవాబు రాలేదు. మరొక నిమిషానికి అతడు కొద్దిగా కదిలినట్టు 


చవ్హుడైంది. నొకరు అతని ముఖంపై ముసుగు తొలగించాడు. కళ్లు తెరిచి 
వున్నాయి. క్రిటో అతని 'కనురెవ్పలు, నోరు మూసినేశాడు. 


టప స్నేహితుడు 'ఆ విధంగా అస్తమించాడు. అంతటి మహోజ్ఞానిని 
న్యాయ నిరతుడిని, ఉత్తమ వ్యక్తిని మరొకడిని నే నెన్నడూ చూడలేదు.” 





న్వాబ్నకస మాట్టు, ఆదర్శవాది స్టేచో 


(క్రిందట అధ్యాయంలో మనం సోక్రటీస్‌ ఉజ్వల జీవిత గాథను అంతకంటొ 


ఉజ్వలమైన అతని మరణ గాథను చదివాము. కాన్సి పాశ్చాత్య ప్రవంచంలో 


అతని అజరామర కీర్తికి ఆధారమైన అతని తాత్విక బోధలగాథ వాటిలో మనకు 
వరిచయం కాలేదు. 


దీనికి కారణం : సోక్రటీస్‌ తన సిద్దాంతాలను (గ్రంథస్థం చేయలేదు. ఎంత 
సేవు ఎదుటివాడితో వాగ్వాదం వేసుకోవడమే తప్ప తన వాదాన్ని భావీతరా 
లకోసం వ్రాసివెట్టి పోలేదు. ఇంతకుముందే చెప్పినట్టుగా ఆ పని చేసినవాడు 
అతని ప్రియ శిష్యుడు స్టేటో. 


ఇటీవలి రామకృష్ణ పరమహంస, స్వామి వివేకానందల గురుశిష్య సంబంధం 
ఎటువంటిర్ధ్హు అలనాటి సోక్రటీస్‌, "ప్రేటోల గురుశిష్య సంబంధం అటువంటిది. 
రామకృష్ణుపే శిష్యులనేకులున్నారు. “అందరిలోకి అగ్రగణ్యుడు వివేకానందుడు. 
అతడు విద్యాధికుభు. ప్రాచ్య, పాశ్చాత్య విజ్ఞానాన్ని అవలోడన చేసిన మేధావి. 
అతి సాధారణంగా, నిరాడంబరంగా కనిపించే రామకృష్ణుని అసాధారణ , వ్యక్తి 


100 విశ క (దర్భానం 


త్వానికి అతడు మునస్తుడై, గిమ్యుడి, ఆరాధకుడై, చివరికి తన గురువు 
ఉపదేశాలకు (ప్రచారకు డయ్యాడు. రామకృష్ణుని వేదాంతోవదేశాలను విస్తరించి 
ఆధునిక పరిభాషలో ఆధునిక పాఠకునికోసం వివేకానందుడు |గంథస్థం చేశాడు. 


ప్రియ శిష్యుడు 
"ప్లేటో కూడా అంతే. సోకటీస్‌కు ఎందరో శిష్యులు. అందరిలోకి అగ్రగ 
ణ్యుడు ప్లేటో. అతడు శిష్యుడే కాదు. ఆరాధకుడు, ప్రజారకుడు కూడా. 


సోక్రటీస్‌ ఒక మహా వ్యక్తిగానేకాక మహా తాత్వికుడుగా చరిత్రలో చిరస్థాయిగా 
నిలిచిపోవడానికి ఏకైక కారకుడు ప్రేటో. 


అయితే, ఒక విషయం ఇక్కడ చెప్పాలి, సోక్రటీస్‌ను ప్రధాన పాత్రగా 
తీసుకుని ప్లేటో “డైలాగ్స్‌” అనే తాత్విక రచనలు చేశాడు, సోక్రటీస్‌లో బిజప్రా 
యంగా వున్న తాత్విక సిద్దాంతాలను ఆ “డైలాగ్స్‌” లో అతడు వివురీకరించాడు. 


ఇంతేకాదు, సోక్రటీస్‌ కంటు ముందుకుపోయి- స్వీయ తాత్విక భావాలను 
కూడా ఆ “డైలాగ్స్‌'లో అతడు ప్రవచించాడు. చివరికి ఏవి సోక్రటీస్‌ మౌలిక 
భావాలో ఏవి అతని నోట వ్లేటో పలికించిన తన సొంత తాత్విక భావాలో 
'వేర్పాటుచేయడం పరిశోధకులకు ఒక క్త్‌ప్ట్ర కార్యంగా పరిణమించింది. 


కాని మరొకటి కూడా చెప్పాలి. సోక్రటీస్‌ ప్రధానంగా నైతికవాది. 
అంటే నీతికి సత్ప్రవర్తనకు. మానవుని (శ్రేయస్సుకు సోక్రటీస్‌ అగ ప్రాధాన్య 
మిచ్చాడు. కాగా ప్లేటో వీటితోపాటు పారభౌతిక వివేచన జ్ఞాన మీమాంస 
(Metaphysical and epistemological enquiry) కూడా చేశాడు. నిజానికి "ప్రేటో 
తన [గ్రంథాలలో చర్చించని విషయం లేదు. అనేక అధునిక "భావాలకు మూల 
పురుషుడుగా ప్లేటోను చారిత్రకులు పేర్కొంటారు. 


జీవిత సంగ్రహం 


ఏథెన్సులో క్రీస్తుపూర్వం 427 లో ప్లేటో జన్మించాడు. "ఆ నగరంలోని 
అత్యున్నత కులీన కుటుంబాలలో వ్రేటో కుటుంబం ఒకటి. అతని తల్రిదం 
డ్రులు అపార భాగ్యవంతులు. స్లేటోకి నుంచి చదువు చెప్పించారు. 


వ్రైటో అనేది అసలు పేరు కాదని అంటారు. అతని విశాల వక్షస్థలం, 
దృఢ శరీరం చూసి ఎవరో ' అతనికి ఆ “నిక్‌ నేమ్‌” తగిలించి వుంటారని 
చరిత్రకారుల ఊహ. మనిషి చాలా అందగాడు, వస్తాదు, మంచి క్రీడాకారుడు. . 
సంగీతం, చిత్రలేఖనం, భౌతికశా స్ర్రాలు, తర్కం మొదలయినవి అభ్యసించడ మే 
కాక్క చిన్నప్పుడు కవిత్వం కూడా వ్రాశాడు. 


స్వాచ్నిక నమ్రాట్టు, ఆదర్శవాది వ్లేటో 101 

అతనికి దగ్గర బంధువులైన (క్రిటియాన్‌, కా ర్మెడీస్‌ అనేవారు అనాటి రాజ 
కీయాలలో ప్రముఖులు. క్రీస్తువూర్వం 404 లో ఏథెన్సులో ప్రజాస్వామ్య 
ప్రభుత్వాన్ని కూలద్రోసిన “30 మంది నిరంకుశుల” బృందంలో వారూ 
వున్నారు. వారు సోక్రటీస్‌ శిష్యులు కూడా, వారినిబట్టి తాను కూడా రాజ 
కీయ రంగంలో ప్రవేశించాలని మొదట్లో ప్లేటో అనుకునేవాడట. అతని 
కుటుంబీకులు కూడా ఇందుకు ప్రోత్సహంచారు. 


గురు పరిచయం 


కాని, ఇంతలో స్లేటోకి సోక్రటీస్‌ పరిచయమైంది. అప్పటికి అతనికి ఇరవై 
ఏళ్లు. సోక్రటీన్‌ను చూసి అతడు ముగ్దుడై పోయాడు. అతని మేధా _వైశిత్యాన్ని 
చూసి అతడిని ఆరాధించడం' మొదలు వెట్టాడు. ఇతర శిష్యులతో కలిసి సోక్రటీస్‌ 
వెంట అతని తత్వచర్చలు వింటా ఏథెన్సు వురవీధులలో సంచరించేవాడు. 
(క్రమంగా అతనికి రాజకీయాలపట్ల వైముఖ్యం, తత్వశా,స్త్ర్మంపట్లు ఆభిముఖ్యం 
(ప్రబలమైనాయి. తాను కూడా గురువువలె తాత్వికుడు కావాలనుకునేవాడు. 


చివరికి సోక్రటీస్‌కు క్రీస్తుపూర్వం 399 లో ఏథెన్సు ప్రభుత్వం మరణశిక్ష 
విధించడంతో స్ట్లేదో మనసు పూర్తిగా మారిపోయింది. సోక్రటీస్‌ భావాలను 


(ప్రచారం చేయడం, ఆ విధంగా అతని స్మృతిని ప్రవంచ చరిత్రలో శాశ్వతం 
చేయడం తన జీవిత లక్ష్యంగా వెట్టుకున్నాడు. 
య 


(ప్రవాస జీవితం 


కాని ఏథెన్సులోని సోక్రటీస్‌ వ్యతిరేక వాతావరణం సోక్రటీస్‌ శిష్యులకు 
కూడా (ప్రమాదకరంగా పరిణమించింది. ఏథెన్సులో వుండడం (శ్రేయస్కరం 
కాదని వారు నిశ్చయించుకున్నారు. సమీపంలోని మెగరా నగరానికి వారు 
పారిపోయారు. అక్కడ సోక్రటీస్‌ శిష్యుడైన యూక్తిడ్‌ గృహంలో 'వారు 
తలదాచుకున్నారు. వారితోపాటు ప్రేటోకూడా ఏథెన్సు విడిచివెట్టి యూక్లిడ్‌ 
ఇంటిలో ఆశ్రయం పొందాడు. అప్పటికి అతనికి 28 ఏళ్ళు. 


ఆ తర్వాత సుమారు వన్నెండేళ్లపాటు స్టేటో విజ్ఞానార్హనచేస్తూ దేశా 
టనం చేశాడు. ఇటలీ, సిసిలీ, ఈజిన్నలలో పర్యటించాడు. ఆనాటి ప్రసద్ధ 
తాత్వికులను కలుసుకున్నాడు. వారినుంచి అనేక తత్వ రహస్యాలను తెలుసు 
కున్నాడు. ఆయా దేశాల ప్రజల జీవన సరళిని, మత, వైజ్ఞానిక విశేషాలను 
ఆకళించుకున్నాడు. ఆ పర్యటనల సందర్భంలో ప్రేటో భారతదేశం కూడా 
సందర్శించాడని, గంగానదీ తీరాన భారతీయ బుషులను కూడా కలుసుకుని 
ఆర్ష విజ్ఞాన సముపార్షన చేశాడని చెబుతారు. ఇందుకు చారిత్రకాధారాలులేవు. 


102 బళ్ల (దర్శ స్థనం 


కాని ప్లేటో సిద్దాంతాలకు, భారతీయ చింతనకు కొన్ని పోలికలు కనబడే మాట 
మాత్రం నిజం. 


పీతాగరస్‌ (వవచించిన తాత్విక సిద్దాంతాలను అధ్యనం చేయాలనే కోర్కెతో 


వేటో ఇటలీ సందర్శించాడు. టారెంటమ్‌ నగరంలో దాని పరిపాలకుడు 
ఆర్కిటస్‌తో స్నేహం వేశాడు. 


బానిసగా ప్లేటో 


ఆ రోజులలో సిరక్యూస్‌ నగరాన్ని మొదటి డైయనీసస్‌ పరిపాలిస్తున్నాడు. 
అతని బావమరది డైయన్‌ తత్వశా,స్త్రాభిమాని. అతని ఆహ్వానంపై ప్లేటో 
సిరక్యూస్‌ వెళ్ళాడు. కాని, డైయనీసస్‌ నిరంకుశ పద్దతులు అతనికి నచ్చలేదు. 
ఇరువురూ ఘర్షణ పడ్డారు. డైయనీసస్‌ ఆగ్రహించి ప్లేటోను బంధించి 
ఈజినా నగరానికి పంపించాడు. అక్కడ స్రేచోను బానిసగా విక్రయించారు. 
అదృష్టవశాత్తు స్టేటోను ఎరిగినవా -రెవరో తటస్టపడి అతడిని తామే కొనుక్కుని 
విడిపించి ఏథిన్సు నగరానికి సురక్షితంగా వంపివేశారు. 


అవ్పటికి ప్లేటో వయసు 40 ఏళ్లు. సోక్రటీస్‌ మరణించి పదమూడే 


ల్లయింది. అతని ఉదంతర (ప్రజలు మరచిపోయారు. అందుచేత వ్లేటోకి 
ఏథెన్సులో ఎట్టి ఇబ్బంది కలగలేదు. 


అకాడెమీ పేరు ఎలా వచ్చింది? 


వేదో బాగా స్టితిమంతుడు కదా? ఊరవతల అతనికి ఒక విశాలమైన 
అంద మైన, ఉద్యానవనం, దానిమధ్య ఒక పెద్ద ఇల్లు వుండేవి. ఆ ప్రాంతం 
ఒకప్పుడు అకాడెమస్‌ అనే గ్రీకు వీరునికి చెందినది. అతని పేరు మీదుగా ఆ 
ప్రాంతాన్ని అకాడెమస్‌ అనేవారు. అక్కడ సేటో ఒక విద్యాలయాన్ని స్టాపిం 
చాడు. ఆ స్తలం పేరుమీదుగా ప్లేటో విద్యాలయానికి “అకాడెమీ” అనే పేరు 
వచ్చింది. నాటి నుంచి విద్యాలయాలకు అకాడెమీ అనే పేరు స్థిరపడిపోయింది. 


బహుశా ఇటలీలో ఫితాగరస్‌, ఆ తర్వాత అతని అనుయాయులు స్థాపించిన 
గురుకులా[శ్రమాలను స్రేటో తన అకాడెమీకి ఒరవడిగా తీసుకుని వుండవచ్చు. 


అక్కడ ప్రధానంగా రాజనీతిశ్నాస్త్రం నేర్పేవారు. ఇంకా గణితం, తర్కం, 
ఖగోళాది శాస్త్రాలను కూడా బోధించేవారు. ప్లేటో తన అకాడెమీలో ప్ర్రలకు 
కూడా స్థానాన్ని, పురుషులతో సమాన ప్రతిపత్తిని కల్పించడం ఒక విశేషం. 


శిష్యుడుగా అరిస్టాటిల్‌ 


దేశ దేశాలనుంచి రాజకుమారులు, ధనిక యువకులు ఏథెన్సు వచ్చేవారు. 


స్వాచ్నీక నమాట్టు, ఆదర్శవాది ' వ్లేటో 103 


(పభుత్వ నిర్వహణలో గిక్షణకోసం అకాడెమీలో విద్యార్థులుగా చేరేవారు. అలా 
చేరిన వారిలో సిరక్యూస్‌ పాలకుని బావమరది డై యన్‌ ఒకడు. మాసి 
డోనియాకు చెందిన అరిస్టాటిల్‌ మరొకడు. సోక్రటీన్‌కు స్టేటోవలె, స్లేటోకి 
అరిస్టాటిల్‌ ప్రియశిష్యుడు. 


అకాడెమీ వేరు దేశ దేశాలలో (మోగి పోయింది. ఎక్క డెక్కడి రాజులు 
రాజ్యాంగ సమస్యలపై ప్లేటో సలహాలు కోరుతూ దూతలను వంపించేవారు. 
ఒక ఇరవై ఏళ్లు ఎట్ట ఒడుదుడుకులు లేకుండా ప్లేటో జీవతం గడిచిపోయింది. ' 
ఆ ఇరవై ఏళ్లలో అతడు తన తాత్విక భావాలను “డె లాగ్స్‌” “పేరుతో 
అనేక రచనలలో నిక్షివ్లం చేశాడు. అతని, బోధన పద్దతి సోక్రటీస్‌ అవలంబించిన 
ఉడ్రయలెక్టిక్‌” శై లిలో వుండేది. అదే సంవాద శైలిని “డై లాగ్స్‌” లో కూడా 
అనుసరించాడు. ప్లేటో గొవ్ప భావుకుడు, స్వాప్నికుడు (6౭261), ఆదర్శ 
వాది. - అతని భొవాలకు, స్వప్నాలకు ఆదర్శాలకు పరివూర్లరూప మనదగిన 
“రిపబ్లిక్‌” అనే గ్రంథం, మరెన్నో ముఖ్యమైన “డైలాగ్స్‌” ఆనాటివే. 


క్రీస్తువూర్వం 357 లో సిరక్యూస్‌లో మొదటి డైయనీసస్‌ చనిపోయాడు. 
అతని కుమారుడు రెండవ డైయనీసస్‌ రాజ్యానికి వచ్చాడు. అతనికి చిన్నత 
నంలో చదువు అబ్బలేదు. వైగా మందబుద్ది. అతని మేనమామ డైయన్‌ 
అతనికి విద్యాబుద్దులు చెప్పించాలని, రాజ్యపాలనలో శిక్షణ ఇప్పించాలని అందుకు 
తనకు కూడా గురువు, మిత్రుడు అయిన 'ప్లేటోను ఎంచుకున్నాడు. రాజగురువుగా 
"ప్రేటోను ఆహ్వానించాడు. 


స్టేటో చాలా సంతోషపడ్డాడు. అతని “రిపబ్లిక్‌” గ్రంథంలో ఆదర్శరాజ్యం 
ఎలా వుండాలో, ఆదర్శ పరిపాలకులు: ఎలా వుండాలో చాలా వివరంగా వర్షిం 
చాడు. ఆ. సిద్దాంతాలను అమలు _ చేయడానికి తగిన రాజ్యంకోసం, తగిన 
రాజుకోసం అతడు --అన్వేషిస్తున్నాడు. కనుక ఈ అవకాశం పోనివ్వకూడదని 
డెయన్‌ ఆహ్వానాన్ని అంగీకరించి సిరక్యూస్‌ వెళ్లాడు. 


ఆశాభంగం 


కొంతకాలంపాటు ప్లేటో గురుత్వం, డైయనీనస్‌ శిష్యరికం చక్కగా సాగాయి. 
కుర్రవాడు దారిలో వడుతున్నా డనుకున్నాడు. కాని రాజాస్థానంలో ప్లేటో, 
డె యన్‌లపట్ల అసూయ పెరిగింది. వారి ప్రాముఖ్యాన్ని ఇతర రాజోద్యోగులు 
సహించలేక పోయారు. రాజుకు చాడీలు చెప్పారు. స్లేటోపట్ట డైయనీసస్‌ 
అభిమానం ఎనలేనిది. అతడిని ఏమీ అనలేక తన మేనమామ డైయన్‌ను 
రాజు నగరంనుంచి బహిష్కరించాడు. తన అనుయాయి, శిష్యుడు అయిన 


104 విశ (దర్శనం 


డైయన్‌ను అలా _ వెళ్లగొట్టడం ప్లేటోకు మనస్తాపం కలిగించింది. తాను 
కూడా స్వదేశం వెళ్లిపోతానన్నాడు. డైయనీసస్‌ అంగీకరించలేదు. ఇంతలో 
ఏదో యుద్దం తటస్టించి చదువుకు అంతరాయం కలిగింది. ఇదే అదను అను 
కుని ప్లేటో యుద్దానంతరం తిరిగి వచ్చే షరతువై వఏథెన్సుకు తిరిగి వచ్చేశాడు. 


మళ్లీ తన అకాడెమీ, తన శిష్యులకు చదువుచెప్పడం, మరికొన్ని ముఖ్య 
మైన “డైలాగ్స్‌” రచించడం-ఇలా అయిదేళ్లుగడిచింది.. తిరిగి డై యనీసస్‌ నుంచి 
ఆహ్వానం వచ్చింది. కాదనలేక మళ్లీ సిరక్యూస్‌ వెళ్లాడు. ఈసారికూడా రోజులు 
సుఖంగా గడవలేదు. డైయనీసస్‌తో అభిప్రాయ భేదాలు వచ్చాయి. ప్లేటో 


పారిపోతాడేమోనని ఒక ఏడాదిపాటు రాజోద్యానవనంలో బందీగావుంచారు. 
చివరికి విడుదలచేశారు. 


మళ్లీ అకాడెమీ, మరికొన్ని “డైలాగ్స్‌” రచన, విద్యాబోధన... 
చరమాంకం 


స్లేటోకి ఎనభై ఏళ్లు నిండాయి. చివరివరకు వ్రాస్తూ, చర్చిస్తూ, పాఠాలు 
చెబుతూనే గడిపాడు. “రిపబ్లిక్‌” (గ్రంథంలో తాను చిత్రించిన ఆదర్శ రాజ్యాన్ని 
భూలోకంలో స్టాపించలేక పోయానే అనే చింత సప్లేటోను (కుంగదీసింది. 
Between the idea and the reality falls the shadow అని టీ: ఎసి. ఇలి 


యట్‌ అన్నట్టు ఆదర్శానికి, వాస్తవానికి మధ్య నిరంతరం వడే నీడ అతడిని 
నిరాశోపహతుడిని చేసింది. 


ఒకనాడు ఒక స్నేహితుని గృహంలో వినాహ సందర్భంగా గొప్ప విందు 
జరిగింది. అందరూ తిని, తాగి తందనాలు తొక్కుతున్నారు. వారి కేరింతలు 
అతనికి విసుగు కలిగించాయి. కొంచెం అవతలగా వున్న ఒక గదిలో విశ్రాంతి 
తీసుకుందామని వెళ్ళాడు. నిద్రపట్టింది. ఆ నిద్ర కలతలులేని, కలలు రాని దీర్హ 
నిద్రగా వరిణమించింది. పాశ్చాత్య ప్రపంచానికి తత్వభిక్ష పెట్టి దాన్ని తరతరా 
లుగా ప్రభావితం చేసిన మహా దార్శనికుడు, మహో వ్యక్తి ప్లేటో శాశ్వతంగా 
కన్నుమూశాడు. అది క్రీస్తుపూర్వం 347 లో. 


సేటో తర్వాత అతని అకాడెమీ ఎనిమిదిన్నర శతాబ్దాలపాటు అవిచ్చిన్నంగా 
విరాజిల్లింది. క్రీస్తుశకం 529 లో రోమన్‌ చక్రవర్తి జస్టీనియన్‌ తన సామా 


జ్యంలోని తత్వశాస్త్ర విద్యాలయాలన్నిటిని నిషేధించడంతో ప్లేటో అకాడెమీ 
కూడా మూతపడింది. 


సేటో వేరిట మొత్తం 42 “డైలాగ్స్‌” ప్రచారమైనాయి. కాని వాటిలో 


సాగన్నీక నచూట్టు, ఆదర్భువాది వేటో 105 


కొన్ని ప్రక్షిప్తాలని, ఎవరెవరో వ్రాసి అతని పేరు పెట్టారని, అతనివిగా చెప్ప 
దగినవి 27 లేదా 2౩ మాత్రమేనని పరిశోధకులు. నిర్ణయించారు. 


66 కవిర్మనీషీ...” 


అన్నిటిలోకి మకుట్రాయమాన మైన గ్రంథం “రిపబ్లిక్‌ .” ప్లేటో తన ఆదర్శ 
రాజ్యంనుంచి కవులను బహిష్కరించాడు. కొని, అతడు తాత్వికుడై వుండక 
పోతే మహాకవిగా శాశ్వతకీర్తి పొందివుండే వాడంటారు.' అతని వచనశైరి 
వెక్కుచోట్ల గొప్ప కవిత్వంవలె భావనా సౌందర్యంతో భాసిస్తూ వుంటుందని, 
కావ్య పరిమళాలను వెదజల్గుతూ వుంటుందని పండితులు కీర్తించారు. కవి 
అంటే సంస్కృతంలో జ్ఞాని బుషి, (ద్రష్ట అని అసలు అర్థం, స్టేటోకు కవి 
అనేమాట పూర్తిగా వర్తిస్తుంది. అతనిలో తత్వం, కవిత్వం వడుగు పేక వలే 


ఏకమైనాయి. / 7౮ -౧౮౯౮ JCC 


ముఖ్యంగా “రివబ్లిక్‌” అతని చింతనకు వరివూస్టీ! గ్రేకీఖీరూవం. అమె 
రికన్‌ మేధావి ఎమర్చన్‌ “ప్రపంచంలోని [గ్రంథాలయాలన్నిటిని తగలబెట్టినా 
ఫరవాలేదు. వాటన్నిటి సారం ఈ ఒక్క గ్రంథంలో నిక్షిప్తమై వున్నది” అని 


ప్రస్తుతించాడు. fcc ne | 6ST 


తాత్వికులు రాజులైతే తప్ప, లేదా రాజులు తాత్వికులైతే తప్ప - ఇటు 
జ్ఞాన వేతృత్వం,. అటు రాజకీయ నేతృత్వం ఒకేవ్యక్తిలో సమ్మిళితమైతే తప్ప- 
మానవజాతి బాగుపడదన్నది ప్రేటో గాఢ విశ్వాసం. ప్రపంచంలో రకరకాల 

రాజ్యవ్యవస్థ్ర లున్నాయి. కాని, అన్నీ లోప భూయిష్టమైన వే. ముఖ్యంగా 
ప్రజాస్వామ్యం- డెమోక్రసీ - అది వట్టి సమూహ స్వామ్యం- “వమూబోక్రసీ”. 2) 
మహా(ద్రష్ట్ర మహా జ్ఞాని సోక్రటీస్‌ను అది మటు పెటింది. నిజానికి అతడిని 

జా యా! దు 

పోలిన జ్ఞానులే రాజ్యాధికారం నెరపడానికి అర్హులు. అది ఈ లోకంలో 
ఎన్నటికీ సంభవం కాకపోవచ్చు. కాని ఊహాలోకంలోనై నా అది సంభావ్యం 
కావచ్చుకదా? 


ఆ ఊహలోకంలో తానొక అందమైన ఆదర్శరాజ్యాన్ని, ఎందుకు నిర్మించ 
రాదు? దాన్ని పాలించడానికి తాత్వికరాజులను- ఫిలాసఫర్‌ కింగ్స్‌ను- ఎందుకు 
ఊహించుకోరాదు? “రిపబ్లిక్‌” అనే (గ్రంథంలో ప్రేచో చేసిన పని అదే. 


రాజ రు లు 
ఉమ 


ప్రేటో “ఫిలాసఫర్‌ కింగ్స్‌ అని పేర్కొన్న తాత్విక రాజులు మనకు 
కొత్తకాదు. ప్రాచీన భారతదేశంలో అట్టివారిని రాజర్వులుగా వ్యవహరించేవారు. 


106 వభ దర్శ నం 


ఉదాహరణకు 'బృహదారణ్యకోవనిషత్తు'లో వచ్చే విదేహరాజు జనకుడు రాజర్షి, ' 
అతడు తరచుగా బుషులను సమావేశపరచి తత $గోష్టులు నిర్వహించేవాడు. 
అతడు యాజ్ఞ వల్క్యుడినుంచి బ్రహ్మజ్ఞానం ఉవదేశం పొందాడు. 


నిజానికి ఆ రోజులలో తత్వశ్యాస్త్రజ్ఞానంలో బ్రహ్మర్హుల కంటె అధికులై న 
6౫ 

రాజర్హు లుండేవారని ఉపనిషత్తులు “పేర్కొంటున్నాయి. బృహదారణ్యకంలో నే 
ఒక కథ ప్రకారం గార్ల్యుడనే బుషి తనకు తెలియని తత్వరహస్యం లేదని విర్ర 
వీగుతుండగా కాశీరాజు అజొతశత్రుడు అతనికేమీ తెలియదని నిరూపించి చివరికి 
బ్రహ్మవిద్య ఉపదేశిస్తాడు. ఛాందోగ్యోపనిషత్తులో శ్వేతకేతువు అనే మునికుమా 
రునికి తత్వోపదేశం చేసిన పాంచాలరాజు ప్రవాహణ జైబరిి అదే ఉపనిషత్తులో 
ఉద్దాలక ఆరుణికి తత్వబోధ చేసిన అశ్వపతి కై కేయుడు క్షత్రియులే రాజర్లు లే. 


ప్లేటో తన జీవితకాలంలో తాత్విక రాజులను చూడలేకపోయినప్పటికి 
కొన్ని శతాబ్దాల తర్వాత యూరప్‌లో ఒక గొప్ప రాజర్షి వర్టిల్లాడు. అతడు 
రోమన్‌ చక్రవర్తి మార్కన్‌ ఆరీలియస్‌ (క్రీస్తుశకం 121-180). ఒక మవో 
సామ్రాజ్యాన్ని పరిపాలిస్తూ, రాజ్యరక్షణకై గత్యంతరంలేక యుద్దాలు చేస్తూ, 
ఆ యుద్ద సమయ మధ్య విరామంలోనే గొవ్న తాత్విక రచనలు చేశాడు. 
“మెడి పేషన్స్‌” అనే అతని రచనలు ఎందరినో ప్రభావితం చేశాయి. 


భావవాదపీత 


ఈ చిషయాంతరాన్ని అటుంచి 'వ్రేటోవద్దకు వద్దాం. అతనితో గ్రీకు తత్వ 
చింతన మహోన్నత శిఖరాలు అందుకున్నది. నిజానికి ఇంతవరకు మనం 
చదివిన తాత్వికుల సిద్దాంతాలన్నీ ప్లేటో ఆవిర్భావానికి భూమికను సిద్దంచే 
శాయి. పీతాగరస్‌, పార్మెనిడీస్‌, హౌరాక్టిటన్‌ - సరే సోక్రటీస్‌ - మొదలై న 
వారందరినుంచి అతడు ఎంతో కొంత పీ పకరించాడు. వాటిని తన మేధాపాత్రలో 
రంగరించి ఒక గొప్ప తాత్విక రసాయనాన్ని తయారుచేశాడు. ఇంతకుముందు 
పితాగరస్‌ను భావవాద పితామహుడుగా పేర్కొనడం జరిగింది. యూరోపియన్‌ 
భావవాదానికి (ఐడియలిజం) పితాగరస్‌ తాత అయితే, వేచో తండ్రి. 


పైటో కలలుకన్న ఆదర్శ రాజ్యం 


ఒకనాడు ఏథెన్సు నగరానికి అయిదు మైళ్ల దూరంలో పిరీయస్‌ "లేవు 
సమీపాన సెఫాలెస్‌ అనే వరకుని గృహంలో కొందరు స్నేహితులు సమాచేశ 


ఇ 


మయ్యారు. వారిలో సోక్రటీస్‌ ఒకడు. గృహ యజమాని సెఫాలస్‌, అతని 
కుమారుడు పోలిమార్మ_స్‌, నోఫిస్టు తత్వవేత్త (ధ్రేసిమేకస్‌, వ్రేచో సోదరులెన 
బ్లైకన్‌ , ఆడీమాంటన్‌ వీరు సదస్యులు. వీరుకాక మరి అయిదుగురు శోతలు. 


సాచ్నీక నమాట్టు ఆదర్భవాది వేటో 107 


సోక్రటీస్‌ ఎక్కడవున్నా తత్వ చర్చ తప్పదు కదా? ముందుగా వార్ధక్యం 
గురించిన చర్చ జరిగింది. కాని అదేమంత ఉత్సాహంగా సాగలేదు. దానితో 
చర్చ “న్యాయం అంటే ఏమిటి?” (What is justice?) అనే (ప్రశ్న పైకి 
మయుళ్లింది. ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా న్యాయాన్ని నిర్వచించారు. 
ఇష్టాగ్‌ పి 


సెఫాలస్‌ వర్తకుడు కనుక అతడు “నిజం చెప్పడం, ఎవరి బాశీని వారికి 
తీర్చి వేయడం--ఇదే న్యాయం అంతే” అని నిర్వచిస్తాడు. 


అతని కుమారుడు పోలిమార్క న్‌ “ఇతరులకు న్యాయంగా . ఇవ్వవలసింది 


ఇచ్చివేసి మిత్రులను ఆదుకోవడం, శత్రువులను శిక్షించడం-- ఇదే న్యాయానికి 
నిర్వచనం” అంటాడు. 


(ధథ్రేసిమేకసి కోపిష్టి) సోఫిస్టు తాత్వికులలో ఉగ్రవాది. బలవంతుడైన రాజు 
ఏది చేస్త అదే న్యాయం; బలమే న్యాయం (Might is right); రాజ్యం వీర 
భోజ్యం - అంటాడు. 


ఇప్పుడు ప్లేటో సోదరులైన గ్లాకన్‌, అడీమాంటస్‌ల వంతు. “ఏ పని 
చేస్తే మనకు లాభిస్తుందో, మంచి ఫలితాలు సిద్దిస్తాయో అదే న్యాయం” అని 
వారి నిర్వచనం, 


'ఇక మిగిలింది సోక్రటీస్‌. అతడు వై నిర్వచనా లన్నింటిని పూర్వషక్షం 
చేస్తాడు. సెఫాలస్‌ తన పనిపై తాను వెళ్లిపోతాడు. (ఛ్రేసిమేకస్‌ చిరు బుర్రు 


లాడుతూ నీతో వాదించే దేమిటని మధ్యలోనే నిష్కృరమిస్తాడు. మిగిలిన వారితో 
సోక్రటీస్‌ గోష్టి సాగిస్తాడు. 


ఏది న్యాయమో నిక్షయించడానికి ఒక వ్యక్తిని కాకుండా ఒక రాజ్యాన్ని 
ఉదాహరణగా తీసుకోవడం మంచిదని అతడు సూచిస్తాడు. ఎందుకంటే ఒక 
వాక్యాన్ని చిన్న అక్షరాలలో చదవడం కంటు పెద్ద అక్షరాలలో చదవడం సులభం 
కదా? అలాగే న్యాయాన్ని ఒక రాజ్యమంత పెద్ద పరిమాణంలో పరిశీలిస్తే 
దాని స్వభావం బాగా అర్హమవుతుందని సోక్రటీస్‌ అంటాడు. తన దృష్టిలో 
ఆదర్శప్రాయమైను న్యాయబద్ధమైన రాజ్యం ఎలా వుండాలో వర్షిస్తాడు. 


రిపబిక్‌ 
య 


ప్లేటో డైలాగ్స్‌ అన్నిటిలోకి నుప్రసిద్దమైన “రిపబ్లిక్‌” ఈ సన్నివేశంతో 
(ప్రారంభ మవుతుంది. పది పరిచ్చేదాలు (00010) కల ఈ ఉద్గుంథాన్ని “ది రివ 


108 బిశ్ల (దర్శ సలం 


బ్రిక్‌” అని ఇంగ్లీషులో వ్యవహారిస్తున్నప్పటికి అది సరైన "పేరు కాదు. దానిలో 
సోక్రటీస్‌ పాత్రద్వారా ప్లేటో వర్లించిన ఆదర్శ రాజ్యంలో రిపబ్దికన్‌ లక్షణా 
లేమీ లేవు. రిపబ్లిక్‌ అంక గణతంత్ర రాజ్యం. కాని ప్లేటో ఊపో రాజ్యం 
“అరిస్థా కసీ” అనే రాజ్య వ్యవస్థకు దగ్గరగా ఉంటుంది. అరిస్టాక్రస అంటే 
ఉత్తముల పరిపాలన. దానిలో స్వేచ్చగా పౌరులందరు ఓటుచేసే ఎన్నకలంటూ 
వుండవు. ప్లేటో తన గ్రంథానికి పెట్టిన గ్రీకుపేరు “పొలిటియా” (POlitiea) 
దీన్ని “కామన్వెల్హ్‌” అని అంగీకరించడం సముచితమని కొందరు పండితుల 
అభిప్రాయం. 


ఊహా రాజ్యాలను చిత్రించిన [గ్రంథాలలో వ్లేటో “రిపబ్లిక్‌” మొదటిది. 
అతని తర్వాత ఎందరో మేధావులు ఎవరికి తోచిన ఊహా రాజ్యాన్ని వారు 
తమ [గ్రంథాలలో చిత్రించారు. ఇలాంటి ఊహా రాజ్యానికి “యుటోపియా” 
(Utopia) అని రూఢనామం వీర్పడింది. ఎందుకంటే ఈ పేరుతో మొదటగా 
ఒక ఆదర్శ రాజ్యాన్ని ఆంగ్ల' మేధావి సర్‌ థామస్‌మోర్‌ [1516] వర్షించాడు. 
యుటోపియా అంటే “ఎక్కడా లేని దేశం” (Nowhere land) అని అర్హం. 


ఇప్పుడు ప్లేటో “రిపబ్లిక్‌” ను చూద్దాము. 
భా ట్రా యా 
త వరాలు 
జ CaS 


మానవులను అతడు మూడు వరాలుగా విభజించాడు. కొందరిని బంగా 
రంతో మరికొందరిని వెండితో మిగిలినవారిని ఇనుము లేదా ఇత్తడితో 
పోల్చుతాడు. అంకే ఉత్తములు మధ్యములు, అధములు. 


వీరిలో ఉత్తములైన వారు తత్వజ్ఞానులు, రాజ్యపాలన చేయడానికి అర్హులు. 
మధ్యములు రాజ్యరక్షణకు అంకితులైన వీరసైనికులు. మిగిలినవారు సామాన్య 
ప్రజలు. వీరిలో రైతులు, వర్తకులు, చేతి వృత్తుల కార్మికులు వుంటారు. ఈ 
విభజన ఒక వర్గం తక్కువగా మన దేశంలోని చతుర్వరక్ష వ్యవస్థను పోలిన 
దని వేరే చెవ్నవక్కరలేదు, “చాతుర్వర్ష్యం మయాసృష్ట్రం” అని గీతాకారుని 


(వచనం. 
తిగుణతాలు 


అలాగే ప్లేలో కూడా మానవులలో స్వతస్సిద్దంగా మూడు (ప్రవృత్తులు కల 
వాధుంటారవి, ఎవరి (ప్రవృత్తికి తగిన వృత్తిని మాత్రమే వారు అవలంబించాలని 
op యవడ్డాడు. అతడు వేర్కొన్న మూడు ప్రవృత్తులు మన దర్శనాల 
= వత్త రజస్త్మోగుణాల వంటివని చెవృవచ్చు. కొందరు సాత్వికులు. 


స్థాప్నక నవ్రూట్టు, ఆదర్భవాది వేటో 109 


వారు రాజర్షులవుతారు. కొందరు రజోగుణ ప్రధానులు. వారు సెనిక వృత్తి 
స్వీకరించాలి. మిగిలిన వారు తమోగుణులు. వారు భుక్తికి, సంపద సృష్టికి 
అవసరమైన వృత్తులను చేపట్టాలి. 


అయితే ఎవరు సాత్వికులోో ఎవ రెవరు రజ స్తమోగుణులో ఎలా నిర్ల 
యించడం ? 


ప్రేటో తన ఆదర్శరాజ్యంలో విద్యావిధానానికి అమిత ప్రాధాన్య మిచ్చాడు. 
దాన్ని ముఖ్యంగా రాజ్యపాలకులకు, రాజ్య రక్షకులకు అవసరమైన శిక్షణ ఇవ్య 
డానికే అతడు ఉద్దేశించాడు. ఈ రెండు అగ్రవర్దాలలోకి రానివారిని మూడవ 
వర్షంగా-- అంటే వ్యవసాయాది వృత్తులు అవలంబించే సామాన్య |ప్రజలుగా-- 


వేర్కొన్నాడు. 
కాని ఇవి ఏమాత్రం మార్పులేని శాశ్వత వర్గాలు కావు. అగ్రవర్షంలో 


పనికిరాని వారిని మూడవ వర్గంలోకి మార్చవచ్చు. అలాగే మూడవ వర్గంలో 
వప్రతిభావంతులైనవారుంపే వారిని అగ్ర వర్వాలలోకి పంపించవచ్చు. 


"పీచో (ప్రణాళిక 
ధం 


మొదటగా- ఆదర్శ రాజ్యంగా తీర్చి దిద్దదలచుకున్న నగరంలోనుంచి పదే 
ళ్ళకు వైబడిన వారందరిని దూరంగా పంపించివేయాలి. అంటే తల్లిదండ్రుల 
(ప్రభావంనుంచి పిల్లలను దూరంగా వుంచాలి. ఇలా చేయడానికి అవకాశం 
జ్ఞాని అయిన ఏ రాజో కలగజేయకపోడని ప్రేటో ఆశించాడు. 


ప్రారంభ 'దశలో- వ్రవృత్తితో నిమిత్తం లేకుండా _ ప్రతి బాలుడికి, (ప్రతి 
బాలికకు విద్యలో సమానావకాశం కల్పించాలి. ఎందుకంటే ఏ పుట్టలో ఏ 
పాము వుందో ఎవరికి తెలుసు? ఎవరిలో ఏ ప్రతిభ దాగివున్నదో మొదటనే 
తెలియదు ' కడా? వారిలో ఎవరైనా రాజర్షి పదవికి తగి వుండవచ్చు కదా? 


మొదటి వదేళ్ళు ఆటపాటలతో చదువు సాగుతుంది. ప్రతి పాఠశాలలోను 
విధిగా ఒక వ్యాయామశాల, ఒక (క్రీడాంగణం వుండాలి. పిల్లలు ఆరోగ్యవం 
తులుగా, దృఢగాత్రులుగా, ధీరులు వీరులు, సాహసికులుగా తయారయ్యేటట్టుగా 
అన్ని విధాల వ్యాయామం, క్రీడలు నేర్చారి. యుటోపియా అనేది మానవ 


శరీర దార్హ్యంతోనే ప్రారంభం కావాలి. అప్పుడిక వైద్యులూ అక్కరలేదు, 
కాషధాలూ అక్కరలేదు. 


ఆటతోపాటు పాట 


కాని శరీరదార్హ్యం మాత్రమే పరివూర్ల మానవుడిని రూపొందించలేదు 


110 ' విశ క్ట (దర్శనం 


కదా? మానసిక దార్జ్యాన్ని కూడా పెంపొందించాలి. ఇందుకోసం పిల్లలకు 
సంగీతం నేర్పాలి. మ్యూజిక్‌ అనేధానికి గ్రీకు భాషలో విసృతార్హం వున్నది. 
అన్ని లలిత కళలు దాని క్రిందికి వస్తాయి. దానికి “సంస్కృతి” [41౫౦] 
అని అర్హం చెవుకోవచ్చు. 


కాని ఒక జా(గ్రత్త తీసుకోవాలి. పిల్లలను వీ సాహిత్యం పడితే ఆ 
సాహిత్యాన్ని చదవనివ్వరాదు. ధీర వీర 'శూర గాథలే చదవనివ్యాలి. పిల్లలకు 
పిరికివోరి కథలు చెప్పరాదు. ఉదాహరణకు హోమర్‌, హిసియాడ్‌ వంటివారి 
కావ్యాలలో అటువంటివి వున్నాయి. వెగా హోమర్‌ తన కావ్యాలలో దేవత 
లను నితిబాహ్యమైన, నీచమైన వనులు “చేసేవారుగా వర్షించాడు.' అట్టి గాథలవనల్ల 
దేవతలపట్టు పిల్లలకు ఏహ్యభావం కలుగుతుంది. మరొకటి-- ధీరోదాత్తులై నవారు 
బిగ్గరగా నవ్వరు కదా? కాని హోమర్‌ కావ్యాలలో దేవతలు బిగ్గరగా విక 
టాట్టువోసం చేస్తారు. అతడు విందులు తాగి తందనాలు తొక్కడంవంటి 
సంఘటనలు వర్ణించాడు. ఇటువంటివాటిని పిల్లలకు తెలియనిస్తే చెడిపోతారు. 
అందువల్ల హోమర్‌ కావ్యాలవంటి వాటిని నిషేధించాలి. 


కవుల బహిమ్మారం 


పోతే ఏ నాటక రచయిత దుష్టపాత్రల్కు (స్త్రీ పాత్రలు బానిసల పాత్రలు 
లేకుండా నాటకం వ్రాయలేడు. నురి ఆ పాత్రలను ఉత్తములైనవారు ధరిం 
చరాదు కదా? కనుక నాటకాలను కూడా నిషేధించాలి. :ఈ విధంగా 
ఆలోచించి ప్లేటో తన రివబ్దిక్‌ నుంచి కవులను నాటక రచయితలను బహి 
ష్క_రించాడు. 


సంగీతాన్ని కూడా సెన్సార్‌ చేయకుండా అతడు వదలి పెట్టలేదు. పిల్లలకు 
ఏ సంగీతం వడితే ఆ సంగీతం నేర్పరాదు. కొన్ని బాణీల 'సంగితం విషాద 
మయంగా వుంటుంది. కొన్ని బాణీలు వెకిలిగా వుంటాయి. అటువంటివి 
పిల్లలకు తగవు. దైర్యసాహన (పేరకంగా వుండే ధీరోదాత్త సంగీతమే వారికి 
అనువైనది, 


సెక్స్‌, యూజెనిక్స్‌ 


ey పురుష సంబంధాల విషయంలో సయితం వ్రేటో ఒక పద్దతి సూచిం 
చొడు. దృఢగాత్రులు, పరిపూర్జారోగ్యవంతులు మాత్రమే సంతానోత్పత్తికి అర్హులు, 
ఉత్తమ సంతానం కోసమే వారు సంగమించాలి. వికలాంగులు, దుర్చలాంగులు 
అయిన పిల్లలు జన్మిస్తే వారిని ఏ అజ్ఞాత (వ్రదేశంలోనో వదిలివేయాలి. పిల్లలు 


ణ్‌ 


స్వాన్నీక నమాట్టు, ఆదర్భవాది వ్లేటో 111 


వుట్టగానే తల్లిదండ్రులు వారిని ప్రభుత్వానికి స్వాధీనం చేయాలి. ప్రభుత్వమే 
వారి వెంపకం, విద్యా బుద్దుల బాధ్యత వహిస్తుంది. 

ఇరవై ఏళ్లు వచ్చేవరకు అందరికీ ఒకే విద్య. శరీర సౌవ్పవానికి వ్యాయామం, 
మానసిక . సౌవ్మవానికి సంగీతం. హృదయంలో సంగీతం లేనివాడిని నమ్మకూ 


డదు. సంగీతాభ్యాసంవల్ల న్యాయాన్యాయ విచక్షణ అలవడుతుంది. జీవితంలో 
క్రమ బద్ధత (1జబయంగ్ఫు, ఒక లయబద్దత [గృుమిు) కలుగుతాయి. 


ఆడ, మగపిల్లలు కలిసి చదువుకోవాలి. అంతా కలిసి సిగ్గుపడకుండా 
నగ్నంగా వ్యాయామం చేయాలి. ఒకరి నగ్న శరీరాలను చూసి ఒకరు హేళన 


చేయరాదు. విద్య విసుగు పుట్టించేదిగా వుండకూడదు. వినోదంతో దాన్ని 
'మేళవించాలి. 


మొదటి పరిక్ష 


ఇరవై ఏళ్లు రాగానే యువతీ యువకులకు పరీక్ష పెట్టాలి. వారి శ్రమ 
సహిష్టుతను వీలైనంత కఠోరంగా పరీక్షించాలి. ఆ వరీక్షలో ఓడిపోయినవారు 
తదువరి విద్యాదశకు వనికిరారు. వారిని కలువు మొక్కల వలె ఏరి వేయాలి. 
అలా వఏరివేసినవారే మూడవ వర్గంగా వివిధ వృత్తులలో _ స్టిరవడతారు. 


ఆ పిదవ మరొక పదేళ్ళు ఉన్నత విద్యాభ్యాసం కొనసాగుతుంది. అంక 
గణితం [AINE] రేఖాగణితం [ర౭ంగM౭య] ఖగోళాది శాస్త్రాలు బోధిం 
చాలి. అయితే, వీటిని ప్రాపంచిక ప్రయోజనాలకు ఉద్దేశించి నేర్చరాదు. అదే 
నమయంలో శరీర వ్యాయామం కొనసాగుతుంది. 


ఈ దశ పూర్తికాగానే మరొకసారి కలువుతీత జరుగుతుంది. మళ్లీ కఠోర 
వరీక్ష జరుగుతుంది. దానిలో నెగ్గలేక పోయినవారిని సైనికులుగా, అంటే రాజ్య 
రక్షకులుగా నియమించాలి. వారు తమ రాజ్యాన్ని రక్షించుకొనడానిశే యుద్దం 


చేయాలి కానీ, వరరాజ్య దురాక్రమణకు కాదు. యుద్దనివారణకే ఉత్తమ సైన్యం 
అవనరం. 


అవ్పటికి మన విద్యార్దులకు 30 ఏళ్ళు వస్తాయి. రెండవదశ పరీక్షలో 
ఏరివేయగా మిగిలినవారు అనంతర విద్యాభ్యాసానికి సంసిద్దులవుతారు. వారిని 
రాజ్యపాలనకు తయారుచేయాలి. మొదటి రెండువర్గాలలో వలె ఇందుకు కూడా 
ప్రీలు, వురుషులు సమానంగా అర్హులే. 


తుది పరీక్ష 


అలా మరొక అయిదేళ్లు శిక్షణ కొనసాగుతుంది, ఆ అయిదేళ్లలో యువతీ 
యువకులకు పారభౌతిక తత్వబోధ చేయాలి. 


112 విశ క దర్భానం 


కాని అది కూడా చాలదు. అందుచేత మరొక పదిహేనేళ్తపాటు- అంటు 
50 ఏళ్లు వచ్చేవరకు వారికి రాజ్యపాలనలో వాస్తవ శిక్షణ [Practical training] 
ఇవ్వాలి. పారభౌతిక తత్వ శిఖరాగ్రాలనుంచి వారిని నేలమీదకు తీసుకువచ్చి 
న్యాయసమ్మతంగా రాజ్యాన్ని పొఠలించడంలో తర్జిదు ఇవ్వాలి. ఆ దశలో 
దైనందిన జీవితమే వారికి విద్యాలయం అవుతుంది. వారు పౌరులందరితో 
కలసి మెలసి తిరగాలి. జీవితంలో తటస్టించే ప్రతి సమస్యను ధైర్యస్టయిర్యా 
లతో ఎదుర్కోగలగాలి. సమస్త విద్యలలో తమ పరిజ్ఞానం, నైపుణ్యం ఏపాటిదో 
వారు వరీక్షించుకోవారి. తక్కిన రెండు తరగతుల ప్రజల కంటె తాము అన్నిటి 
లోను అధికులమని నిరూపించుకోవాలి. అప్పుడు తిరిగి పరీక్ష. దానిలో కూడా 
నెగ్గినవారినే రాజ్యపొలనకు అర్హులుగా నిర్ణయించాలి. వరిపాలనా బాధ్యతలను 
వారు స్వీకరిస్తారు. వారే Philosopher king5-రాజర్థులు- అవుతారు. వారికి 
మిగిలిన రెండు వర్గాలవారు విధేయులుగా వుండాలి. 


మరి ఆ విధంగా రాజ్యపాలకులై నవారు అవినీతిపరులు కాటోరని హామీ ఏమిటి? 
“వజీ్‌చో కమ్యూనిజం 
య 


రాజ్సపాలకులకు వేటో సొంత అస్తి (private propery) నిషేధించాడు. 

ర్త క్త అ 
వారికి “న్యాయేన మార్గేణ మహిం మబాశాం...” అన్నట్టు ధర్మ సంరక్షణం 
తప్ప ఇతర స్వీయ (ప్రయోజనాలు వుండవు. రాజ్యానికి వారు ధర్మకర్తలు 
మాత్రమే. కనీసవు అవసరాలకు మాత్రమే వారికి సొంత వస్తువు లుంటాయి. 


వారికి ఏడాదికి సరిపడిన భుక్తిని తదితర వస్తువులను సామాన్య. ప్రజలు 
సమకూరుస్తారు. 


క 


రాజ్యపాలకులు చిన్న చిన్న కుటీరాలలో నిరాడంబరంగా, నియమబద్ద మైన 
కఠోర జీవితం గడుప్పుతారు, ఒకేచోట పడుకుంటారు ఒకేచోట భుజిస్తారు. 
ఆయురారోగ్యాలకు అవసరమైన _ సాధారణావోరం మాత్రమే తీసుకుంటారు. 
వారికి సొంత కుటుంబాలు వుండవు. సంసారం చేయరని కాదు. కాని 
వారికి ప్రత్యేకించి స్వీయభార్యలంటూ వుండరు. (స్త్రీలందరు పురుషు లందరికి 
భార్యలే. వారికి జన్మించే పిల్లలు అందరికి పిల్లలే. ఎవరు. ఎవరి సంతానమో 
తెలియకుండా వారిని వేరుగా పెంచుతారు. స్వీయకుటుంబాలు లేనప్పుడు 
ఇక వారికి ధనవ్యామోహం ఎందు కుంటుంది? వెండి, బంగారాలపట్ట వారికి 
ప్రలోభం ఎందు కుంటుంది? ఆస్తి సంపాదించి తమ వారసులకు మూటకట్టి 
ఇవ్వాలనే ఆసక్తి ఎందుకుంటుంది? 


స్వాన్నీక నమాట్టు, ఆదర్భవాది వ్లేటో 113 


అటువంటి వ్యవస్థలో అవినీతికి అవసరం లేదు. లంచగొండితనానికి తావు 
లేదు. నీతి నిటారుగా సగర్వంగా నిలబడుతుంది. ధర్మం నాలుగు పాదాలవై 
నడుస్తుంది. 


స్థూలంగా స్టేటో, చిత్రించిన ఆదర్శ రాజ్యం ఇదే. 
ఎవరు ఉత్తములు ? 


ఇది అరిస్టాక్రసీ కాదా అనవచ్చు. అరిస్థాక్రసీ అంటే ఉత్తముల పరిపాలన. 
దాన్ని కోరనివారు ఎవరు వుంటారు? జన్మచేత, వంశంచేత్క ధనబలం, 
దేహబలం చేత ఎవరూ ఉత్తమ (శ్రేణికి చెందరు. తమ జ్ఞానబలంచేత, న్యాయ 
నిరతిచేత్క సద్గుణ సంవత్తిచేత్స సత్సరివర్తనచేత మాత్రమే ఎవరైనా ఉత్తము 
లవుతారు, 


అందరు ఒకేచోట ప్రారంభమవుతారు. వివిధదశలలో ఒకే విధమైన పరీక్ష 
లకు నిలబడతారు. వాటిలో నెగ్గినవారే పరిపాలకు లవుతారు. తత్వం అంటే 
అమూర్త జ్ఞానం (Abstract knowledge) మాత్రమే కాదు- లౌకిక వివేకం 
కూడా. తాత్వికరాజులు' జ్ఞానవీరులేకాక కార్యశూరులు కూడా అయివుంటారు. 


ఇప్పుడు మళ్లీ మొదటికి వెడదాము. న్యాయం అంతు నీమిటవే నిర్వచనం 
కోసం అన్వేషణతో కదా ఈ చర్చ ప్రారంభమైంది? న్యాయం అంతే ఎవరి 
శక్రి సామర్థ్యాలకు తగిన పని వారు చేయడం. ప్రకృతి ఎవరికి ఎట్టి స్లానాన్ని 
వనాని ణు రా 
ఏర్పాటు చేసిందో దాన్ని వారు స్వీకరించడం, తమ విధ్యుక్తధర్మాలను నిర్వ 
రంచడం. 


అసత్య (ప్రచారం 


రాజ్యాధికారాన్ని ఎవరో కొందరుమాత్రమే చెలాయించగోరితే మిగిలినవరా 
లవారు నహిస్తారా? అని ప్రశ్న రావచ్చు. అందుకై ఒక అసత్యాన్ని ప్రజలలో 
(ప్రచారంచేయాలని ప్లేటో ప్రతిపాదించాడు. దానికి [021 16 అని అతడు 
"పేరువెట్టాడు. అసత్య ప్రచారం తప్పే కాన్సి ఆదర్శరాజ్య నిర్మాణంకోసం అది 
అనివార్య మంటాడు. 


సహజ సిద్దంగా మానవులలో మూడు రకాలవా రుంటారని, ఎవరి ప్రకృతికి, 
ప్రవృత్తికి తగిన వర్గాన్ని వారు స్వీకరించాలని నచ్చచెప్పాలి. మొదటితరంలో 
ఈ (ప్రచారాన్ని ప్రజలంతా విశ్వసించకపోవచ్చు. - కాని, విద్యావిధానంవల్ల, నిరం 
తర బోధవల్ల కొన్ని తరాలలోనే ఇది తథ్యమవుతుందని, చివరికి మూడువరాాల 


114 విళ గ దర్మో గనం 


వ్యవస్థ స్టిరవడిపోతుందని స్లేటో భావించాడు. (నిజానికి ఇది అవాంఛనీయం 
కావచ్చుగాని, అసాధ్యం మటుకు కాదు. మనదేశంలో అసమానత్వం పై ఆధా 
రపడిన అగ్రవర్ణాలు, నిమ్నవర్జాల వ్యవస్థ కొన్నివేల ఏళ్లుగా “మూడు వువ్వులు, 


ఆరు కాయలుగా వర్షిల్దతూ వుండడం దాన్ని దేవుడే స్వయంగా సృష్టించాడని 
ప్రచారంచేయడం మునకు తెలుసు.) 


ఇంతేకాదు. మతాన్ని ప్లేటో వూర్తిగా సమర్థించాడు. దేవునివై విశ్వాసం 
లేనిదే ఏ జాతి సక్రమంగా నడవదు. మానవుల భక్తి |(ప్రపత్తులకు, ఆశలకు, 
ధైర్యానికి త్యాగబుద్దికి (పోద్బలకంగా ఒక సాకార దైవాన్ని కల్పించాలి. ఆ 
దైవం ఆ(గ్రహిస్తాడు, అనుగ్రహిస్తాడు సన్మార్లులను రక్షిస్తాడు, దుర్మార్గులను 
శిక్షిస్తాడు. 


ఆత్మ నిత్యత్వం 


అలాగే ఆత్మ నశించదనే ధైర్యాన్ని నూరిపోయాలి. అవుడు మానవులు 
నిబ్బరంగా మృత్యువును ఎదుర్కొంటారు. సోక్రటీస్‌ ఆత్మ అనశ్వరమని విశ్వ 
సించాడు. ఆ విశ్వాసంతోనే నిశ్చలంగా మృత్యువును ఆహ్వానించాడు. తనకోసం 
విలపిస్తున్న శిష్యులతో “పొతిపెట్టది నా శరీరాన్నేకానిి నా ఆత్మను కాదు” 
అని ధైర్యం చెప్పాడు. 


ఈ విశ్వాసానికి తార్కికాధారం లేకపోవచ్చు. కాని, అది మానవులకు 
అవసరమని, (శ్రేయస్కరమని వేటో చెప్పాడు. ఈ విధమైన దైవభీతి కూడా 
మానవులు ఎవరికి తగిన తరగతిని వారు అంగీకరించేటట్టు చేస్తుంది. 


ఇంతచేసినా (క్రిందివర్గంవారు పై వర్షంవారిని చూసి అనూయవడరా? అని 
ప్రశ్నరావచ్చు కాని అట్టి అసూయకు తావులేదు. ఉత్తమవర్గం వారికి రాజ్యాధి 
కారం తన్న ఏమీ వుండదు. వారు ధనార్జన చేయడానికి వీలులేదు. యోగులవలె, 
విరాగుల వలె నిరాడంబరంగా జీవిస్తారు. కాగా మిగిలినవారు భోగభాగ్యాలతో 
విలాసజీవితం గడవవచ్చు. అయితే, వారిధనాశ మరీ మితిమీరకుండా (ప్రజల 


సగటు ఆదాయానికి నాలుగురెట్లు మించి ఏ ఒక్కరు ఆస్తిని కూడబెట్టరాదని 
నిబంధన విధించాలి, 


మరొక ప్రశ్న ఏ (స్త్రీలకు సమష్టి భార్యాత్వం విధించడంవల్ల తగవులు 
రావా? ఉహు. రావు ఎందుకంకే ఈ పద్దతిని వై రెండు వర్గాలకే పరిమితం 
చేయాలని వారు అన్ని రాగద్వేషాలకు అతీతులై "వుంటారని, కాగా సామాన్య 
ప్రజా బాహళ్యం వీకపత్నీ కులుగా కొనసాగవచ్చునని వేదో అంటాడు. 


స్వాచ్నీక నచాట్టు, ఆదర్భవాది వ్లేటో 115 


ఇదంతా ఆచరణ సాధ్యమా అన్న సందేహం సహజంగానే కలుగుతుంది. 
అయితే, ప్లేటో ఊహించిన ఆదర్శరాజ్యం పూర్తిగా అతని స్వకపోల కల్పితం 
కాదని బెర్జాాండ్‌ రస్సెల్‌ అభిప్రాయపడ్డాడు. 


స్పార్డా ఒరవడి 


ముఖ్యంగా అతనికి ఒరవడి పెట్టింది స్పారా. ఈ గ్రీకు నగర రాజ్యం 
దాదావుగా ప్లేటో రివబ్దిక్‌ వలెనే వుంటుంది. క్రీస్తువూర్వం ఎనిమిదవ శతా 
బ్రిలో లైకర్గస్‌ అనే రాజనీతి వేత్త స్పార్థాకు ఒక రాజ్యాంగం వ్రసాదించాడు. 
అది వీరుల రాజ్యం, సైనిక రాజ్యం. కొద్దిమంది చేతిలో వరిపాలనాధికారం 
వుండేది. వారు నిరాడంబరంగా జీవించేవారు. కలిసి ఒకేచోట భుజించేవారు, 
శయనించేవారు. వీరు సంతానం కోసమే సంగమించేవారు. దుర్చల శిశువులను 
నిర్రయగా అంతమొందించేవారు. పిల్లలను ప్రభుత్వపు ఆస్తిగా వరిగణించేవారు. 
మొత్తం (ప్రజల వీకైక ధ్యేయం మహా పరాక్రమువంతులను తయారుచేయడం, 
రాజ్యాన్ని రక్షించుకోవడం. ఇందుకోసమే వారి మనుగడ. 


స్పార్టా ఆ విధంగా కొన్ని శతాబ్దాలపాటు ఒక సైనిక శిబిరంవలె కొనసా 
గింది. చుట్టుప్రక్కల గ్రీకు నగర రాజ్యాలు (City states) ఎన్నో మార్పులకు, 
విప్లవాలకు, విభిన్న రాజ్యాంగ |వ్రయోగాలకు లోనవుతుండగా స్పార్జా మాత్రం 
ఎట్టి మార్చు లేకుండా శత్రు దుర్నిరిక్ష్యంగా వర్షిల్లింది. ఆ కాలపు (గ్రీకులం 
దరికి స్పార్టా దాదావు ఒక ఆదర్శ రాజ్యంగా వుండేది. స్తేటోకు సయితం 
ఆంతే. ' స్పార్థాను దృష్టిలో వెట్టుకునే అతడు. తన రిపబ్లిక్‌ ను ఊహించి 
వుండాలి. అయితే స్పార్గా నియంతృత 5 రాజ్యం, కాగా, స్తేటో యుటోపియా 
అరిస్థా క్రసీని పోలినది. దాని ధ్యేయం న్యాయబద్ర వరిపాలన. దాని రాజులు 
రాజర్లులు. అదీ తేడా. 


గ్రీకుల విశ్వాసాలు 


వ్లేటో రివబ్లిక్‌ ను సామభూతితో అర్హంచేసుకోవడం మనకు ఈనాడు చాలా 
కష్టం. “దానిలో చాలా అంశాలు మనకు అసంబద్దాలుగా, అభివృద్దినిరోధకాలుగా 
కనిపిస్తాయి. అయితే దాన్ని ప్లేటో కాలవు గ్రీకులవిశ్వాసాలను, సంఘపరిస్థితు 
లను దృష్టిలో పెట్టుకుని వరిశ్సీలించాలి. గ్రీకు నాగరికత మొత్తం బానిసలవ్యవస్ట 
(slavery) వై ఆధారపడినట్టిది. బానిసలులేనిదే గ్రీకుల అరిస్టాాక్రసీ, ఆలిగార్కి 
(ధనికస్వామ్యం), డెమోక్రసీ (ప్రజాస్వామ్యం), టిరనీ (నిరంకుశపాలన) ఏదీ 
లేదు. కొందరు కాయకష్టం చేస్తుండగా- కొందరు అధికారం చెలాయించే 
వారు భోగజీవితం గడిపేవారు, కళారాధన చేసేవార్లు, లేదా తాత్వికచింతన 


116 _.. విశ్చదర్శనం 


చేసేవారు. అన్నిటిలోకి తాత్వికచింతన వరమోత్కృష్ట్ర మైనదని, శ్రమైకజీవనం 
తకు_వ (శేణికి చెందినదని వారి విశ్వాసం. 

సశ దోక్రట్‌ సుభాషితాలలో ఒకటి knowledge is virtue (జ్ఞానమే నీతి) 
అనేది వుంది. మనిషి సరైన జ్ఞానంవల్ల నే సత్సరివర్తన అలవరచుకోగలడని దిని 
అర్హం. చెడుమార్గం పడితే దుర్మార్గంగా అన్యాయంగా ప్రవర్తి స్తే అందువల్ల 
దుఃఖం కలుగుతుంది. దుఃఖాన్ని కోరి కోరి ఎవరూ వరించరు కదా? అయిన 
వడు దుఃఖదాయకమైన అన్యాయ ప్రవర్తనను ఎవరూ అలవరచుకోరు కదా! 
కనుక ఏది మంచి, ఏది చెడు అనే విచక్షణా జ్ఞానాన్ని కనుక మనిషి సాధిస్తే 
అతడు విధిగా న్యాయవర్తను డవుతాడు. ఇది సోక్రటీస్‌, ప్లేటోల విశ్వాసం. 
నిజమే కాని వారు మానవునిలో స్వభావ సిద్ధమైన మానసిక దౌర్భల్యాలను 
తక్కువ అంచనా వేశారు. కేవల జ్ఞానంవల్ల నే “అవి తొలగిపోగలవని భావించ 
లేము. ఎంత జ్ఞానదాయకమైన విద్యా విధానంనల్ల కూడా వాటిని వూెర్సిగొ 
అంత మొందించలేము. కనుకనే ఎంత ఉత్తమ, నిర్దుష్ట రాజ్యాంగ మైనా 
ఆచరణలో కొద్దికాలానికే భ్రష్ట్రమైపోవడం మనం ఎరిగినదే. 


ఆదర్శవాదం 

అయినా మానవుడు ఆశావాది, ఆదర్శవాది, సహజ స్వాప్నికుడు. ఊత్తమ 
రాజ్య వ్యవస్థ కోసం కలలు కనడం అతడు మానలేడు. అందని అందానికి 
అర్రులు చాచడం, తన “ఆకాశాలను లోకానికి చేరువగా” తీసుకురావా లనుకో 
వడం అతని స్వభావం. అందుకే అలవాటి స్లేచో నుంచి ఇటీవలి మార్క్సు 
వరకు ఆదర్శరాజ్యం కోసం. *మరో (వ్రవంచంి కోసం వరితపించనివారు లేరు. 
అది ఎన్నటికి అందనిదని తెలిసి కూడా అందుకొనడానికి ప్రయత్నించడంలో నే, 
ఏ కొద్ది సాఫల్యమైనా సాధించడంలోనే మానవజాతి మనుగడ, పురోగతి. 

విల్‌ డ్యురాంట్‌ తన “స్టోరీ ఆఫ్‌ ఫిలానఫీ”లో మరొకందుకు స్రేటోను 
సమర్థించాడు. మానవులను ఉత్తములని, అనుత్రములని వర్షికరించడం తవ్వ” 
కావచ్చు కాని అది ప్రజాస్వామ్యమైనా, మరే స్వామ్యమైనా, రాజ్యపాలన 
బాధ్యతను. తగు శిక్షణ పొందిన వారికే అప్పగించడం మంచివద్దతి కాదా? అన్ని 
వ్యవస్థలలోకి (ప్రజాస్వామ్యం ఉత్తమం కావచ్చు. కాన్సి దానిలో ఎన్ని దారుణ 
లోపాలు లేవు? కేవలం ధనబలంతో, కులబలంతో, ప్రజల ఓట్లు సంపాదించిన 
(ప్రతివాడు శానన నిర్మాత్క, రాజ్యపాలకుడు అయిపోతున్నాడు. విద్యాళూన్యు 
డికి అక్రమ వర్తనుడికి సయితం మనం అధికారాన్ని అప్పగిస్తున్నాము. ప్లేటో 
సూచించినట్టు రాజ్యపాలనకు అర్హతలను నిర్దేశించడం ఈ లోపానికి పరిష్కాా 
రమార్గం కాదా? 


ప్లేటో దృష్టిలో పాలకులకు ఇవ్వవలసిన జ్ఞాన శిక్షణ ఎట్టిదో ఇప్పుడు వరి 
శీరిద్దాము. | 


స్వాన్ని క నమ్రాట్టు, ఆదర్భవాది న్లేటో 117 
సత్యం శివం సుందరం 


భారతీయ తత్వ చింతనలో ఎన్నో శాఖోవశాఖ లున్నాయి. అన్నిటిలోకి 
శిఖిరాయ మానంగా నిలబడింది శంకరుని అద్వెతం. అది వెయ్యేళ్లకు వైగా 
హిందూ జీవిత దృక్పథాన్ని ప్రభావితం చేసింది, ఇంకా చేస్తున్నది. 


అదేవిధంగా పొశ్చాత్య చింతనా ధోరణులను అమితంగా ప్రభావితం చేసి 
నట్టిది “ప్లేటో తత్వ మీమాంస. అతడు ఆనాడు (క్రీస్తువూర్వం నాల్గవ 
శతాబ్రి) లేవనెత్తిన అనేక తాత్విక సమస్యలు నేటికి కూడా వివిధ రూపాలలో 


దార్శనికులను వెన్నాడుతూనే వున్నాయి. చాలాకాలంపాటు అతని పేరును “ది 
డివైన్‌ స్లేటో” అని వ్యవహరించడం పరిపాటిగా వుండేది. 


అంతమాత్రాన ప్లేటోను ఆ కొలంలోగాన్సి ఆ తర్వాతగాని అందరూ యథా 
తథంగా అంగీకరించారని దీని అర్ధం కాదు. అతని చింతనలో అనేక వివాదగ్రస్త 
విషయా లున్నాయి. ప్లేటో ప్రథమ విమర్శకుడు అతని ప్రియ శిష్యుడైన అరిస్టా 
టిలే. ఇక ఈనాటి లిబరల్‌ హ్యూమనిస్టు (ఉదార మానవతావాదం) దృక్పథంతో 
చూస్తే దానిలో పరిహరించదగినవి, అభివృద్ధినిరోధకమైనవి ఎన్నో కనబడతాయి. 


కనుక్క ఒకవైవు అతడిని తాత్విక చక్రవర్తిగా కీర్తించిన వారిని, మరొక 
వైవు అతడిని నియంతృత్వవాదిగా (10010టగజ్సుగా. తెగనాడిన వారిని సమ 
నయం చేసుకుంటూ ప్రపంచ తత్వ శాస్త్ర, పరిణామ చరిత్రలో అతని సము 
న్నత స్థానాన్ని అతనికి ఇవ్వవలసిందే తవ్వ వేరొక మార్గం లేదు. ఈ వని 
బెర్జాంండ్‌ రస్సెల్‌ వంటి ఆధునికులు చేశారు. 


ఇప్పుడిక అతని తత్వ చింతనవద్దకు వద్దాము. క్రిందటి అధ్యాయంలో 

మనం చదినినట్టుగా స్లేటో తన ఆదర్శరాజ్యానికి పరిపాలకులు కావడానికి 

తొత్సికులే అర్హులన్నాడు. అయితే ఎవరు తాత్వికులు? ఏది తత్వ జానం? 
లూ ఇ 


ేటో తత్వ మీమాంస అతి గహనమైనది. దాన్ని క్లిష్టంగా చెప్పడమంత 
సులభం మరొకటి లేదు. సులభంగా చెప్పడనుంత కష్టం మరొకటి లేదు. 
దాన్ని క్షుణ్ణంగా వివరించడానికి ఒక (ప్రత్యేక [గ్రంథమే అవసర మవుతుంది. 


ఇక్కడ దాన్ని సంగ్రహంగా, సాధ్యమైనంత సరళంగా పరిచయం చేయడానికి 
ప్రయత్నిస్తాను. 


ప్లేటో పునాదులు ' 


తన వూర్వ తాత్వికులనుంచి ప్లేటో కొన్ని విషయాలు స్వీకరించాడు. 


118 విశ్చాదర్భ్శనం 


పారా క్రిస్‌ వ్రవంచంలో మార్చు చెందనిది ఏదీ లేదని, జగత్తు క్షళాక్షణ 
వరివర్తన శీలమైనదని ప్రతిపాదించాడు. దీన్ని స్టేటో అంగీకరించాడు. కలశే 
నదిలో రెండుసార్లు స్నానం చేయలే”వని హౌరాక్టిటస్‌ వాదం. సోక్రటీస్‌ శిష్య 
బృందంలో చేరడానికి ముందు హౌరాక్టిటస్‌ అనుయాయి అయిన. (కేటిలస్‌వద్ద 
వేదో కొన్నాళ్లు శుశ్రూష. చేశాడట. ఈ (క్రేటిలన్‌ అనే తత్వవేత్త కలక 
నదిలో రెండుసార్లు కాదు, ఒకసారి కూడా స్నానం చేయలేవు” అనేవాడటు, 
అంత త్వరగా ప్రపంచం మార్చు (becoming) చెందుతున్నదని అతని భావం. 


పోతే పార్మినిడీస్‌ అసలు మార్చు ' లేదు పొమ్మన్నాడు. ప్రవంచానికి 
మూలమైన యాథార్థ్యం (1జిర్సానిత్యం, పరిపూర్ణం, అచలం, కేవలం అని 
నిర్వచించాడు. దీన్ని కూడా స్లేటో అంగీకరించాడు. 


పితాగరస్‌ (ప్రపంచం పంఖ్యామయమన్నాడు. ఇది భావవాదానికి వునాది 
వేసింది. అత్మ అనశ్వరమని, పూర్వజన్మ పునర్జన్మ కలవని అతడు చెప్పాడు. 
కాగా సోక్రటీస్‌ నైతిక ధర్మభావానికి (1601218006) వరమోత్క్బృష్ట స్తానం 
ఇచ్చాడు. వీటిని కూడా స్టేటో అంగీకరించాడు. 


సేటో దోహద [క్రియ 


కాని. చివరికి వీటి నన్నిటిని దాటిపోయి పూర్తిగా తనదే అయిన ఒక 
భావ వాదాన్ని (16007 0 1465) ప్లేటో ప్రతిపాదించాడు. (వ్రవంచ తత్వశా 
ప్రానికి అతడు చేసిన మౌలికదోహదం (Orginal contribution) అదే. అతని 
దోహదంతోనే పాశ్చాత్య తత్వ తరుశాఖలు వల్లవించి, వుష్పించాయి. 


ప్రపంచంలో ప్రతిదీ క్షణ క్షణం మారిపోతున్నది. ఈ నిమిషంలో వున్నది 
మరొక నిమిషంలో వుండదు. ఇవాళ వున్నది రేపు వుండదు. ఇంతగా నిరంతర 


పరినర్తన చెందే ప్రవంచం గురించి మనకు నిజమైన, నిశ్చితమైన జ్ఞానం ఎలా 
పాధ్యం ? ' 


సాషేక్ష (ప్రపంచం 


వైగ్కా ఇంద్రియ గోచరమయ్యే వస్తువులన్నీ పాపేక్షాలు (61269). అంతే 
ఒకరికి సుందరంగా -కనబడే వస్తువు నురొకరికి 'ఉశ్టాతంగా కనబడవచ్చు. 
అప్పుడు అది అందంగా వున్నట్టా, లేనట్టా? ఒకరికి న్యాయంగా కనబడినడి 
మరొకరికి అన్యాయంగా కనబడవచ్చు. మరి ఆది న్యాయమా, అన్యాయమా? 
ఇలాగే పొజన్యం, ధైర్యం, నీతి ధర్మం, (వేమువంటి నైతిక గుణాలు. కూడా. 
సాధారణ వ్యవహారంలో ఇవన్నీ సాషేక్షలే. అలాగే అధికత [౮0 అల్పత్వం; వేగం, 


స్వావ్న క న్యమాట్టు, ఆదర్భవాది వ్లేటో 119 


. మాంద్యం; చలి, వేడి; కాఠిన్యం, మార్తవం; ఇంకా రంగు, రుచి, ధ్వని మొద 
లైన వాటికి సంబంధించినవి-అన్నీ సాషేక్షాలే. మొత్తంవై ఐంద్రియ జగత్తు 


(603 wం[|రలో అన్నీ సా పేక్షాలే. ఇటువంటి వస్తువుల గురించి నిజమైన, 
నిశ్చితమైన జ్ఞానం ఎలా సాధ్యం? 


“హముహిత భావాభావ మధ్యంబు లోకంబు” 


నిజమైన జ్ఞానం నిజంగా, నిశ్చితంగా వున్నదాన్ని గురించే సాధ్యం. కాని, 
మనకు ఇంద్రియ గోచరమయ్యే (ప్రపంచంలోని వస్తువులన్నీ ఎప్పటికప్పుడు 
మార్పు చెందు తున్నాయి. ఏ వస్తువు తను తానుగా వుండడంలేదు. 
మరొకటిగా మారుతున్నది. అంశే ఏ .వస్తువూ “ఇదీ” అని చెప్పడానికి వీలులే 
కుండా పోతున్నది. కనుక ఆ వస్తువు కాసేవువున్నట్టు కనబడుతున్నది తప్ప 
నిజంగా లేదన్నమాట.దానికి ఆభౌస (appearance) తప్ప అస్తిత్వం (existence) 
లేదన్నమాట. ఇంద్రియగోచర వస్తువులు, అలాగే మనో గోచరమైన గుణాలు 
వుండడానికి లేక పోవడానికి మధ్య- అస్తిత్వానికి నాస్తికత్వానికి మధ్య-వూగిస 
లొడుతున్నాయి. వీటిని గురించి ఎవరి అభిప్రాయాలు వారికి వుండవచ్చు తప్ప 


నిజమైన, నిశ్చితమైన జ్ఞానం (౧౦ 100౪1663ల సాధ్యంకాదు. వీటిని గురించి 
అభిప్రాయం (0pinion) మాత్రమే సాధ్యం. 


అయితే, మనకు జ్ఞానం (kn0wl౭6g౭) అసాధ్యమని చెప్పడానికి వీలులేదు. 
జ్ఞానం నిస్సందేహంగా మనకు లభిస్తున్నది. లేకపోతే ఒక వస్తువును చూసిన 
వుడు అది అందంగా వున్నదనో, లేదనో మనం ఎలా చెప్పగలుగుతున్నాము? 
అంటు ఏది సౌందర్యమో మనకు లీలగానైనా తెలుసు నన్నమాట. అలాగే 
ఒక వని న్యాయమైనదో, కాదో ఎలా చెవ్పగలుగుతున్నాము? ఏది న్యాయమో 
కనీసం అభిప్రాయ |ప్రాయంగానైనా మనకు తెలుసు నన్నమాట. ఒక చెట్టును 
చూసినప్పుడు అది చెట్టు అని ఎలా చెప్పగలుగుతున్నాము? ఏది చెట్టో, “ఏది 
కోదో మనకు తెలిసివుం కునే అది సాధ్యం. 


అయితే ఇవన్నీ అభిప్రాయాలు. నిరంతరం మారిపోయే వస్తువులను గురించి, 
పాషేక్షమైన గుణాలు మొదలైనవాటి గురించి సావేక్షం, తాత్కాలికం అయిన 
అభిప్రాయాలు తప్ప, నిజమైన జ్ఞానం కలగడానికి వీలులేదు. నిజమైన జ్ఞానం 
నిజంగా వున్నదాన్ని గురించే సాధ్య మనుకున్నాముకదా? 


మరి ఆ విధంగా నిజంగా, నిశ్చితంగా అస్తిత్వం కలిగినవి ఏవైనావు 
న్నాయా? నిస్సందేహంగా వున్నాయి. నిజానికి అవే వున్నాయి. తక్కినవి 
వున్నట్టు కనబడుతున్నాయి. అలా నిజంగా అస్తిత్వం, యాథార్హ్యం కలిగిన 


వాటిని ఆకృతులు అని (05), భావాలు అని (1643) స్రేటో పేర్కొన్నాడు. 
సంస్కృతంలో కూడా భావం అంతే “ఉన్నది,” అభావం అంతే “లేనిది, 
అని ఈ సందర్భంలో గమనించవచ్చు. 


“గిది క వల్యం” 


ఉదాహరణకు ఒక సుందరమైన వస్తువును తీసుకోండి. దాని అందం అళౌ 
శ్వ్యతమే, సావేక్షమే. కాని సౌందర్యం అనేభావం (144) శాశ్వతం, నిరషెక్షం. 
అలాగే న్యాయం అనేదికూడా. ఒకరికి న్యాయమైంది మరొకరికి అన్యాయం; 
ఇప్పుడు న్యాయమైంది మరొకప్పుడు అన్యాయం అవుతున్నప్పటికి న్యాయం అనే 
భౌవం (1662 0f justice) శాశ్వతం, నిరవేక్షం. ఈ శాశ్వత, నిరషేక్ష 
భావాలవల్లనే మనకు తాత్కాలిక, సాపేక్ష అభిప్రాయాలు కలుగుతున్నాయి. ఆ 
భావాలే ఈ అభిప్రాయాలకు ఆధారం. 


ఈ భావవాదాన్ని ప్లేటో ఇంద్రియ గోచరమవుతున్న సమస్త (ప్రపంచానికి 
వర్తింనజేశాడు. దీనిలోనే అతని మౌలిక ప్రతిభ (0౫౯190). కనబడుతుంది. 
దీన్ని “సార్వత్రిక సిద్దాంతం” (theory of universals) అంటారు. ఇంద్రియ 
గోచరమయ్యే వస్తువులన్నీ ప్రత్యేక వస్తువులు (pari). కాని వాటికి 
సంబంధించిన భావాలు సార్వత్రికాలు (యాలుణ).. ఇది నేటికి కూడా 
పండితులను తికమక వెడుతున్న ఆసక్తికర సిద్దాంతం. 


ఉదాహరణకి మనం మొదటిసారిగా గోవు అనే జంతువును చూశా నును 
కోండి. అది మనకు ఒక భౌతిక వదార్హంగానే అవగాహన అవుతుంది తప్ప 
మరేమీ స్టురించదు. ఆ తర్వాత మరికొన్ని గోవులను చూస్తాము. వాటిలో 
సామాన్యం (౧0%0%9) గా కనబడే లక్షణాలనుబట్టి అవన్నీ ఒకే జాతికి చెంది 
నవిగా గుర్తిస్తాము. అప్పుడు వాటిని ఈ గోవు, ఆ గోవు, వేరొక గోవు అని 
విడివిడిగా కాక అన్నిటిని గోవులుగానే గుర్తిస్తాము. వాటిలో సమానంగా వున్న 
గోత్వాన్ని (0౪౧౭) గుర్తిస్తాము. ఇక ఆ పిదప ఎప్పుడు ఎక్కడ ఎన్నిరకాల 
గోవులను చూపినా వాటిలోని గోత్వమే మనకు కనిపిస్తుంది. ఒక (ప్రత్యేక 
మైవ గోవు వశించిన్నా లేదా అన్ని గోవులు నశించినా గోభావం మాత్రం 
నశించదు. ప్రత్యేకమైన గోవులు తాత్మాలికాలు సాషేక్షాలు కాని గోభావం 
నిత్యమైనది నిరషేక్షమైనది. అది సార్వత్రికం (ners) అవుతుంది. 


క 
అలాగే తక్కిన |ప్రావంచిక వస్తువులు కూడా. బల్లలు, కుర్చీలు, కలాలు, 
వుష్పకాల్కు పట్టణాలు పల్లెలు కొండలు, నదులు-ఇలాగ (ప్రపంచంలోని వస్తువు 
లన్నిటికీ సార్వత్రిక భావాలుంటాయి. కొండ అనగానే మనకు ఈ కొండు ఆ 


స్వాప్నిక నమ్రాట్టు, ఆదర్శవాది న్లేటో 121 


కొండ అని కొక కొండ స్వభావం స్పురిస్తుంది. అలాగే బల్ల అనే మాట 
వినగానే ఇది అది అని కాక సార్వత్రికమైన బల్ల అనే భావం స్పురిస్తుంది. 
ఏయే వస్తువులైతే కొన్ని సామాన్య లక్షణాలను కలిగివుంటాయో వాటిని వాటి 
వర్గాల (జూల) [క్రిందికి తీసుకువచ్చి వ్యవహరిస్తాము. రస్సెల్‌ చెప్పినట్టు 
ఇటువంటి వర్గికరణ (యకమంజడం9). లేనిదే భాష నడవదు. మానవుడు అన 
గానే ఎల్లయ్య, వుల్లయ్య, రానూరావు, సుబ్బారావు అనికాక మానవభావం 
నునస్సుకు స్పురిస్తుంది. (ప్రత్యేక మానవులు (particular persons) అంతరించినా 
మానవభావం (16614 0౯%బటు కొనసాగుతుంది. 


అదే విధంగా సుందరవస్తువులు నశించినా సౌందర్యభావంనశించదు. ప్రత్యేక 
నత్యవాక్కు మనకు వినబడడం మానివేసినా సత్యవాగ్భావం నశించదు. ప్రత్యేక 
నస్తువులవలె ఈ భావాలు ఒకప్పుడువుండి మరొకపవ్పుడు వుండకుండాపోవు. 


అవి ఎల్లస్పుడువుంటాయి. ఎందుకంటే అవి అశరీరమైనవి. అభౌతికమైనవి 
(n౮n-material). 


ఆదర్శాలు 


'నైగా ప్రత్యేక వస్తువులలో ఎన్నో లోపా లుండవచ్చు. సాధారణంగా మనం 
అందంగా వున్న దనుకున్న వస్తువులో ఎక్కడో, ఏదో లోవం కనిపిస్తుంది. 
కొన్ని కేవల సౌందర్యం(ab$ంlute beauty) అనే భావంలో లోపానికి తావులేదు. 
అది నిర్దుష్ట మైనది (061460) . కనుక అది ఆదర్శ (16౭21) (ప్రతిపత్తి కలిగి 
వుంటుంది. అలాగే ఈ ఆదర్శ ప్రతిపత్తి కొండ్క నది బల్ల, కుర్చీ మాన 
వుడు మొదలైన అన్ని భావాలకు వుంటుంది. 


ఈ సార్వత్రిక భావాలతో కూడినదే యథార్హ జగత్తు (1621౪0౫6). ప్రత్యేక 
వస్తువులతో కూడినది ఐంద్రియజగత్తు. అది అభాస మాత్రమే కనుక దాన్ని 
గురించి అభిప్రాయం మటుకే కలుగుతుంది. జ్ఞానం అనేది అప్పుడు, ఇప్పుడు, 
ఎల్లప్పుడు వుండేదాన్ని గురించే అంటే భావజగత్తును గురించే కలుగుతుంది. 
కనుక ఆ భావజగత్తును తెలుసుకోవడమే నిజమైన జ్ఞానం. భావాలు అభౌ 
తికం, అగోచరం కనుక బుద్ది ద్వారానే వాటిని గుర్తించగలము. వివేచనతోనే 
వాటిని తెలుసుకోగలము. ఇందుకు దోహదపడేదే తత్వజ్ఞానం. అధి గతి తార్కిక 
పద్దతి (4216660 ద్వారా మాత్రమే సాధ్యవడుతుంది. ఇది నిజం కాదు ఇది 
నిజం కాదూెనేతి, నేతి”-- అని తర్కించడమే ఆ తర్కపద్దతి.. 


ఇక్కడ ఒక ప్రశ్న వస్తుంది. అసలైన సత్పదార్జాలు (real things) భావాలే 


అయితే ఈ దృశ్య జగత్తు ఎక్కడినుంచి వచ్చింది? అది నిజంగా వున్నష్టే 
కనబడుతున్నది కదా? 


122 విశ (దర్శనం 


భావాలనుంచే అన్నీ 


అంటే భావాలనుంచే ఈ ఐంద్రియ వస్తువులన్నీ వచ్చాయని ప్లేటో సమా 
ధానం చెబుతాడు. వృక్షత్వం (1౭౭165) అనే భానంనుంచే ఈ చెట్టు ఆ 
చెట్టు, అని ప్రత్యేక వృక్షాలు వచ్చాయి. వృక్షభావం ప్రత్యేక వృక్షాలలో అభి 
వ్యక్తం (Manifజ[) అవుతుంది. ప్రత్యేక వృక్షాలు వృక్షత్వం అనే భావంలో 
భాగస్వామ్యం (participation) కలిగి వుంటాయి. వృక్షత్వం లేకపోతే ప్రత్యేక 
వృక్షాలే వుండవు, 

దీన్ని ఒక దృష్టాంతం ద్వారా అర్హం చేసుకోవచ్చు. మట్టితో బొమ్మలు 
తయారు చేసేవాడివద్ద ఒక మూస వుంటుంది. దానిలో మెత్తటి మట్టి నొక్కు. 
తాడు. బొమ్మ తయారవుతుంది. కాని మూస మూసగానే వుంటుంది. 
ఎన్ని వందల బొమ్మలు తయారుచేసినా అది మారదు. బొమ్మలు విరిగిపో 


యినా సరిగా రూవ రేఖలు రాకపోయినా మూసమాత్రం అలాగే వుంటుంది. 
బొమ్మలు అశాశ్వతం. మూస శౌశ (తం. 


భావం మూసవంటిది కనుక అది శాశ్వతం. దానిలోనుంచి ఉత్పన్నమయ్యే 
ప్రత్యేక భౌతిక వస్తువులు అశాశ్వతాలు. భావం నిర్దుష్టం, వరివూర్ణం, ఆద 
ర్శకం. వస్తువులు లోవభూయిష్టాలు, అవరివూర్జాలు. (Inperfect) 


భావాలనుంచి ప్రత్యేక వస్తువులు ఎలా వస్తున్నాయి? ఇక్కడ ప్లేటో దేవుడిని 
ప్రవేశపెట్టక తప్పలేదు. దేవుడు భావాలు. అనే మూసలను తీసుకుని వాటి 
సహాయంతో వివిధ వస్తువులను నిర్మిస్తున్నాడు. అయితే ఆ భావాలు దేవుడు 
నృజించినవి కావు. దేవుడి మనస్సులోనివి కావు. దైవం, భావాలు సమాన 
ప్రతిపత్తి కలిగినవి, వాటిని దేవుడు సృజించనస్ట్రే, అవి దేవుడిని సృజించలేదు. 


“అసద్వా ఇద మగ ఆసీత్‌” 


ఇప్పటికి నాలుగు తత్వాలు తయారైనాయి. దేవుడు, భావాలు, అవ్యక్త 
భౌతిక పదార్ధం (featureless, unmanifest matter, ఈ మూడింటితోను ఏర నే 
డుతున్న ప్రత్యేక వస్తువులు (paricular and sensible objects). 


భావాలు దేవుడు సృజించినవి కానట్టే మన మనస్సులో పుట్టినవి కూడా 
కావు. అనేక గోవులను చూడడం వల్లకాదు మనకు గోవు భావం కలిగేది. 
గోవు భావంవల్లనే మనం వివిధ గోవులను చూరడగలుగుతున్నాము. _ గోభావం, 


అలాగే ఇతర భావాలు స్వయంభువులు, స్వయంసిద్దాలు మనోతీతాలు. తర్క 
వివేచవకు మాత్రమే అవి అందుతాయి. 


న్వాాప్నీక న్యమాట్టు, ఆదర్శ్భవాది వేటో _ 123 


అన్ని భావాలు సమానమైనవే కాని కొన్ని ఎక్కువ సమానమైనవి. అంటే 
జార్డి ఆఅర్వెల్‌ పరిభాషలో (All Ideas are equal but some ideas are more equal) 
అన్నమాట. వాటి ప్రాధాన్య క్రమాన్ని ప్లేటో నిర్ణయించాడు. భౌతిక వస్తు 
వుల భావనాలకంశు (బల్ల, కుర్చీ గోవు, చెట్టు మొదలై నవి) గణిత భావాలు 
గొవ్పవి. ఆ భావాలను గ్రహించడానికి భౌతిక వస్తువులు అక్కరలేదు. రెండు 
రెళ్ళు నాలుగు అనేది త్రికాలాబాధితం. దాన్ని భౌతిక వస్తువులను చూడకుం 
డానే బుద్దితో (గ్రహించ వచ్చు. గణిత .సూత్రాలన్నీ ఇంతే. గురుత్వాకర్షణ 
సూత్రాన్ని (జ 0f universal gravitation) కింద పడుతున్న యాపిల్‌ వండును 
చూసి న్యూటన్‌ కనివెట్టాడన్నది వట్టి కట్టుకథ మాత్రమే. కేవలం ఆలోచన 
ద్వారానే అతడు దాన్ని కనిపెట్టాడు. అలొగే ఇ = ఎమ్‌ుసి అనే సూత్రాన్ని 
ఐన్‌ స్టయిన్‌ తన గదిలో తలువులు 'బిడాయించుకొని రోజులతరబడి కూర్చొని 


కనుగొన్నాడ ఇలాంటివి బుద్ధి గోచర భావాలు కనుక వాటికి ప్లేటో కొంత 
ఉన్నతస్థానం ఇచ్చాడు. 


సత్యం, శివం, సుందరం 


అన్నిటికంటె. ఉన్నత .స్టానంలో సత్యం (౫౪), శివం (600409), 
సుందరం (0240) అనే మూడు భావాలను నిలిపాడు. తిరిగి వీటిలో 
“దివం” (16 006) అనే భావానికి అత్యున్నత స్థానమిచ్చాడు. తైత్తిరియో 
పనిషత్తు “ఆనందో బ్రహ్మేతి వ్యజానాత్‌” అని అనందాన్ని (019) బ్రహ్మ 
పదార్హంగా పేర్కొన్నట్టుగా ప్లేటో “శివం” భావానికి అగ్రతమ స్థానం కల్పిం 
చాడు. సూర్యుడు లేకపోతే వస్తువులు లేవు. _నూర్యకాంతివల్లనే వస్తువులు 
దృగ్గోచరమవుతున్నాయి. అలాగే శివం వల్లనే తక్కిన భావాలు వాటినుంచే 
ఐంద్రియ జగత్తు వచ్చాయి. శివం వల్లనే తక్కిన భావాలను, వాటివల్ల - 
ఐంద్రియ వస్తువులను (గహించగలుగుతున్నాము. 


అయితే. మనం భావాలను ఎలా తెలుసుకోగలుగుతున్నాము? జ్ఞానం అనేది 
వున్నదాన్ని గురించే సాధ్యమని అనుకున్నాము కదా? అంటీ జ్ఞాన విషయం 
(object of knowledge) అదివరకే వున్నదన్నమాట, లేనిదాన్ని గురించి జ్ఞానం 
ఎలా అసంభవమో కొత్తదాన్ని గురించి కూడా జ్ఞానం అసంభవం. ఎందు 
కంటే ప్రపంచంలో కొత్త విషయం అనేది లేనే లేదు. మనకు ఒక విషయం 
గురించి నిశ్చిత జ్ఞానం లభించింది అంశే ఆ విషయం అదివరకునుంచే వుండి 
వుండాలి. లేకపోతే దాన్ని గురించిన జ్ఞానం మనకు కలిగేదే కాదు. 


ఈ జ్ఞానం మనకు ఎలా కలుగుతున్నది? అంటే మన ఆత్మ భౌతికశరి 


124 విశ్శదర్భ్శనం 


రంలోకి |వ్రవేశించడానికి ముందు భావజగత్తులో భావాలతో నహాజీవనంచేస్తూ 
వుండీివుండాలి. భౌతిక ప్రపంచంలోకి మనం శరీరధారులమై వచ్చాక వూర్వ 
స్మృతి పోతుంది. జ్ఞానం విస్మృతం అవుతుంది. దాన్ని తిరిగి మనకు జ్ఞావకం 
చేసేదాన్నే విద్య .అంటాము. విద్యవల్ల మనం కొత్త విషయాలను నేర్చుకోవడం 
లేదు. మన ఆత్మ భౌతిక శరీరం ధరించడానికి ముందు దానికి స్వతహాగా వున్న 
జ్ఞానాన్నే విద్య మనకు జ్ఞాపకం చేస్తుంది. ఎంత బాగా జ్ఞాపకం చేయగలిగితే 
జా ఇ అజర్‌ 

అంత మంచి విద్య అన్నమాట. 


ఆత్మ రథికుడు 


దీన్ని సుబోధకం చేయడానికి ప్లేటో ఒక కథలాంటిది చెప్పాడు. దాని 
సారాంశం ఇది. మొదట్లో ఆఅత్మలన్నీ భావాల స్వర్గంలో భావాలతో సహజీ 
వనం చేస్తూ వుండేవి. ప్లేటో ఇక్కడ ఆత్మను రథికుడుగా పోల్చాడు. ఆత్మ 
ఎక్కిన ఆ రథానికి కోర్కె (6జ౫హల అనే ఒక గుర్రం ఉద్వేగం (spiriD) 
అనే మరొక గుర్రం పూన్ని వున్నాయి. ఆ రథంపై ఆత్మ అత్యున్నతమైన 
“శివం” అనే భావం వున్న స్వర్గానికి పోవాలని ప్రయత్నిస్తుంది. కొన్ని ఆత్మలు 
“శివి స్వర్గానికి వెడతాయి. కాన్సి చాలా ఆత్మలు గుర్రాలను నిగ్రహించలేక 
భూలోకానికి పడిపోయి. జన్మలెత్తుతాయి. తమ వూర్వస్కృతిని కోల్పోతాయి. 


ఈకథకు కరోపనిషత్తులోని ఒక శ్లోకంతో వున్న పోలిక ఆశ్చర్యం కలగ 
జేస్తుంది. ప్లేటో నిజంగానే గంగానదీ తీరంవరకు వచ్చి మన బుషులవద్ర 
ఉపనిషత్తులు చదువుకొని వెళ్ళాడా అని అనుమానం కలుగుతుంది. 


“ఆత్మానం రథినం విద్ధి శరీరం రథ మేవతు 


బుదింతు సారథిం విది మనః వ్రగ్రహమేవచ” 
నా! ఖు 


అదీ ఆ శ్లోకం. “ఆత్మ రధికుడు. శరీరం రథం. బుద్ది సారథి, మనస్సు 
పగ్గం అని దాని అర్హం.” 


ప్రపంచం ఒక చీకటిగుహ 


మరొక్క కథతో ఈ అధ్యాయం ముగిస్తాను. ఆదర్శ రాజ్యాన్ని పాఠలిం 
చడానికి తత్వజ్ఞానులే అర్హు లనికదా వేటో అన్నాడు? మరి మిగిలినవారు 
ఎందుకు అర్హులు కారు? ఈ (ప్రశ్నకు సమాధానంగా ప్లేటో “గుహాదృష్టాంతం” 


అవే పేరుతో శతాబ్దాలుగా తత్వ చరిత్రలో ప్రఖ్యాతి పొందిన ఒక కథ కల్పించి 
చెబుతాడు, 


స్వాచ్నవ సమాట్టు, ఆదర్భువాది వేటో 125 


అనగనగా విశాలమైన ఒక శీకటి గుహ. దాని ముఖదా (రం వద్ద గుహ గోడ. 


చెపు తిరిగి వరసగా కొంతమంది ఖయిదీలు కూర్చున్నారు. జన్మించినదాదిగా 
వారు అక్కడే వున్నారు. 


వారు అటూ ఇటూ కదలడానికి, వెనక్కి తిరిగి చూడడానికి వీలులేకుండా 
కాళ్లు, చేతులు మెడ కట్టివేసి వున్నాయి. వారు అంతా ఎదుటివై వే చూస్తు 
న్నారు. ఎదురుగా కొంత దూరంలో గుహ గోడ వుంది. వారి వెనుక ఒక 
పిట్టగోడ వుంది. ఆ గోడవెనుక ఒక పెద్ద నెగడు మండుతున్నది. దాని మసక 
వెలుతురు గుహలోకి వస్తున్నది. ఆ నెగడు ముందు ఆరుబయట కొందరు 
మనుషులు అటూ ఇటూ తిరుగుతున్నారు. వారి చేతులలో ఏవేవో వస్తువులు 
న్నాయి. వారి నీడలు ఆ వస్తువుల నీడలు గుహలోపల ఖయిదీల కెదురుగా 
వున్న గోడమీద పడుతున్నాయి. ఆ నీడలను చూసి ఖయిదీలు అవే అసలు 
వస్తువులని (భమిస్తున్నారు. వారికి అదే సత్యజగత్తుగా కనబడుతున్నది. 


కాని వారిలో ఒకడు ఎలాగో తప్పించుకుని గుహ బయటికి- సూర్యకాంతి 
లోకి- రావడం సాధ్యమైం దనుకోండి. మొదట వాడికి కళ్లు మిరుమిట్లుగొలిపి 
ఏమీ కనబడదు. క్రమంగా వాడు సూర్యకాంతికి అలవాటు పడతాడు. గుహ 
బయట అసలు మనుషులు వారి చేతులలోని వస్తువులు నెమ్మదిగా కనబడడం 
ప్రారంభిస్తాయి. దూరంగా అందమైన సరస్సు, దొనిఒడ్డున చక్కని చెట్టు, 
పువ్వులు, పిట్టలు మొదలైనవి కనబడతాయి. అప్పుడు వాడికి తెలుస్తుంది- 
తాను ఇంతకాలం ఆజ్ఞానాంధకారంలో వున్నట్టు నీడలను చూసి అసలు వస్తు 
వులు అని భ్రమపడినట్టు. 


అప్పుడు తన తోటివారికి కూడా అలాగే జ్ఞానోదయం కలిగించాలని బుద్ది 
వుడితే గుహలోకి తిరిగి వెడతాడు. 'మళ్లీ వాడి కళ్ళు మసక చీకటికి అలవాటు 
పడడానికి కొంతసేవు పడుతుంది. చివరికి తోటి ఖయిదీలకు “మీరు చూస్తు 
న్నవి నీడలు! అసలు వస్తువులు బయట వున్నాయి. మిమ్మల్ని విడిపిన్తాను. 
నాతో రండి చూపిస్తాను” అని చెబుతాడు. వాళ్లు వాడి మాటలు నమ్మరు. 
“బయట ఇంకొక (ప్రపంచం వున్నదంటాడేమిటి? ఇదేకదా అసలు ప్రపంచం?” 
అనుకుంటారు. వొడిని పిచ్చి వాడుగా జమకడతారు. హేళన చేస్తారు. ఇంకా 
వాడు అనే మాటలు చెబుతుంటే కోపం పట్టలేక చంపేసినా ఆశ్చర్యం లేదు. 


జీవన్ముక్తులు 


“మాయామేయ జగంబె నిత్యమని సంభావించే” ఆ ఖయిదీల వంటిది 
మానవజాతి. ఆ గుహలాంటిడి ఈ జగత్తు. దాని నిజస్వభావం (గ్రహించిన 


126 విశ్శాదర్భునం 


ఖయిదీలోంటి జీవన్ముక్తులు (సోక్రటీస్‌వలె) తత్వ జ్ఞానులు. అసలు సత్యాన్ని . 
(గ్రహించిన తర్వాత, మనం చూస్తున్నది అసత్య, అనిత్య (పవంచమని గ్రహించిన 
పిదప- తత్వ జ్ఞానులకు ఐహిక వస్తువులపై, లౌకిక సుఖాలవై వ్యామోహం 
ఎందుకు కలుగుతుంది? అటువంటివారే కాదా ఆదర్శ రాజ్య పాలకులు కాదగి 
నవారు? 


భారతం మధ్యలో భగవద్గీత వస్తుంది. అనర్గళంగా సాగిపోతున్న కథా 
రథాన్ని కాసేవు ఆవుచేసి ఢ్రీకృష్ణుడు అర్జునుడికి గీతోపదేశం చేశాడు. 


అలాగే ప్లేటో “రివద్లిక్‌” అనే తన మహాగ్రంథంలో అదర్శరాజ్యాన్ని 
వర్షిస్తూ మధ్యలో _ఇవ్పటివరకు మనం చదినిన తత జ్ఞాన రహస్యాలను వివ 
రించాడు. రాజ్య పాలనకు ఎటువంటివారు అర్హులో వారు అలవరచుకోవలసిన 
. తత్వజ్ఞావం ఎటువంటిదో కవితా శైలిలో ఉల్లేఖించాడు. అతని భావవాదంతో 
' మనం వీకీభవించలేకపోవచ్చు. కాని అతని అసాధారణ మేధాశక్తికి తత్వ 
వ్యవస్థా నిర్మాణ వై పుణ్యానికి జోహార్లు అర్పించకుండా వుండలేము. 


13 
సబీవ విజాన సర్వస్వం అరిసాటిల్‌ 
జా హోకా 


ప్లేటో నడువుతున్న అకాడెమీకి ఒక రోజున ఒక యువకుడు వచ్చాడు. అత 


నికి 17-18 ఏళ్ళుంటాయి. స్టురద్రూపీ. నడకలో ఠీవి మాటలో మర్యాద, 
భంగిమలో గాంభీర్యం, ముఖంలో విజ్ఞాన వర్చస్సు ఉట్టివడుతున్నాయి. ఖరీదైన 
దుస్తులు ధరించి మనిషి దర్జాగా వున్నాడు. అతని పేరు అరిస్టాటిల్‌. 


అతడిని ప్లేటో తన' అకాడమీలో విద్యార్థిగా చేర్చుకున్నాడు. సోక్రటీస్‌ 
శిష్యులలో ప్లేటో అగ్రగణ్యుడు. ప్లేటో శిష్యులలో అరిస్టాటిల్‌ అగ్రగణ్యుడు. 
ఎటొచ్చీ అరిస్టాటిల్‌ శిష్యులలో ఒకడైన అలెగ్టాండర్‌ తత్వవేత్త కాలేదు. చక్ర 
వర్తి అయ్యాడు. 


ప్రావీన పాశ్చాత్య ప్రపంచంలో అరిస్టాటిల్‌ ను మించిన మేధావి లేడని 
వ్రతితి. “కవి” అనే సంస్కృత వదానికి గల. అర్జాలలో ఒకటి వాల్మీకి. కవి, 
వాల్మీకి పర్యాయపదాలు. అలాగే పాశ్చాత్య ప్రపంచంలో “ది ఫిలాసఫర్‌” 
' తత్వవేత్త - అనే మాట అరిస్టాటిల్‌ కు పర్యాయవద మైంది. 


పాశ్చాత్యుల తత్వశా,స్త్రాన్ని ప్లేటో విశేషంగా ప్రభావితం చేశాడని ఇంతకు 
ముందు తెలుసుకున్నాము. కాని, ప్లేటో కంటు మిన్నగా ఒక్క తత్వశాస్త్రం 


128 వశ "దర్శ గనం 


లోనే కాక అనేక శాస్త్రాలలో దాదావు రెండువేల ఏళ్లపాటు ఏకచ్చత్రాధిపత్యం 
నెరపనవాడు అరిస్టాటిల్‌. (కైస్తన దేశాలన్నిటిలోను సుమారొక వెయ్యేళ్లపొటు 
అతని రచనలను పాథ్యవుస్తకొలుగా ఉపయోగించేవారు; వాటిని విద్యార్జులచీత బట్టీ 
పట్టించేవారు. మానవ విజ్ఞానం అతనితో ఆరంభమై, అతనితో ఆగిపోయిందని 
భావించేవారు. అతడిని కాదనడం మతద్రోహమని (కైస్తవులు వరిగణించేవారు. 
సర్వతోముఖ విజ్ఞానం 

విజ్ఞానరంగంలో అరిస్టాటిల్‌ స్పృశిం 
చని విషయం లేదు. అగస్త్యుడు సము 
ద్రాన్ని ఆవోశన నిహా పట్టినట్టు, అరి 
స్థాటిల్‌ ఖగోళ, భౌతికశా, స్తాలు-వృక్ష, 
జంతు శాస్తాలు-తర్క, తత్వశా స్త్రాలు- 
నీతి రాజనీతి శా స్తాలు-మనస్తత్వ్య, కావ్య 
తత్వ శా స్త్రాలు-ఇంకా ఎన్నిటినో అతడు 
ఆపోశన పట్టాడు. అరిస్టాటిల్‌ సుమారొక 
వెయ్యి (గ్రంథాలు రచించాడని అంటారు. 
కొని వాటిలో చాలాభాగం కాలగర్భంలో 
కఠిసిపోయాయి. కొన్ని మాత్రమే ఇప్పుడు 
లభిస్తున్నాయి. వాటిలోనై నా అతని పేరిట 
ఎవరో వ్రాసినవి కొన్ని, అతడు పాఠాలు 
చెబుతుండగా శిష్యులు వ్రాసుకున్న నోట్సు 
నుంచి కూర్చినవి మరికొన్ని వున్నా 
యని పండితులు నిర్దారణ చేశారు. కాని, 
ఎంత తీసివేసినా, అరిస్టాటిల్‌ స్వయంగా 
రచించిన (గ్రంథ సముచ్చయం ఆశ్చర్యం 
కలిగిస్తుంది. 





గురు శిష్యులు 

ప్లేటో వద్ద విద్యాభ్యాసం చేసినప్పటికి, గురువుతో దాదావు ఏ విషయంలోను. 
అరిస్టాటిల్‌ ఏకీభవించలేదు. విద్యార్థిగా వున్న రోజులలో కూడా-- మొదట 
కొన్నాళ్లుతవ్ప-అన్నిటికి ఎడ్జెం అంక తెడ్డెం అనేవాడు. పాఠం పూర్తి అయి, 
శిష్యులందరు ఎవరిదారిన వారు “వెళ్లిపోయాక, గురువుతో అరిస్టాటిల్‌ వాదం 
వేసుకునేవాడు. వారిరువురి గురు శిష్య సంబంధం విచిత్రమైనది. గురువువై 
శిష్యునికి విశేష గౌరవం. శిష్యునిపై గురువుకు అశేష. వాత్సల్యం. అరిస్టాటిల్‌ 
తన అకాడమీకి మెదడు వంటివాడని "స్టేటో మెచ్చుకునేవాడు. 


నజీవ విజ్ఞాన నర్హన్నాం అరిన్హాటిల్‌ 129 


కాన్సి ఎప్పుడో ఇరువురికి తిక్క రేగేది. అరిస్టాటిల్‌ భాగ్యవంతుడు కనుక 
కనబడిన (వతి పుస్తకం కొనేవాడు. తన గ్రంథాలయంలో భద్రపరిచేవాడు. 
అతని నిరంతర వఠనం చూసి స్ట్లేటో అతడిని “పుస్తకాల వురుగు” అనేవాడు. 
అరిస్టాటిల్‌ కూడా వూరుకునేవాడు కాడు. “విజ్ఞానం ప్లేటోతోనే ఆఖరు కాబో 
దులెండి” అని చాటుమాటున అనేవాడు. “ప్టేదో 'వేమాస్పదుడే. కొని, 
సత్యం అంతకంటే |పేమాస్పదమైనది.”(Plat0 ఓ dear; but truth is dearer still) 
అనేది అరిస్టాటిల్‌ సుభాషితాలలో ఒకటి. 

అరిస్టాటిల్‌ క్రీస్తువూర్వం 384 లో గ్రీసు ఉత్తరాన మేసిడోనియా రాజ్యంలో 
స్రజీరా అనే నగరంలో కులీన, ధనిక కుటుంబంలో జన్మించాడు. మేసిడోనియా 
రాజు అమిన్‌ టాస్‌వద్ద అరిస్టాటిల్‌ తండ్రి నికొమేకన్‌ అస్టాన వైద్యుడు. 
అరిస్టాటిల్‌. బాల్యమంతా భోగభాగ్యాలమధ్య దర్జాగా గడిచింది. అయితే విలాసా 
లతోపాటు విజ్ఞానార్హనవట్లకూడా అతనికి అపారమైన ఆసక్తి. అందుకే అతడిని 
బంధువులు స్రేచో అకాడెమీలో ఉన్నత విద్యాభ్యాసానికి ఏధెన్సు పంపించారు. 


ఆశాభంగం 


ప్లేటో క్రీస్తువూర్వం 347 లో కాలధర్మం చెందాడు. అప్పటికి అరిస్టా 
టిల్‌ నయస్సు 37 వీళ్ళు. అకాడెమీకి తనను అధివతిగా చేస్తారని అతడు 
ఆశించాడు. కాని పరదేశీయుడనే వంకతో అతడిని తిరస్కరించారు. అకా 
డెమీ ఆధిపత్యం ప్లేటో సమీప బంధువు స్వ్యూసిప్పస్‌కు లభించింది. 

దానితో అరిస్టాటిల్‌ కు ఆశాభంగం కలిగింది. ఏథెన్పులో వుండి చేసే 
దేమీ లేదనుకున్నాడు. జేనోక్రటీస్‌ అనే సహాధ్యాయితో కలిసి ఆసియా మైనర్‌ 
వెళ్ళాడు. అస్ఫస్‌ అనే పట్టణంలో ఒక విద్యాలయం స్థాపించాడు. అక్కడ 
'పార్మియాస్‌ అనే సామంతరాజు తటస్థవడ్డాడు. అతడు _ అరిస్టాటిల్‌ తోపాటు 
అకాడెమీలో చదువు కున్నవాడే. అతడు అరిస్టాటిల్‌ ను తన రాజ్యానికి ఆహ్వా 
నించాడు. వైగా తనకు వరుసకు సోదరి అయిన పిథియాస్‌ అనే యువతిని 
అరిస్టాటిల్‌ కిచ్చి పెండ్లి చేశాడు. ఆమె తెచ్చిన కట్నాలు కానుకలతో అరిస్థా 
టిల్‌ గొవ్ప భాగ్యవంతుడయ్యాడు. 


ఇంతలో అరిస్టాటిల్‌ కు మేసిడోనియా రాజు ఫిలిపినుంచి ఆహ్వానం వచ్చింది- 
తన కుమారుడైన అలెగ్గాండరుకు విద్యాబుద్దులు చెప్పడానికి రావలసిందని. 


ఫిలిప్‌ జీవితాశయం ఒకశే. అంతఃకలహాలతో మునిగిపోయిన గ్రీకు నగర 
రాజ్యాలన్నిటిని జయించి గ్రీసు దేశానికి తాను ఏకచ్చత్రాధిపతి కొవాలని అతని 
'పేరాస. అయితే, తన జీవిత కాలంలో అది నెరవేరకపోవచ్చు. తన కుమారు 


' డైన అలెగ్గాండర్‌ ను. తనకు తగిన వారసునిగా తీర్చిదిద్దాలి. అతని ద్వారానైనా 
తన ఆశ నెరవేరాలి. 


130 విశ / (దర్శనం 


యవనాశ్వం 


కాని అలెగ్గాండరుకు అప్పటికి నిండా. పదమూ డేళ్లయినా లేకపోయినా, 
పచ్చి పొగరుబోతు, వదరుబోతు, తిరుగుబోతు, తాగుబోతు. అడవి గుర్రాలను 
అవరీలగా మచ్చిక చేసేవాడు. కాని తానే ఒక అడవి గురంగా తయారయ్యాడు. 
విశ్చంఖలంగా |ప్రవర్తి ంచేవాడు, అతడిని దారిలో పెట్టడానికి అరిస్టాటిల్‌ ఒక్కడే 
తగినవాడని ఫిలిప్‌ తన కుమారుడిని అతనికి అప్పగించాడు. ఒక భావి నార్వభౌ 
ముడిని సమస్త విద్యాపారంగతుడుగాచేసే అవకాశం లభించినందుకు అరిస్టాటిల్‌ 
పొంగిపోయాడు. 


కాని అరిస్టాటిల్‌ బోధలు అలెగ్జాండర్‌ తలకెక్కలేదు. అతని తల దొలు 
స్తున్న ఆలోచన ఒక్కటే. ఎప్పుడు సింహాసనంపై కూర్చుందామా. ఎప్పుడు 
ప్రవంచాన్ని జయిద్దామ్మా చక్రవర్తిగా చరిత్రలో తన “పేరు చిరస్థాయిగా ఎలా 
చేసుకుందామా- ఇదే అతని ఆలోచన. 


ఫిలిప్‌ గ్రీకు రాజ్యాలన్నిటిని వరసగా జయించాడు. మొత్తం (గ్రీసు అతని 
పాదాక్రాంతమైంది. వీథెన్సు కూడా అతని కైవసమైంది. ఇంతలో (క్రీస్తు 
వూర్వం 336) ఎవరో అతడిని హఠాత్తుగా హత్య చేశారు. తండ్రి మరణంతో 
అలెగ్జాండర్‌ రారాజు అయ్యాడు. అవ్పటికి అతనికి ఇరవై ఏళ్లు. చదువుకు 
స్వస్తి గురువుకు ఉద్వాసన చెప్పాడు. ప్రవంచంమీద విరుచుకుపడ్డాడు. 

అరిస్టాటిల్‌ కు ఏమి చేయాలన్న సమస్య మల్టీ ఎధురైంది.. ఏథెన్సువై 
దృష్టే మళ్లింది. ఆ నగరం చేరుకున్నాడు. డబ్బుకు కొరత లేదు. భార్య 
తెచ్చిన కట్నం డబ్బు బోలెడుంది. అలెగ్జాండర్‌కు చదువుపై శ్రద్ధ అంతంతమా 
త్రమైనా గురువువై గౌరవ (ప్రపత్తి తక్కువ కాదు. అతడు గురువుగారి విజ్ఞాన 
పరిశోధనల నిమిత్తం 800 నాణాలు ఇచ్చాడు. ఆ ధనం విలువ ఇవ్పటి 
రోజులలో 40 లక్షల డాలర్లకు తక్కువ వుండదని అంచనా. 


విద్యాలయ స్తాపన 
ఈ అపార ధనంతో అరిస్టాటిల్‌ తన మాజీ సహాధ్యాయి జెనోకటీస్‌ ఆధ్వ 
ర్యాన గల ప్లేటో అకాడెమీకి పోటీగా మరొక విద్యాలయం స్థాపించాడు. నిజానికి 
అది విద్యాలయం కాదు. విశ్వవిద్యాలయం. దానిపేరు “లెసియం”, ేటో 
గ ర లా 
అకాడెమీలో గణేతశా స్తం, తత్వశాస్త్రం, రాజకీయశా,స్త్రం ఇవే ముఖ్యంగా 
నేర్పేవారు. లైసియంలో వీటితోపాటు తక్కిన శాస్త్రాలు కూడా బోధించేవారు. 
ఒకవైపు విద్యా బోధన, మర్తొకవైపు విజ్ఞాన. శోధన- ఇదీ" అరిస్తాటిల్‌ 
నిత్య వ్యాసంగం. తన కాలం వరకు ప్రపంచంలోని మేధావులందరు * కనుగొన్న 
విజ్ఞానమంతా సేకరించి, క్రోడీకరించి, భావితరాల కోసం భద్రపరచాలన్నది అతని 


నజీవ విజ్ఞాన నర్వన్వం అరిస్టాటిల్‌ 131 


జీవితాశయం. ఎక్కడెక్కడినుండో వ్రాతప్రతులు తెప్పించేపాడు. ఒక [క్రమవ 
ధ్రతిలో అమర్చేవాడు. వేటగాళ్లను వళ్లెకారులను పరిశోధకులను _ దేశదేశా 
లకు పంపించి అవురూవమైన జంతువులను, మొక్కలను, వురాతన వస్తువులను 
తెప్పించేవాడు. అనేక ఇతర విజ్ఞాన శా స్తాలతోపాటు బహొశా లె బరీ 'సెన్ఫుకు 
కూడా అతడే ఆద్యుడు. ప్రపంచంలో మొదటి జూను, బొటానికల్‌ గార్డెన్‌ను 
స్థాపించింది కూడా అతడే కావచ్చు. 


తన వరిశోధనలకు కావలసినవాటిని సేకరించడానికి ఒకానొక సమయంలో 
అతని[క్రింద వెయ్యిమంది మనుషులు వుండేవారట. నైలునదికి ఏకేటా వర 
దలు ఎందుకు వస్తున్నాయో అప్పటివరకు ఎవరికీ అంతుచిక్కని విషయం. 
అది “కనుగొనడానికి అరిస్థాటిల్‌ కోర్కెపై అలెగ్జాండర్‌ కొందరిని ఈజిప్టు 
పంపించాడట. అబిసీనియాలోని కొండలపై కురిసిన మంచు కరిగి (ప్రవహించి 
(ప్రతి సంవత్సరం నిర్గీత బుతువులో నైల్సునదికి వరదలు వస్తున్నాయని వారు 
కనుగొన్నారట. 


పచార్దు పాఠాలు 


“లైేసియం” విద్యాలయం విశాలమైన ఒక ఉద్యానవనంలోని భవనాలలో 
వుండేది. దేశదేశాల నుంచి విద్యార్థులు వచ్చేవారు. ఉదయంవూట విజ్ఞాన 
పాఠాలు చెప్పేవాడు. సాయంత్రంవూట సామాన్య విషయాలపై ప్రసంగాలు. 


అవ్పటికి అతడికి యాభై ఏళ్లు దాటాయి. ఒకచోట స్తిమితంగా కూర్చో 
లేక పోయేవాడు. ఉద్యానననంలోని చెట్లబారుల నీడలలోనో, సౌధ స్తంభాల 
బారుల మధ్యనో అటూ ఇటూ వచార్చు చేస్తూ పాఠాలు బోధించేవాడు; 
సందేహాలకు సమాధానాలు చెప్పేవాడు. శిష్యులు గురువుతో పాటు వచార్జు 
చేస్తూ పాఠాలు వినేవారు; నోట్సు వాసుకునేవారు. 


ఇలా వచార్జు చేస్తూ పాఠాలు చెప్పడంవల్ల అరిస్టాటిల్‌ విద్యాలయాన్ని 
“పరపాటబటిక్‌ స్కూలు” అని వేళాకోళం చేసేవారు. “వెరిపాటస్‌” అనే గ్రీకు 
మాటకు “నడవని అని అర్హం. వెరిపాబుటిక్‌ స్కూల్‌ అంశే వచార్లుకాక్ట్రే 
పాఠశాల. చివరికి తత్వశాస్త్ర, చరిత్రలో అరిస్టాటిల్‌ దర్శనానికి “*వెరిపా 
బటిక్‌ స్కూల్‌ అఫ్‌ ఫిలాసఫీ” అనే పేరు స్టిరపడిపోయింది. “ఉద్యానం” 
(ఉత్‌ + యానం) అంకే ఒక అర్ధం “నడవడం”. కనుక అరిస్టాటిల్‌ తన 


ఉద్యానవనంలో బోదించిన తత్వశా స్ర్రాన్ని తెలుగులో మనం “ఉద్యాన ద ర్మనం” 
అని సార్హకంగా అనవచ్చు. 


bY 


132 | విశ్శదర్భునం 
అలెగాండర్‌ జె త్రయాత్ర 
య దూ 


మరొకవైవు అలెగ్జాండర్‌ దండయాత్ర నిరాఘాటంగా సాగిపోతున్నది. ఇటు 
గురువు విజ్ఞాన జైత్రయాత్ర. అటు శిష్యుని ప్రపంచ జైత్రయాత్ర. ఈజి 
ఫలో మధ్య ప్రాచ్యంలో వర్షియాలో ప్రతిచోట అలెగ్గాండర్‌ జయపతాకాలు 
ఎగురుతున్నాయి. భారతదేశంలో ప్రవేశించాడు. పెషావర్‌ వద్ద  వురుషోత్త 
మునితో యుద్దం జరిగింది. పంజాబును జయించాడు. ఇంకా ముందుకుపోయి 
ఆర్యావర్తమంతా కబళించాలని అత్యాశకు పోయాడు. కాని అప్పటికే పదే 


భ్రుగా స్వదేశం విడిచివచ్చిన సైనికులు ఒక్క అడుగైనా ముందుకుపోమని 
నిరాకరించారు. అలెగ్జాండర్‌ చేసేదిలేక వెనుదిరిగాడు. 


అప్పటికి అతడు సువిశాల భూభాగానికి రాజాధిరాజు అయ్యాడుగాని, సమస్త 
వ్యసనాలకు బానిసగా తయారయ్యాడు. అహంకారం నరనరాన జీర్లించుకుపో 
యింది. ఎవరో అతడిని సొక్షాత్తు జూపిటర్‌ దేవత కుమారుడని కీర్తి ంచారు. 
ఆ మాట పట్టుకుని తానే దేవుడినని ప్రకటించుకున్నాడు. అంతా నీవే 
దేవుడివన్నారు. ఒకడు మాత్రం అతడిని దేవుడుగా గుర్తించడానికి నిరాకరిం 
చాడు. అతడు అరిస్టాటిల్‌ సమీప బంధువైన కాలిస్తెనీస్‌ అనే తత్వవేత్త. 
తన దండయాత్రా చరిత్రను ఎప్పటి కప్పుడు వ్రాయడానికి కారిస్తెనీస్‌ను అలె 


గౌండర్‌ వెంట పెటుకుని వెళాడు. అతని పె ఆగ్రహించి చిత్రహింస “పెటి ఉరి 
చా! చు రా దూ యలు 
తీయించాడు. 


అలెగాండద్‌ మృతి 
= 


చివరికి అలెగ్గాండర్‌ తన సామ్రాజ్యానికి నూతన రాజధాని అయిన బాబి 
లోన్‌ నగరంలో నిరంతర _సురాపానంతో జ్వరగ్రస్తుడయ్యాడు. క్రీస్తుపూర్వం 
323 లో తన 33 వ ఏట మరణించాడు. 


అతని మరణంతో అతని సామ్రాజ్యం వేకమేడవలె కూలిపోయింది. అతడు 
వివిధ రాష్ట్రాలకు నియమించిన సామంతులు ఎక్కడి కక్కడ స్వాతంత్ర్యర 
(ప్రకటించుకున్నారు. వఏఛెన్సు ప్రజలు కూడా మేసిడోనియన్‌ పార్టీవై తిరుగు 
బ్రాటుచేసి స్వాతంత్ర్యం (ప్రకటించుకున్నారు. వారి దృష్టి అరిస్టాటిల్‌ పైకి 
పోయింది. అతడు అలెగ్జాండర్‌ గురువు కదా? అతడిని అలెగ్జాండర్‌ గూఢ 


చారిగా జమకట్టారు. వైగా దైవుద్రోహిగా- అంశే తాము వూజించే దేవతలను 
తృణీకరించినవాడుగా- అభియోగం మోపారు. 


అరిస్టాటిల్‌ మృతి 


ఇక సోక్రటీస్‌కు పట్టిన గతి పట్టడమే తరువాయి. కాని, అరిస్తాటిల్‌ 
ళు యు 


నబీవ విజాన నర్హూన్వం అరిసాటిల్‌ 133 
హా ఈం 


జాగ్రత్త పడ్డాడు. “తత్వశా,స్త్రంవై రెండవసారి అత్యాచారం జరగనివ్వను” 
అంటూ ఏఛెన్సు నుంచి నిష్కరిమించాడు. తన తల్లి జన్మస్థలమైన చాల్సిస్‌ 
నగరానికి వెళ్ళాడు. ఒక ఏడాది ప్రవాస జీవితం తర్వాత అనా రోగ్యంతో 
బాధవడుతూ " కీస్తువూర్వం 322 లో కాలధర్మం చెందాడు. 


అదీ అరిస్టాటిల్‌ జీవిత కథ. ఇక అతని తాత్విక వైజ్ఞానిక సారస్వ 
తాన్ని సమీక్షించాలంటే- వ్రేచోకు వలె- వేరే ఒక గ్రంథమే అవసరం. ఇక్కడ 
స్థూలంగా సంగ్రహంగా మాత్రమే అది సాధ్యం. 


రచనా బాసహొళ వి 


అరిస్టాటిల్‌ రచనలను కొన్ని ీర్ది కల, క్రింద పండితులు విభాగించారు. 1. 
ఆర్గనాన్‌- ఇది అతని తర్కశ్నాస్త్ర రచనల |క్రోడీకరణ. 2. సెన్సులు- 
భౌతిక ఖగోళ వాతావరణ, వృక్ష, జంతుశాస్త్రాలు. 3. మనస్తత్వశాస్త్రం. 
4. మెటఫిజిక్సు- పారభౌతిక తత్వశాస్త్రం. ర్‌. ఎథిక్స్‌- నీతిశాస్త్రం. 6. 
పోలిటిక్స్‌- రాజకీయశాస్త్రం. 7. పొయటిక్స్‌, రెటరిక్‌- కవిత్వ తత్వవిచారం, 
భాషాపాటవశా స్తం. 


ఇంతకుముందు చెప్పినట్టు- ఒక వ్యక్తి ఇన్ని శాస్త్రాలలో కృషి చేయడం, 
మార్గదర్శకుడు కావడం దాదావు మూనవాతీత కార్యంగా కనిపిస్తుంది. అయితే, 
అదే సమయంలో అతని వైజ్ఞానిక కృషి - స్వల్పంగా తప్ప- చాలావరకు 
ఈనాడు నిరువయోగం. అది కాలం వరీక్షకు నిలవలేదు. ప్రతి సైన్సుకు అతడు 


రాజమార్గం వేశాడు. కాని (ప్రతి సైన్సులోను శాస్త్రవేత్తలు చేయరాని పొర 
పాట్టు చేశాడు. 


కాని ఒకటి దృష్టిలో పెట్టుకోవాలి. అతని మెదడే అతని ప్రయోగశాల, 
అప్పటికి బరిస్కోపు లేదు. మైకోస్కోపవు లేదు. సరైన గడియారం లేదు. 
బెరామీటరుగాని థర్మామీటరు గాని లేవు. నిర్దుష్టమైన తూనికలు, కొలతలు 
లేవు. పైగా ఇలాంటి పరికరాల సహాయంతో నూత్న విశేషాలు కనుగొనడం 


అనాటి గ్రీకు విజ్ఞానులకు నామర్హా. అన్నీ మెదడుతోనే కనుగొనాలన్నది వారి 
ఆదర్శం. 


ఆధునిక శాస్త్రవేత్తలు అరిస్టాటిల్‌ కంటె అధిక మేధావంతులు కారు. 
కాన్సి వారికి ఆధునిక వరికరాల సహాయం వున్నది. గలీలియో తయారుచేసిన 
బరఠిస్కోపు ఆధునిక ఖగోళ శాస్త్రానికి ప్రధాన సాధనం. 


నిజాన దిపిక 
Cg 


క్రీస్తుశకం 15 వ శతాబ్ది చివరిదాకా అన్ని 'సైన్సులలోను అరిస్టాటిల్‌ దే 


134 విశ గ దర్శ నం 


ఆఖరు వాక్యం. యూరప్‌లో మధ్యయుగాల అంధకారానికి అతడు వెలిగించిన 
విజ్ఞాన దీపం సరిపోయింది. కాన్సి “రినేజాన్స్‌” ప్రారంభమయ్యేసరికి నూత్న 
విజ్ఞాన (ప్రపంచానికి ద్వారాలు తెరుచుకున్నాయి. ఆ ద్వారాల ద్వారా (ప్రస 
రించిన ఆధునిక విజ్ఞాన కాంతిలో అరిస్టాటిల్‌ సిద్దాంతాలలోని అనేక లోపొలు 
బయటపడ్డాయి. నిజానికి అతని పరోక్ష (ప్రభావం వల్ల శాస్త్ర, విజ్ఞానం చెయ్యే 
ళ్లు పైగా స్తంభించిపోయింది. 


తర్కశ్యాస్త్రంలో ఫ్రాన్సిస్‌ బేకన్‌ కొత్తపుంతలు త్రొక్కాడు. ఖగోళ, భౌతిక 
శాస్త్రాలలో కొపర్నికస్‌, గలీలియో, కెప్టర్‌, న్యూటన్‌ కొత్త తలువులు తెరి 
చారు. అరిస్టాటిల్‌ సిద్దాంతాలతో వారు హోరాహోరి పోరాడవలసి వచ్చింది. 
ఈనాడు అరిస్టాటిల్‌ ను చాలవరకు చారిత్రక దృష్టితోనే చూడాలి. చూస, 
ఒక నమస్కారం పెట్ట, ముందుకు సాగిపోవాలి, 


స్టేటోతో అరిస్టాటిల్‌ అనేకవిషయాలతో విభేదించాడని ఇంతకుముందు 
తెలుసుకున్నాము. గురు శిష్యుల స్వభావాలు పరస్పర విరుద్ధమైనవి. -ప్రేటో 
ఆదర్శవాది. అరిస్టాటిల్‌ వాస్తవికవాది. అతడు స్వాప్నికుడు, ఇతడు 'వైజ్ఞా 
నికుడు. ఆఖరికి ఉభయుల రచనా శైలులు కూడా పరస్పర వ్యతిరేకాలు. 


ప్లేటో వచనశైరి కవితా మాధుర్య ధుర్యమని, అరిస్టాటిల్‌ శైలి వచనం కాని 
వచనం అని పండితుల అభిప్రాయం. 


ఉభయుల స్వభావాలలోని ఈ వరస్సర వైరుధ్యం వారి సిద్దాంతాలలో 
పూర్తిగా (ప్రతిబింబించింది. స్టేటోను ఖండించడానికే అరిస్టాటిల్‌ తన సిద్దాం 
తాలను (ప్రతిపాదించాడా అనిపిస్తుంది. కాని చిట్టచివరి వరకు వెళ్లగా వెళ్లగా 
అటుతిప్పి ఇటు తిప్పి మళ్లీ స్టేటో భావసిద్దాంతాన్నే ఇతడు సొంత భాషలో 
చెప్పినట్టు కూడా కనిపిస్తుంది. చివరికి అతడు చేసింది స్ట్లేటోలోని లోపాలను 
వూరించడం మాత్రమేనని అనిపిస్తుంది. 


ముందుగా అరిస్టాటిల్‌ మెటఫిజిక్స్‌ను సమీక్షించుదాము. 
అరిసాటిల్‌ వరించిన దేవుడు 
లు షొ 


అరిస్టాటిల్‌ తన కాలం వరకు వచ్చిన తాత్విక వైజ్ఞానిక సిద్దాంతా లన్నిం 

_ ర ఈ యా 

టిని (క్రోడీకరించడం తన జీవితాశయంగా వెట్టుకున్నాడని ఇంతకుముందు 
చదివాము. అతడు కస్టపడి అలా సేకరించడం వల్లనే మనకు పూర్వకాలపు 
గ్రీకుల తత్వ విజ్ఞానమంతా లభించింది. లేకపోతే అది ఖిలమెపోయేదే. 


నజీవ విజ్ఞాన నర్వన్పం అరిస్థాటిల్‌ 135 


అయితే తన పూర్వుల సిద్దాంతాలను వూర్వషక్షం చేయడానికే అతడు 
వాటిని సేకరించినట్టు కనిపిస్తుంది. చివరకి తన గురువు స్లేటో సిద్దాంతా 


లను కూడా ఖండించాడు. అసలు "ప్రేటో ఖండనతోనే తన తత్వ మీమాంసకు 
ప్రాతివదిక వేసుకున్నాడు. 


ఆకృతులు (f0[15), భావాలు (16623) ఇవే నిజంగా వున్నాయని, ఇంద్రియ 
గోచరమవుతున్న జగత్తు ఒక అభాస (appearance) మాత్రమేనని సేటో సిద్దాం 
తీకరించాడు. కాగా అణువులు శూన్యం- ఇవి తప్ప ఇంకేమీ లేవని డెమొక్రిటస్‌ 
(ప్రతిపొదించాడు. అరిస్టాటిల్‌ ఈ రెండు వాదాలను తిరస్కరించాడు. కాని, 
రెండింటిని తిరిగి సమన్వయం కూడా చేశాడు. అతని తత్వ మీమాంసలో 
అటు భావవాదం (1610) ఇటు భౌతికవాదం (Materialism) సమ్మిళితమ 
య్యాయి. “విశిష్ట్రాదెతం” అన్నట్టు, అతనిది “విశిష్ట భావవాదం” (qualified 
idealism) అనవచ్చు. 

"ప్లేటో ఐంద్రియ వస్తువులను వాటి సామాన్య లక్షణాలను బట్టి కొన్ని 
తరగతులు (౧125585) గొ వర్గికరించాడు; ఆ తరగతులను భావీకరించాడు. ఆ 
భావాలకు శాశ్వత, స్వతంత్ర ప్రతిపత్తి అపాదించాడు. 


గోవులు, గోత్వం 


దీన్ని అరిస్టాటిల్‌ ఖండించాడు. గోవులలో గోత్వం అనే సామాన్య లక్షణం 
వున్నమాట నిజమే కాని నేల విడిచి సాము లేనట్టు గోవులను విడిచి గోత్యం 
విడిగా వుండదు. గోత్వం ఆయా ప్రత్యేక గోవులలోనే వుంటుంది. 


ఒక ఎర్రని వస్తువున్నది. ఎరువు అనేది ఆ వస్తువులలోనే వుంటుంది 
తప్ప విడిగా లేదు. ఆ వస్తువు లేకుండా ఎరువు దానంతట అది మనకు 
అనుభవంలోకి రాదు. అలాగే, ఒక బల్ల వున్నది. బల్ల ఆకృతి (0m) బల్లలోనే 


వుంటుంది తప్ప, విడిగా ఎక్కడో భావాల స్వర్గం (heaven of ideas) లో 
వుండదు, 


చేటో |వతిపాదించినటు సార(తికాలు (Universal), ఆకృతులు (గంగి), 
కా 16 జ “ఏ ల 

భావాలు (16629) విడిగా మన ఇంద్రియానుభవంలోకి రావు. అవి ఆయా + 
ప్రత్యేక వస్తువుల (Particulars) తోనే కలిసి మన అనుభవంలోకి వస్తాయి. 


అంతమాత్రాన సార్వత్రికాలు, ఆకృతులు, భావాలు అసలు లేవనికాదు. 
అవి నిస్సందేహంగా వున్నాయి. ఎందుకంటే అవి మన కంటికి విడిగా కన 
'బడకపోయినా, ఆలోచనకు అందుతాయి. కాని వస్తువులతో కరిపి మాత్రమే 


"స్మ 


136 బిశ్వాదర్భనం 


వాటిని గురించి ఆలోచించగలము. ఎందుకంకే ప్రత్యేకమైన ఎర్రని వస్తువుతో 
సంబంధం లేకుండా ఎరువు అనే భావం ఎక్కడో విడిగా వుండదు. 


ఇంతేకాదు. భావాలు, ఆకృతులు, అమూర్త (abstractions) మైనవి. 
అంకే వ్రత్యేక వస్తువులలోని సామాన్య లక్షణాలకు అవి సాధారణీకరణాలు 
(Universalisations). (పత్యేక వస్తువులను చూసిన తరా (తనే అవి మున మన 
స్ఫుకు స్పురిస్తాయి తప్ప, అంతకుముందు కాదు. అయినప్పుడు అవి ప్రత్యేక 
వస్తువులకు కారణం ఎలా అవుతాయి? 


ఇక డెమ్మొక్రిటిస్‌ అణువుల కలయిక వల్లనే సమస్త జగత్తు ఏర్పడుతున్నదని 
అన్నాడు. కొని దీన్ని కూడా అరిస్టాటిల్‌ ఖండించాడు! 


వస్తువు, ఆకృతి 


వస్తువు లేకుండా ఆకృతి వుండదన్న మాట నిజమే. కాని ఆకృతి 
లేకుండా వస్తువు కూడా వుండదు. 


యథార్ధంగా వున్నవి (ప్రత్యేక వస్తువులే. అంటే ఈ బల్ల, ఆ బల్లాఈ 
గోవు ఆ గోవు-ఇవే యథార్హంగా వున్నాయి. అయితే వాటి (ప్రత్యేకత 
(individualiy) వాటి ఆకృతివల్లనే సిద్దిస్తున్నది. బల్లకు బల్ల ఆకృతి లేకపోతే 
అది మరొక వస్తువేదో అవుతుందితప్ప బల్ల కాదు. దాన్ని బల్లగా చేసేది దాని 
బల్ల ఆకృతే. 


అందుచేత, ఒకవిధంగా చూస్తే బల్లలోని ద్రవ్యం (౫46౪ల) కంటే బల్ల 
ఆకృతే (fం[m) (ప్రధానమైంది. దాన్ని మనం బల్ల అని ఎందుకు పిలుస్తు 
న్నాము? బల్ల ఆకృతిని బళకదా? అయినప్పుడు బల్ల ఆకృతి నుంచి బల్ల అనే 
శా (౨) (se) Oc] 
ప్రత్యేక వస్తువు వచ్చినట్టే కదా? ఈ విధంగా డెమొక్రిటస్‌ భౌతికవాదాన్ని 
ఖండించడానికి బయలుదేరి చివరికి ప్లేటో ఆకృతి వాదం (theory of forms) 
వద్దకే అరిస్టాటిల్‌ చేరుకున్నాడు. 


కొన్సి ఒక తేడా వున్నది. ప్లేటో ప్రత్యేక వస్తువు నిజంగా లేదన్నాడు. 
ఉన్నట్టు కనిపిస్తున్నదన్నాడు. కాని, అరిస్టాటిల్‌ ప్రత్యేక వస్తువే నిజంగా వున్న 
దన్నాడు, ఎందుకంటే బల్లలోని (దవ్యం (matter) లేనిదే బల్ల ఆకృతి (fంr[M) 
కి ఆలంబనం ఏది? 


దె గతం 


కనుక, (ద్రవ్యం, దాని ఆకృతి రెండూ నిజంగా ఉన్నాయి. రండూ 


సజీవ విజ్ఞాన నర్వున్వం అరిస్టాటిల్‌ 137 


యథార్జాలే. వాక్కు లేనిదే అర్హం లేనట్టు, అర్హం లేనిదే వాక్కు లేనట్టు, 
వాగర్జాలు రెండూ అవినాభావ సంబంధం కలిగి వున్నట్టు ప్రత్యేక వస్తు 
వులో (ఉదాహరణకు బల్ల, లేదా కుర్చీ, లేదా మనిషి లేదా మరొక జంతువు) 
ద్రవ్యం, ఆకృతి రెండూ కలిసిపోయి వుంటాయి. ఆ రెండింటి కలయికతో 
ప్రత్యేక వస్తువు ఏర్పడుతున్నది. 


మార్పు సంగతి 


ఇక మార్పు సంగతి చూద్దాము. (ప్రపంచంలో ప్రతి వస్తువు మారిపోతున్న 
మాట నిజమే. ఒక వస్తువుకు ఇప్పుడొక ఆకృతి వుంటుంది. తరవాత మరొక 
ఆకృతి వస్తుంది. 


మొదట విత్తు. అది మొక్క అవుతుంది. తర్వాత అది చెట్టుగా, వువ్వులు 
కాయలుగా మారుతున్నది. ఇన్ని మార్వులలోను మారనిది ద్రవ్యం (12101). 
ఆ ద్రవ్యమే ఒకసారి ఒక ఆకృతి మరొకసారి మరొక ఆకృతి ధరిస్తున్నది. 


అయితే, ఒక వస్తువు మార్పు చెందుతున్నదంకే, దాని ఆకృతి మరొక 
ఆకృతిగా మారుతున్నదని కాదు. ఏ ఆకృతి మరొక అకృతిగా మారదు. ఒక 
ఆకృతి పోయి, మరొక ఆకృతి వస్తున్నది--అంతే. వివిధాలెన ఆకృతులు అప్పటి 
కప్పుడు పుట్టుకు రావు. అవి ఎప్పుడూ వుంటాయి. "దవ్యంగాని, ఆకృతిని 
కొత్తగా వుట్టుకు రావు. అవి శాశ్వతంగా ఎల్లప్పుడు వుండేవే. 


రెండు సూత్రాలు 


ఈ సిద్దాంతాన్ని అర్హం చేసుకొనడానికి గర్భితస్టితి (౦1౧౮00), వాస్తవ 
స్థితి _(ACMaliy) అనే సూత్రాలను (.గుయ్తు1జ) ఆలంబనం చేసుకోవాలి. 
ప్రపంచంలోని (ప్రతి వస్తువుల్లోను ఈ రెండు స్రతులు ఏకకాలంలో ఉంటాయి. 


మామిడి టెంక మామిడిచెట్టుగా మారుతున్నది అంటే మామిడి "అంకలో 
మామిడిచెట్టు గర్భితం _ (potenti వున్నదన్నమాట. అలా లేకపోతే ఆ 
బంక నుంచి ఏ వేపచెట్లో రావిచెట్టో రావచ్చు కదా? మామిడిబంక గర్భి 
తస్టితి అయితే, మామిడిచెట్టు వాస్తవస్థితి. 


కోడిగుడ్డు నుంచి కోడిపిల్ల వస్తున్నది. అంతే కోడిగుడ్డులో కోడిపిల్ల గర్భిత 
స్టితిలో మొదటినుంచి వున్నదన్నమాట. అలా లేకపోతే బాతుపిల్ల లేదా మరొక 
వక్తిపిల్ల రావచ్చుకదా? కోడిగుడ్డు గర్భితస్తితి కాగా, కోడిపిల్ల వాస్త వస్థితి. 


మామిడిబుంక తన వాస్తవ స్థితిని మామిడిచెట్టులో పొందుతున్నది. కోడి 
గుడ్డు తన వాస్తవ స్తితిని కోడిపిల్లలో సిద్దింపజేసుకుంటున్నది. 


138 విశ్తాదర్భానం 


ఒకచోట కొన్ని ఇటుకలున్నాయి. వాటిని కొన్ని వరుసలలో పేర్చితే గోడ 
తయారవుతుంది. చెల్లాచెదరుగా వున్న ఇటుకలు తమ వాస్తవ స్థితిని గోడలో 
అభివ్యక్తం (182130) చేసుకుంటున్నాయి. 


ఇలాగే ఏ వస్తువును చూసినా దానిలో గర్భితస్టితి (potentiality), వాస్తవ 
స్తితి (Al) రెండూ వుంటాయి. మామూలు మట్టికి ఇటుకలు వాస్తవ 


సతి. ఇటుకలకు గోడ వాస్తవ స్థితి. కోడిగుడ్డులోని పదార్థానికి కోడిగుడ్డు 
అ 9 
వాస్తవ స్టితి. కోడిగుడ్డుకు కోడిపిల్ల వాస్తవ స్థితి. 


సాషేక్ష స్తితులు 


అంటే ఒక వస్తువును మరొక వస్తువుతో పోల్చితే గర్భిత స్థితిలో వుంటుంది. 
చేరొకదానితో పోల్చితే వాస్తవ స్థితిలో వుంటుంది. కనుక ఈ రెండు రకాల 
స్టితులు సాపేక్ష సీతులే (relative states). 


వితుకు చెటు వాసన సితి. మరి ఆ చెటు దేనికి గర్భిత ఏతి?) చెటుకొ 
ది FI) చి (== ల రు ళా 
య్యనుంచి మేజాబల్ల తయారవుతుంది. కనుక మేజాబల్లకు చెట్టు గర్భిత ప్టితి. 
అలాగే తక్కినవి. 


గర్భిత స్టితినుంచి వాస్తవ స్థితికి పోతున్నకొద్ది వస్తువులో ఆకృతి (£01) 
ప్రాధాన్యం పెరుగుతూ పోతుంది. చివరికి ఒక వస్తువు పూర్తి వెరుగుద 
లను (deelంpMen1) పొందినప్పుడు దాని ఆకృతి, దాని ప్రయోజనం వూార్తిగా 
సిద్దిస్తాయి. దానిలోని గర్భిత ప్రయోజనాలన్నీ వాస్తవ స్థితిని పొందుతాయి. 


విత్తు చెట్టుగా పరిణామం చెందడానికి ముందు అనేక ఆకృతులు ధరి 
స్తుంది. చివరికి చెట్టు ఆకృతి పొందినప్పుడు విత్తు ధరించిన వివిధాకృతుల 
గర్చిత (ప్రయోజనాలన్నీ వాస్తవం అవుతున్నాయి. అందువల్ల విత్తుకంరే, దాని 
వరివర్తన దశలన్నింటికంటే చెట్టు ఎక్కువ వాస్తవం (20121). ఎందుకంళు 


విత్తు, దాని వివిధ పరిణామ దశలు తమకంళు ఉన్నత ప్రయోజనాన్ని చెట్టులో 
పాధించ గరిగాయి కనుక. 


సరే. ప్రతి వస్తువు మార్పు చెందుతున్నది; పరిణామం చెందుతున్నది. 
అంటే చలిస్తున్నది. మరి ఈ మార్పులకు, చలనానికి కారణం ఏమిటి? 


నాలుగు కొరణాలు 


ఒకటి కాదు - నాలుగు కారణాలను అరిస్టాటిల్‌ పేర్కొన్నాడు. 


1. భౌతిక కారణం (Material caisey : ఏ (ద్రవ్యం (Matter) నుంచి 


నజీవ విజ్ఞాన నర్వన్వం అరిస్టాటిల్‌ 139 


ఒక వస్తువు ఆకృతి ధరిస్తున్నదో ఆ [ద్రవ్యం భౌతిక కారణం. ఉదాహరణకు : 


ఒక కంచుముద్ద వున్నది. దాన్ని కరిగించి శిల్పి ఒక విగ్రహాన్ని తయారుచేస్తాడు. 
కనుక, కంచు విగ్రహానికి భౌతిక కారణం కంచుముద్ద. 


2. ఆక్షతిక కారణం ($10521 (౪5౭) శిల్పి కంచుతో ఒక మనిషి విగ్ర 
హాన్ని తయారుచేయా లనుకున్నా డనుకోండి. అతని మనస్సులో మనిషి తల, 
కళ్లు చెవులు, మెడ, చేతులు, కాళ్లు మొదలైన వాటితో కూడిన మానవాకృతి 
మెదులుతూ వుంటుంది. కనుక ఆ భావన (pln ఆకృతిక కారణం. 


తే. నిమిత్త కారణం (Effient (2158) : కంచు విగ్రహాన్ని తయారు చేయ 


డానికి శిల్చి వుండాలి. అతనికి కొన్ని పనిముట్లు కోవాలి. ఇవన్నీ నిమిత్త 
కారణం, 


4. అంతిమ కారణం (final cause) : గిల్సి ఆ విధంగా పనిచేయడా 
నికి ఏదో ఒక, లక్ష్యం, ప్రయోజనం ఉండాలి కదా! ఆ లక్ష్యం విగ్రహ 
సృష్టి. కనుక పూర్తి అయిన విగ్రహం అంతిమ కారణం. ఆ విగ్రహం కోసమే 
తక్కినవన్నీ అవసరమవుతాయి. కనుక్క ఆ విగ్రహం వాటన్నిటికి కారణ మైంది. 

ప్రపంచంలో ప్రతి వనికి ప్రతి సంఘటనకు, ప్రతి పరిణామానికి ఈ 
నాలుగు కారణాలు విధిగా వుంటాయని అరిస్టాటిల్‌ భావించాడు. వాటిని 
మానవుని కళా సృష్టితో సహా సమస్త చరాచర జగత్తుకు వర్తింవజేశాడు. 


నవలలకు ముడిసరుకు 


మరొక ఉదాహరణ : ఒక నవలా రచయిత బజారులో ఒక సంఘటన 
చూశాడు. అది తనకు ముడి సరుకు (౧2౪ Matern) ఉపయోగిస్తుం 
దనుకుంటొడు. ఆ సంఘటన భౌతిక కారణం. అతని మదిలో ఒక కథా 
సంవిధానం మెదులుతుంది. అది ఆకృతిక కారణం. రచయిత, అతని కలం, 
కాగితాలు రచన ఇవన్నీ నిమిత్త కారణం. ఆఖరికి వూర్తి అయిన నవల అంతిమ 
కారణం: అయితే, వూర్తి అయిన నవలకోసమే అతడు కథా సంవిధానాన్ని 
సంభావించడం, కలం చేతపట్టి - వ్రాయడం జరుగుతుంది. కనుక చివరికి 
మిగిలేవి రెండు కారణాలే. ఒకటి భౌతిక కారణం, రెండవది ఆకృతిక-నిమిత్త 
కారణాలతో కూడిన అంతిమ కారణం. తమసా నది తీరాన ఒక బోయవాడు 
క్రౌంచమిథునంలో ఒక దాన్ని బాణంతో కూల్చివేయడం భౌతిక కారణమైతే, 
వాల్మీకి విరచిత రామాయణం అంతిమ కారణం. 
భౌతిక పదార్హం, ఆకృతి - ఈ రెండూ కలిపేసరికి చలనం కలుగుతుంది. 


nn 


140 విశ (దర్శ నం 


ప్రతి వస్తువులోను చలనం' కలదన్నమాట నిజమే. కాని ఆ చలనం లక్ష్యర 


' హితం కాదు. అర్ధరహితం కాదు. భౌతిక పదార్థం తన ఆకృతిని లేదా తన 


వాస్తవ స్థితిని చేరుకోవడానికి ఆసక్తి చెందడంవల్ల చలనం అనేది ఉదృవిస్తు 
న్నది. అంటే, ఆకృతే భౌతిక పదార్థంలో చలనం కలుగజేస్తున్నది. 


ఇది ఎలా? భౌతిక వదార్హం తనంతట తాను చలించలేదు. కంచుముద్దలో 
కంచు విగ్రహం గర్భితంగా వుంటుంది. కాని కంచుముద్ద తనంతట తాను 
కంచు విగ్రహంగా వరివర్తన చెందలేదు. ఎందుకంటే కంచుముద్ద ప్రత్యేకించి 
విగ్రహంగానే మారనక్కరలేదు. కంచు బిందెగా, పాత్రగా వళ్లెంగా ఏ ఆకారం 
గానైనా మారడానికి అవకాశం వున్నది. కనుకు తాను ఏ ఆకృతి ధరించాలో 
నిర్ణయించేది కంచుముద్ద కాదు. అంతిమ కొరణం, నిమిత్త కారణం, ఆకృతిక 
కారణం - ఇవి అదే వరుసలో కంచు ముద్ద పరివర్తనకు ఆధారాలవుతాయి. 


అది కారణం 


అందువల్ల అంతిమ కారణమే మరొక విధంగా చూస్తే ఆది కారణామవు 
తుంది. అంటే ఏ అంతిమ వ్రయోజనంకోసం చలనం ప్రారంభమయిందో 
ఆ అంతిమ ప్రయోజనమే ప్రథమ కారణం (0౫ 62156) వె ఉదాహరణలో 
కంచు విగ్రహం (ప్రథమ కారణం. దానికోసమేకదా శిల్చి తన _వరికరాలతో 


వని మొదలు వెడుతున్నాడు? దానికోసమేకదా విగ్రహాకృతిని ఊహిస్తున్నాడు? 
దానికోసమే కదా కంచుముద్దను తీసుకున్నాడు? 


అలాగే కోడిగుడ్డుకు ప్రథమ కొరణం కోడిపిల్ల అనే ఆకృతి. ఎందుకంకే 
కోడిగుడ్డు లోపలి పదార్ధం పొందవలసిన వరిణామదశల (క్రమాన్ని కోడి పిల్ల 
ఆకృతి మొదటి నుంచి అనుశాసిస్తూ వుండే వుండాలి. అలా కాకపోతే కోడి 
గుడ్డు నుంచి కోడిపిల్ల కాక కుక్కపిల్ల, పిల్లి పిల్ల రావచ్చుకదా? కనుక కోడిపిల 

<< wr) రా ళా ల ఛా 
ఆకృతి కోడిగుడ్డు పరిణామ దశలన్ని టికి (పథము కారణం (first cause) అవుతు 
న్నది. దీనికి మన సాంఖ్యులు చెప్పిన “సత్కార్యవాదం”తో పోలిక కనిపిస్తున్నది. 
కారణం (౫15౭) లోనే కార్యం (effect) వున్హనేది సత్కార్య వాదం. 


ప్రపంచంలో ఇటువంటి పరిణామాలు, వరివర్తనల్కు చలనాలు అసంఖ్యా 
కంగా వున్నాయి. ఒక చలనం మరొకదానికి కారణం అవుతున్నది. కొని ఈ 
మొత్తం చలనాలకు (ప్రప్రథమ కారణం వీదో ఒకటి వుండి వుండాలి. అలాంటి 
ప్రథమ కారణం లేకపోతే అసలు మొదటగా చలనం ప్రారంభమై వుండేదే కాదు. 


అలాంటి (ప్రథమ కారణం తాను చలించదు. మార్చు చెందదు. తాను 


నజీవ విజ్ఞాన నర్వన్న౦ అరిస్ట్రాటేల్‌ 141 


కూడా చలిస్తే మార్పు చెందితే ఆ చలనానికి మార్పునకు మరొక కార 
ణాన్ని మనం నిర్లైశించవలసి వస్తుంది. ఆ కారణానికి మరొక కారణం 
వుండాలి. దానికి మరొకటి... ఇలాగ అంతులేకుండా (పథమ కారణం కోసం 
వెనక్కి జరుగుతూ పోవాలి. అందుచేత ప్రప్రథమ కారణం ఏదైతే వుందో 


అది తాను చలించకుండా, తక్కిన అన్ని చలనాలకు కారణ మవుతున్నదని 
ఊహించుకొనడమే ఉత్తమం. 


స్థాణువు 


ఆ ప్రథమ కారణాన్నే అరిస్టాటిల్‌ “నిశ్చల చాలకుడు” ౧౮0764 Mover) 
- అని పేర్కొన్నాడు. ఆ నిశ్చల చాలకుడే ఈశ్వరుడు. (శివుడికి “స్థాణువు' 
అనే నామాంతరం కలదని' ఈ సందర్భంలో గమనించవచ్చు. స్థాణువు అంతే 
కదలనివాడు అని అర్హం.) 


ఎంత ఈశ్వరుడైనా తాను. కదలకుండా తక్కిన సమస్తాన్ని ఎలా కదిలి 
స్తాడు? ఇది ఎలా సాధ్యం? అంశ సాధ్యమేనని అరిస్టాటిల్‌ సమాధానం, 


ఉదాహరణకు - ఒక కొండపై గుడిలో దేవుని విగ్రహం వున్నది. అది 


కదలదు కాని ఆ విగ్రహాన్ని అర్చించడానికి భక్తులు కొండ ఎక్కి వెడతారు. 
ఆ విగ్రహం తాను కదలకుండా భక్తులను కదిలించిందా, లేదా ? 


ఎక్కడో సుదూరాన ఒక సుందర (ప్రకృతి దృశ్యం వున్నది. అది కదలదు. 
కాని దాన్ని తిలకించాలనే కోర్కెతో. వినోద యాత్రికులు వెడతారు. ఆ దృశ్య 
రామణీయకం తాను కదలకుండా యాత్రికులను తనను చూడాలనే కోర్కె 
ద్వారా కదిలించిందా, లేదా ? 


ఒక సుందరి ఒక ఉద్యానవనంలో కూర్చుని వున్నది. ఆమె అందం ఆక 
ర్రణకు లోనై కొందరు యువకులు ఆమె పరిసరాలకు వెడతారు. తాను 
కదలకుండా ఆమె వారిని తన వద్దకు రప్పించ గలిగిందా, లేదా? 


దేవుని దిశగా ప్రయాణం 


అ సుందరివంటి వాడు ఈశ్వరుడు. ఆయన సమస్త ప్రపంచానికి గమ్యం, 
లక్ష్యం. కనుక ఆయనను చేరడానికి ప్రపంచంలోని ప్రత్యేక వస్తువులన్నీ తహ 
తహలాడుతున్నాయి. ఆ తహతహ వాటిలో చలనం కలిగిస్తుంది. ఆయన 
చలించడు. జగత్తును చలింవజేయాలనే కోర్కెకూడా ఆయనలో వుండదు. అట్ట 
కోర్కె వుంటే ఆయన చలించిన. కాని కేవలం ఆయన ఉనికివల్లనే 


రన 
142 విశ్శాదర్భునం 


సమస్త చరాచర జగత్తు ఆయనవై వుగా చరిస్తున్నది, వ్రయాణిస్తున్నది. “జగత్‌” 
అంటేనే గమించేదని అర్హం. 


అరిస్టాటిల్‌ చెప్పిన ఈశ్వరుడు సృష్టికర్త కూడా కాడు. (ప్రపంచాన్ని 
స్పష్టించాలంటే అలా సృష్టించాలనే కోర్కె కలగాలి. అంటే ఈశ (రుడు 
చలించాలి. అప్పుడు ఈశ్వరుడి చలనానికి కారణం కోసం అన్వేషించవలసిన 
అగత్యం కలుగుతుంది. ఇక ఆ అన్వేషణకు అంతు వుండదు. 


భౌతిక వదార్హం వున్నచోట చలనం తప్పదు. కాని, ఈశ్వరుడు భౌతిక 
పదార్ధం కాదు. కనుక ఈశ్వరుడు చలించనక్కరలేదు. ఆయనకు కోర్కెలు 
వుండవు. అన్ని కోర్కెలకు ఆయన గమ్యస్థానం. ఆయన కేవల భావం-శుద్ద 
ఆకృతి. ఆయన వరివూర్మ వాస్తవత్వం (20501116 actualy). ఆయనలో గర్భిత 
స్రితి (poten) అనే దోషం లేనేలేదు. ఆయన అనాద్యనంతుడు. సృష్టి 
కూడా అనాద్యనంతం. చలనం కూడా అనాద్యనంతం. 


ఈ సందర్భంలో మన సాంఖ్యదర్శనంలోని పురుషుడు ప్రకృతి జ్ఞాపకం 
రావడం సహజం. అలాగే ముండకోపనిషత్తులోని “ద్వా సువర్ణా సయుజా 
సఖాయా సమానం...” అనే శ్లోకం కూడా జ్ఞాపకం వస్తుంది. సమాన 
స్వభావం కలిగి శాశ్వత సభఖులైన రెండు పక్షులు (జీవాత్మ, వరమాత్మ) ఒకే 
వృక్షంవై నివసిస్తున్నాయి. ఒకటి సుఖదుఃఖాత్మక మైన కర్మఫలాన్ని భుజిస్తుం 
డగా రెండవది సాక్షీ మాత్రంగా చూస్తున్నదని ఆ శ్లోకం అర్ధం. ఆ రెండు 


పక్షులతో అరిస్టాటిల్‌ ప్రతిపాదించిన ఈశ సరుడిని (606%, సృష్టిని (Creation) 
పోల్చవచ్చు. 


చిత్‌ స్వరూపుడు 


ఈశ్వరుడిని “ఆలోచనను ఆలోచిస్తున్న అలోచన” (Thought thinking 
thought) గౌ కూడా అరిస్టాటిల్‌ వర్షించాడు. ఈశ్వరుడు మరి దేన్ని గురించి 
ఆలోచించడు. ఎందుకంటే మరొకదాన్ని గురించి అలోచిస్తే చలనం కలుగు 
తుంది. కాని ఈశ్వరుడు చలనరహితుడు. అందుచేత తన గురించే తాను 
ఆలోచిస్తాడు. తాను ఆలోచనా (చిత్‌) స్వరూపుడు కనుక “ఆలోచని 
తన గురించే తాను ఆలోచిస్తున్నట్లు అవుతున్నది. (మన శివుడు ధ్యానసమా 
ధిలో వున్నప్పుడు దేన్ని గురించి ధ్యానిస్తున్నాడు? తన గురించే కదా? అలాగే 
అరిస్టాటిల్‌ దేవుడు కూడా.) 


అరిస్టాటిల్‌ ఈశ్వర భావాన్ని పలువురు పండితులు ఈసడించారు. ఆలో . 


నజీవ విజ్ఞాన నర్వన్త (0 ఆరిన్హాటిల్‌ 143 


చన తన గురించి తాను ఎలా ఆలోచిస్తుంది? ఆలోచనకు ఒక విషయం 

శాలి కదా? రెండు అద్దాలను ఎదురెదురుగా పెడితే ఒకదాన్ని మరొ 
కటి ప్రతిబింబిస్తుంది. అంటే అవి ఏ అన్యవస్తువును ప్రతిఫలించవు. అలాగే 
అరిస్టాటిల్‌ ఈశ్వరుడు అసలు ఆలోచించడనే తేలుతున్నది. 


అరిస్టాటిల్లియన్‌ ఈశ్వరుడు మానవుల ప్రార్థనలకు, ఆరాధనకు దేనికిచలిం 
చడు. అటువంటి దేవునివల్ల ఉపయోగం ఏమిటని విమర్శకులు ప్రశ్నించారు. 


ఉపయోగం వున్నా, లేకపోయినా అరిస్టాటిల్‌ తత్వమీమాంన చివరికి అటు 


వంటి స్టాణువు, నిరీహడు, నిర్వికల్ప్చుడు, నిర్గుణుడు అయిన ఈశ్వరుడి వరకు 
వెళ్లి ఆగిపోయింది. 


ఇక అరిస్టాటిల్‌ తర్క, భౌతిక జీవ శాస్త్రాలను చూద్దాము. 


అజ్ఞాన శా స్తాలకు మార్గదర్శి 


“లాజిక్‌” అంటే తర్క శాస్త్రం. అంత విసుగు పుట్టించే సైన్సు మరొ 
కటి లేదు. కాలేజీలలో లాజిక్‌ విద్యార్దులందరికి ఇది ' అనుభవమే. 

తక్కిన సైన్సులకు ఆలోచించడానికి వేరే ఒక విషయమంటూ వుంటుంది. 
కాన్సి “లాజిక్‌”కు ఆలోచనే (10119 విషయం. అది ఆలోచనను గురించి 
ఆలోచించే శాస్త్రం. ఇంతకుముందే దేవుడిని “ఆలోచనను ఆలోచించే ఆలో 
చనౌగా అరిస్టాటిల్‌ వర్షించినట్టు చదివాము. ఈ వర్తన “లాజిక్‌”కు సరిగ్గా 
సరిపోతుంది. దేవుడు రేఖాగణిత (జ్యామెట్రీ సూత్రాల వ్రకారం' ఆలోచిస్తాడని 
ప్లేటో భావించాడు. కాగా అరిస్టాటిల్‌ దేవుడు మహాతర్మ శ్వా స్త్రజ్ఞాడు-(5॥per 
Logician-)అయివుండాలి. 


తర్క పితామహుడు 


తర్కాన్ని ఒక (పత్యేక శాస్త్రంగా రూపొందించిన ఘనత అరిస్టాటిల్‌ దే. 
అతడు వాశ్చాత్య తర్కశ్ళాస్త్ర (లాజిక్‌) పితామహుడు. తర్కంలో డిడక్షన్‌ 
(నిగమనం) అనే పద్దతికి అతడు ఆద్యుడు. పదహారవ శతాబ్దంలో ఫ్రాన్సిస్‌ 
బేకన్‌ ఇండక్షన్‌ (ఆగమనం) అనే పద్దతిని ప్రవేశ పెట్టవరకు అరిస్టాటిల్‌ 
డిడక్షిన్‌ పద్దతే రాజ్యం చేసింది. 


తర్కం- లాజిక్‌-- అంటే ఏమిటి? భాషకు వ్యాకరణం కావాలి. లేకపోతే 
అర్హవంత మైన వాక్య నిర్మాణం సాధ్యం కాదు. వాక్య నిర్మాణాన్ని వ్యాకరణం 
: శాసిస్తుంది, 


144 బశ $ (దర్భునం 


అలాగే తర్కం ఆలోచనను శాసిస్తుంది. తర్కబద్ధం కాని ఆలోచన అనం 


బద్దం (20916) గా తయారవుతుంది. వ్యాకరణం వాగనుశాసనమైత్తే తర్కం 
ఆలోచనానుశాసనం. 


సరెన ఆలోచన సరెన జానానికి దారితీసుంది. నిర్దుష్ట జానానికి తర్కం 
ఒక సాధనం. 


అరిస్టాటిల్‌ తర్శశా స్త్ర, రచన లన్నిటిని “ఆర్లనాన్‌ ” అనే గీర్షి క క్రింద 
క్రోడీకరించారు, “ఆర్లనాన్‌ " అంతే “సాధనం” అని అర్హం. ఇది అరిస్టాటిల్‌ 


అనుయాయులు అతని తర్క రచనల సంవుటానికి పెట్టిన పేరు. తర్కం 
ఆలోచనకు ఒక వరికరం వంటిది కనుక. ఆ పేరు “పెట్టారు. 


'సెన్ఫులకు రాణి 


తత్వ శాస్త్రంతో సహా అన్ని విజ్ఞానశ్యాస్త్రాలకు తర్క సహాయం కావాలి. 
Cy 

కనుకనే లా_క్‌ను “సెన్స్‌ ఆఫ్‌ సైన్సెస్‌” అన్నారు. అన్ని శాస్త్రాలను అది 

రాణీలాగా అనుశాసిస్తుంది. కనుక దాన్ని “కన్‌ ఆఫ్‌ సెన్సెస్‌” అని కూడా 

అన్నారు. శాస్త్రవేత్త ఒక విషయాన్ని ప్రతిపాదించి ఊరుకుంటే చాలదు. 

దాన్ని తర్కబద్దంగా నిరూపించాలి. అందుకే సెకాలజీ బయాలజీ, ఫిజియాలజీ 

మొదలయిన వెక్కు సైన్సుల పేర్లకు చివరలో “లాజీ” (10) అని వుంటుంది. 


అరిస్టాటిల్‌ శ్నాస్త్రబద్దం చేసిన డిడక్షివ్‌ లాజిక్‌ (నిగమన తర్కం) సిల 

లు ఛా ఇం 
జిజం రూపంలో సాగుతుంది. మొత్తం మన ఆలోచన అంతా సిలజిజం 
($10ుణ-త్రయీ తర్కం) వద్దతిలోనే జరుగుతుందని అరిస్టాటిల్‌ భావించాడు. 


సిలజిజంలో మూడు భాగాలుంటాయి. మొదటి భాగం “మేజర్‌ (వెమి 2) 
(ముఖ్య ప్రతిపాదన) అంటారు. రెండవదాన్ని “మైనర్‌ (నెమిస్‌” (లఘు ప్రతి 
ప్రాదన) అని మూడవదాన్ని “కంక్లూజన్‌” (నిగమనం లేదా సిద్దాంతం) అని 
అంటారు, ' 


బార్భారా 


లాజిక్‌ విద్యార్థులందరికీ సిలజిజం, దాని వివిధ రూపాలు తెలిసినవే. 
వాటిలో అతి సాధారణమైనది ఇలా వుంటుంది, 


All men are mortal (మానవులందరు మర్త్యులు. ఇది మేజర్‌ (వెమిస్‌.) 


Socrates isa man (సోక్రటీస్‌ మానవుడు. ఇది మైనర్‌ (వెమిస్‌,) 


నజీవ విజాన సర్హ్యన(ం అరిస్టాటిల్‌ 145 
జా ఉం 


Therefore, Socrates is mortal (కనుక సోక్రటీజ్‌ మర్త్యుడు. ఇది సద్దాంతం, 
లేదా నిగమనం.) 


ఇక్కడ ముఖ్య (ప్రతిపాదన సార్వజనీన మైనది. లఘు ప్రతిపాదన ఒక వ్యక్తికి 
సంబంధించినది. ఈ రెండూ నిజమైతే మూడవదైన సిద్దాంతం విధిగా 
నిజమవుతుంది. 


ఈ రకం సిలజిజాన్ని లౌజిక్‌ పాఠ్యపుస్తకాలలో “బార్భారా” అంటారు. 
ఇలాగే సిలారెంట్‌, డెరియీ, ఫెరియొ వంటి మరి పెక్కురకాల సిలజిజమ్‌లు 
వున్నాయి. 


ఏ శాస్త్ర, సిద్దాంత మైనా సిలజిజమ్‌ ద్వారానే నిరూపితమవుతుందని అరి 
స్టాటిల్‌ అభిప్రాయపడ్డాడు. ఒక సిలజిజమ్‌ చాలదు. సిలజిజమ్‌ పరంపర 
కావలసివస్తుంది. అప్పుడు ఒక సిలజిజమ్‌లోని సిద్దాంతం మరొక దానికి ముఖ్య 
ప్రతిపాదన అవుతుంది. దాని సిద్దాంతం (6011॥5(0గ. మరొకద్గానికి ముఖ్య 
(ప్రతిపాదన అవుతుంది. ఇలాగ ఈ పరంపర సాగి, ఇక సిలజిజం అవసరంలేని 
సార్వకాలిక, సార్వజనీన సత్యం సిద్దిస్తుంది. అది స్వయంవేద్యం (self-vident). 
ప్రత్యక్షానుభవం దా (రానే దాన్ని తెలుసుకోగలము. ప్రతి విజ్ఞానశాస్త్రం ఇలాంటి 
స్వయం వేద్య సత్యాలతోనే ప్రారంభ మవుతుంది. మన ఇంద్రియాలకు గోచ 
రిస్తున్న జగత్తు యథార్హం అనేది ఇలాంటి అనుభవ సిద్దమైన సత్యం. దాన్ని 
అంగీకరిస్తేనే ఏ విజ్ఞానశాస్త్రమైనా ముందుకు పోగలుగుతుంది. 


న్యాయ దర్శనం 
సిలజిజం భారతీయులకు కొత్తకాదు. భారతీయ తర్కంలో ఇది అతి ప్రాచీన 


కాలంనుంచి వున్నది. ఉదాహరణకు షడ్డర్శనాలలో ఒకటైన “న్యాయ దర్శనం” 
లో గ్రీకులవలె మూడు కాక్క అయిదు భాగాలతో కూడిన సిలజిజం వున్నది, 


1. ఈ కొండమీద నిప్పున్నది (ఇది ప్రతిజ్ఞ.) ' 

ఎందుకంటే అక్కడినుంచి పొగ వస్తున్నది. (హేతువు). 
వంటింటిలోవలె నిప్పున్నచోట పొగ తవ్పేదు (ఉదాహరణ). 
ఈ కొండవై వంటింటిలోని పరిస్థితి వున్నది (ఉపనయం) 


op wD 


కనుక ఈ కొండపై నివ్వున్నది (నిగమనం.) 


లాజిక్‌ ను ఇంతటితో వదలిపెట్టి, అరిస్టాటిల్‌ నిర్మించిన ఇతర శాస్త్రాల 
వ్యవస్తను సంగ్రహంగా పరిశీలిద్దాము. 


146 విశ (దర్శనం 
అరిస్టాటిల్‌ ఫిజిక్స్‌ 


ప్రతి వస్తువుకు గర్భితస్థితి (p0tentialiy), వాస్తవస్థ్రితి (204100) వుంటా 
యని [క్రిందటి అధ్యాయంలో చదివాము. (ప్రతి వస్తువు ఒక దృష్టితో చూస్తే 
గర్భిత స్థితిలో, మరొక దృష్టి నుంచి చూస్తే వాస్తవ స్థితిలో వుంటుంది. 
అది గర్భిత స్టితినుంచి వాస్తవ స్థితికి పరిణామం చెందాలని ప్రయత్నిస్తూ 
వుంటుంది. 


_ వూర్తిగా గర్భిత స్థితిలో వుండేది ఆకృతి రహితమైన శుద్దద్రవ్యం (10౧163 
pure matter. ఇది మనకు అనుభవ గోచరం కాదుగాని, మనస్సుతో ఊహించ 
గలము. అలాగే పూర్తిగా వాస్తవ స్థితిలో వుండేది. (ద్రవ్య రహిత శుద్ద ఆకృతి 
(matterless pure form). ఇదీ మనకు అనుభవ సిద్దం కాదు కాన్ని మనస్సుతో 
ఊహంచగలము. ఇటు శుద్ద ద్రవ్యం, అటు శుద్ద ఆకృతి. ఈ రెండింటి 


మధ్య చరాచర జగత్తు అంతా వుంటుంది. అది శుద్ద ఆకృతి (ఈశ్వరుడు) 
వెపుగా ప్రయాణిస్తూ. వుంటుంది. 


వంచ భూతాలు 


శుద్ద [ద్రవ్యం మొదటగా నాలుగు మూల వదార్జాలు (ఉలయిలుటుగా మారు 
తుంది. వరసగా అవి మట్టి, నీరు, గాలి, అగ్ని, ఇంతవరకు అరిస్టాటిల్‌ కు 
పూర్వులైన గ్రీకులు కనివెట్టినవే. కాని అతడు అయిదవ మూలవదార్జాన్ని 
కూడా ఊహించాడు. అది ఈథర్‌ (విహీయనం), అంటే అరిస్టాటిల్‌ నాటికి 


గ్రీకులు మన వృథా వ స్తేజో వాయురాకాశాలు అయిదింటిని అంగీకరించినట్టు 
అయింది, 


శుద్ద ద్రవ్యానికి మొట్టుమొదటి వాస్తవ స్టితులు పైన పేర్కొన్న నాలుగు 
మూలవదార్జాల (మట్టి, “నీరు, గారి, అగ్ని వల్లనే. కలుగుతున్నాయి. ఇవి 
లేకపోతే ఇక ఆ తర్వాత వచ్చే గర్చిత వాస్తవ స్టితులు ఏవీ వుండవు. అంటు 
(ప్రపంచంలో మనం చూసే ఏ వస్తువులూ వుండవు. అన్ని వస్తువులు 'ఈ 
నాలుగు మూల పబార్థాల కలయికతోనే ఏర్పడుతున్నాయి. 


ప్రతి భౌతిక వస్తువుకు కొంత విస్తృతి (అ౫౭గ5[01) వుంటుంది. అది 
కొంత స్థలాన్ని ఆక్రమిస్తుంది. దానికి ఒక పరిమితి (111) వుంటుంది. ఆ 
వస్తువు పరిసరాలు దాని పరిమితిని నిర్ణయిస్తాయి. 


శూన్యం లేదు 


మొత్తం విశ్వానికి పరిసరాలు లేవు. అంటే విశ సం 'వెలువల స్థలం (Space) 


నజీవ విజ్ఞాన నర్వ్వన్వం అరిస్టాటిల్‌ 147 


లేదు. కనుక విశ్వం స్థలం లోపల లేదు. స్థలమే విశ్వం లోపల వున్నది. 
ల్యూసిప్పస్‌, డెమొక్రిటస్‌లు అన్నట్టు అణువులే కాక, శూన్యస్థలం కూడా 
లేదు. స్థలాన్ని ఆక్రమించే వస్తువులు లేనప్పుడు స్టలం అనేది ఎలా వుంటుంది?! 
స్రలంకాని, విశ్వంకాని అనంతాలు కావు. పరిమితాలు. అనంత స్థలాన్ని, 
అనంత విశ్వాన్ని ఊహించలేము. రెండు వస్తువుల మధ్య దూరమే స్థలం కనుక 
వస్తువులు లేనిచోట స్థలం వుండడానికి వీలులేదు. మొత్తం విశ్వం వెలునల 
వస్తువులేవీ వుండవు కనుక శూన్యస్థలం వుండడానికి వీలులేదు. 


వస్తువులున్నచోట చలనం తప్పదు. చలనం లేకుండా వస్తువులు లేవు. 
చలనం అంక ఒక వస్తువు ఒక చోటినుంచి మరొక చోటికి వెళ్లడం. ఈ 
చలనం వల్లనే కాలం (ముల ఏర్పడుతున్నది. చలనం లేనిచోట 'కాలం లేదు. 


(త్రివిధ చలనం 


చలనం (motion) మూడు రకాలు. సూటిగా (6యమలటు, వెనుకకు, 
ముందుకు ప్రక్కలకు కదలడం ఒక' రకం. ఇది భూమికి, దాని సమీవ పరిస 
రాలకు వర్తిస్తుంది - నీరు బరువైనది. మట్టి (రాళ్లు మొదలైనవాటితో సహా) 
ఇంకా బరువైనది కనుక ఇవి నేలవైవు క్రిందికి పడిపోతాయి. గారి తేలికైనది. 
అగ్ని ఇంకా తేలికైనది. కనుక ఈ రెండూ నేలనుంచి పైవైవు పోతాయి. 
ఇందువల్లనే వైన, క్రింద అనే భావాలు మనకు కలుగుతున్నాయి. 


అయితే ఈ మొదటిరకం చలనం తక్కువ తరగతికి చెందినట్టిది. ఎందు 
కంటే సూటిగా వెళ్లే వస్తువు ఒకచోట బయలుదేరి మరొకచోట ఆగిపోక తప్పదు. 


రెండవరకం చలనం అంతకంటే ఉన్నత స్తాయికి చెందినది. అది వృత్తా 
కొర చలనం. వృత్తాకారానికి తుది మొదలు లేవు. ఒక కేంద్ర బిందువుచుట్టూ 
తిరగడమే వృత్తాకార చలనం. ఇది చక్రంలోని వస్తువులకు సహజమైన చలనం, 
ఆ వస్తువులు - అంటే సూర్యచంద్రులు (గ్రహాలు నక్షత్రాలు, విహయసం 
(ఈథర్‌) అనే అయిదవ మూల వదార్హంతో ఏర్పడినట్టివి. అవి దివ్యవస్తు 


వులు. ఆది అంతం లేనివి. కనుకనే అవి తుది మొదలు లేని వృత్తాకారంలో 
పరిభ్రమిస్తూ వుంటాయి. 


మరి సూర్యుడు, చంద్రుడు బుధుడు, శుక్రుడు, కుజుడు మొదలైన ఖగోళ 
వస్తువులు ' స్థావుభ్రంశం పొందుతున్నట్టు, వెనుకకు వచ్చి ముందుకు పోతున్నట్టు 
కనిపిస్తున్నదే? ఎందువల్ల? అంటే వాటిది మొదటి రెండు, చలవాలూ సరళ 
రేఖా చలనం, వృత్తాకార చలనం- కలిసిన సంయుక్త చలనం. 


ళ్ళ 


148 విశ (దర్శనం 
విశ S "కేం (దం 


భూమి సమస్త విశ్వానికి కేంద్రం. భూమినుంచి పైకిపోతే చక్రాకారంగా 
వున్న కొన్ని ఆవర్హాలు (0010912010 circles) వస్తాయి. ఉల్లిపాయ కొన్ని పొరలతో 
_వీర్చడినట్టు ఒక దానిపై ఒకటిగావున్న కొన్ని ఆవర్తాలతో విశ్వం ఏర్పడింది. 


భూమిని దాటిపోతే మొదటగా వచ్చే అవర్తంలో చంద్రుడున్నాడు. దాని 
వైన వరసగా బుధుడు శుక్రుడు, సూర్యుడు కుజుడు, గురుడు, శని వున్న 
అవర్తాలు వస్తాయి. ఇంకా వైకిపోతే నిశ్చల నక్షత్రాలు (566 52%) వున్న 
అవర్తం వస్తుంది. అటు నక్షత్రాల ఆవర్తానికి ఇటు భూమికి మధ్యగా 
వున్నందువల్ల నే చంద్ర బుధ, శుక్ర సూర్యాది గ్రహాలకు సరశరేభఖా, వృత్తాకార 
చలనాలతో కూడిన సంయుక్త చలనం కలుగుతున్నది. అంటే అవి వున్న 


ఆవర్తం వృత్తాకారంలో తిరుగుతుండగా అవి మాత్రం వెనుకకు, ముందుకు 
జరుగుతూ వుంటాయి. 


నక్షత్రాల ఆవర్తానికి వైన భగవంతుడు మొత్తం విశ్వాన్ని 'ఆవరించుకుని 
వున్నాడు. ఆయన (క్రిందటి అధ్యాయంలో చెప్పినట్టు) తాను చలించకుండా 
' సమస్త విశ్వానికి చలనం _ కలగజేస్తున్నాడు. 


పొరపాటు ఊహలు 


ఇది అరిస్టాటిల్‌ భౌతిక ఖగోళ శాస్త్రాల సారాంశం. ఇందులో ఈనాటి 


శాస్త్ర, వేత్తల సిద్ధాంతాలకు వ్యతి రేకమైనవి. ఎన్నో అంశాలు కలవని వేరే చెప్ప 
నక్కరలేదు. 


' నక్షత్రాలు ఆది అంతం లేనివి కావు. వాటికీ చావు వుట్టుక లున్నాయి. 
అవి నిశ్చలంగా లేవు. అవి కూడా అమిత వేగంతో ప్రయాణిస్తున్నాయి. [గ్రహ 
గతులలో మార్పులు కనిపించడానికి కారణం వాటి సంయుక్త చలన స (భావం 
కాదు. “భూమి విశ్వ కేంద్రంలో లేదు. అంకే భూమిచుట్టూ (గ్రహాలతో సహో 
విశ్వమంతా తిరగడం లేదు. సూర్యుడు కేర్షద్రంగా వరుసగా బుధుడు, శుక్రుడు, 


భూమి కుజుడు, గురుడు, శని (గ్రహాలు పరిభ్రమిస్తున్నాయి. భూమి కూడా 
__ ఒక సౌరగ్రహం,. 


తేలిక వస్తువుల కంబ బరువైన వస్తువులు వేగంగా నేలపై పడవు. 
రెండూ ఒకే వేగంతో ఒకేసారి పడతాయి. ఈ విషయాన్ని గరీరియో ఒక 
ప్రయోగంలో నిరూపించాడు. నక్షత్రాలు ఈథర్‌ అనే మూల పదార్హంతో 
కూడినవి కావు. అసలు మట్టి నీరు గాలి, అగ్ని మూలవదార్జాలు కావు. 
భూమి, నక్షత్రాలు అన్నీ తొంభై రెండు రకాల మూలపదార్జాలతో ఏర్పడ్డాయి. 


సజీవ విజ్ఞాన నర్హన్న(ం అరిస్థాటిల్‌ 149 


సరళరేఖా మార్గంలో, అంతే సూటిగా పయనించే వస్తువు ఒకచోట ఆగి 
పోతుందన్నది నిజం కాదు. చలనం గురించి న్యూటన్‌ కనిపెట్టిన మొదటి 
సూత్రం ([36127 of motion) ప్రకారం ఏ వస్తువైనా ఒకే వేగంతో, ఒకే 
దిశలో సూటిగా బయలుదేరి ప్రయాణిస్తుంటే, దానివై మరొక వస్తువు ఆకర్ష 
ఇకశక్తి ప్రభావం పడనంత వరకు అది అనంతంగా అలా పోతూనే వుంటుంది. 
కొని మరొక పెద్ద వస్తువు ఆకర్షిస్తుంలే మాత్రం చిన్న వస్తువు పెద్ద వస్తు 
వులో పడిపోనైనా పడిపోతుంది. లేదా దానిచుట్టూ ప్రదక్షిణం చేస్తుంది. అంతే 
తప్ప ఖగోళ వస్తువులకు వృత్తాకార చలనం సహజ స్వభావం కాదు. 


పోతే ఒక విషయంలో మాత్రం అరిస్టాటిల్‌ చెప్పినది ఐన్‌స్టయిన్‌ సిద్దాం 
తానికి దగ్గరగా వచ్చినట్టు కనిపిస్తుంది. ఐన్‌ స్టయిన్‌ కూడా విశ్వం పరిమితమని 
భావించాడు. వస్తువు లున్నచోటనే సలం (50209) వుంటుందని, వస్తువులమధ్య 
దూరమే స్థలమని ఐన్‌స్టయిన్‌ నిర్వచించాడు. 


బీవశ్నాస్త్రం 


భౌతికశా,స్త్రంలోకంటె జీవశ్నాస్త్రం (010100) లో అరిస్టాటిల్‌ ఎక్కువ 
విజయం పొందాడు. అయిదువందలకు “పైగా జంతుజాతులను అతడు పరిగిరిం 
చాడట. వాటిలో కనబడే సామాన్య లక్షణాలనుబట్ట. వాటిని. కొన్ని వర్గాలు 
(genus) గొను, (వ్రత్యేక లక్షణాలనుబట్టి కొన్ని జాతులు (964టి) గాను 
విభజించాడు. ఈ విభజన అతడు జీవశాస్త్రానికి చేసిన మౌలిక దోహదం. 


ఒక జీనస్‌కు చెందిన జంతువులలో ముందుగా వాటి సామాన్య లక్షణాలు 
ప్రత్యక్ష మవుతాయని, ఆ తరువాత ప్రత్యేక లక్షణాలు వృద్ది చెందుతాయని 
కనుగొన్నాడు. ఉదాహరణకు పక్షులకు, పాములకు దేహనిర్మాణంలో పోలికలను 
అతడు కనుగొన్నాడు. మానవులకు, చతుష్పాత్తులకుగల పోలికలను కనుగొన్నాడు. 
స్తన్యజంతు విభాగం చేశాడు. తిమింగిలాలను స్తన్య జంతువులలో వర్గీకరించాడు. 
వానరాలకు, మానవులకు గల సారూవ్య లక్షణాలను కనిపెట్టాడు. 


ఆత్మలలో రకాలు 


జీవానికి, నిర్టివానికి మధ్య విభేదం ఆత్మ వుండడం, లేకపోవడంతో ఏర్పడు 
తున్నదని అతడు భావించాడు. ఆత్మ అనేది నాలుగు మూలపదార్జాలు అయిదవ 
దైన ఈథర్‌తో రకరకాలుగా కలియడంవల్ల ఆత్మలలో రకాలు ఏర్పడుతున్నాయి. 
వృక్షాలలో ఒకరకం, చతుష్పాత్తులలో మరొక రకం, మానవులలో చేరొకరకం 
ఆత్మలు వుంటాయి. అత్మ ఎక్కువ తక్కువలనుబట్టి జీవజాతులలో తేడాలు 
కలుగుతున్నాయి. 


150 విశ దర్శ నం 


ప్రాణులలో ఒక ఆరోహణక్రనుం వున్నది. అధమ(ేణిలో ప్రాణులకు జీవం 
మాత్రమే వుంటుంది. వై (శ్రేణులకు పోతున్నకొద్దీి ప్రాణులకు జీవంతోపాటు 
ఇం[ద్రియానుభవశక్తి, తెలివి ఎక్కువౌతూపోతాయి. మానవునిలో వీటన్నిటితో 
పాటు హేతుబద్ద చింతన (1260221 thought) కూడా వుంటుంది. మానవుడు 
బౌద్దిక జంతువు (Manis a rational animal). అతనిలో జీవం (1f౭) వరివూర్ణ 
వొస్తవస్థితి పొందుతున్నది. 


పరిణామవాదానికి చాలా దగ్గరగా వచ్చిన అరిస్టాటిల్‌ తన వూర్వులైన 
ఎంపిడోక్షీస్‌, అనగ్జాగరస్‌లు (ప్రతిపాదించిన పరిణామ వాదాన్ని జంగీకరించలేదు. 
సృష్టిలో జీవజాతులన్నీ యథాతథంగా ఆదినుంచి వున్నవనే అతడు విశ్వసించాడు. 


చేతులు తెరివితేటలులు 


అరిస్టాటిల్‌ మరికొన్ని పొరపాట్లు కూడా చేశాడు. మనిషి చేతులను ఉవ 
యోగించే శక్తిని అలవరచుకోవడంవల్ల అతని బౌద్దికశక్తి వృద్ది అయిందని 
అనగ్జాగరస్‌ (ప్రతిపాదించాడు. కాని అరిస్టాటిల్‌ బౌద్దికశక్తి వల్లనే మనిషి చేతు 
లను ఉపయోగించగలుగుతున్నాడని వాదించాడు. ఇది “వైటలిజం” అనబడే 


వరిణామవాదాన్ని పోలినదీ... కాని, దీన్ని ఆధునిక జీవశాస్త్రచేత్తలు |త్రోసివుచ్చారు. 


కండరాలను గురించి అతనికి తెలియదు. ధమనులకు, సిరలకు భేదాన్ని 
అతడు గుర్తించలేదు. మెదడు రక్తాన్ని చల్లబరచే అవయవమని భావించాడు. 
మనిషికి ఎనిమిది వక్క "చముకలు కలవన్నాడు. పవురుషునికంశు (స్త్రీకి పళ్ల 
సంఖ్య తక్కువని పూర్తికాని వురుషుడే (స్త్రీ అని అనుకున్నాడు. 
ఇటువంటి అంశాలను మినహాయిస్తే మొత్తంపై అరిస్టాటిల్‌ జీవశాస్త్ర 


నికి చేసిన దోహదం అమూల్యమైనదని. పండితులు అభిప్రాయపడ్డారు. అతని 


మనస్తత్వశాస్త్రం (్రకయhం1ంజ్ల, జ్ఞానశ్మొస్త్రం (epistemంlంm్ర మొదలైనవి అ 
తర్వాత కాలంలో ఎంతో (ప్రాముఖ్యం వహించాయి. 


అరిస్టాటిల్‌ (గ్రీకు తత్వశాస్త్ర, చరిత్రలో చిట్టచివరి మహా మేధావి. కనుక 
మరొక ఉపాధ్యాయాన్ని కూడా అతనికి కేటాయించక తప్పడం లేదు. ఇప్పుడు 


అతని రాజకీయ, నైతిక అలంకార శాస్త్రాలను సమీక్షించి, అతనికి వీడ్కోలు 
చెబుదాము. 


అరిస్టాటిల్‌ * కవిత్వ తత్వ విచారం 


స్రేటో తన “ఆదర్శరాజ్యం నుంచి కవులను “బహిష్కరించా”డని ఇంతకు 


నజీవ విజాన నర్వుస్తం అరిసాటీల్‌ 151 
a (A) 


ముందు తెలుసుకున్నాను. అతని వాదం (ప్రకారం భావజగత్తు మాత్రమే 
వాస్తవమైనది. దాన్ని ఐంద్రియజగత్తు అనుకరిస్తుంది. కాగా కవిత్వం, తక్కిన 
కళలు ఐంద్రియజగత్తును అనుకరిస్తాయి. అంటే అవి అనుకరణలకు అనుకర 
ణలు, అందుకే వాటికి స్టేటో అధమ స్థానం ఇచ్చాడు. 


తన ఆదర్శరాజ్యంలో పిల్లలకు కవిత్వ రూపంలో కథలు గాథలు చెప్పవ 
లసినస్తే, వాటిని ప్రభుత్వం ముందుగా సెన్సార్‌ చేసి మరీ అందజేయాలని 
ప్లేటో సూచించాడు, నీతి కథలను, ధీరోదాత్తుల వీరగాథలను మాత్రమే అను 
మతించా లన్నాడు. స్లేటో వాదాన్ని అంగీకరిస్తే (గ్రీకుల సుప్రసిద్ద విషాదాంత 
నాటకాలనే కాదు షేక్‌స్సియర్‌ నాటకాలతో సహా ప్రవంచ సారస్వతంలోని 
చాలా భాగాన్ని నిషేధించవలసి వుంటుంది. 


అరిస్టాటిల్‌ తక్కిన అనేక విషయాలలో వలె ప్లేటో కవిత్వాన్ని గురించి 
చేసిన (ప్రతిపాదనలతో కూడా విభేదించాడు. ఏది ఉత్తమ కవిత్వం; అది మన 
లను ఎందుకు ఏ విధంగా ప్రభావితం చేస్తుంది దాని ప్రయోజనం ఏమిటి ఒక 
రచన విషాదాంత కొన్యమైనా మనకు ఆనందం ఎలా కలగజేస్తున్నది మొదలైన 
విషయాలను అతడు తన “పొయటిక్స్‌” అనే అలంకార శాస్త్ర గ్రంథంలో 
కూలంకషంగా చర్చించాడు. 


రసో వై సః 


ఇది రెండు భాగాల గంథం. మొదటి భాగంలో ట్రాజెడీ (విషాదాంత 
నాటకం)ని, రెండవదానిలో కామెడీ (సుఖాంత నాటకం)ని అరిస్టాటిల్‌ 
విశ్లేషించాడు. మొదటిది మాత్రమే లభ్యమైంది. రెండవది కాలగర్భంలో కలి 
సిపోయింది. అయినా మొదటి భాగంలో అతడు చేసిన కవిత్వ తత్వవిచారం 
ఆ తరువాతి కాలంలో సాహిత్య స్రష్టలక్కు విమర్శకులకు శిరోధార్యమైంది. 
దాని ప్రభావం యూరోపియన్‌ సాహిత్యాలపై ఎంతో వున్నది. నేటికి కూడా 
దాన్ని ఎంతో విలువైనదిగా, ప్రామాణికమైనదిగా పరిగణిస్తున్నారు. ఇంతేకాదు, 
సంస్కృతాలంకారికుల రస సిద్దాంతానికి దగ్గరగా వచ్చే కొన్ని అంశాలు అతని 
కవిత్వ తత్వశాస్త్రంలో కనిపిస్తాయి. 


ప్లేటో వలె అరిస్టాటిల్‌ ' కూడా కళను అనుకరణాత్మకమైనదిగానే పరిగణిం 
' చాడు. మానవుడు అనుకరించే జంతువు అని అతడు నిర్వచించాడు. కవిత్వం, 


తక్కిన కళలు ప్రకృతిని అనుకరిస్తాయని, అనుకరణవల్ల మానవునికి ఆనందం 
కలుగుతుందని చెప్పాడు. 


152 విశ్శాదర్భనం 
నీరస కళ్ళ అధమ కళ 


కళ ప్లేటో చెప్పినట్టు- నీతి పాఠాలు చెప్పదు. ఎల్లప్పుడు ధర్మమే 
oc) (Ae) ధం 

జయించునుు అధర్మము నశించును అని చెప్పేది అధమ।శేణి కళ. ఉత్తమ కళ 
రసానందం కలిగిస్తుంది. దానికి నీతికి సంబంధంలేదు. చెప్పినదాన్ని కవి కళా 
త్మకంగా చెప్పాడా లేదా అన్నదే చూడాలి. కవిత్వంలో నీతిని ' చిత్రించరాదని 
కాదు. అయితే, దాన్ని రసవంతంగా చిత్రించాలి. లేకపోతే అదీ నీరస కళ 
అవుతుంది. అలాగే అవినీతిని చిత్రించరాదని నియమం లేదు. కాని దాన్ని 
నేయితం కళాత్మకంగా చిత్రించాలి. లేకపోతే, అది అధమ కళ అవుతుంది. 


నీతిబోధకంగా లేవని చెప్పి కావ్యాల నుంచి కొన్ని భాగాలను తొలగించడం 
తగదు. హోమర్‌ తన కావ్యాలలో దేవతల విశృంఖల వర్తనను చిత్రించినంత 
మాత్రాన వాటిని నిషేధించడం అనుచితం. 


ఒక రచయిత తన గ్రంథంలో అభ్యంతరకర విషయాలు చొప్పించాడని 
నిరసంచడానికి ముందు- ఆ విషయాలు మొత్తం కావ్యాకృతికి, లేదా నాటక 
శిల్చానికి అవసరమా కాదా అని ఆలోచించాలి. ఆశ్రీలం కోసమే అన్సీలం 
వ్రాశాడా లేక అశ్రీల చిత్రణ అని మనం అనుకుంటున్న దానివల్ల మొత్తం 
నాటకం దృష్ట్యా ఏదైనా పరమార్హం సాధించాడా అన్నది చూడాలి. అట్టు సన్ని 
వేశాలవల్ల నాటకం విలువ పెరిగితే వాటిని తిరస్కరించరాదు. అలాగే రచయిత 
అన్లీలాన్ని అవినీతిని మాత్రమే చూపించి ఏ ఉత్తమ కళాత్మక ప్రయోజనాన్ని 
సాధించలేకపోతే అది అధమ కళ అవుతుంది. 


లరితకళ లన్నిటిలోకి కవిత్వం ఉన్నత కళ. ఎందుకంకే అది మానవుని 
ప్రవర్తనను విశ్వజనీనం చేస్తుంది; సాధారణీకరిస్తుంది. 


కావ్యేషు నాటకవ్‌ు... 


ఇక కవితా రూపాలలో ఇతివోసం, నాటకం గొప్పని. అయితే ఇతిహాసం 
కథా కథనం మాత్రమే చేస్తుంది, వర్షనాత్మకంగా మాత్రమే వుంటుంది. 
కనుక దానికంటు నాటకం గొప్పది. “కావ్యేషు నాటకమ్‌ రమ్యమ్‌” అన్నారు. 


ఎందుకంకే నాటకంలో పాత్రల చర్యలను (ప్రత్యక్షంగా చూస్తాము. అది సంఘ 
టనాత్మక మైన సాహిత్య (ప్రక్రియ, 


నాటకాలలో కూడా విషాదాంత నొటకం ఉన్నత(శేణికి చెందినదని అరి 


స్టాటిల్‌ భావించాడు. విషాదాంత నాటకం (ట్రాజెడ్సీ మనలో కరుణను, 
భయాన్ని ఉద్బుద్దం చేస్తుంది. 


నజీవ విజ్ఞాన నర్చుస్ప్రృం అరిస్థాటిల్‌ 153 


కాని (షేక్షకునిలో వట్టి భయోత్స్పాతాన్ని కలిగించరాదు. దానివల్ల నాట 
కంలోని విషాదం చెడిపోతుంది. 


విషాదాంత నాటకాన్ని చూస్తుంకే మనకు ఆనందం కలగాలి. ఇది ఎలా 
సాధ్యం? విషాదకర సన్నివేశాన్ని చూస్తుంకు ఆనందం ఎలా కలుగుతుంది? 


శ్రాళన [క్రియ 


వాస్తవ జీవితంలో మనకు కలిగే జారి (19) లో; భయం (౭21) లో 
బాధ మిళితమై వుంటుంది. కాన్హి నాటకం చూస్తున్నప్పుడు మాత్రం మనలో 
కలిగే జాలినుంచిి భయంనుంచి లౌకికత్వం క్షాళన (Catharsi5) అయిపోతుంది. 
జాలి భయం మననుంచి (ట్రాజిక్‌ హీరోవైవు ప్రసరిస్తాయి. అతనిలో మనం 
లీనమైపోతాము. అతని బాధలు మనవైపోతాయి. అతని కష్టాలు చూసి మనం 
' శోకిస్తాము. భయ విహ్వాలురమైపోతాము. కొని ఆ శోకంగాని భయంగాని 
నిజంగా మనవికావు. కనుక అవి మనల్ని నిజంగా తాకవు, అవి సాధారణీక 
రణం (universalisation) చెందుతాయి. నాటకం చూస్తున్నప్పుడు మనచుటూ 
మామూలుగా వుండే వ్యక్తిగత ఆవరణ తొలగిపోయి విశ్వ మానవ బాధలలో 
విలీన మవుతాము. మన నుంచి ' మనం వేరైపోతాము. 


ఈ|ప్రక్రియవల్ల మనకు ఆనందం కలుగుతుంది. అదే రసానందం. (ఈ 
సిద్దాంతం సంస్కృతాలంకారికుడై న అభినవ గుప్తుని ఉభగ్నావరణ” సిద్దాంతానికి 
ఎంత దగ్గరగా వున్నదో పాఠకులు గమనించే వుంటారు ఎటొచ్చీ అరిస్టాటిల్‌ 
శ్రీస్తువూర్వం శవ శతాబ్ది నాటివాడు.) ఎంత గొవ్న నాటకం చూశామన్న 
ఉత్తేజంతో బయటికి వస్తాము. ఆనందం పొందడంతోపాటు నైతికంగా కూడా 
మనం ఉన్నత స్తాయికి వెరుగుతాము. కాన్సి ఈ నై తికోన్నతిని మనకు కలిగిం 


చడమే కళ అసలు ప్రయోజనం కాదు. సౌందర్యాన్ని, ఆనందాన్ని స్పష్టించడ మే 
రచయిత లక్ష్యం. 


హీరో లక్షణాలు 


విషాదాంత నాయకుడు ధీరోదాత్తుడు, కులీనుడు, అదృష్టవంతుడు, భాగ్య 
శాలి సద్గుణశీలి అయివుండాలి. ఒక వ్యక్తి పతనంవల్ల విషాదం కలుగుతుంది. 
కాని అతడు పరమదుష్టుడై తే అతని పతనంవల్ల విషాదం కలగదు. సాధారణ 


వ్యక్తి అయితే అతని పతనం పతనం అనిపించుకోదు. పైనుంచి క్రింద పడితేనే 
కదా పతనం? 


అయితే, విషాదాంత నొయకునిలో ఏదో ఒక నైతిక బలహీనత వుండాలి. 


154 విళ్ల (దర్శనం 


లేదా ఏదో పెద్ద పొరపాటు చేయాలి. అతడు చేజేతులా పతనం కొనితెచ్చుకో 
వాలి. అదే సమయంలో యాదృచ్చిక సంఘటనలు, ఆశ్చర్యకరమైన సంఘటనలు 


వుండాలి. కథ అద్భుత రసాత్మకంగా ఉండాలి. నాటకం చూస్తుంకే ఓహో 
అనిపించాలి, 


ఇతివృత్తంలో వస్వ్వైక్యం (unity of plot) ప్రధానం. అంటే సన్నివేశాలన్నీ 
ఏకోన్ముఖంగా వుండాలి. అలాంటి సన్నివేశాలను ఎంచుకుని నాటకం నడిసీం 
చాలి. ఇతివృత్తానికి సంబంధించని సన్ని వేశాలు చేర్చరాదు. లేకపోతే నాటకం 


అందం చెడుతుంది. స్వయం సంవూర్ష్మ మైన కథ వుండాలి. సాధారణంగా కథా 
సమయం ఇరవై నాలుగు గంటలకు మించరాదు. 


రాజకీయశా, స్తం 


అరిస్టాటిల్‌ మానవుడిని రకరకాలుగా నిర్వచించాడు. అతనిదే మరొక నిర్వ. " 
చనం మానవుడు రాజకీయ జంతువు (Man Is.a political animal) రాజ్య 
వ్యవస్టలోనే మనిషి వరివూర్షత్వం పొందుతాడు. 


సంఘవ్యవస్థకు ప్రాతిపదిక కుటుంబం. అంటే భర్త, భార్య, సంతానం. 
కొన్ని కుటుంబాలు కలిస్తే ఒక గ్రామం. కొన్ని గ్రామాలు కలిస్తే రాజ్యం. 
దీన్ని నగర రాజ్య (455౩9 మనే మనం అర్హం చేసుకోవాలి. 


రాజ్యం అనేది కాలక్రమంలో కాకపోయినా ప్రాధాన్యక్రమంలో మొదటిది. 


మానవ జీవిత వరిణామానికి అది లక్ష్యం. రాజ్యం లేనిదే మానవుని జీవితం 
అపంవూర్షంగా మిగిలిపోతుంది. 


అలాగని వ్యక్తి సంఘానికి, రాజ్యానికి బానిస కాదు. రాజ్యం వ్యక్తి కోసం. 
వ్యక్తి రాజ్యం కోసం. 


అరిష్టాటిల్‌ మొత్తం 158 "రాజ్యాంగాలను సేకరించాడు, వరిశిలించాడు. 


వాటిలో కొన్ని మంచివైత్సే కొన్ని చెడ్డవి. రాజరికం, అరిస్టాక్రస్తీ పోలిటీ- ఇదే 


వరుసలో ఇవి మంచివి. నియంతృత్వం, అలిగార్కి (ధనికస్వామ్యం) డెమో 
క్రపీ- ఈ వరుసలో ఇవి చెడ్డవి. 


ఏది మంచి వ్యవస్త? 
pp 


రాజరికం అన్నిటికంటె (శ్రేష్టం. కాని, రాజు నిరంకుశుడైతే అది నియం 
తృత్వంగా మారుతుంది. ఆ తర్వాత అరిస్టాక్రసీ. కాని అది ఆలిగార్కిగా 
మారిపోయే ప్రమాదం వుంది. ఉన్నంతలో పోలిటీ మంచిది. అలకే రాజ్యాంగ 
బద్దమైన వరిపాలన. ఈ వ్యవస్థలో అందరూ సమానులే. 


నజీవ విజ్ఞాన నర్హస్ల (0 అరిస్థాటిల్‌ 155 


నియంతృత్వం అన్నిటిలోకి దుష్ట్రమైనది. దానికంకు కొంత మంచిది 
ఆలిగార్కి. దానికంకు మంచిది డెమోక్రసీ. గ్రీకులు డెమోక్రసీ అని 
వ్యవహరించినదాన్ని ఈనాటి ప్రజాస్వామ్యంగా మనం అర్హం చేసుకోరాదు. 
వారిది బానిసతనంవై ఆధారవడిన అతి పరిమిత “వజాసా మ్యం.” 


బానిసతనాన్ని అరిస్టాటిల్‌ సమర్థించాడు. అది |ప్రకృతిసిద్దమని అంటాడు. 
అయితే గ్రీకులు ఉన్నత జాతివారు కనుక గ్రీకులకు గ్రీకులు బానిసలు కారా 
దట. విజాతీయులైతే మంచిదట. సాధు జంతువులు మనిషి అదువులోవుంశే 
సుఖంగా బ్రతుకుతాయి. అలాగే సహజంగా తక్కువ జాతికి చెందిన మానవులు 
బానిసలుగా యజమాని చెప్పుచేతలలో వుంటే సుఖంగా జీవిసారట. 


ఆనాటి గ్రీకు తత్వవెత్తలందరివలె అరిస్టాటిల్‌ కూడా శారీరక (శ్రమను 


ఏవగించుకున్నాడు. దాని జాన్నత్యాన్ని (diy of labour) అతడు గుర్తించ 
లేదు. శారీరక శ్రమవల్ల తెలివితేటలు వృద్ది కొనని మెదడుతక్కున వారికే 
అది తగునని భావించాడు. 


ఇక వ్యాపారం, వ్యవసాయం. వీటిలో వ్యవసాయాదాయం మంచిదని అరి 
స్టాటిల్‌ అభిప్రాయం. వ్యాపారంవల్ల వచ్చే ధనం, ముఖ్యంగా వడ్డీ వ్యాపారం 
వల్ల వచ్చే ఆదాయం హీనమట. 


ప్లేటో ఆదర్శరాజ్యాన్ని అరిస్టాటిల్‌ అన్యావదేశంగా విమర్శించాడు. ప్లేటో 
రిపబ్లిక్‌ లో వ్యక్తికి కాక ప్రభుత్వానికే అధిక ప్రాధాన్యం కనుక వ్యక్తి ప్రాధాన్యాన్ని 
గుర్తించిన అరిస్టాటిల్‌ దాన్ని ఖండించాడు. ఉత్తము పౌరులను తయారు 
చేయడమే రాజ్య లక్ష్యం కావాలన్నాడు. 


సాంత ఆస్తి 


సొంత ఆస్తి (private property) వుండరాదన్న సేటో అభిప్రాయాన్ని కూడా 
అరిస్టాటిల్‌ ఖండించాడు. ఒక వస్తువు లేదా ఆస్తి అందరిది అయితే దాని'వై 


ఏ ఒక్కరికీ శ్రద్ద వుండదు. కనుక సొంత ఆస్తి వుండవలసిందే. కాని, దాన్ని 
సంఘ "(శ్రేయస్సుకు వినియోగించాలి. 


అలాగే ప్లేటో సూచ్చించిన సామూహిక దాంవత్యాన్ని కూడా అతడు 
నిరసించాడు. అందరూ భర్తలు, భార్యలు అయితే ఎవరూ ఎవరినీ పూర్తిగా 
(ప్రేమించలేరు. (పేమ పలచబడిపోతుంది. అందరూ అందరికీ సోదరులైతే ఏ 


ఒక్కరూ ఏ ఒక్కరికీ సోదరుడు కాడన్న మాట. అందరూ తల్లి తండ్రులైతే 
ఏ ఒక్కరూ ఎవరికీ తల్లి, తండ్రి కారన్నమాట. 


156 వళ (దర్శ సనం 


జ్య క్‌ ren _ 
వేదో తన రాజ్య వ్యవస్థలో (స్త్రికి వురుషునితో సమానస్థాన మివ్వగా 
అరిస్టాటిల్‌ (స్త్రీని చులకన చేశాడు. పరిణామక్రమంలో స్త్రీ తక్కువదట. నాగ 
రికుడైన గ్రీకు జాతీయునికి బర్బరుడు ఎలాగో, వురుషునికి (స్త్రీ అటువంటిదట. 


వివాహ యుక్తవయస్సు 


వురుషుడు 37 ఏళ్లు వచ్చేవరకు, (స్త్రీ ఇరవై ఏళ్లు వచ్చేవరకు వివాహం 
చేసుకోరాదని అరిస్టాటిల్‌ సూచించాడు. ఈ వయఃపరిమితులను పాటిస్తే 
ఉభయులకు దాదాపు. ఒకేసారిగా సంతానోత్పత్తి శక్తి అంతరిస్తుందని అతని 
భావమట. మరి చిన్నతనంలో వెళ్లి చేస్తే దుర్చల సంతానం కలుగుతుందని, 
వైగా ఆడపిల్లలు పుడతారని అతడు భావించాడు. బాల్యంలో (స్త్రీకి వెళ్లిచేస్తే 
'స్వెరిణి కాగల అవకాశం కలదట. అలాగే మగవాడికి చిన్నతనంలో వెళ్లిచేస్తే 


అతడి ఎదుగుదల ఆగిపోతుందట. ఏమైనా వివాహార్త వయస్సును రాజ్యాంగం 
నిర్భయించాలన్నాడు. 


పౌరులకు అస్తి వుండాలి కాన్కి జీవనోపాధికోసం వారు దైహిక |జ్రమచే 
యరాదు. ఈ లెక్కన - వర్తకులు, కార్మికులు, వ్యవసాయదారులు పౌరత్వానికి 
అర్హులు కారు. విద్యకు కూడా డౌరులైనవారే అర్హులట. 


స్మాల్‌ ఈజ్‌ బ్యూటిఫుల్‌ 


రాజ్య విస్తీర్లంగాని, జనాభాగాని మరీ ఎక్కువగా వుండరాదని అరిస్టాటిల్‌ 
ఆ wm: 0 లు 
సూచించాడు. విన్తర్షం జనాభా మరీ ఎక్కువైతే [క్రనుగిక్షణ లోపిస్తుంది. మరీ 
తక్కువైతే ఆర్థికంగా రాజ్యం స్యయంపోషకంగా వుండజాలదు. ఒక ఎత్తయిన 


కొండవై ఎక్కి చూస్తే రాజ్యమంతా కనబడాలి. పదివేలు జనాభా కలిగివుంకు 
చాలు. 


అరిస్టాటిల్‌ తన “రాజకీయ శాస్త్రం” (0116) [గ్రంథ రచన చేస్తుండ 
గానే మరొకవైవు అతని శిష్యుడు అలెగ్జాండర్‌ దేశం తర్వాత దేశాన్ని జయిస్తూ 
విశాల సామ్రాజ్యాన్ని స్టాపిస్తున్నాడు. ఆ విషయాన్ని ఎరగనస్టై అతడు తన 
ఆదర్శ రాజ్యాన్ని ఒక నగరానికి, దాని వరిసరాలకు పరిమితం చేయడం వింతే. 
అరిస్తాటిల్‌ వాదాలలో విచిత్రమైనది ఒకటి వున్నది. ప్రేో తన “రివ 


బ్లిక్‌ *లో ప్రతిపాదించిన “*ఆదర్శరాజ్య” లక్షణాలన్నీ నిజంగా ఆదర్శప్రాయాలే 


అయితే వాటిని ప్లేటో కంటు. ముందుగానే ఎవరో ప్రతిపాదించేవారు కదా 
అంటాడు. 


నజీవ విజ్ఞాన నర్వన్వం అరిస్తాటేల్‌ 157 


ఏమైనా, అరిస్టాటిల్‌ రాజకీయశా,స్త్రం ఈనాడే కాదు, ఏనాడైనా అనేక 
అభివృద్ది నిరోధక అంశాలతో కూడినదని చెప్పకతప్పదు. అది దాదావుగొ 
నిరువయోగమైనది. రాజ్యంతో సమానమైన ప్రతిపత్తిని వ్యక్తికి ఇవ్వడంలోను, 
డెమోగక్రసీలో విన్షవాలకు అవకాశం తక్కువ కనుక దాన్ని వున్నంతలో మంచి 
వ్యవస్థగా అంగీకరించడంలోను మాత్రం అతని అభిప్రాయాలకు మనం' విలువ 
ఇవ్వవచ్చు. 


. నీతిశాస్త్రం 


అరిస్టాటిల్‌ ను గురించి ఇంతవరకు చదివినదాన్నిబట్టి అతడిది తత్వశా 
స్త్రేంలో, దాని విభిన్న శాఖలలో మధ్యమ వొదం అనే విషయం పాఠకులు 
గుర్తించే వుంటారు. తన పూర్వుల విభిన్న తాత్విక సిద్దాంతాలను అతడు 
సమన్వయం చేసి కొత్త సిద్దాంతాలను ప్రతిపాదించాడు. 


నీతి శాస్త్రం (ఆజ) లో కూడా 'అతనిది మాధ్యమిక వాదమే. ప్లేటో 
పూర్తిగా ఆదర్శవాది కాగా ఇతడు వాస్తవిక వాది. అతని నితిసూత్రాలను 
“అతి సర్వత్ర వర్ణయేత్‌” అని ఒక వాక్యంలోకి కుదించవచ్చు. 


వాస్తవిక దృక్పథం 


మానవ శక్తికి ఆతీతమైన ఆదర్శాల జోలికి అరిస్టాటిల్‌ పోలేదు. మనిషిని 
మనిషిగా, ఒక సంఘజీవిగా- వాస్తవిక దృక్పథంతోనే అతడు పరిగణించాడు. 
తాను సుఖం పొందుతూ, ఇతరులకు సుఖం కలిగించే పద్దతి గురించి అతడు 
ఆలోచించాడు. మంచితనం కోసమే మంచితనం కాదు. మంచితనంవల్ల తనకు, 
ఇతరులకు సుఖం కలగా లన్నాడు. సుఖం అంటే ఇంద్రియసుఖం కాదు. అది 
తాత్కాలికం. నిజమైన సుఖం శౌశ $తానందం కరిగించాలి. 


శాశ్వతానందం ఎలా లభిస్తుంది? తక్కిన జంతువులకంటొ మానవుడు ఒక 
విషయంలో ఛిన్నుడు. అతనికి ఆలోచనా శక్తి, వివేచనా పటిను వున్నాయి. 
ఇదే అతనికి సాధారణ జంతువులకు తేడా. ఈ తేడా ద్వారానే అతనికి 
నిజమైన సుఖం లభిస్తుంది. కనుక ఆ భిన్నగుణాల్ని అతడు అభివృద్ది చేసుకోవాలి. 


భౌతికావసరాలను అశ్రద్ధ చేయరాదన్నమాట నిజమే. వాటిని తృప్తిపరచవ ' 
లసిందే. కొని అవి మాత్రమే చాలదు. అవి మనల్ని శాసించరాదు. వాటిని 
నిష్కామంగా, సంయమనంతో అనుభవించాలి. ఒక మితిని దాటి కోర్కెలను 
"పెరగనివ్వరాదు. నేర్పుగా వాటిని సాధించాలి. 


158 ఎిశ్శాదర్భునం 


ఇందుకు మధ్యమ మార్గాన్ని అవలంబించాలి. అరిస్టాటిల్‌ ప్రతిపాదించిన 
ఈ మధ్యమ మార్గ్తానికే (80164 [06బు) అని పేరు వచ్చింది. 


ప్రతి విషయానికి రెండు చివరలు వుంటాయి. ఆ రెండింటికి మధ్యస్థంగా 
మనిషి నడుచుకోవాలి. 


మాధ్యమిక వాదం 


ఉదాహరణకు ఒకవైవు పీరికితనం, మరొక వైవు దుడుకుతనం వుంటాయి. 
వాటికి మధ్యస్థంగా ధైర్యం వుంటుంది. పిసినిగొట్టుతనానికి, దుబారాకు మధ్యలో 
పొదువరితనం. నిరాశకు దురాశకుమధ్య ఆశ. అతి వినయానికి, అహంభావానికి 
మధ్య వినమత. మౌనానికి అతి వాగుడుకు మధ్య మితభాషిత్వం. ఈసురో 
మంటూ బ్రతకడానికి వెకిలితనానికి మధ్య హాస్యప్రియత్వం. డోలాందోళనకు, 
తొందరపాటుకు మధ్య ఆత్మ నిగ్రహం. 


అయితే, ఏదీ. మధ్యమ. మార్గం అనేది ముందుగా తెలుసుకోలేము. ఏది 
సత్తలిత మిస్తే ఏది నిజమైన సుఖానికి దారితీస్తే అది మంచిమార్గం, మధ్యమ 
మార్గం. జీవితంలో (వేతి “సన్నివేశాన్ని ఆచితూచి అంచనావేసి ఏది మధ్యమ 
మార్గం కాగలదో నిర్ణయించుకోవాలి. 


అలా “నిర్ణయించే శక్తి గిక్షణవల్ల, అభ్యాసంవల్ల, అనుభవంవల్ల సిద్దిస్తుంది. 

క = అ ణ న “ధా 
మనం మంచివారమైనందున మంచిగా (ప్రవర్తించము. మంచిగా ప్రవర్తించి 
నందువల్ల మంచివారమవుతాము. మంచితనం జన్మతః రాదు. అభ్యాసంవల్ల, 
నిరంతరాచరణవల్ల సిద్ధిస్తుంది. ఒక్క కోకిల కూస్తే వసంతం వచ్చినట్టు 


కాదు. ఒక్క “మంచి పనివల్ల మనిషి మంచివా 'డనిపించుకోడు. ఎవడూ 
మంచివనులు చేయడంవల్ల నే మంచివా డవుతాడు. 


పిరికివాడు ధైర్యశాలిని. చూసి దుడుకుమనిషి అనుకుంకే, దుడుకుమనిషి 
ధైర్యశాలిని చూసి పిరికివా డనుకుంటాడు. జాగ్రత్తగా ఖర్చు వెస్టేవాడిని చూసి 
లోభి దుబారా మనిషిగా జమ కడతాడు. దుబారావాడు వాడిని లోభిగా 
లెక్కవేస్తాడు. అయినా మధ్యమ మార్గమే అనుసరణీయం. 


" పిరికివాడు దుడుకుతనం నేర్చుకోడానికి ప్రయత్నించాలి. దుడుకు మనిషి 
పిరికి తనం అలవరచుకోవడానికి. కృషి చేయాలి. అవుడు ఇద్దరూ మధ్యలో 


ధైర్యగుణం వద్దకు చేరుకుంటారు--లుంగలు చుట్టుకుపోయిన కాగితాన్ని వెనక్కి 
విరిచిచుట్టితే అది సావు అయినట్టు. 


నైతికంగా మధ్యమ మార్గం అవలంబించినంత మాత్రాన సుఖం లభించదు. 


నజీవ విజ్ఞాన నర్హన్వం అరిస్థాటిల్‌ 159 


తగు మాత్రంగా ఆస్తిపాస్తు లుండాలి. దారిద్ర్యం దుఃఖహేతువు. దానివల్ల 
సకల దుర్గుణాలు వస్తాయి. 
శ 


సృష్టిలో తీయనిది... 


సుఖంగా వుండదలచినవాడికి స్నేహితులు కావాలి. ఇతరులతో ఫంచుకున్న 
వుడు సుఖం వెరుగుతుంది. దుఃఖం తరుగుతుంది. కాని ఎక్కువ మంది 
"స్నేహితులు వుండరాదు. స్నేహితులు ఎక్కువైతే ఏ ఒక్కరితోను గాఢమైత్రి 
సాధ్యం కాదు. సమానుల మధ్యనే "స్నేహం సాధ్యం. ధనికుడు పేదవానితో 
స్నేహం చేయరాదు. అవ్వు ఇచ్చినవాడిని అవ్వు తీసుకున్నవాడు శత్రువు కింద 
చూస్తాడు. 


(ప్రాపంచిక సుఖాలు అనుభవించిన కొద్దీ కావాలనిపిస్తాయి. దురద పెట్టు 
డానికి గోక్కుంటాము. గోక్కోడానికి దురద వెట్టించుకుంటాము. కనుక 
కోర్కెలను అదువులో పెట్టుకోవాలి. అన్నిటిలోకి గొప్ప సుఖం సత్యాన్వేషణలో 
లభిస్తుంది. ' 


కొన్ని స్వతహాగా దుర్లుణా లుంటాయి. చౌర్యం, క్రార్యం, అసూయ, 
ద్వేషం, క్రోధం, వ్యభిచారం మొదలైన వాటికి మధ్యమ మార్గం లేదు. 


అరిస్టాటిల్‌ నైతిక మధ్యను వాదాన్ని (Eం[den Mean) రస్సెల్‌ వేళాకోళం 
చేస్తూ ఒక ఉదాహరణ చెప్పాడు. ఒక నగరం మేయరు పదవీ విరమణ 
సందర్భంలో ఒక చిన్న ప్రసంగం చేశాడు. తానెప్పుడూ మధ్యమ మార్గాన్ని 
అనుసరించడానికే [ప్రయత్నించానని చెబుతూ “నేను నక్షపాతానికిి నిష్పక్షపాతా 
నికి మధ్యగా |ప్రవర్తించా”నని బడాయిగా అనేసి చప్పున నాలుక కరచుకున్నాడట. 


-. అయితే, అరిస్టాటిల్‌ చెప్పినట్టు ఏది మధ్యమ మార్గమో తెలుసుకోడా 
నికి చాలా (శ్రమ పడారి. అది ఒక్కొక్క సందర్భంలో ఒక్కొక్క విధంగా 
వుంటుంది. అయితే మధ్యమ మార్గం తిరిగి అదొక వైపరీత్యం (అంయిల)గా . 
తయారుకాకుండా జాగ్రత్త పడాలి. 





14 
అపర చార్వాకుడు ఎసికు రసి 


చేతలో కర్ర బుజానికి జోలె కప్పుకొనడానికి ముతక ఉన్నిదువ్పట్సి గుబురు 
జుట్టు బవిరిగడ్దం-- బికారివలెమన బైరాగులవలె ఈనాటి అమెరికన్‌ హిప్పీ 
లకు ఒకనాటి మార్గదర్శివలె ఇదీ ఏంటిస్తెనీజ్‌ వేషం. (గ్రీకు తత్వశాస్త్రంలో 


9 


సినిసిజం” అనే శాఖకు అతడు ఆద్యుడు. 


“సినిసిజం” చాలా ఆసక్తికరమైన తాత్విక సిద్దాంతం. దీన్ని అనుసరించిన 
వారికి సినిక్‌ లని పేరు వచ్చింది. 


లాటిన్‌ లో “సినికసి” అంటే “కుక్కకు సంబంధించిన” అని అర్ధం. ఆ 
మాటనుంచి “సినిక్‌” అనే మాట వచ్చింది. సంస్కృతంలో శునకః శునిః 


అనే మాటలకు కుక్క అని అర్ధం. కనుక సినిక్‌ లకు మనం తెలుగులో 
“శానకులు” అని ముద్దుపేరు పెట్టవచ్చు. 


సినిక్‌ తాత్వికుడైన డై యోజెనిస్‌' “మనుషులు కుక్కలవలె బ్రతకాలి” అనే 
వాడట. ఈ మాటను పట్టుకుని ఆనాటి వారు “ర్పన్సిక్ర * అనే మాటను 
హేళనార్హంలో మొదటగా ఉపయోగించి వుంటారు. చివరికి ఏంటిస్తైనీస్‌, డైయో 


అవర చారా (కుడు ఎపీక్ఫురస్‌ 161 


జెనిస్‌ల తాత్విక చింతనకు సినిసిజం అన్ని వారి అనుయాయులకు సినిక్‌ లని 
చేర్టు స్టిరపడిపోయాయి. 


ఈనాటి సినిసిజం 


కాని సినిక్‌ అనే మాటకు ఈనాటి అర్హం వేరు. మానవులందరు స్వార్థ 
వరులన్మి పైకి ఎన్ని నీతులు ఎన్ని ఆదర్శాలు వల్లించినా ప్రతివాడు దగాకోరు 
అని నమ్మేవాడిని ఈ రోజులలో సినిక్‌ అంటాము. , మానవుడిలో మంచితనం 


ఏకోశానా కనబడదన్న దృక్పథం కలవాడు సినిక్‌, కాగా, పూర్వకాలవు గ్రీకు 
సినిక్‌ లు గొప్ప తాత్వికులు. 


ఏంటిస్తె నీస్‌ సోక్రటీస్‌ శిష్యులలో ఒకడు. స్టేటో కంబ ఇరవై ఏళ్లు పెద్ద. 
క్రీస్తువూర్వం. 445 నుంచి 365 వరకు జీవించి వున్నాడు. 'సెంక్టీన్‌ నాటి 
వైభవం అంతరించి ఏధెన్సుతో సహా మొత్తం గ్రీసు మేసిడోనియా సామా 
జ్యంలో అంతర్భాగమై పోయిననాటి నిరాశా, నిసృహల వాతావరణంలో అతడు 


జీవించాడు. ఆ వాతావరణంలో నుంచి వచ్చినదే ఏంటిస్తైనీస్‌ సినికల్‌ తత్వ 
చింతన. 


టాల్‌ స్థాయ్‌తో పోలిక 


ఇతడిని బెర్ట్రాండ్‌ రస్సెల్‌ టాల్‌స్టాదుతో పోల్చాడు. టాల్‌ స్టాయ్‌వలె 
ఇతడు కూడ భోగభాగ్యాలను త్యజించాడు. సామాన్య ప్రజలతో కలసి మెలసి 
జీవించాడు. వారినిపోలిన వేషభాషలను అలవరచుకున్నాడు. అనార్కిస్టులవలె ' 
అసలు ఏ ప్రభుత్వం వనికి రాదన్నాడు. సొంత ఆస్తి, వివాహ వ్యవస్థ, మతం 


ఏదీ వుండరాదన్నాడు. మాటలో దురుసుతనం, ప్రవర్తనలో మొరటుతనం 
వెంచుకున్నాడు. 


గ్రీకు తత్వవేత్తలందరు విస్తారంగా గ్రంథరచన చేసినవారే. ఏంటి స్తైనీస్‌ 
కూడా వివరీతంగా (వాశాడట,. కాని అన్నీ కాలగర్భంలో కలిసిపోయాయి. 
సోక్రటీస్‌ వ్యక్తిత్వంలో అతనికి నచ్చినదొకకే. మనిషికి బాహ్య పరిసరాలతో, 
జీవిత కష్ట సుఖాలతో నిమిత్తంలేని గుండె నిబ్బరం, మనో నిగ్రహం కావాలి. 
మనిషి సుభాన్ని కోరడంకంటొ ఉన్మాది కొవడం మంచిది. జీవితం ఎన్ని కష్ట 
నష్టాలు తీసుకురాన్సీ మనిషి తన అంతర శాంతిని, మానసిక స్వాతంత్ర్యాన్ని 
వదలుకోరాదు. అప్పుడు అతడిని జీవితం ఎంతమాత్రం బాధించబోదు. ఎవరూ 


అతడిని ఏమీ చేయలేరు. ప్రాపంచిక బంధాలన్నిటిని ఛేదించుకుని వాటిపై 
ఆధారవడనక్కరలేని నిరాడంబర, నీతి పూరిత జీవితం గడపాలి. 


162 వి “దర్శ గనం 
అలెగ్జాండర్‌ నీడ 


ఏంటిస్తెనీస్‌ శిష్యులలో ముఖ్యుడైన డైయోజెనీన్‌ గురువును మించి 
పోయాడు. అతడు ఒక పొడుగాటి తొబ్బలో నివసించేవాడట. పగటి 
వూట కాగడా పట్టుకుని ఏథెన్సు వుర వీథులలో నిజమైన మనిషి కోసం 
అన్వేషించేవాడట. అతని జనన సంవత్సరం తెలియదు కాని మరణం క్రీస్తు 
పూర్వం 324 లో. 


ఒకనాడు డైయోజెనిస్‌ ఎండలో కూర్చున్నాడు. చక్రవర్తి అలెగ్జాండర్‌ 
అతడి పేరు ప్రఖ్యాతులు విని చూడవచ్చాడు. “నీకేమి కావాలి స్వామీ?” 


అని చక్రవర్తి అడిగాడు. “నీ నీడ నామీద పడుతోంది. తప్పుకో” అన్నాడట 
డై యోజెనీస్‌. 


“నేను అలెగ్జాండర్‌ని కాకపోతే డైయోజెనీస్‌ వలె జీవించాలని కోరుకునే 
వాడిని” అన్నాడట. చక్రవర్తి. 


చేదువిషం జీవఫలం; చదువు వృథా (బ్రతుకు వృథా; వెనుక దగా, ముందు 
దగా; కుడి ఎడమల దగా దగా- ఇదీ డైయోజెనీస్‌ జీవిత దృక్పథం. రాజులు, 
భృత్యులు, విజ్ఞానం, సౌఖ్యం, డబ్బు, కీర్తి, హోదా, దేశభక్తి మంచి, మర్యాద, 
ఇల్లు వాకిలి, తిండీ తిప్పలు ఆచారాలు నియమాలు, కట్టుబాట్లు మొత్తం 
జీవితమే దండగ. మనుషులు జంతువులవలె, కుక్కలవలె ప్రకృతికి దగ్గిరగా, 
నాగరికతకు దూరంగా, స్వేచ్చగా బ్రతకాలి. 


ఏది సే వచ్చు? 


అయితే, స్వేచ్చ ఎలా లభిస్తుంది? వాంఛా వరిత్యాగంలో లభిస్తుంది. 
కోరికలన్ని టిని కాలదన్నాలి. కోరికల వల్లనే భయం. భోగ భాగ్యాలు అశొాశ తం. 
మన నీతి మన వాంఛారాహిత్యం, మన _ స్వేచ్చాభావం, మన మనస్సు- 
ఇవే నిజంగా మనవి. ఈ భావాన్ని అలవరచుకుంకే (ప్రపంచమంతా మనది. 
కానప్పుడు (ప్రపంచమంతా మనదైనా మనకు ఏమీ లేనట్టు. 


డైయోజెనీస్‌ గొప్పతనం ఒకటే. అతడు చెప్పింది చేశాడు. తన ఉపదేశా 
లను తూచా తప్పక అనుసరించాడు. జోలెపట్టి బిచ్చమెత్తుకుని జీవించాడు. 
(క్రీస్తుపూర్వం మూడవ శతాబ్దిలో అతని “సినిసిజం” ఒక ఫ్యాషన్‌గా మారింది. 


సుఖవొాదం 


సోక్రటీస్‌ శిష్యులలో మరొకడైన అరిస్టవ్పస్‌ వేరొక తత్వశాఖకు ఆద్యుడ 


+ 


అవర చారా (కుడు ఎపీక్యురస్‌ 163 


య్యాడు. అతడు ఆఫ్రికాలోని సిరీనీ అనే పట్టణంలో ఒక ధనిక కుటుంబంలో 
క్రీస్తు వూర్వం 435లో జన్మించి 355 వరకు జీవించాడు. ఆ పట్టణం పేరు 
మీదుగా అతని అనుయాయులకు “సిరినైక్‌” లనే వేరు వచ్చింది. 


అరిస్టప్పస్‌ సినిక్‌లకు బద్ద వ్యతిరేకి. సోక్రటీస్‌ ఎంత నిరాడంబరంగా, సర్వ 
సంగ వరిత్యాగివలె జీవించినా సాదారణ సుఖాలను నిరసించలేదు. అతని 


వ్యక్తిత్వంలోని ఈ అంశాన్ని అరిస్టవస్‌ తన తత్వ చింతనకు ప్రాతిపదిక 
చేసుకున్నాడు. 


వ్యక్తిగా అతడు సౌమ్యుడు, వోస్యప్రియుడు, నిత్య సంతోషి, సరదా పురు 
షుడు. సౌఖ్యం కోసమే ప్రతిప్రాణి పుట్టుకతోనే ప్రయత్నిస్తుంది. కనుక 
సౌఖ్యమే జీవిత లక్ష్యమని అరిస్టవ్పస్‌ బోధించాడు. 


ప్రేటో భావసిద్దాంతాన్ని (1600 0£16629) అతడు తిరస్కరించాడు. సోఫి 
స్టులతో వీకీభవించాడు. ఏ వ్యక్తికి ఆ వ్యక్తే ప్రమాణం. నీవు చూసే దృశ్యం, 
నేనుచూసేది ఒకటి కాకపోవచ్చు. నీ అనుభవం నీది, నా అనుభవం నాది. 
నీకు భౌతిక ప్రపంచం ఒక విధంగా కనిపిస్తే నాకు మరొక తీరుగా కనిపిస్తుంది. 
అందుచేత బాహ్య ప్రపంచం గురించి సాధారణీకరించడం సాధ్యంకాదు. 


సౌఖ్యం కూడా అంతే. నీకు ఒక మార్గాన సౌఖ్యం లభిస్తే, నాకు మరొక 
రీతిగా లభిస్తుంది. అందుచేత దేన్నీ ఒక నిర్దిష్ట నిర్వచనంలో ఇరికించలేము. 
సౌఖ్యంలో ఉత్కృష్టం, నికృష్టం అంటూ లేవు. అన్నీ సమానమే. మానసిక 
సుఖం ఎంత గొప్పదో దైహిక సుఖం కూడా అంతే. ఎందుకంటే మానసిక 
సుఖం కూడా ఇంద్రియ వికొరాల ద్వారానే కలుగుతుంది. ఇంద్రియ సుఖమే 
నిజమైన సుఖం. ఆ సుఖం ఎంత తీవ్రమైతే అంత మంచిది. 


ఎపకు రస్‌ 


సేటో స్తాపించిన “అకాడెమీ”, అరిస్టాటిల్‌ నెలకొల్పిన “లెసియమ్‌”, 
ఇంకా ఏంటిస్తేనీస్‌ మొదలయిన గ్రీకు తత వేత్తల విద్యాలయాలు ఏథెన్సులో ఒక 
ప్రక్కన వర్హిల్దుతుండగానేే మరొకవైవు అదే నగరంలో వేరొక విద్యాలయాన్ని 
స్థాపించి ఎందరో శిష్యులకు తన విచిత్ర తాత్విక (ప్రపంచాన్ని ఆవిష్కరిస్తూ. 
ఆదర్శప్రాయమైన నిరాడంబర జీవితం గడిపిన మహాతత్వ'వేత్త ఎపిక్యురన్‌. 


వై వాక్యం వలువురు పాఠకులకు ఆశ్చర్యం కలిగించవచ్చు. ఎపిక్యురస్‌ 
ఆదర్శపాయమైన జీవితం గడిపాడా? అతని వేరుతో ప్రసిద్దమైన తత్వ శాఖను 
“ఎపికూరియనిజవ్‌” అంటారు. అది కేవలం సుఖవాదం కాదా? తిని, .తాగి, 
. తందనాలాడే వట్టి ఐహికవాదం, దైహికదాదం కాదా? 


164 విశ (దర్శనం 


కాదు. ఎపిక్యురస్‌ భౌతికవాదేకాని, విశ్చంఖలవాది కాదు. ఆ తర్వాతి 
కొలంలో ఎపిక్యురస్‌ తత బోధలు తమ అసలు అర్జాన్ని కోల్పోయి వికృతార్హంలో 
ప్రచారం అయ్యాయి. తత్వ చరిత్రలో తరచుగా ఇలాగే జరుగుతుంది. ఉదా 
హరణకు అద్వైతం అనే మాటను తీసుకోండి. “అద్వెతులొస్తున్నారు, చెంబూ 


తప్పేలా జ జాగర్త " అనే సామెతలవంటివి ఎన్నో వచ్చాయి. అలాగే ఎపిక్యూరి 
యనిజమ్‌ చాలా అపార్జాలకు లోనైంది. 


ఎపిక్యురస్‌ క్రీస్తుపూర్వం 341లో సేమాస్‌ అనే (గ్రీకు ద్వీపంలో జన్మిం 
చాడు. ఏథెన్సులో తన 35 న ఏట తన గృహం వెలుపల “ది గార్డెన్‌ ఆఫ్‌ 
ఎపిక్యురస్‌” అని |ప్రసిద్ధ్దికెక్కిన ఒక విశాలోద్యానవనంలో విద్యాలయం స్టాపిం 
చాడు. అక్కడ 36 ఏళ్లపాటు నివసించి 270 లో కాలధర్మం చెందాడు. 
అతని తత్వబోధలు (కైస్తవ మతం బాగా ప్రచారంలోకి వచ్చేవరకు- సుమారు 
ఆరు వందల ఏళ్లపాటు-- ఎందరినో ఆకర్షించాయి. 


లుక్రీషియన్‌ మహాకావ్యం 


గ్రీకు తత్వవేత్తలందరివలె ఎపిక్యురస్‌ కూడా బహు (గ్రంథకర్త. సుమారు 
309 పుస్తకాలు వ్రాశాడట. కాని ఏవో కొన్ని లేఖలు, కొన్ని [గ్రంథ శకలాలు 
తప్ప మరేవీ మిగలలేదు. అతని తాత్విక సిద్దాంతాలు మనకు క్రీస్తుపూర్వం 
ఒకటవ శతాబ్దానికి చెందిన రోమన్‌ మహాకవి లు[్రీషీయస్‌ లాటిన్‌లో వ్రాసిన 
“ఆన్‌ నేచర్‌” అనే కాన్యం ద్వారానే లభ్యమౌతున్నాయి. కేవల తత్వచింత 
నను అంత సుందరోజ్వలమైన మహా కావ్యంలో పొందుపరచిన లుక్రీష్టియస్‌కు 
చరిత్రకారులు నేటికి కూడా జోహార్హు అర్పిస్తున్నారు మరొక లాటిన్‌ మహాకవి 
వర్చిల్‌ వంటివాడు లు|క్రీషియస్‌ కవిత్వాన్ని అనుకరించాడని చెబుతారు. ఏకా 
కిగ్కా అజ్ఞాతంగా _ జీవించాడని, అప్పుడప్పుడు ఆతనికి పిచ్చి ఎత్తేదని, చివరకు 
నలభై ఏళ్లయినా నిండకుండా ఆత్మహత్య చేసుకున్నాడని లు క్రీషియన్‌ గురించి 
కథలు ప్రచారంలో వున్నాయి. 


ఇక ఎపిక్యురన్‌ ఉపదేశాలను చూద్దాము. ఎవక్యూరియనిజన్‌కు దురర్హం 
రావడానికి ఒక కారణం లేకపోలేదు, అరిస్టవ్నన్‌ వలె ఇతడు కూడా సౌఖ్యమే 
జీవిత లక్ష్యమని బోధించాడు. అతని విద్యాలయంలో ఎక్కడెక్కడినుంచో. వచ్చిన 
యువతీ యువకులు" విద్యార్హులుగా చేరేవారు. వారిలో బానిసలు, వేశ్యలు 
సయితం వుండేవారు. అతని విద్యాలయం ఒక వ్యభిచార గృవామని వీథెన్సు 
పౌరులు నిందలు చేసేవారు. కాని అది నిజం కాదు. అతని విద్యార్దులు గొప్ప 
క్రమగిక్షణతో అతి కఠోర జీవితం గడిపేవారట. 


అవర చార్వాకుడు ఎనీకు రన్‌ 165 


సృష్టీలో తీయనిది స్నేహం 
వ్యక్తిగా ఎపిక్యురస్‌ మహోన్నతుడు. దయాశీలి "స్నేహశీలి. “సృష్టిలో 
తీయనిది స్నేహమేనోయీ!” అనే సూక్తి అతని జీవితసూత్రం. 


విత లక్ష్యం సుఖ సంపాదన. బతుకును సుఖమయం చేసుకోవాలి. 
అయితే, అట్టి సుఖం ఎలా లభిస్తుంది? 
సుఖానికి ఎపిక్యురస్‌ ఇచ్చిన నిర్వచనం చిత్రమైనది. సుఖం అనేది ప్రత్యే 
కంగా వుండదు. దుఃఖ రాహిత్యమే సుఖం. కోర్కెలు లేకపోవడమే సుఖం. 
మనః (ప్రశాంతి మనో నిశ్చలత, మనో నిగ్రహం- ఇవే సుఖం. 
' సుఖంకోసం (ప్రయత్నించడంలో సుఖం లేదు. సుఖంకోసం అ న్వేషించక 
పోవడంలోనే సుఖం వున్నది. 


* 
ఒక్కొక్కసారి అనుభవించక తన్నని బాధను అనుభవించితే ఆ బాధ ఉప 
శమించినప్పుడు సుఖం కలుగుతుంది. నిశ్చలంగా బాధను అనుభవించడమే 
మంచిది. 


సుఖం = జీర్ణశక్తి 


ఎపిక్యురస్‌ అజీర్ణరోగి. అందువల్లనే బహుశా అతని దృష్టి ఎప్పుడూ తన 
ఉదర కోశం మీదనే వుండేది. చక్కని జీర్షశక్తివల్ల సుఖం లభిస్తుందని అనే 
వొడు. అతిగా భుజించడంవల్ల అజీర్ణం, అనారోగ్యం తప్పవు. అలాగే అతిగా 
సుఖాలు అనుభవించడంవల్ల బాధలు కలుగుతాయి. కనుక సుఖాల తీవ్రతను 


అషేక్షించరా దనేవాడు. ఇంద్రియానుభవా లన్నిటిలోను ఒక మితిని పాటించా 
లనేవాడు. 


ఉదాహరణకు, అతని భోజనం రొబ్బ్క నీళ్లు మాత్రమే. ఎప్పుడయినా 
సరదా కలిగితే జున్ను ఆరగించేవాడు; కొద్దిగా ద్రాక్షసారా రుచి చూసేవాడు. 


ఇంతకు మించి భోజనాన్ని - తనకే కాదు తన గురుకులవాసు లందరికీ కఠి 
నంగా నిషిద్దం చేశాడు. 


తీవ్రసుఖం తర్వాత తీవబాధ తప్పదు. ఆ రెండింటిని వరిహరించాలి. 
సుఖం అనుభవిస్తున్నామని తెలియకుండా సుఖం అనుభవించాలి. ఇందుకు మాన _ 
సిక సంయమనం అలవరచుకోవాలి. బాధ అనివార్యమైతే ధైర్యంగా దాన్ని 
అనుభవించాలి. ' 


రాజకీయ జీవితాన్ని, ఆస్తి సంపాదన, కీర్తి (వ్రతిష్ణలు, సంఘ గౌరవం 
మొదలయిన వాటిని అతడు నిరసించాడు. జనసమ్మర్హానికి దూరంగా సన్యాసి 
వలె. ప్రశాంత జీవితం గడపాలన్నాడు. 


ఖ్య 


166 ఎశ్ళదర్శ సనం 


మత వ సతి రేకత 


మనిషికి శాంతిలేకుండా చేసేది బాహ్యా (ప్రపంచం, భౌతికజీవితమే కాదు; 
మూఢ విశ్వాసాలు, మూఢ భయాలుకూడా. వాటిని వర్ణించాలి. 


మరణ భయం మరీ చెడ్డది. అలాగే అలౌకిక శక్తుల భయం కూడా. 
వాటిని విసర్టించాలి. 


మరణానంతరం ఏ నరకలోకానికి వెడతామో అక్కడ ఏ బాధలు అనుభ 
విస్తామో అనే భయం తగదు. ఎందుకంటే మరణం తర్వాత ఆత్మ అనేది 
వుండదు. దేహంతోపాటే ఆత్మ నశిస్తుంది. మనిషి చనిపోయాక ఏమీ మిగ 
లదు. మరణం శాశ్వత నిద్రతో సమానం.ఏమీ తెలియదు. ఏ అనుభూతి 
తగలదు. అయినప్పుడు మరణానికి ఎందుకు భయపడాలి? జీవితం ఎంత సహ 
జమో మరణం అంత సహజం. “జాతస్యహి ధ్రువో మృత్యుఃి- సరిహద్దులు 
లేని శాంతిలోకానికి సింహదా $రంవంటిది మరణం. ఆ ద్వారం ద్వారా మనకు 
ముందు కోటానకోట్ల మానవులు వయనించారు. మన తర్వాత మరికొన్ని 
కోటాన కోట్లమంది పయనిస్తారు. మరణం అంటే ప్రాణ దీవ నిర్వాణం; అది 


ప్రాతః ్రసక్తిలేని ఒకే దీర్హయామిని. మరి మరణానికి మానవుడు ఎందుకు 
భయవడాలి? 


అలాగే అదృశ్య, అలౌకిక శక్తుల భయంకూడా అనవసరం. ఇలాంటి భయాల 
వల్ల మానవునికి మనశ్శాంతి లేకుండా పోతుంది. సుఖం మృగ్య మవుతుంది. 


దె వభీతి తగదు 


దేవతలు లేకపోలేదు. కాని వారి వల్ల మనకు ఎట్టి భయం లేదు. వారు 


మన జోలికి రారు. ఎక్కడో ఏ నక్షత్రాల మధ్య స్యర్గలోకాలలోనో వారి దోవన 
వారు వుంటారు. వారు మనకు ఉపకారంగాని, అపకారంగాని చేయజాలరు. 


మన గురించి పట్టించుకోరు. మన ప్రార్థనలు స్తోత్రాలు వారిని. కదిలించవు. 
వారికి మనతో పని లేనప్పుడు వారితో మనకేం పని? మనం చేసే ప్రతిపనీ 
ఎవరో అదృశ్యంగా వుండి చూసునారని, గిక్తిసారని భయం వెటుకోరాదు. 
మన సవమ సన క్షం. పన్నా ఉడా క్‌ 

ఎపిక్యురస్‌ ఈ విధమైన నైతిక సిద్దాంతం చేయడానికి తోడ్చడినట్టిది అతని 
భౌతికవాదం. ఇందులో అతడు ఇంతకుముందు మనం చదివిన డెమొక్రిటస్‌ 
అణువాదాన్ని కొద్ది తేడాతో అనుసరించాడు. 


దైవభీతీ మృత్యుభీతి లేకుండా ప్రపంచంలో సుఖంగా జీవించాలంటే 
ముందుగా ప్రవంచమంటే ఏమిటో, జీవితమంకే' ఏమిటో తెలుసుకోవాలి. 


అవర చార్వాకుడు ఎపీక్యురన్‌ 167 


విశ్వకారణం అణువులు 


ఈ సమస్త విశ్వం అణునిర్మితం, అణువుల కలయికవల్ల వస్తువులు, వస్తు 
వుల కలయికవల్ల విశ్వం ఏర్పడుతున్నాయి. 


డెమొక్రిటస్‌ అణువులకు వేర్వేరు ఆకృతులను, వేర్వేరు పరిమాణాలను 
ఊహించాడు.కాన్సి వాటికి వేర్వేరు బరువులు కూడా వున్నాయి. పైగా 
డెమొక్రిటస్‌ చెప్పినట్టు అణువులు చెల్లా చెదురుగా చలిస్తూ, పరస్పరం 
ఢీకొట్టుకొనడం వల్ల కాదు ఏకం అయ్యేది. 

అరిస్టాటిల్‌ చెప్పినట్టు బరువైన వస్తువులు వేగంగాను, తేలిక వస్తువులు 
నెమ్మది గాను కింద పడతాయి. అలాగే బరువైన అణువులు వేగంగాను, 
తేలిక అణువులు నెమ్మదిగాను శూన్యాంతరాళంలో "పైనుంచి క్రిందికి సూటిగా 
పడిపోతూ వుంటాయి. అయితే గారికి పండుటాకులు అటు నిటు చెది 
రిపోయినట్టు మధ్యలో అణువులు వాటంతట అవే (ప్రక్కలకు చరిస్తాయి. 
అలా చలించడంలో ఒకదాని నొకటి ఢీ కొట్టుకొని, అతుక్కుని, వివిధ వస్తువు 
లుగా ఏర్పడతాయి. నక్షత్రాలు, (గ్రహాలు సూర్యుడు, భూమి, చంద్రుడు అలా 
ఏర్పడినట్టి'వే. 


స ఫయంభువాలు 


అణువులను ఎవరు సృష్టించారు? వాటంతట అవే అనాదిగా వున్నాయి. 
అవి న ఫయంభువాలు. 


అణువులు ఎందుకు కిందికి పడిపోతాయి? పక్కలకు ఎందుకు చలిస్తాయి? 


వాటి చలనం స్వతస్పిద్దం. అది వాటి సహజ స్వభావం. బహుశా వాటికి 
యభథేచ్చ (free wi) వున్నది. 


అణువులు ఎందుకు ఏకమవుతాయి? అదీ స్వతస్పిద్దమే. వాటిని ఏకం 


చేసే అదృశ్యశక్తి ఏదీ లేదు. ఆఖరికి దేవతలు కూడా మనుషులవలె అణు 
సంయోగజనితులే. 


కేవలం అణువుల సంయోగంతో ఇంత అందమైన (ప్రపంచం, చెట్టు, 

పువ్వులు, పచ్చిక, పక్షులు, జంతువులు, మానవులు ఏర్పడడం ఎలా జరిగింది? 
డౌర్వినిజం 

భూమి మొదటగా ఒక మట్టి ముద్దగా వుండేది. దానివై వచ్చిక్క పొదలు, 

చెట్లు- వంటివై రోమాలు మొలిచినట్టుగా- మొలిచాయి. పక్షులు, జంతు 


వులు రూపొందాయి. మొదట ఎన్నో వికృతాకారాలు జన్మించాయి. వాటిలో 
పరిసరాలకు అనుగుణంగా లేనివి నశించాయి. అనువైన ఆకృతులు కలిగినవే 


168 వశ దర్శనం 


వృద్ది పొందాయి. కొన్ని జంతువులు కళ్లు చెవులు, కాళ్ళు మొదలైన అవయవా 
లను పెంపొందించుకున్నాయి. అర్హత కలిగినవే బ్రతికి బట్టుకట్టాయి. ప్రకృతి 
ఎన్నో తప్పులు చేస్తి సరిదిద్దుకున్నది. ఈ విషయంలో ఎపిక్యురస్‌ డార్విన్‌ 
పరిణామ వాదానికి (౧౭౦౫1 selecti0n)చాలా దగ్గరగా వచ్చాడు. 
పరిణామక్రమంలో ఆఖరున మానవుడు వుట్టాడు. మొదట నగ్నంగా, మృగం 
వలె అనాగరికంగా బ్రతికాడు. కందమూలాలు తిని ఆరుబయట జీవించేవాడు. 
నెమ్మదిగా గుహా నివాసం నేర్చుకున్నాడు. గుంపులుగా (బ్రతకడం నేర్చాడు. 
సామూహిక జీవనంవల్ల మాట్లాడే శక్తి సంపాదించుకున్నాడు. స్నేహం, (వెను, 


దయ అలవరచుకున్నాడు. ఆత్మ రక్షణకు లోహాలతో ఆయుధాలు, పనిముట్లు 
తయారు చేసుకున్నాడు. 


క్రమంగా వర్తక వ్యాపారాలు, వ్యవసాయం, నౌకాయానం నేర్చాడు. ఇట్లు 
నిర్మించు కున్నాడు. కవిత్వం, సంగీతం, నృత్యం, రాజకీయాలు, యుద్ద విద్య- 
ఈవిధంగా మానవ నాగరికత వృద్ధి పొందింది. 


చారా (కవాదం 


మృత్యువులో జీవితం పర్యవసిస్తుంది. దేహంవలె ఆత్మకూడా అణునిర్మి 
తమే. దేహం విచ్చిన్నం కాగానే ఆత్మకూడా విచ్చిత్తి పొందుతుంది. ఇక ఆ 
తర్వాత ఏమీ మిగలదు. దేహానికి వెలుపల భావాలు, అనుభవాలు, జ్ఞాపకాలు, 
జీవితం ఏమీ వుండవు. 


తర్వాతి శతాబ్దాలలో యూరోపియన్‌ తత్వచింతనలో భౌతికవాదం ఒక 
శాఖగా వృద్ధి పొందింది. దానికి ఆద్యులలో డెమొ|క్రిటస్‌ తర్వాత పేర్కొ_నదగిన 
ముఖ్యుడు ఎపిక్యురస్‌. 

ఇతని అణు భౌతికవాదం మనదేశంలో చారా (కులుగా ప్రసద్దిపొందిన లోకా 
యత వాదులను జ్ఞప్తికి తెస్తుంది. ధూర్త చార్వాకులు, సుగిక్షిత చార్వాకులు 
అని రెండు శాఖల వారున్నారు. మొదటివారు ఆత్మను అంగీకరించరు. రెండవ 
శాఖవారు అత్మ వున్నదంటారు. కాని అది దేహంతోనే నశిస్తుందని వాదిస్తారు. 


గ్రీకు తత్వవేత్తలనుంచి సెలవు తీసుకోబోయేముందు వచ్చే అధ్యాయంలో 
స్టిత ప్రజ్ఞులనదగిన స్టాయిక్‌ తాత్వికుల ఉత్తేజకర జీవిత గాథలు తెలుసుకుందాము. 


15 
స్రెతపజ్ఞులైన సాయిక్‌ తాత్వికులు 
యఖ (హాఖ నా e౨2౨ 


ఆునగనగా ఒక గ్రీకు బాలుడు. చిన్నతనంలోనే ఒక రోమన్‌ 'ప్రభుత్వాధికారికి 
బానిసగా పట్టుబడ్డాడు. యజమాని అతడిని నిరయగా హింసిస్తూ వినోదించేవాడు. 


ఒకనాడు ఎందుకో కోవంవచ్చి యజమాని ఆ బానిస కుర్రవాడి కాలు 
మెలివెట్ట సాగాడు. బాలుని ముఖకవళిక మారలేదు. మనస్సు నిర్వికారంగా 


వుంది. అలాగే బాధను ఓర్చుకుంటూ “అయ్యో! అలా మెలితిపుతూపోతే నా 
కాలు విరుగుతుంది” 'అన్నాడు. 


యజమాని ఆ మాటలు లక్ష్య పెట్టలేదు. ఇంకా మెలితివుతూ నే వున్నాడు. 
కౌంతపేవటికి కాలు ఫటక్‌ మని విరిగింది. బానిసబాలుని ముఖకవళిక మారలేదు. 


. మనస్సు నిర్వికారంగానే వుంది. అలాగే బాధను ఓర్చుకుంటూ “అయ్యా! అలా 
మెలితిప్పుతూ పోతే నా కాలు విరుగుతుందని ఇందాకే చెప్పలేదా?” అన్నాడు. 


ఆ బాలుడు తర్వాత కొంతకాలానికి బానిసతనంనుంచి విముక్తి పొందాడు. 
విద్యాభ్యాసం చేసి పండితు డయ్యాడు. ఎందరికో గురువై విద్యాదానం చేశాడు, 
కాన్సి జీవితాంతం 'కుంటివొడుగానే మిగిలిపోయాడు. అతడే [గ్రీకు తత్వ 


170 విశ దర్శ గనం 


శాస్త్రంలో స్టాయిసిజం” అనే శాఖకు సాటిలేని గౌరవం సంపాదించి పెట్టిన 
మహాజ్ఞాని ఎపిక్సైటస్‌. 


ఈ తత్వశాఖకు చెందినవారిలో ప్రముఖు లనేకున్నారు. వారిలో కొందరు 
గ్రీకులు కొందరు రోమన్‌లు, మరికొందరు సిరియన్‌లు. వారి తాత్విక భావా 
లలో చాలా విభేదా లున్నాయి. కాని, అందరూ నైతిక వర్తనకు అగ్రప్రాధాన్య 
మిచ్చారు. కొన్నివందల ఏళ్లపాటు వారి తత్వచింతన ప్రజా జీవితాన్ని ప్రభా 


వితం చేసింది. తొలి రోజులలో (శ్రెస్తనమతం కూడా గ్రీకుల స్థాయిసిజం 
ప్రభావానికి లోనైంది. 


నిజానికి స్థాయిసిజం అనేది ఒక తత్వశాస్త్రం కాదు. స్టాయిక్‌ దార్శనికులు 
పారభౌతిక _ ( మెటఫిజికల్‌) తత్వచింతనకు పెద్దగా ప్రాధాన్య మివ్వనేలేదు. 
స్టాయిసిజం ఒక జీవిత విధానం. ఒక జీవిత దృక్పథం. 
స్టితప్రజ్ఞుడు ఎవరు? 
జా 


నానా 
3] ఆలి అల ఆడ (Fa దంత పష ఫ్ర 
భగవద్గితలో స్థితప్రజ్ఞుని ప్రస్తావన వస్తుంది. “స్టిత ప్రజ్ఞస్య కాభాషా... 
అని అర్జునుడు కృష్ణుడిని (ప్రశ్నించాడు. “సుఖ దుఃఖే సమేకృతా లాభా 
లాభౌ జయా జయో...” ఇత్యాదిగా అన్నాడు (శ్రీకృష్ణుడు. సుఖదుఃఖాలను, 
లాభనష్టాలను, జయాపజయాలను సమానంగా పరిగణించేవాడు స్టితప్రజ్ఞుడు. 
st అన వా ఉల [-] 
దుఃఖేష్యనుద్విగ్నమనా స్పుఖేషు విగత స్పృహః వీతరాగ భయకక్రోధః స్టితధీ 
ర్ముని రుచ్యతే” అని కూడా శ్రీ/కృష్ణుడు నిర్వచించాడు. అంతే “దూఖంలో 
అనుద్విగ్నంగాను సుఖంవట్లు అనాసక్తంగాను వుండి రాగభయక్రోధాలను విడిచి 
“పెటినవాడు స్థితప్రజ్ఞి డు.” 
(2) (==) Ca 
గ్రీకు సాయిక్‌లు సరిగా అటువంటి సిత ప్రజ్ఞులు. నీతి బోధ చేయడం 
హూ యా Cu 


వేరు. ఆచరించడం వేరు. గ్రీకు స్టాయిక్‌లు తాము చెప్పింది చేసేవారు; చేసిందే 
చెప్పేవారు. 


స్టాయిక్‌ లు [క్రిందటి అధ్యాయంలో మనం చదివిన సినిక్‌లకు, సిరినైక్‌ లకు 


తరువాతివారు. ఎపిక్యూరియన్‌ లకు సమకాలికులు. ముఖ్యంగా సినిక్‌ ల (ప్రభావం 
వీరిపై ఎంతో వుంది. 


మొదటి స్టాయిక్‌ జీనో 


నాయిసిజం మూలవురుషుడు జీనో. ఇతడు వేరు, ఇంతకుముందు పార్మి 
నిడీస్‌ శిష్యుడుగా డయలెక్షిక్స్‌ మూలవురుషుడుగా మనకు వరిచితుడయిన జీనో 


స్టేతవజ్ఞు లెన సాొయిక్‌ తాతి (కులు 171 
(శవా కూరా ళు 


వేరు. ఈ జీనో సైప్రస్‌లో సిటియమ్‌ అనేచోట [క్రీస్తుపూర్వం 350 లో 
జన్మించాడు. తండ్రి వర్తకుడు. ఏథెన్సుకు 320 లో వలస వెళ్ళాడు. స్లేచోనిక్‌ 
అకాడెమీలో జెనోక్రటీస్‌ వద్ద ఎపిక్యురస్‌వలె ఇతడు కూడా శుశ్రూష చేశాడు. 
ఆ పిదప అదే నగరంలో “స్థోవా పాయ్‌కిలే” అనేచోట సొంతంగా తత్వవిద్యా 
లయం స్థాపించాడు. ఆ స్థలం పేరునుబట్టి అతని తత్వశాఖకు చీస్టాయిసిజమ్‌” 
అనే పేరు వచ్చింది. మహోన్నత వ్యక్తిగా జీనోకు ఏథెన్సులోను, ఆనాటి 
గ్రీకు రాజ్యాలలోను గొప్ప వేరు వచ్చింది. ఒకసారి అతనికి ఏదో తీవ్రగాయం 


తగిలింది. అవసానదశ వచ్చిందని తలచి క్రీస్తుపూర్వం 258 లో ఆత్మహత్య 
చేసుకొని మరణించాడు. 


ఎపిక్యురన్‌ సౌఖ్యమే జీవిత లక్ష్యమని, బాధానివారణే సౌఖ్యమని నిర్వచిం 
చాడు. జీనో తత్వం ఇందుకు పూర్తిగా భిన్నం. సుఖాలు దుఃఖాలు బాహ్య 
ప్రపంచానికి సంబంధించినవి; బాహ్య ప్రపంచ పరిస్థితులపై ఆధారపడినవి. 
అవి మనం కావాలంటే రావు. పోవాలంకే పోవు, వాటంతట అవి వస్తాయి, 
పోతాయి. వాటితో మనకు నిమిత్తంలేదు. మన మనస్సు మన స్వాధీనంలో 


వుండాలి. మన, మనస్సును స్వేచ్చగా వుంచుకోవాలి. మన సహనశక్తిని 
వెంఫొందించుకోవాలి. 


అనాసక్తయోగం 


తామరాకుపై నీటిబొట్టులాగా అంటీ అంటనట్టు ఈ ప్రపంచంలో మనిషి 
జీవించాలి. ఇదొక యోగసాధనం (గీత చెప్పినట్టు) “యోగస్ట కురు కర్మాణి...” 
యోగంలో వుండి కర్మలు చెయ్యాలి. కర్మ కోసమే కర్మ, ఫలితం కోసం కాదు. 
నీతి కోసమే నీతి, నీతి ఫలితం నీతి మాత్రమే. జీవితాన్ని ఎదుర్కొనే 
పద్దతి ఇదే! [ప్రయత్నపూర్వకంగా దీన్ని సాధించాలి. (పేమ, అనురాగం, 
భయం, ద్వేషం అన్నిటినీ అణచివేయాలి. మన మానసిక వికారాలను మనం 
జయించాలి. 


ఉద్రేకరహితంగా, అనొసక్తంగా ఏదైనా చేయవచ్చు. చెడు అనేది మనం 
చేసే పనిలోలేదు. మన మనస్సులో వుంది. మంచి ఫలితాలిచ్చే వనినైనా అనా 


సక్తితో చేయకపోతే అది చెడు వనే అవుతుంది. నిర్మోహత్వం, నిస్స్పంగత్వం- 
ఇవే ముఖ్యం. 


సి నేకా 


ఈ విధంగా బోధించాడు జీనో. అతని తర్వాత ఎన్నదగిన స్టాయిక్‌ తత్వ 


172 విశ (దర్శ సనం 


వేత్త సెనేకా, ఇతడు క్రీస్తువ పూర్వం 4 లో జన్మించాడు. క్రీస్తుశకం 65 లో 
చనిపోయాడు. అప్పటికి గ్రీకు నాగరికత _పతనమైపోయింది. రోమన్‌ సామా 
జ్యంలో (గ్రీసు ఒక అంతర్భాగమైంది. గ్రీకు విద్యాధికులు, తత్వవేత్తలు రోమ్‌ 
నగరానికి జీవనోపాధి కోసం వెళ్లేవారు. తమ విభిన్న తత్వశాఖలను తమతో 
తీసుకుపోయేవారు. ఆనాటి క్రూర కఠోర జీవిత పరిస్థితులలో అన్నిటిలోకి 
స్థాయిసిజం |ప్రజాబాహాళ్యాన్ని ఆకర్షించింది. అయితే ఉన్నతవర్గాలలో కాడా 


దానికి అనుయాయులు బయలుదేరారు. 


అటువంటి స్థాయిక్‌ తత్వ వేత్తలలో 
సెనేకా ఒకడు. దక్షిణ "స్పెయిన్‌లో 


శ జన్మించి రోమ్‌లో నివో విద్యాభ్యాసం చేసి 
> అక్కడే స్టిరవడ్డాడు. వర్తకం చేసి కోటీశ్వరు 

¥ డయ్యాడు. మంచి రచయిత. గ్రీకు మవో 

కవుల సంప్రదాయంలో లాటిన్‌ భాషలో 
— గొప్ప విషాదాంత నాటకాలు వ్రాశాడు. 
న్‌ మంచి రాజనీతివేత్త. రోమన్‌ చక్రవర్తికి 


,  సన్నిహితు డయ్యాడు, యువరాజు నీరోకు 

R గురువై, తర్వాత మంత్రి అయ్యాడు. 

| శ కొన్నాళ్లు తానే సామాజ్యాధినేత అన్నట్లు 
పరిపాలన చేశాడు. నీరో క్రౌర్యం చరిత్రలో ప్రసిద్ది కెక్కింది. సెనేకా నీతి 


బోధలు అతనికి రుచించలేదు. రాజద్రోహం నేరం మోపి అతడు ఆత్మహత్య 
చేసుకునేటట్టు చేశాడు. 


సెనేకా ధనాధ్యుడు, రాజనీతివేత్త అయినా ప్రధానంగా తాత్వికుడు, 
అందులోనూ స్టాయిక్‌ తత్వవేత్త. కఠిన నియమబద్ధమైన జీవితం గడిపాడు. 
మానవ దౌర్చల్యాలనుు [క్రౌర్యాన్ని నిరసించాడు. (ప్రపంచం దుర్మార్గమైనదని,' 
దానినుంచి విముక్తి కలిగించేది మృత్యువేనని బోధించాడు. ఇతని “మోరల్‌ 
లెటర్స్‌” (నీతిలేఖలు) సుప్రసిద్ద మైనవి. 
ఒకడు బానిస, ఒకడు చక్రవర్తి 


“స్థాయిసిజం” ఆ రోజులలో సమాజంలో ఎంతగా పరివ్యాప్తమైందో తెలు 
సుకోవాలంలే ఇరువురు విభిన్న వ్యక్తులను చూస్తే చాలు ఒకడు బానిస 
ఎపిక్టైటస్‌ మరొకడు రోమన్‌ చక్రవర్తి మార్కస్‌ అరీలియస్‌. 


ఎపిక్రైటసి చిన్నతనంలోనే వికలాంగుడైన ఉదంతాన్ని ఈ అధ్యాయం ప్రారం 


స్టీతవ్రజ్ఞ లెన సొయిక్‌ తాతి (కులు 173 
డా తారా రు 


భంలో తెలుసుకున్నాము. అతడు ఆసియా మైనర్‌లోని (ఫ్రీజియాలో హిరాపాలిన్‌ 
అనేచోట క్రీస్తుశకం 50 వ సంవత్సరంలో జన్మించాడు. రోమన్‌ దండయాత్రలలో 
ఒక (ప్రభుత్వాధికారికి బానిసగా పట్టుబడి రోమ్‌ నగరానికి వచ్చాడు. [క్రమంగా 
విద్యాధికుడయ్యాడు. చివరికి స్వేచ్చ పొందాడు. క్రీస్తుపూర్వం 90 లో రోమన్‌ 
చక్రవర్తి డొమీషన్‌ అతడిని రోన్‌ నుంచి బహిష్కురించగా _నికొపాలిస్‌ నగ 
రానికి వెళ్లి స్టిరవడ్డాడు. అక్కడ ఒక విద్యాలయం స్తాపించి క్రీస్తుశకం 120 
లో చనిపోయేవరకు నివసించాడు. 


ఎపిక్యురస్‌ తత్వబోధకు, ఎపిక్రైటస్‌కు చుక్కెదురు. ఎపిక్యూరియన్‌ ల సుఖ 
లాలసని ఇతడు ఖండించాడు. స్టాయిక్‌ తత్వ వేత్తలవై భారతీయుల కర్మవాద 
ప్రభావం వున్నట్లు కనిపిస్తుంది. ఏది ఎలా జరగాలో అలా జరుగుతుంది. 
జరిగేది జరగక మానదు. దేవుడు ఎవడిని ఎలా పుట్టిస్తే వాడు అలా బతకాలి. 
జీవితం మనకు ఏది అనుగ్రహిస్తే దాన్ని సంతోషంగా ధైర్యంగా స్వీకరించాలి, 
మనకు అలవికాని దానికోసం అర్రులు చాపరాదు. 


ఎర్జిప్తత ముఖ్యం 


మన బుద్దిబలం, సంకల్పబలం, స్వేచ్చాబలం-- ఇవి దేవుడు మనకిచ్చిన 
వరాలు. వాటిని ' మననుంచి ఎవరూ అవహరించలేరు. ఏ బాహ్య పరిస్టితులు 
వాటిని చెనకలేవు. ఒకడు నిన్ను ' ప్రవాసానికి వంవవచ్చు. కాని నీవు ప్రవా 
సానికి సంతోషంగా వెళ్లకుండా ఎవడూ అవలేడు. ఒకడు నీకు మరణగిక్ష 
విధిస్తే మృత్యువును ధైర్యంగా ఎదుర్కొనకుండా ఎవడూ అడ్డగించలేడు. ఒకడు 
నిన్ను బంధిస్తే సంకెళ్లు నీ శరీరాన్ని బంధించగలవే కొని నీ మనస్సును 
కాదు. నీ మానసిక శాంత్సి స్వేచ్చ, ధైర్యం, ఇవి వూర్తిగా నీ సొంతం. 


చక్రవర్తి నీరో కాలంలో పాలకుల క్రౌర్యంనుంచ్చి చిత్రహింసల నుంచి, అవి 
నీతినుంచి తమను తాము కాపాడుకొనడానికి బహుశా ఈ స్టాయిక్‌ దృక్పథం 
ప్రజలకు తోడ్పడి వుంటుంది. దీనిప్రభావం తొలి రోజులలో (క్రైస్తవ మతాను. 
యాయులపై కూడా వుండేది. రోమన్‌ పాలకులు వందలాది (కైస్తవులను 
వినోదార్హం (కూరమృగాలకు బలిచేసేవారు. బాధాసహిష్టుతను వారికి స్టాల్లిక్‌ - 
దృక్పథమే నేర్పింది. . . 


అయితే ఈ దృక్పథం ఎపిక్రైటస్‌ వంటి బానిసలను). లేదా నికృష్ట 
జీవితంలో మగ్గుతున్న సాధారణ ప్రజలను మాత్రమే ఆకర్షించిన దనడానికి వీలు 


లేదు. ఆగర్భ శ్రీమంతుడైన మార్కస్‌ అరీలియస్‌ స్టాయిక్‌ తత్వవేత్తలలో 
ప్రముఖుడన్న విషయం గమనించదగింది. 


174 విశ దర్శనం 
అరీరియస్‌ 


అరీలియన్‌ (క్రీస్తుశకం 121 లో జన్మించాడు. తండ్రి రోమ్‌ నగరం (ప్రధాన 
న్యాయాధికారి; చక్రవర్తికి దగ్గర బంధువు. అరీలియసి తన 11వ యేట స్టాయిక్‌ 





చు 


న 
న... 


శన 
నాటీ 
rn 
ఇ 
న 
ఛో శతు 


ఇష్టాల 
. 


Me Fe "x 
i * 


జ్య 














విజయవంతంగా యుద్దం ముగించుకుని రోమ్‌ నగరంలో ప్రవేశిస్తున్న 
చక్రవర్తి మార్కస్‌ అరీలియస్‌ (రోమ్‌లోని ప్రావీన శిల్పం.) 


తత్వవేత్త రస్టికన్‌వద్ద విద్యాభ్యాసం చేశాడు. చక్రవర్తి టైటస్‌ ఆంటోనినస్‌ 
వైయస్‌ మగసంతు లేక ఇతడిని 'దత్తవుత్రుడుగా స్వీకరించాడు. ఇతడి 158వ 


స్రీతవజ్ఞులైన స్థాయిక్‌ తాత్తి (కులు 175 


ఏట “పీజర్‌”గా, రోమన్‌ మహా సామాజ్యానికి భావి వారసుడుగా ప్రకటిం 
చాడు. భావి సమాట్టుకు అవసరమైన సమస్త విద్యలు నేర్పించాడు. తన 
కుమార్తె పాస్ట్రనాను ఇచ్చి వివాహం చేశాడు. 


మార్కస్‌ అరీలియన్‌ చిన్ననాటినుంచి అదొకరకం మనిషి. ఎప్పుడూ 
గంభీరంగా, నిరంతర వఠనంలో, ఆలోచనలో మునిగివుండేవాడు. ఏకాంతాన్ని - 
కోరుకునేవాడు. రాజోచిత జీవిత విధానాన్ని భోగ భాగ్యాలను, అట్టుహాసొన్ని 
తృణీకరించాడు. స్టాయిక్‌, సినిక్‌ తత్వవేత్తల బోధనలను జీర్షించుకున్నాడు. 
వారివలె నిరాడంబరంగా, నిర్లిప్తంగా జీవించాలన్నది అతని ఆశయం. వారి వలె 


ముతకదుస్తులు ధరించేవాడు. సాధారణ భోజనం ఆరగించేవాడు. పరువులు లేని 
వట్టి మంచంపై శయనించేవాడు. 


ఇదంతా అతని వ్యక్తిగత, ఏకాంత జీవితం. 'సైకిమా[త్రం అందరివలెనే 
వ్రవర్తించే వాడు. గుర్రపుస్వార్కి కత్తిసాము నేర్వడంతోపాటు రాజనీతి పారం 
గతుడయ్యాడు. కొలువుకూటంలోగాని, సైనిక శిబిరంలోగాని అతని ప్రవర్తనను 


చూసి అతని మనస్సులో రేగుతున్న నైతిక సంఘర్షణను ఎవరూ కని పెట్టలేక 
పోయారు. 


సామౌాజ్య భారం 


స్టాయిక్‌ వలె, యోగివలె జీవించా లనుకున్నవాడు రాజ ప్రాసాదంలో జీవిం 
చవలసి వచ్చింది. క్రీస్తుశకం 161 లో టైటస్‌ ఆంటోనినస్‌ మృతితో మార్కస్‌ 
అరీలియస్‌ చక్రవర్తి అయ్యాడు. తనతోపాటు "బైటస్‌ పెంచుకున్న లూషియస్‌ 
వేరసికు రాజ్య వ్యవహారాలు అప్పగించి తాను తన తాత్విక జీవితాన్ని కొనసా 
గించా లనుకున్నాడు. కొన్నాళ్ళు అలాగే జరిగిందిగాని చేరన్‌ అకాలమరణంతో 
మొత్తం సామాజ్య నిర్వహణభారం అరీలియస్‌వైనే పడింది. 


సామ్రాజ్య భారంతోపాటు కష్టాల వరంపర కూడా అరీలియస్‌ను వెదు 
కుంటూ వచ్చింది. ఫాస్టినావల్ల అతనికి పదముగ్గురు సంతానం కలగగా, వారిలో 
ఎనిమిదిమంది మరణించారు. మరొకవైవు సా[మాజ్యంలో ఎక్కడ చూసినా 
తిరుగుబాట్లు, లేదా ఆటవికజొతుల దాడులు, దీనికితోడు అతి ఘోరమైన సేగు 
వ్యాధి వ్యాపించి రోమ్‌ నగరంలోను, సా[మాజ్యంలోని ఇతర భూభాగాలలోను 
అపార జననష్టం కలిగింది. ఆనాడు మూడవ వంతు ప్రజలు 'ప్రేగువాత పడ్డారని 
చరిత్రకారుల. అంచనా, 


పంధొమ్మి దేళ్ల రాజ్యపాలనలో అతడు యుద్దాలో, మరొకవిధమైన కష్టాలో 


176 వశ (దర్శ నం 


ఎదుర్కొనని రోజు లేదు. కాని ధైర్యంగా, నిశ్చలంగా, నిర్వికారంగా వాటిని 
ఎదుర్కొన్నాడు. అందుకు అతని స్టాయిక్‌ దృక్పథం తోడ్పడింది. 


రణభూమిలో రచనావ్యాసంగం 


మొదటగా .సిరియాలో పార్టియన్‌లు తిరుగుబాటు చేశారు. వారిని అణ 
చివేశాడు. తర్వాత ఉత్తరాన రైన్‌ - డాన్యూబ్‌ నదుల సరిహద్దుల ఆవ 
రినుంచి బర్చర జాతులవారు సామ్రాజ్యంపై దాడులుచేసి వేధించసాగారు. 
అరీలియన్‌ స్వయంగా వైన్యాధ్యక్షత వహించి రణరంగానికి వెళ్లాడు. పగలు 
యుద్ద తంత్రం, రాత్రిళ్ళు తన శిబిరంలో నూనె ప్రమిద గుడ్డి వెలుగులో - ఏకాం 
తంగా కూర్చుని దూరంనుంచి నక్కల ఊళలు, త్నతగాత్రుల. మూలుగులు 


లీలగా వినిపిస్తుండగా తాత్వికాలోచనల రచన చేశాడు. కొన్ని సంవత్సరాలపాటు 
ఇదే అతని నిత్యజీవితం. 


ప్లేటో తన “రిపబ్లిక్‌ బెథ్ఫశీ రాజ్యపాలనకు అర్హులు తాత్వికులేనని ఉద్దాటిం 
చాడు. అతని ఉద్దాటనకు సజీవ రూపంగా మార్కస్‌ అరీరియస్‌ భాసించాడు. 
రాజర్డిగా ప్రపంచ చరిత్రలో ప్రసిద్ది కెక్కాడు. దీనికి నిదర్శనం అతడు రణ 
ఫ్‌ ఠా 
రంగం మధ్య దినదినం “మెడిటేషన్సు” "పేరుతో వ్రాసిన తాత్విక గ్రంథం. 


నీవు చేసే ప్రతి చిన్నపన్సి నీ ప్రతిమాట, ప్రతి ఆలోచన ఈ జీవితం 
నుంచి ఏ క్షణంలోనైనా నిష్కర్శిమించడానికి నీవు సంసిద్దుడవై వున్నావన్న' 
విషయాన్ని వ్యక్తం చేయాలి, 


తోటి మనిషి కి అన్యాయం తల వెట్టుడం దైవానికి ద్రోహం చేయడమే. 
దయను జయించగలిగింది ప్రపంచంలో. లేదు. 
నిర్లిప్తత ఒక్క శే ఆదర్శ మానసిక స్థితి. 


ప్రకృతిలో స్వతస్పిద్దంగా కొన్ని నియమాలు వున్నాయి. వాటిని అనుస 
రించి జీవించాలి. వివేకాన్ని, హేతుబద్ధమైన ఆలోచనను వెంపొందించుకోవాలి. 
కష్టాలను ధైర్యంగా ఎదుర్కోవాలి. ధర్మాన్ని ఎట్టి పరిస్థితిలోను విడువరాదు. 


ఏది మంచి, ఏది చెడు అని వివేచించి ఏ పనినయినా చేయాలి. ఉ(ద్రే 
కాలకు లోనుకారాదు. సుఖాలను అశించరాదు. . 


మానవుడు అనుసరించ దగింది ఒకటే మార్గం. అది ఆశాపరిత్యాగం. 
నిరాశను జయించాలంటే ఆశను త్యజించడమే మార్గం. ఎంత సంతోషస్టితి 
లోనెనా నిరిపషతను కోల్చోరాదు; మనః ప్రశాంతిని వీడరాదు. 

యు దారి 


స్రత్మనజ్ఞు లెన సొయిక్‌ తాొతి (కులు 177 
వా టం కా ర! 


మానవుడు ఎంత మూర్చుడు ! ఈ ప్రపంచంలో తానొక రేణువు. అయినా, 
ఏదో ఘనతకోసం అర్రులు చాస్తాడు. “కారే రాజులు రాజ్యముల్‌ గెలువరే, 
గర్వోన్నతిం బొందరే... ..” అన్నట్టు ఎంతటి సార్వభౌముడైనా మట్టిలో 
మాయంకాక తప్పదు. సామ్రాజ్యాల ఘనత, జాన్నత్యం భావి పరిశోధకులు 
భూగర్భంనుంచి తవ్వి తీసే రాళ్లు రప్పలు, శిథిలాలుగా పర్యవసిస్తాయి... 


ఆలోచన, ఆచరణ 


ఈ ధోరణిలో ఆలోచిస్తూ పోయిన మార్కస్‌ అరీలియస్‌ దానికి అనుగుణంగా 
తన జీవితాన్ని _ తీర్చిదిద్దుకోవడంలో విఫలుడయ్యాడు. తనకు అనివార్యంగా 
సంక్రమించిన సామాజ్య రక్షణ భారాన్ని వహించక తప్పలేదు. 


అతడు మనసూర్తిగా విశ్వసించిన సేనాని ఎవీడియస్‌ కాసియస్‌ సిరియాలో 
తిరుగుబాటుకు కుట్ర చేశాడు. చక్రవర్తి ఆ వార్త విన్నాడుగానిి దాన్ని వదం 
తిగా త్రోసివుచ్చాడు. కాసియస్‌ రోమన్‌ సామ్రాజ్యం పైనేకాక, సామ్రాజ్ఞి 
ఫాస్టినా పైనకూడా కన్ను వేశాడు. అ వార్తకూడా అరీలియస్‌ నమ్మలేదు. 


చివరికి చక్రవర్తి యుద్ధభూమిలో చనిపోయాడని, తానే చక్రవర్తి కానున్నానని 
క్షాసియస్‌ ప్రచారం - చేశాడు. అప్పుడు విధిలేక అరీలియస్‌ ఆ తిరుగుబాటును 


అణచివేయడానికీ బయలుదేరాడు. తిరుగుబాటు నూరు రోజులు మాత్రమే 
జరిగింది, 


కాసియస్‌కు శ్నమాభిక్ష పెట్టడానికి అవకాశం కలుగుతుందో, లేదోనని విచా 
రవడుతున్న అరీసియస్‌కు నిజంగానే అట్టి అవకాశం రాలేదు. కాసియస్‌ను 
అతని అనుచరులలో ఒకడు హత్య చేశాడు. అతని కుటుంబానికి, తక్కిన అను 
చరులకో చకవర్తి క్షమాభిక్ష వెట్టాడు. రాణి ఫాస్టినాను వెంటబెట్టుకుని 
తనవై తిరుగుబాటు చేసిన నగరాలన్నిటికి క్షమా సందేశం వినిపించడానికి 
అరీలియస్‌ బయలుదేరాడు. మార్గమధ్యంలో ఒకచోట ఫాస్టినా వ్యాధిగ్రస్తురాలై 
మరణించింది. ఆమె కూడా బహాశా అతనికి (దోహం తలపెట్టి వుండవచ్చునన్న 
వదంతి రాకపోలేదు. కాని ఆమె మరణానికి అతడు ఎంతో దుఃఖించాడు. 


క్రుంగిపోయాడు. ఆమెకొక స్మృతిచిహ్నం కట్టుంచి ఆమె స్వర్షప్రతిమను ప్రతి 
క 
బ్యృంచాడు. 


రాజరి 


అమె 


తిరిగి బర్బరులవై దండయాత్రకు బయలుదేరాడు. ఎలాగ్రైతేనేం క్రీస్తుశకం 
179 లో మొత్తం అన్ని తిరుగుబొట్లను దాడులను అణచివేసి సామ్రాజ్యాన్ని 


178 విశ్శదర్శనం 


సురక్షితం చేశాడు కాని మరొక ఏడాదిలో రుజాగ్రస్తుడై వియన్నావద్ద మరణిం 
చాడు. రాజర్షిగా పాశ్చాత్య చరిత్రలో అతని పేరు అతని తాత్విక బోధలు 
చిరస్థాయిగా నిలిచిపోయాయి. అతని విజయ చిహ్నం నేటికీ రోమ్‌లో వుంది. 


స్థాయిక్‌ తాత్వికులకు సమకాలికులై న వారిలో ముఖ్యులుగా పేర్కొనదగిన 
వారు. స్కెప్టిక్స్‌. స్కెస్టిసిజమ్‌ అంకే సంశయవాదం. దీనికి ఆద్యుడు ఫిరో 
(క్రీస్తుపూర్వం 360-270) మరొక ముఖ్యుడు సెక్‌ స్టన్‌ ఎంపిరికన్‌ (క్రీస్తు శకం 
300 ప్రాంతం). సోఫిన్టులవలె వీరుగూడా ఏ విషయం గురించి మానవునికి 
నిర్దిష్టజ్ఞానం అలభ్యమని, సత్యం దుర్లభమని భావించారు, ఈ అనిశ్చిత 
స్తితిలో మానవునికి నైతిక బాధ్యతలు ఎలా నిర్లయించడమని వీరి ప్రశ్న. 


పోటినస్‌ 


మరొక ముఖ్యమైన తత్వశాఖ నియో స్టేటోనిజం. దీనికి కర్త అమోని 
యస్‌ సకాస్‌ (క్రీసుశకం 175 -242). అతని శిష్యుడు ప్లోటినస్‌ (క్రీస్తుశకం 
204-269). ఏథెన్ఫులో ఒక విద్యాలయం స్థాపించి చరిత్ర ప్రసిద్ది కెక్కాడు. 
ఇతడు స్రేచో, అరిస్టాటిల్‌, నియో పీతగోరియనిజం, స్థాయిసిజం మొదలైన 
వాటిని సమన్వయం చేయడానికి ప్రయత్నించాడు. (ైస్తవ న్యతిరెేకి. 


ఈశ్వరుని గురించిన జ్ఞానం మానవునికి అలభ్యమని ఇతని వాదం. అయితే, 
ఈశ్వరుడిని నిర్వచించాలంపే “ఏకత్వం” అనిమాత్రం చెప్పగలమని, ఈశ్వరుడు 


కానిది లేదని ప్లోటినస్‌ భావించాడు. ఒక్కమాటలో చెప్పాలంటే “సకమేవా 
ద్వితీయమ్‌” అన్నది ఇతని సిద్దాంతం. 


బైజంమైన్‌ చక్రవర్తి జస్టీనియన్‌ క్రీస్తుశకం 529 లో వఏీథెన్సులోని ప్లేటో 
నిక్‌ అకాడమీని, ఇతర. విద్యాలయాలను మూసివేయించాడు. దానితో సుమారు 


వెయ్యేళ్ల ఉజ్వల చరిత్రగల గ్రీకు తాత్విక చింతనకు భరతవాక్యం పలికినట్టయింది. 
ఆ తర్వాత యూరప్‌లో అంధయుగవు చీకట్టు వ్యాపించాయి. 


16 
మధ్యయుగాలనుంచి నవీన యుగానికి 


తలి రోజులలో రోమన్‌ చక్రవర్తులు (కైస్తవ మతం తమ సామాజ్యసమై 
క్యానికి (ప్రబల శత్రువుగా వరిణమించినదన్న కారణాన దాన్ని. అణచివేయడానికి 
అతి క్రూర వద్దతులు అవలంబించారు. [కైస్తవులకు అమానుషమైన శిక్షలు 
విధించేవారు. 


. నీరోవంటి రోమన్‌ చక్రవర్తుల విషయం చెప్పనక్కరలేదు. కాని, స్టాయిక్‌ 
తత్వ వేత్తగా, రోమన్‌ చక్రవర్తులలో ఉత్త మోత్తముడుగా, ఆదర్శవాదిగా వేరొం 
దిన మార్కస్‌ ఆరీలియస్‌ సయితం . అంతరాంతరాలలో ఇస్ట్రంలేకపోయినా, 


అనాటి పరిస్టితులనుబట్టి (క్రైస్తవ మతావలంబులను రోమన్‌ దమననీతికి గురిచే 
యడం జరిగింది. 


అయినా [క్రైస్తవ మతం [క్రమంగా విశేషవ్యాప్తి చెందింది- (ప్రజల మనస్సు 
లను అమితంగా ఆకర్షించింది. చివరికి థియొడోపియస్‌ ది (గ్రేట్‌ (346-395) 
అనే రోమన్‌ చక్రవర్తి (కైస్తవమతాన్ని స్వీకరించాడు. దాన్ని రాజమతంగా 


ప్రకటించాడు. ఆ తర్వాత వచ్చిన వారందరు ఆ మతాన్ని అంగీకరించి, 


స] 


సు 


180 విభ గ (దర్మ నం 


అవలంబించి పోషించారు. రాజ పోషణలో (ప్రజాసామాన్యం సమర్పించే విరా 
భాలతో (క్రైస్తవమతం బలవడింది. ఆ మతానికి కేంద్రంగా చర్చి అధికారం, 
చర్చి అధికారానికి కేంద్రంగా పోప్‌ వదవి బలపడ్డాయి. 


పదమూడవ శతాబ్దినాటికి యూరప్‌లో మూడవవంతు పోప్‌ అధీనంలో 
వుండేదట. పోప్‌ మాట బైబిల్‌ వాక్యమైంది. పోప్‌ ఎలా శాసిస్తే అలాగ 
చక్రవర్తులు సయితం నడుచుకునేవారు. “యథా రాజా తథా ప్రజా కనుక 
ప్రజలు సయితం. పోస్‌ ఆధివత్యాన్ని శిరసావహించేవారు. మొదటి రోమన్‌ 
సామ్రాజ్యం క్రీస్తుశకం 410 లో అంతమైంది. రెండవది 1453 లో కాన్‌ 
స్టాన్‌ టినోవుల్‌ తురుష్కుల కైవసం కావడంతో అంతరించింది. ఆ మధ్యలో 
సుమారు వెయ్యేళ్ల పాటు మతాధికారుల ప్రాబల్యం క్రింద (కైస్తవ వ్రవం 
చంలో వెజ్ఞానిక స్తబ్దత ఏర్పడింది. 


తత్వశాస్త్ర జ్యోతి మిణుకు మిణుకు మని వెలుగివ్వక పోలేదు. కాని 
తత్వశాస్త్ర, చింతన ' థియాలజీ, స్కాలాస్టిసిజం రూపాలలో మాత్రమే కొన 
సాగింది. జ కాలంలో సుప్రసిద్దులెన (కైస్తవ తత్వవేత్త లందరిని ఇక్కడ 
పరామర్శించడం సాధ్యంకాదు. కొద్దిమందిని మాత్రం క్లువ్రంగా పేర్కొని 
నవీన యుగానికి సాగిపోదాము. 


అగసయిన్‌ 
అం 


మొదటగా “పేర్కొనదగిన తాత్వికుడు సెంట్‌ అగస్టయిన్‌ (క్రీస్తుశకం 
854-430). ఇతడు మతానికి తత్వశా,స్త్రానికి సంబంధం లేదన్నాడు. ఒకటి 
విశ్వాసం'వై ఆధారపడితే, మరొకటి తర్క వివేచనవై ఆధారవడినట్టిది. ఈ 
రెండింటిని సమన్వయం చేయడానికి అతడు ప్రయత్నించాడు. విశ్వాసాన్ని 
సుప్టిరం చేసుకొనడానికిగాను (వ్రవంచతత్వాన్ని అవగాహన చేసుకోవాలి. కాని, 


ప్రపంచతత్వం అవగాహన కావాలంటే దృఢమైన 'విశ్వానం కావాలి. ఇదీ అతని 
ఉపదేశం. 


నెంట్‌ యాన్‌ సెల్మ్‌ : ఇటరీలో 1033 లో జన్మించి ఇంగ్లండులో కాంట 
ర్చరీ. ఆర్చిబిషప్‌గా వనిచేసి 1109 లో కాలధర్మం చెందాడు. ఇతడుకూడా 
'హేతువాదాన్ని, విశ్వాసవాదాన్ని సమ్మిళితం ' చేయడానికి. యత్మించాడు. 


“నిశా సం (జయ) కలగడానికి అవగాహన (1౧౮౭గ3tయ్య) కోనం [వ్రయ 
త్నించవద్దు. అవగాహన కలగడానికే' విశా సాన్ని 'వెంపొందించుకోవాలి. విశ్వాసం 
వుంటే తప్ప వరతత్వం అవగాహన కాదు. ముందు విశ్వసించు, తర్వాత 
విశ్వాసానికి కారణాలు అన్వేషించు--. ఇది అతని వాదం. 


మధ్యయుగాలనుంచి నవీన యుగానికి 181 


దేవుని ఉనికిని హేతుబద్దంగా నిరూపించడానికి ఇతడు (ప్రయత్నించాడు. 
అతడి వాదాన్ని ఆంటలాజికల్‌ ఆర్హ్యుమెంట్‌ (Ontological argument) అంటారు. 
ఆంటాలజీ అంతే అస్తిత్వానికి సత్యానికి సంబంధించిన శాస్త్రం. 


మనకు అనేకంగా, అసంఖ్యాకంగా ఆలోచనలువస్తూ వుంటాయి. అన్ని 
ఆలోచనలలోకి మహోత్కృష్టమైనది ఏది? దేవుడు అనే భావం. దేవుడు 
అంటే నిర్వచనం ఏమిటి? మనం ఊహించగరలిగిన సమస్త సద్దుణాలయొక్క 
రాశి. అంటే దయ, (పేమ, క్షమ, స్నేహం, శక్తి, శౌర్యం ఇలా మన 
మనస్సుకుతోచిన ఏ సద్గుణ మైనా తీసుకోండి. ఆ సద్దుణంయొక్క సర్వోత్కృష్ట 
రూపమే దేవుడు. అటువంటి అనేక సద్గుణాల, సల్లక్షణాల రాశీభూత. భావమే 
దైవం. మరి అన్ని సద్దుణాల, సల్లక్షణాల జాబితాలో అస్తిత్వం అనేదికూడా 
ఒకరై వుండారికదా? ఉనికి (151౭౧60) లేకుండా ఆ జాబితా ఎలా వూర్తి 
అవుతుంది? దేవుడిని అనేక సరో గత్కు ఎ్రెప్టతల (perfections) వుంజీభావంగా 
నిర్వచిస్తూ ఆ సర్వోత్కృస్ట్రతలలో దైవంయొక్క_ అస్తిత్వాన్ని, అంటే ఆయన 
ఉనికిని చేర్చకుండా ఎలా వుంటాము? అందుచేత దేవునికి తస్ప్సకుండా ఉనికి 
వుండే వుండాలి. కనుక దేవుడు వున్నాడని ఈ వాదంద్వారా రుజుదైంది. 


అయితే, నెంట్‌ ఆన్‌ సెల్మ్‌ (ప్రతిపాదించిన ఈ “ఆంటలాజికల్‌ ఆర్హ్యు 
మెంట్‌”ను నెంట్‌ థామస్‌తో సహో (క్రైస్తవ తత్వవేత్తలందరు తిరస్కరించారు. 
అంకే దేవుడు లేడనికాదు. దేవుడున్నా డనడానికి ఆన్‌ సెల్మ్‌ చూపించిన 
కారణం బలంగా లేదని, సమర్హించదగినదిగా లేదని వారు అభిప్రాయపడ్డారు. 


కొని నవీనయుగ తత్వవేత్తలు కొందరు సెంట్‌ ఆన్‌ సెల్మ్‌ వాదాన్ని బలవ 
రిచారు. దేకార్త్‌, లైబ్నిజ్‌ వంటివారు కొన్ని మార్పు, చేర్పులతో ఆంటలాజికల్‌ 
ఆర్హ్యుమెంట్‌ ను ఒప్పుకున్నారు. 


ఆబిలార్‌ 
| 


పీటర్‌ ఆబిలార్డ్‌ (1079-1142) :- ఫ్రెంచి తత్వవేత్త, కవి. ఈయన 
సిద్దాంతం ప్రకారం సృష్టించాలనే కోర్కెవల్ల ఈశ్వరుడు (ప్రపంచాన్ని సృష్టిం. 
చలేదు. సృష్ట్రికార్యం ఈశ్వర స్వభావంలోనే వుంది. సృష్టించడంతప్ప అతనికి 
మరొక విధి లేదు. అతడు “శివి స్వరూపుడు. కనుక అతని సృష్టి కూడా 
“ణివి (&్ర006%6$3) స్వరూవం. ఉత్తముడు విధిగా ఉత్తమ కార్యమే చేస్తాడు. 
దేవుడు సర్వోత్తముడు కనుక ఈ (ప్రపంచం కూడా వున్నంతలో ఉత్తమమై 
నట్టది. (This is the best of all possible worlds.) 


182 ఎశ్శాదర్భనం 
రోజర్‌ బేకన్‌ 


రోజర్‌ బేకన్‌ :- (ఇంగ్లండు 
1214-1294) ఇతడు ఆక్స్‌ఫర్డ్‌ విశ్వ 
విద్యాలయంలో విద్యార్ది. ఆ నిహా తర్వాత 
ఆచార్యుడు. స్వయంగా (క్రైస్తవ సన్యాసి 
అయివుండి కూడా వైజ్ఞానిక దృక్పథం కల 
వాడు. ఆధునిక విజ్ఞానశాస్త్ర, బీజాలు ఇతని 
చింతనలో మొదటిసారిగా (ప్రత్యక్ష మవు 
తాయి. తనకాలపు మూఢ విశ్వాసాలను 
నిశితంగా, నిర్భయంగా స్థుడించాడు. ఈ 
రోజులలో సయితం అధిక సంభ్యాకులు 
అవలంబించిన ఏదైనా ఒక విశ్వాసాన్ని 
మూఢ విశ్వాసంగా భావించినవారు దాన్ని 
ఖండించడం కష్టమవుతున్నది. అలాంటిది 


మధ్య యుగాల క్రైస్తవ ప్రపంచంలో అతడు ఆ విధంగా ఖండించడాన్ని ఎంతో 
సాహసకార్యంగా పరిగణించాలి. 











రోజర్‌ బేకన్‌ గురించి పౌచ్‌. జి. వెల్స్‌ తన “ప్రపంచ చరిత్ర”లో వ్రాస్తూ, 
“మధ్యయుగాల కారువీకటిలో కాంతికిరణం”గా అభివర్షించాడు. అప్పటిలో అరి 
స్టాటిల్‌ చెప్పినదే వేదం. అరిస్టాటిల్‌ [గ్రంథాలు అరబిక్‌ నుంచి లాటిన్‌ లోకి 
తప్పుల తడకలుగా అనూదితాలైనాయి. వౌటినైనా సరిగా అర్హం చేసుకోకుండా 
వూాజించేవారు. దీన్ని రోజర్‌ బేకన్‌ సహించలేకపోయాడు. "తనకు అధికార 


మిస్తే మొత్తం అరిస్టాటిల్‌ (గ్రంథాలను తగలబెడతా నన్నాడు. అవి అజ్ఞానానికి 
ప్రతీక లన్నాడు. 


ఎంత గొప్పవాడై నాసరే ఏదైనా చెబితే గుడ్డిగా నమ్మవద్దు. అది నిజమో, 


కాదో స్వయంగా (ప్రయోగం (experiment) ద్వారా తెలుసుకోవాలి, “ఎక్స్‌వె 
రిమెంట్‌! ఎక్స్‌ వెరిమెంట్‌!” అన్నది అతని ఏకైక నివాదం. 


ల... “తెడ్డు లేకుండా నడిచే యంత్ర నౌకలు తయారుచేయడం సాధ్యం. వశు 
వులు లాగే బండ్టుకాక్క యంత్ర శకటాలు- (కార్డు)- నిర్మించడం సాధ్యం. 
కృత్రిమంగా రెక్కలు నిర్మించి మధ్యలో మనిషి కూర్చుని వక్షలవలె ఆకాశ 
యానం చేయడం కూడా, సాధ్యం” అని 13వ శతాబ్దిలో రోజర్‌ బేకన్‌ భావి 
యుగాలను గురించి ఊహిస్తూ వ్రాశాడు. తన వైజ్ఞానిక విశ్వాసాల కారణంగా 


మధ్యయుగాలనుంచి నవీన యుగానికి 183 


అతడు మతాధికారుల ఆగ్రహానికి లోనై 14 ఏళ్లపాటు ఏకాంత కారాగార 
గిక్ష అనుభవించాడు. విడుదల అయిన ఏడాదికి మరణించాడు. 


సెంట్‌ థావున్‌ ఏక్వినాన్‌ 


థామస్‌ ఏక్వినాస్‌ 1225 లో నేవుల్స్‌లో ఒక సామంత కుటుంబంలో 
జన్మించాడు. మధ్యయుగంలోని కైస్తవ తత్వవేత్తలందరిలోకి అసాధారణ |వ్రజ్ఞా 
శాలిగా ఇతడిని చరిత్రకారులు కీర్తించారు. ఆదర్శప్రాయమైన ధార్మిక జీవనం 
గడిపి అందరికి (పేమపాత్రుడయ్యాడు. అరిస్టాటిల్‌ కు ఇతడు భాష్యకారుడు. 
(ప్రపంచాన్ని దైవ సృష్టిగా వరిగణించాడు. కాని ఆ విషయాన్ని హేతువాదం 
ద్వారా నిరూపించడం సాధ్యం కాదన్నాడు. దైవసన్నిధి చేరడం మానవ జీవిత 
వరమావధి. ఇందుకు ఆధ్యాత్మిక జీవనమే మార్గమని ఉద్బోధించాడు. 


లూథర్‌ మత సంస్కరణ 


క్రమక్రమంగా మధ్య యుగం అంతరించి నవీన యుగంలో విలీనమైంది. 
పోప్‌ అధికారంపై మార్టిన్‌ లూథర్‌ (1483-1546) తిరుగుబాటు చేశాడు. 
అతడు ప్రొబుస్టాంటిజమ్‌ పేరుతో ప్రారంభించిన |శ్రెస్తవ మత సంస్కరణ 
యూరప్‌ చరిత్రలో ఒక పెద్ద మలువునకు కారణమైంది: మతాధికారులనే కాదు, 
మత విశ్వాసాలను (ప్రశ్నించడం కూడా ప్రారంభమైంది. 


' సంపద వృద్ది అయింది. కాగితం తయారీ పరిశ్రమ ప్రారంభమైంది. జర్మ 
నీలో గూబన్‌బర్స్‌ (1398 -1468) అచ్చు యంత్రాన్ని తయారుచేశాడు. 
అప్పటి వరకు కొన్ని వర్గాలకే లభ్యమైన [గ్రంథాలు విరివిగా అచ్చుపడి ప్రజా 
సామాన్యానికి విస్తరించాయి. కొలంబస్‌ 1492 లో అమెరికా ఖండాన్ని, వాస్కో 
డగామా 1498 లో ఇండియాకు సముద్ర మార్గాన్ని కనుగొన్నారు. భూమి 
గుండ్రంగా వున్నదనే విషయం నిరూపించడానికి పోర్చుగీసు నావికుడు మేజి 
- లాన్‌. 1519 లో విమ దిశగా బయలుదేరాడు. అతడు మార్గ మధ్యంలో 
మరణించినా, అతని నౌకలలో ఒకటి తూర్పు దిశనుంచి బయలుదేరిన చోటికే 
(స్పెయిన్‌ ) వచ్చింది. ఎ 


నిశ్వకేంద్రం భూమి కాదని సూర్యుడని సహేతుకంగా వివరిస్తూ కోప 
ర్నికన్‌ 1530 లో ఉద్గుంథం రచించాడు. అతని సిద్దాంతాలను కెప్టర్‌, 
గరీలియో బలపరిచారు. అజరామరమైన చిత్రకళ సృష్టించిన లియొనార్డో డా 
విన్నీ (1452-1519) జీవశాస్త్రం, శరీరశా,స్త్ర,ం, హైడ్రోడై నమిక్స్‌, ఎరోనాటిక్స్‌ 
మొదలైన సైన్సులలో విశేషమైన కృషి చేశాడు. వెసాలియస్‌ (1514-1561) . 


184 ఎిశ్శదర్శ 990 


మానవ _శరిరాన్ని వరిశోధించి ఎన్నో అవూర్వ విశేషాలు కనుగొనగా, విలియం 
హార్వే (1578-1657) శరీరంలో రక్త ప్రసరణాన్ని కనుగొన్నాడు. షేక్‌స్పి 
యర్‌ (1564-1616) తన అద్భుత విషాదాంత నాటకాలతో ఒక వినూత్న 
సాహిత్య సీమను ఆవిష్కరించాడు. 


ఈ విధంగా నవీనయుగం ప్రారంభమైంది. నవీన భావ (ప్రపంచం అవి 
ష్కృతమైంది. వివిధ విజ్ఞానశా,స్త్రాలు తమ డైతయాత్ర (ప్రారంభించాయి. 
మానవుని బావ్యాజగత్తు, - అంతర జగత్తు కూడా విస్తరించాయి. ఈ విస్తరణ 
ప్రభావం తత్వచింతనవై కూడా ప్రసరించింది. డచ్చి తాత్వికుడు -డెసిడీరి 


యస్‌ ఎరాస్మస్‌ (1466-1536) ఆధునిక మానవతావాదానికి (Humanism) 
అంకురార్పణ చేశాడు. 


బ్రూనో 


ఇటలీలో నేవుల్స్‌ సమీవంలో జన్మించిన గియర్జానో బ్రూనో (1548-1600) 
చిరన్మరణీయుడై న మహోన్నత వ్యక్తి. నియోప్లేచోనిజన్సు నియో అరిస్టాటి 
లియనిజమ్‌లను జీర్ణించుకుని (క్రెస్తవ సన్యాసిగా జీవితం ప్రారంభించి, చివరికి 
కాథలిక్‌ ప్రాటెస్టైంట్‌ మతశాఖలను రెండింటినీ నిర్భయంగా నిరసించిన 
బ్రూనో కోవర్నికస్‌ ఖగోళ సిద్దాంతాలను తన నూత్నమతంగా స్వీకరించాడు. 
దాదాపుగా ఆధునిక. నాస్తిక వాదానికి ఆచార్యుడైనాడు. (ఫ్రాన్సు, ఇంగ్లండు, 
జర్మనీ, స్విట్టర్లెండులలో ప్రవాస జీవితం గడుపుతూ, స్వదేశం నుంచి వచ్చిన 
ఆహ్వానాన్ని నమ్మి అమాయకంగా 1593 లో _ వెనిస్‌నగరానికి వెళ్లాడు. చర్చి 
న్యాయన్తానం (Inquisition) అతడిని ఏడేళ్ళు కారాగారంలో బంధించింది. చివ 
రికి అతడిని నిర్రయగా సజీవ దహనం చేసింది. తమ విశ్వాసాలకు ప్రాణాలను. 


తృణప్రాయాలుగా వరిత్యజించిన చారిత్రక మహావురుషులలో ఒకడుగా (బూనో 
వినుతిపొందాడు. 


ఈ మహా మహలు ప్రారంభించిన నవీన యుగం సంధి దశలో నూతన 
తత్వ శాస్త్రాన్ని, నూతన _ దోహదక్రియతో వల్లవింవజేసిన _ తాత్వికుడు సర్‌ 
ఫ్రాన్సిస్‌ బేకన్‌ (1561-1626). 





ఆధునిక యుగవై తాళికుడు బేకన్‌ 


తేత్వవేత్తలలో రకరకాలవా రున్నారు. కొందరు సోక్రటీస్‌వలె వైతిక వాదులు, 
కొందరు డెమొక్రిటస్‌వలె భౌతికవాదులు. సప్లేచో అరిస్టాటిల్‌ వలె కొందరు 
పార భౌతికవేత్తలు. వోబ్బ్‌వలె కొందరు రాజకీయ దార్శనికులు. మార్క్‌ 


వలె కొందరు ఆర్థిక తత్వవేత్తలు. సెంట్‌ అగస్టయిన్‌వలె కొందరు దైవ 
తత్వవేత్తలు, 

సర్‌ ఫ్రాన్సిస్‌ బేకన్‌ వైజ్ఞానిక తత్వవేత్త- సైంటిఫిక్‌ ఫిలాసఫర్‌. ఈ 
కారణాన అతడు ఆధునిక యుగ వైతాళికుడు. 

యూరప్‌లో ఆ ధుని క యుగం బేకన్‌కు ముందే ప్రారంభమైంది. ఆ 
యుగం అవతరణకు _కారకులై నవారిలో ముఖ్యులైన కొపర్నికస్‌, కెప్టర్‌ వంటి 


విజ్ఞాన 'వేత్తలనుు కొలంబస్‌ వంటి (ప్రపంచ యాత్రికులను గురించి క్రిందటి 
అధ్యాయంలో ప్రస్తావించాము. 


వీరి తర్వాతి వాడే అయినా ఫ్రాన్సిస్‌ బేకన్‌ అధునిక యుగధర్మానికి 


186 విశ్శాదర్భనం 


ఒక తాత్విక రూపాన్ని సంతరించినవాడు. ఒక నిర్వచనాన్ని సమకూర్చినవాడు. 
ఆధునిక దృక్పథానికి అతడు (ప్రతినిధి. 
ట్‌ 


ఆధునిక దృక్పథం అంటే ఏమిటని ప్రశ్న. దాన్ని వైజ్ఞానిక దృక్పథం 
(Scientific outlook) గా పేర్కొనాలి. 


ఏది ఆధునిక దృక్పథం? 


మన పూర్వులు- వారు ఎంత మేధావులైనాా మత ప్రవక్షలైనా- ఏదో 
చెప్పారని యథాతథంగా అంగీకరించడం వైజ్ఞానిక దృక్పథానికి విరుద్ధం. ఎవరేది 
చెప్పినా వినాలి. కాని దాన్ని హేతువాదదృష్టి నుంచే కాక్క, వాస్తవిక, వైజ్ఞా 
నిక దృష్టినుంచి వరిశిలించాలి. ప్రతి విషయానికి వాస్తవమైన రుజువులను 
ప్రయోగరిత్యా కనుగొనడానికి (ప్రయత్నించాలి. బుద్దిద్వారా, తర్కంద్వార్సా వివే 
చనద్వారా ఒక విషయాన్ని కనుగొనవచ్చు. కాని దానికి వాస్తవ ప్రపంచంలో 
రుజువులు దొరుకుతాయో లేదో అన్వేషించాలి. ఒకటికి పదిసార్లు, ఒకరికి 
పదిమంది మరల మరల (ప్రయోగాలు, పరిశోధనలు చేయాలి. అప్పుడు సత్యాన్ని 
ఆవిష్కురించారి. తాము మొదట అనుకున్నది రుజువు కాకపోతే. మొహ 
మాటం లేకుండా దాన్ని పరిత్యజించాలి. అదీ వైజ్ఞానిక దృక్పథం. 


ఇది అప్పటికి 1500 ఏళ్ళుగా పాశ్చాత్యలోకంలో రాజ్యం చేస్తున్న అరి 
స్టాటిల్‌ “డిడక్షివ్‌ లాజిక్‌ ” పద్ధతికి భిన్నమైనది. అరిస్టాటిల్‌ పద్దతి ప్రకారం 
కొన్ని సార్వత్రిక సత్యాలుంటాయి. వాటినుంచి ప్రత్యేక సత్యాలు వెలువడతాయి. 
ఇందుకు వ్యతిరేకమైనది “ఇండక్రివ్‌ లాజిక్‌ ” పద్దతి. అనేక ప్రత్యేక విష 


యాలను సేకరించాలి. ఆ సమాచారాన్ని వర్గీకరించాలి. ఒక క్రమ పద్ధతిలో 


వునర్వర్లీకరించాలి. వాటినుంచి సార్వజనీన సత్యాలను రాబట్టాలి. ఇది "బేకన్‌ 
వ్రతిపాదించిన “ఇండక్షివ్‌ పద్దతి”, 


బేకన్‌ బాల్యం 


అది ఇంగ్లండు చరిత్రలో స్వర్ణయుగంగా భాసించిన ఎలిజిబెత్‌ రాణి పరిపా 
లనా కాలం. లండన్‌లో 1561 లో ఫ్రాన్సిస్‌ బేకన్‌ ఒక సంపన్న కుటుంబంలో 
జన్మించాడు తండ్రి నికొలాస్‌ బేకన్‌ రాజముద్రికా రక్షకుడు (కీపర్‌ ఆఫ్‌ 

ది (గ్రేట్‌ సీల్‌). రాజకీయవేత్త. తల్లి లేడీ యాన్‌ కుక్‌ లాటిన్‌ గ్రీకు 
భాషలలో విద్వాంసురాలు. తత్వవే త్తం. 


తల్లిదండ్రుల “జీన్స్‌” కలయిక (ప్రభావంవల్ల కావచ్చు- ఫ్రాన్సిస్‌లో సగం 
{ 


\ 
ఆధునిక యుగవై తొళికుడు బేకన్‌ 187 


రాజకీయవేత్త లక్షణాలు, సగం తత్వవేత్త లక్షణాలు వున్నాయి కాని- తీర్జానికి 
తీర్హం, ప్రసాదానికి (ప్రసాదం అన్నట్టు- వేటికి అవిగా (ప్రత్యక్షమైనాయి. 


తల్లి తన కుమారునికి పన్నెండవ ఏటివరకు తానే చదువు చెప్పింది. 
తరా త కేం బడ్డి యూనివర్శిటీలోని (ట్రినిటీ కాలేజీలో చేరాడు. మూడేళ్లు 
చదివాడు. ఆ మూడేళ్లలోను అరిస్టాటిల్‌తో తగాదా పెట్టుకున్నాడు. అంటే 
“అరిస్టాటిల్‌ ఇలా అన్నాడు. అరిస్టాటిల్‌ అలా అన్నాడు”అని- అస్తమానం 
అరిస్టాటిల్‌ వేరు జపించే ప్రొఫెసర్లతో సేచీకి దిగేనాడు. అరిస్టాటిల్‌ పేరు చెబితే 
అరికాలిమంట ెత్తికెక్కేది. నిండా పదహారేళ్లయినా వున్నాయోలేదో ఫ్రాన్సిస్‌ 
బేకన్‌ “ఏమిటండీ అరిస్టాటిల్‌ గొప్ప? ప్రకృతిని ప్రయోగరీత్యా పరిశీలించ 
కుండా తప్పుడు సిద్దాంతాలకు వచ్చాడు!” అని ధిక్కరించేవాడు. అరిస్టాటిల్‌ 
నుంచి ప్రపంచాన్ని విముక్తం చేయడం తన జీవిత లక్ష్యంగా వెట్టుకున్నాడు. 


ఇది ఫ్రాన్సిస్‌ బేకన్‌ వ్యక్తిత్వంలో ఒక భాగం. ఇక రెండవభాగం-- అతని 
తండ్రి అతని 18వ ఏట చనిపోతూ ఒక చిన్న గృహం, ఏడాదికి 300 
పౌనుల ఆదాయవు వనరు మాత్రం మిగిల్చిపోయాడు. 


బేకన్‌ స్వభావం 


అది ఫ్రాన్సిస్‌ బేకన్‌కు పేదరికంతో సమానం. అతడు ఖర్చుదారు, దర్జా 
మనిషి, విలాస పురుషుడు. గడ్డితిని అయినా డబ్బు గడించడం తన మరొక 


జీవితలక్ష్యంగా పెట్టుకున్నాడు. (ఇది కూడా ఆధునిక యుగ లక్షణమేనని ఎవ 
రయినా అంటే దాన్ని వెంటనే కాదనడం కష్టం. నిజమే. అన్ని యుగాలవలె 
ఆధునిక యుగం కూడా మంచి చెడుల సమ్మిశ్రమం.) 


ఫ్రాన్సిస్‌ సమీప బంధువు (అంకుల్‌) సర్‌ విలియం సెసిల్‌ రాణి ఎలి 
జబెత్‌కు ప్రధానమంత్రి. రాణీగారి కొలువులో ఏదైనా ఉద్యోగ మిప్పించమని 
ఫాని?స్‌ వేడుకున్నాడు. సర్‌ విలియం సరే ననలేదుు సహాయం చేయలేదు. 
క్ర A 


తర్వాత “గ్రేస్‌ ఇన్‌”లో లా చదివాడు. న్యాయవాది పట్టా (1579లో) 


వుచ్చుకున్నాడు. గంభీర కంఠం, మంచి వాదవటిమ కలవాడు. పార్లమెంటుకు 
(1583లో) పోటీచేసి గెలిచాడు. 


జీవనోపాధికోసం. కేంబ్రిడ్జి పోయి పాఠాలు చెవ్పుకుందామా అనిపించింది. 
కాని దృష్టి అంతా ధన సంపాదనపైన, రాజకీయ కీర్తి ప్రతిష్పలపైన పలుకు 
బడివైన లగ్నమై వుంది. 


స 


188 విశ్వాదర్భ్శనం 
పదవీ వా ఫ్రమోహం 


ఎలిజబెత్‌ కొలువులో దూరాలని. వన్నెండేళ్లు తపస్సు చేసినంత పనిచేశాడు, 
తహతహలాడిపోయాడు. సర్‌ విలియంకు (ప్రత్యర్థి, ఎలిజబెత్‌ కు అనేక విధాలుగా 
సన్నిహితుడు అయిన ఎసెక్స్‌ (ప్రభువును ఆశ్రయించాడు. ఎసెక్స్‌ అతడిని 
అభిమానించాడు. ఇతడు ఎప్పుడూ అవ్వులలో పడి మునిగి తేలుతూ, అప్పుడ 
ప్పుడు కారాగారం వరకు వెడుతూ వుండేవాడు. అన్నిసార్లూ ఎసెక్స్‌ అతడిని 
ఆదుకున్నాడు. ఒక ఎస్టేట్‌ రాసి ఇచ్చాడు కూడా. ఎలిజబెత్‌ వద్ద తనకుగల 
చనువునుబట్టి బేకన్‌ కు మంచి పదవి ఇప్పించాలని శతవిధాల ప్రయత్నించాడు. 
కాన్సి రాణి కటాక్షవీక్షణం బేకన్‌ వై పడలేదు. దగ్గిరికి రానివ్వలేదు. ఎలిజబె 
త్‌ను పొగడుతూ రచనలు చేశాడు, (ప్రసంగాలు చేశాడు. అయినా ఫలితం 
వూజ్యం, 


ఇంతలో ఎలిజబెత్‌ కు, ఎసెక్స్‌కు చెడింది. ఇదే అదను అని ఎసెక్స్‌ ప్రత్య. 
రులు అతనిపై కత్తికట్టారు. అతడిపై నేరాలు మోపి ఖయిదు చేయించారు. 
బేకన్‌ కూడా సేటు ఫిరాయించాడు. ప్రాణ స్నేహితుడైన ఎసెక్స్‌కు వ్యతిరే 
కంగా ప్రాసిక్యూషన్‌ తరపున సాక్ష్యమిచ్చాడు. ప్రాసిక్యూషన్‌ వారు ఏవేవో 
అభియోగాలు తేగా ఇతడు సరాసరి రాణి ద్రోహ నేరం మోపాడు. తనకు 
ఎనెక్స్‌ గుట్టుమట్టులన్నీ కరతలామలకాలని, రాణిని హత్య చేస్తి సింహాసనం 


వశవరచుకొనాలని కుట్ర చేశాడని అనర్షళ వాగ్దాటితో వాదించాడు. ఎ సెక్స్‌కు 
శిరోశ్ళేదం జరిగింది. 


బేకన్‌ నీచప్రవర్తనకుు మిత్రఘాతుకానికి యావత్తు ఇంగ్లండు ముక్కున 
వేలేసుకున్నది. అతడిని అసహ్యించుకున్నది. కాని “నీవు అనుసరించే మార్గం 
ఏమిటన్నది ప్రశ్న కాదు, నీ లక్ష్యం ఏమిటన్నది ముఖ్యం”- ఇదీ బేకన్‌ 
సూత్రం. సుఖంగా బతకడానికి ఏ అడ్డదారి తొక్కినా వరవాలేదనేది అతని 
నమ్మకం. 


“బేకన్‌ను, పోలిన విజ్ఞాని ప్రతిభాశాలి, నీచుడు మానవజాతిలో లేడు” 
అని ప్రఖ్యాత ఆంగ కవి అలెగ్గాండర్‌ పోప్‌ ఊరికే అనలేదు. 


సేటు మార్పు 


ఎలిజబెత్‌ రాణి 1603 లో చనిపోయింది. ఆ తర్వాత స్కాట్టండుకు 
చెందిన మొదటి జేమ్సు ఇంగ్రండు సింహాసనం అధిప్పించాడు. బేకన్‌ సేటు 
మార్చి కోటు తిరగేశాడు. జేమ్సును పొగడుతూ ఉత్తరాలు గుప్పించాడు. రాజు 


ఆధునిక్‌ యుగవె తాళికుడు బేకన్‌ 189 


చేసే ప్రతి పనిని పార్లమెంటులో సమర్థించేవాడు. రాజ న్యాయవాది (అటార్నీ 
జనరల్‌) పదవిపైనే అతని దృష్టీ. రాజు ఆ వదవి ప్రసాదించలేదుగాన్సి సర్‌ 
బిరుదాన్ని కటాక్షించాడు. 


చివరికి అతని పొగడ్తల బాధ పడలేక రాజు బేకన్‌ను సొలిసిటర్‌ జనరల్‌గా 
(1607లో) నియమించాడు. ఆ పిదప 1613లో అటార్నీ జనరల్‌ అయ్యాడు. 
పొగడ్తల నిచ్చెన ఎక్కి ఇంకా పైపైకి పోయాడు. లార్డ్‌ కీవర్‌గా 1617లో 
నియమితుడయ్యాడు. ఎట్టకేలకు 1618లో లార్డ్‌ ఛాన్సలర్‌ పదవి లభించింది. 
బ్యారన్‌ వేరులమ్‌, వెకౌంట్‌ సెంట్‌ అల్బన్స్‌ బిరుదాలు కూడా అతడిని 
వరించాయి. భోగభాగ్యాలకు, రాజకీయాధికారానికి లోటు లేదు. 


కాన్సి నిచ్చెన ఒక్కసారిగా నేలకూలింది. అతడి నీచప్రవృత్తే పతనానికి 
కారణమైంది. మూడేళ్ళు తిరకుండానే-- లార్డ్‌ ఛాన్సలర్‌గా రెండు చేతులా 
లంచాలు దోచుకున్నాడని ఫిర్యాదులవై ఫిర్యాదులు రాసాగాయి. ఈ ఫిర్యా 
దులతో ఇంగ్లండు దేశమంతా మారుమోగిపోయిది. కామన్స్‌ సభ అతనివై 
సుదిర్హ మైన ఛార్జిషీటు తయారు _చేసింది. అతడిని శిక్షించాలని, పదవినుంచి 
తొలగించాలని సభలు తీర్మానాలు జరిగాయి. 


పతనం 


చివరికి విధిలేక బేకన్‌ తాను కానుకలు, బహుమతులు పుచ్చుకున్నమాట 
నిజమేనని అంగీకరించాడు. లంచాలు మాత్రం తాను ఎరగనంటే ఎరగనని బుకా 
యించాడు. అయితే తాను వుచ్చుకున్న కానుకల (ప్రభావం తన నిర్ణయాలపై 
అణుమాత్రమైనా లేదని వాదించాడు. 


కాన్సి అతని మాట ఎవరూ నమ్మలేదు. ఎసెక్స్‌ను బంధించిన లండన్‌ 
టవర్‌లోనే బంధించారు. పదవి ఊడబెరికి వేశారు. పెద్ద జరిమానా 
విధించారు. కాని కొద్దిరోజులలోనే జేమ్స్‌రాజు అతడికి క్షమాభిక్ష ప్రసాదించి . 
విడుదల చేశాడు. జరిమానా రద్దు చేశాడు. ఇక పార్లమెంటు ఛాయలలోనికి 
గాని న్యాయస్థానాల దరిదావులలోనికి గాని రానని, ఎటువంటి ప్రభుత్వ పదవిని 
ఆశించనని హామీ వుచ్చుకుని వదలి పెట్టారు. అది 1621 లో. 


తర్వాత అతడు అయిదేళ్లపాటు దాదాపు అజ్ఞాతవాసం చేశాడు. ఒకవైవు 
రాజకీయాధికారంలో ఉంటూనే అతడు మానవ చరిత్రను మలుపు తిప్పిన 
తాత్విక [గ్రంథాలను ఇంతకాలంగా రచిస్తూ వచ్చాడు. ఇప్పుడు అజ్ఞాతవాసంలో 
పూర్తిగా తాత్విక రచనలకే అంకితుడై నాడు. 


100 బశ దర్శ గనం 
అవసానం 


ఒకరోజున స్నేహితునితో కలిసి గుర్రపు బగ్గీలో ప్రయాణం చేస్తున్నాడు. 
మృతి చెందిన మనిషి శరీరాన్ని కాన్ని రోజులపాటు చెడిపోకుండా వుంచడం 
ఎలా? అన్న విషయంవైకి అతని ఆలోచన మళ్లింది. దారి[ప్రక్కన దట్టంగా 
పేరుకున్న మంచు కనబడింది. మంచులో వెడితే మృతదేహం నిల్వ వుంటుందా? 


బగ్గీ దిగాడు. ఒక కోడిని చంపాడు. మంచు పోగు చేశాడు. కోడి శరీరంలో 
దాన్ని నింపాడు. దాన్ని ఇంటికి తీసుకుపోవా లనుకున్నాడు. కాని, వున్నట్టుండి 
నిస్సత్తువ 'ఆవహించింది. చలితో వణికి పోయాడు. జ్వరం వచ్చింది. న్యుమో 
నియా సోకింది. సమీపంలో గల ఒక స్నేహితుని ఇంటికి వెళ్లి పడుకున్నాడు. 
అలాగ కొన్ని రోజులు మరణశయ్య మీదనే గడిపాడు. మంచు కూరిన. కోడి 
శరీరం చెడిపోలేదు. “నా ప్రయోగం వూర్తిగా ఫలించింది (The periment 


succeded exceedingly wel)” అని సంతృప్తితో నిట్టూర్చాడు. అదే అతని ఆఖరి 
నిట్టూర్చు. అది 1626వ సంవత్సరం. 


సాహిత్య శేముషి 


ఫ్రాన్సిస్‌ బేకన్‌ గొప్ప సాహిత్యకారుడు. అతని వచనశెలి ఇంగ్రీషు భాషను 
పరివుష్టం చేసింది. 1597లో అతడు ప్రచురించిన “ఎస్పేస్‌” (వ్యాసావళి 
అతని సాహిత్య శేముషికి నిదర్శనం. 


బేకన్‌ పట్ట తర్వాతి శతాబ్దాలలో అతని అభిమానుల ఆరాధనాభావం ఎంత 
వరకు వెళ్లిందంటే వారు షేక్‌ స్పియర్‌ నాటకాల కర్తృత్వాన్ని అతనికి అంట 
గట్టారు. నిజానికి, షేక్‌స్పియర్‌ నాటకాలు బేకన్‌ వంటివాడు వ్రాసి వుండడం 
అసంభవం. అతనిది పూర్తిగా సృజనాత్మక కళాదృష్టి. ఇతనిది వూర్తిగా విశే 
షణాత్మక తాత్విక దృష్ట. 

అగస్త్యుడు సముద్రాన్ని ఆపోశన వట్టినట్టు బేకన్‌ ప్రపంచ విజ్ఞానాన్ని ఆపో 
శన పట్టాడు. 


“కొన్ని పుస్తకాలను రుచి చూడాలి. కొన్నిటిని మింగివేయారలి, కొన్నిటిని 
నమిలి జీర్ణం చేసుకోవాలి,” అన్నది అతని ప్రసిద్ద సుభాషితాలలో ఒకటి, 


66, ఒం 


(ప్రపంచ విజ్ఞానమంతా నా కార్యక్షేత్రమే” (I have taken all knowledge 
to be my province) అని ధీమాగా చెప్పుకున్నాడు. “విజ్ఞానమే శక్తి” (100౪166486 
ispower) అన్నది కూడా అతని సుభాషితమే. 


ఆధునిక యుగవై తాళికుడు బేకన్‌ 1 191 


ప్రకృతిని గురించి ఊహాగానాలు కాదు నేడు కావలసింది. దాన్ని మన వశవ 
ర్తినిగా చేసుకోవాలి. దానిచేత బానిసవలె ఊడిగం చేయించుకోవాలి. మానవుడు 
వ్రకృతిని జయించడానికిగాను దానికి లొంగిపోవాలి-- అని బేకన్‌ ఉద్భోధించాడు. 


సైన్సు ఆవశ్యకత 


మానవజాతికి నిత్య జీవితంలో ఉపయోగపడే విజ్ఞానం కావాలి. ఆ విజ్ఞానం 
మన జీవితాన్ని సుసంపన్నం చేయాలి. వివిధ విజ్ఞాన శాస్త్రాలు వినూతన 
విషయాలను కనుగొని, (ప్రకృతిపై మానవ విజయానికి మానవ కళ్యాణానికి 
తోడ్చడాలి-- ఇది అతని విశ్వాసం. 


బేకన్‌ ఎన్నో [గ్రంథాలు రచించాడు. ప్లేటో “రిపబ్లిక్‌” వ్రాసినట్టు, సర్‌ 
థామస్‌ మోర్‌ “యుటోపియా” వ్రాసినట్టు విజ్ఞాన వేత్తలతో కూడిన ఒక ఆదర్శ 
రాజ్యాన్ని ఊహిస్తూ “న్యూ అట్లాంటిస్‌” అనే కల్పితగాథ కూడా వ్రాశాడు. 
కాని, అతనికి శాశ్వతక్తీర్తి తెచ్చినట్టిది “నోవవ్‌ ఆర్గానమ్‌” అనే తాత్విక 

6 9 నూ 2 

రచన. అరిస్టాటిల్‌ “ఆర్లనాన్‌” అనే తర్కశా,స్త్ర (గంథం వ్రాశాడు కదా! 
అతడు తన తప్ప లాజిక్‌ తో విజ్ఞాన శాస్త్రాలను భ్రష్టు పట్టించాడని భావించిన 


బేకన్‌ అరిస్టాటిల్‌ కు పోటీగా ఈ “నోవన్‌ ఆర్లానమ్‌” (నూతన సాధనం) 
వ్రాశాడు. 


విజ్ఞాన శాస్త్రాలు అభివృద్ది కావడానికి వైజ్ఞానిక దృక్పథం కావాలి. ఆ 
దృక్పథానికి లాజిక్‌ ఆలంబన కావాలి. అదే ఇండక్షిన్‌ లాజిక్‌. 


వైజ్ఞానిక దృక్పథాన్ని అలవరచుకొనడానికి ముందు మనస్సుకు పట్టున తర 


తరాల బూజు దులపొలి. మెదళ్ల దళ్లను కూల్చివేయాలి; “విగ్రహాలను” 
వడగొట్టాలి. 


బేకన్‌ “విగ్రహారాధన వ్యతిరేకి” విగహాలంశే సాధారణ దేవతా విగ్రహాలని 
కాదు. మానవ" మనః పీఠాల'వై తివృ వేసిన మూఢవిశ్వాసాల “విగ్రహాలు”. 


నాలుగు విగ్రహాలు 
“నోవమ్‌ ఆర్లానమ్‌”లో బేకన్‌ మానవాభ్యుదయాన్ని అవరోధిస్తున్న నాలుగు. 
రకాల “విగ్రహాలను” పేర్కొన్నాడు. 


1. జాతి విగ్రహాలు (1601501 the Tribe) :- ఇది మానవజాతిలో శత 
శతాబ్దాలుగా జీర్ణించుకుపోయి, రక్తగతమైపోయిన అపోహలకు సంబంధించినవి. 
“మానవుడే అన్నిటికి కొలమానం” అనే అభిప్రాయం తప్పు. అజ్ఞానం వల్ల 


192 విశ (దర్శ గనం 


మానవుడు తనా సౌకర్యం కోసమే సమస్త విశ్వం ఏర్పడిందని భావిస్తాడు. ప్రపం 
చానికి ఒక పూర్వనిర్షిష్ట ప్రయోజనం కలదని, దానికి “ఆది కారణం” (ft 
cause) ఏదో వుందని భమవడతాడు. లోకంలో వాస్తవంగా వున్నదానికంచు 
ఎక్కువగా ఒక [క్రమపద్దతి, ఒక [క్రమబద్ధత వున్నాయని ఊహించుకుంటాడు. 
ఉదాహరణకు ఖగోళంలోని (గహ తారాగణం సంవూర్ల వృత్తాకారం (perfect 
circles) గా వరిభ్రమిస్తాయన్న సిద్దాంతం. (ఖగోళ వస్తువులు సంవూర్మ వృత్తాకృ 
తిలో కాక దీర్హ వృత్తాకృతి (elliptic) లో తిరుగుతాయని కెప్టర్‌ నిరూపించాడు.) 


మానవుని మనస్సుకు ఒక బలహీనత వున్నది. ఎవరో పూర్వులు చెప్పారని 
గాన్సి లేక తనకు సౌకర్యంగాను, అనుకూలంగాను వున్నీదనిగాని ఒకానొక 
అభిప్రాయానికి మన మనస్సు వచ్చిన తర్వాత, దాన్ని సమర్థించే నిదర్శనా 
లను వెదకడం ప్రారంభిస్తుంది. తన అభిప్రాయానికి వ్యతిరేకమైన విశేషాలు 
తారసిల్లినా వాటిని అలక్ష్యం చేస్తుంది లేదా వీదో కుతర్కంతో తిరస్కరిస్తుంది. 
మానవ జాతి ఆరాధించే ఈ దౌర్భల్యాల వి[గ్రపోలను పడగొడితేగాని సత్యాన్ని 
దర్శించలేము. 


ప్రతివునిషీ ఒక గుహలో... 


2. గుహా విగ్రహాలు (Idols of the Cave) ;-ఇవి వ్యక్తిగత మైనవి. (వేతి 
వ్యక్తికి ఒక సొంత. గుహ వుంటుంది. దానిలోకి చారబారే వెలుగు వికీర్ణ మై, 
వివర్ణమైపోతుంది. మనిషికి జన్మతః వచ్చే స్వభావంవల్ల, లేదా తాను చదివిన 
చదువువల్ల, పుస్తకాలవల్ల, ఇతరులతో జరిపే సంభాషణలవల్ల వ్యక్తిలో ఈ 
“మనో విగ్రహాలు” ఏర్పడతాయి. 


కొన్నిరకాల 'సైన్ఫులకు, ఊహాగానాలకు కొందరు వ్యక్తులు అంకితులె పో 
తారు. వాటిని తాము కనివెట్టామని అనుకుంటారు. వాటివై ఎంతో 
(శ్రమించినందున వాటికి అలవాటువడి వాటిని ఆరాధించడం మొదలుపెడ 
తారు. అలాంటివారు తత్వశాస్త్ర, రంగంలోకి అడుగుపెడితే తమ _ తాత్విక 
దృక్పథాన్ని తమ అభిమాన, దురభిమానాలకు అనుగుణంగా మలుచుకుంటారు. 
ఇది అరిస్తాటిల్‌లో బాగా కనిపిస్తుంది. అతడు తన విజ్ఞాన శాస్త్రాలను తన 


లాజిక్‌ కు బానిసలుగా చేశాడు. దానితో ఆ "సైన్సులు ఎందుకూ పనికిరాకుండా 


కొందరికి పాత రోత, కొత్త వింత. లేదా పాతవింత్క, కొత్త రోత. మధ్యమ 
మార్గంలో నడిచేవారు అరుదు. పాతలో మంచి వుంటే, దాన్ని గ్రహించుదామని 
అను" కునేవారు, లేదా కొత్తలోనే మంచివుంటే దాన్ని స స్వీకరించుదామని భావిం 


ఆధునిక యుగ వె తొళికుడు బేకర్‌ 193 


చేవారు చాలా తక్కువగా వుంటారు. దీనివల్ల తత్వచింతనకు, సైన్సుకు ఎంతో 
అపకారం జరుగుతుంది. సత్యాన్ని ఏ కాలంలో కనుగొన్నారని చూడరాదు. 
ప్రకృతి పరిశీలనద్వారా, ప్రయోగాత్మకంగా సత్యదర్శనం చేయాలి. 


మాటల నిరంకుశత్వం 


ర. విపణివీథి విగ్రహాలు (Idols of the Market Place) :- ఇవీ అభ్యు 
దయానికి అవరోధాలే. ఇవి మనవై మాటల ప్రభావానికి, పేర్ల (ప్రభావానికి 
చిహ్నాలు. కొందరు తమ వివేచననుబట్టి మాటలు, చేరు ఏర్పడతాయని భ్రమి 
స్తారు. కాని మాటలుకూడా వివేచనను శాసిస్తాయని గహించరు. మాటలను 
వీరు ఆరాధిస్తారు. వండితుల వాద ప్రతివాదాలు మాటల _ దగ్గిర పేర్ల 
దగ్గిర ఆగిపోతాయి. మాటలను ఎంత జాగ్రత్తగానైనా నిర్వచించవచ్చు. కాని 
ఆ నిర్వచనాలు. కుడా మాటలతో కూడినవేకదా? అందువల్ల నిర్వచనాలవల్ల 
సత్యం దొరకదు. ప్రతి ప్రత్యేక సందర్భాన్ని పరిశీలించి, పయోగరిత్యా 
వరిశోధించి నిజం. నిగ్గు తీయాలి. సైన్సు పరిభాష నుంచి ఆదికారణం, 
కారణరాహిత్యం, కేవలత ( సం, అనంతత్వం, (ప్రథమ (ద్రవ్యం (Primaeval matter) 
మొదలైన మాటలను తొలగించాలి. 


4. రంగన్హల విగ్రహాలు (Idols of the Theatre) :- ఈ విగ్రహాలు పూర్వ 
తత్వవేత్తల తత్వ సిద్దాంతాలనుంచి ఏర్పడతాయి. వివిధ తత్వవేత్తల ప్రతిపా 
దనలు నాటకాలవంటేవి. అవన్నీ కేవల కల్పనా కథలు, కృత్రిమరత్నాలు. 
చూడ్డానికీ అందంగా ఉంటాయి. అవి నాటకాలలోని కథలవలె మన ఇష్టానిష్టాల 


ప్రకారం. మన సౌలభ్యానిక్రి మన అనందానికి కల్పించుకున్నట్టివి. వాటిద్వారా 
సత్య దర్శనం కాదు, 


(ప్రశ్న ముఖ 5 


సరే ఈ నాలుగు రకాల విగ్రహాలను (అంటే మన విశ్వాసాలు ఛాంద 


సాలు, అపోహలు ' తొలగించుకొన్న తర్వాత, సత్యాన్ని ఎలా అన్వేషించాలి? 
ఏ కొత్త పద్దతిలో అన్వేషించాలి? 


సందేహం (40౪00 ముఖ్యం. ప్రతిదాన్ని ప్రశ్నించి తరచి చూడాలి.. 


ముందుగా ఒక విషయానికి సంబంధించిన ప్రత్యేక విశేషాలన్నీ సేకరిం 


చాలి. వాటిని ఒక (క్రమపద్దతిలో వర్గీకరించాలి, వాటినుంచి కొన్ని సాధారణ 
సూత్రాలను రాబట్టూరి. 


194 వళ (దర్శ గనం 


ఆ సూత్రాల నిగ్గు తేల్చడానికి కొత్త ప్రయోగాలు చేయాలి. వాటినుంచి 
నూతన సత్యాలను పిండాలి. ముందు తాత్కాలిక ప్రతిపాదన ( హైపోథీసిస్‌), 
తర్వాత ప్రయోగం ఆ పిదప సిద్దాంతం-- అదీ క్రమం. ఇదే ఇండక్రిన్‌ పద్దతి. 


ఉదాహరణకు ఉష్ణం అంటే ఏమిటని (ప్రశ్న వేసుకున్న ప్పుడు దానికి సమా 
ధానం కోసం కొన్ని (ప్రయోగాలు చేయవలసి వుంటుంది. ఉష్టం పెరిగితే ఏది 
పెరుగుతుంది? ఉష్ణం తగ్గితే ఏది తగ్గుతుంది? బేకన్‌ ఈ వ్రశ్నలు వేసుకుని 
ప్రయోగరీత్యా ఉష్ణం (hea) అంట్‌ చలనం (Motion) అని కనుగొన్నాడు. 


బేకన్‌ స్యయంగా సైంటిస్టు కాదు. తన కాలవు సైంటిస్టుల పరిశోధనలను 
అతడు పెద్దగా పట్టించుకోలేదు కూడా. కాని వైజ్ఞానిక దృక్పథానిక అత్యున్నత 
ప్రాధాన్య మివ్వడంలోనే అతని ఘనత వున్నది. అంధ యుగాలకు వీడ్కోలు 


చెప్పె ఆధునిక యుగ ప్రాభాతానికి స్వాగతం పలికిన తత్వవేత్తగా అతడు 
శాశ్వత కీర్తి పొందాడు. 





18 
హాబ్స్‌ ఊహించిన (ప్రా) కృతయుగం 


మహా భారతంలో భీముడు సౌగంధికావహరణ నిమిత్తం వెళ్లిన ఘట్టం (అర 
ణ్యపర్వం- తృతీయాశ్వాసం) పాఠకులకు జ్ఞావకం వుండే వుంటుంది. భీమునికి 
హనుమంతుడు తారస పడతాడు. నాలుగు యుగాలలోను ప్రజల ఆచార వర్త 
నాలు ఏ విధంగా వుండేనో తనకు చెప్పవలసిందిగా హనుమంతుడిని భీముడు 
ప్రార్థిస్తాడు. 

హనుమంతుడు మొదట కృతయుగాచార వర్తనాలను వర్లిస్తూ “కృతమ 
కొని కర్తవ్యంబు గృతయుగంబునందు లేదు- చతుష్పాదమగుచు ధర్మమనఘ 
వర్తిల్లు” అని చెబుతాడు. (“కృతమేవ న కర్తవ్యం-తస్మిన్కాలే యుగోత్త మే-న 
తత్ర ధర్మాః సీదన్తి- శ్షీయంతే నచవై ప్రజాః” -సంస్కృత భారతం.) 
నాలుగు యుగాలలో కృతయుగం మొదటిది. ఆ యుగంలో కృతమే తప్ప 
కర్తవ్యం లేదు. ధర్మం నాలుగుపాదాలతో నడిచేది. 


“కృతం” అంటే చేయబడినది, చర్య అని అర్ధం. “కర్తవ్యం” అంటే 
చేయదగినది, చేయవలసినది అని అర్హం. 


196  బిళ్లదర్భనం 
కృతయుగం 


అంతే, కృతయుగంలో (ప్రజలు యథేచ్చగా తమకు తోచింది చేయడమే 
తప్ప, ఇది చేయదగును ఇది చేయదగదు అనే నియమం ఉండేది కాదన్న 
మాట. ఇది పాపం, ఇది వుణ్యం - ఇది అధర్మం, ఇది ధర్మం - ఇది 
అన్యాయం, ఇది న్యాయం అనే విభాగం ఆ రోజులలో లేదు. ధర్మాధర్మ 
విభజన, లేనప్పుడు-కర్తవ్యా కర్తవ్య విభజన లేనప్పుడు “చేయబడినది! (కృతం) 
ఒకలు వుండేది. “చేయవలసింది” (కర్తవ్యం) వుండేది కాదు. 'కనుక ధర్మో 
'ల్లంఘన ప్రశ్న కూడా లేదు. అందుచేతనే ఆ యుగంలో ధర్మం నాలుగు 
పాదాల నడుస్తూ వుండే దన్న వాడుక వచ్చివుండవచ్చు. 

. కొన్ని ఎప్పుడైతే ధర్మా ధర్మ విచక్షణ ఏర్పడిందో, అవ్పుడే ధర్మోల్టంఘన 
కూడా ప్రారంభమైంది. త్రేతాయుగంలో కొద్దిగా ద్వావర యుగంలో మరి 
కొంత ఎక్కువగా, కలియుగంలో ఇంకా అధికంగా కర్తవ్యోల్లంఘన జరిగింది, 


దీన్ని పండితులు ఒప్పుకుంటారో లేదో నాకు తెలియదు. ఒప్పుకోరనే అను 
కుంటాను. కాని భారతంలో హనుమంతుడు నిర్వచించిన కృతయుగ లక్షణానికి 
ఇంతకంటె హేతుబద్ధ మైన అర్ధం నాకు కనబడడంలేదు. 


పొశ్చాత్య దార్శనికులలో కనీసం ఒక తాత్యికుడు దాదావు ఇలాంటిదే ఒకా 
నొక కృతయుగాన్ని -( కృతమేకాని కర్తవ్యం లేని ఆదిను సమాజాన్ని) దీని! 
వ్యతిరేక దృష్టినుంచి ఊహించాడు. అతడు 17వ శతాబ్రికి చెందిన బ్రిటిష్‌ 
- తత్వవేత్త థామస్‌ హాబ్స్‌, అతడు తన “లెవియథాన్‌” గ్రంథంలో ధర్మాధర్మ 
ప్రసక్తి లేని కాలాన్ని వర్ణించాడు. 


వోట్స్‌ బాల్యం 
థామస్‌ హాబ్స్‌ 1588 లో జన్మించాడు. అవి శ్చానిష్స్‌ ఆర్మడా (నౌకా 
దళం) ఇంగ్లండు వై కి దండెత్తి వస్తున్నదనే వార్త లతో (ప్రజలు భయభభాంతు 
లైపోతున్న రోజులు. అందరివలె థామస్‌ తల్లికూడా ప్రాణభయంతో గజగజ 
వణికిపోతూ వుండేదట. అప్పటికామె గర్భిణి. అ భయంతో ఆమె రెండు 


నెలలు ముందుగానే కవల కొడుకులను కన్నదట. తర్వాత రోజులలో థామస్‌ 


హాబ్స్‌ ఈ ఉదంతాన్ని |వ్రస్తావిస్తూ “నేనూ భయమూ కవల పీల్లలం” 
అనేవాడట. 


అతని తండి వేరు కూడా థామస్‌ హాబ్స్‌. కావడానికి మతగురువే 
(వికార్‌) కాని కలహ్మపియుడు, మొరటుమనిష్‌. ఒకరోజున చర్చి గుమ్మంవద్ద ' 
ఎవరితోనో దెబ్బలాటకుదిగి, ఇంటికి రావడానికి మొగంచెల్లక్క అటునుంచి 


వోట్స్‌ ఊహించిన (ప్రా) కృతయుగం 197 


అటే ఎటో పారిపోయాడు. అతని ముగ్గురు పిల్లలను పినతండ్రి చేరదీసి పెంచి 


పెద్దవారిని చేశాడు. 


hb 
ర్‌ 


థామస్‌ హాబ్స్‌ తన నాలుగవ ఏట చర్చి స్కూలులో చేరాడు. ఆరవ ఏటనే 
గ్రీకు లాటిన్‌ భావులు నేర్చాడు. పదిహేనవ ఏట ఆక్స్‌ఫర్ట్‌లో చేరాడు. ఆక్స్‌ఫర్డ్‌ 
వాతావరణం అతనికి నచ్చలేదు. త్రాగుబోతులకు, రౌడీలకు నిలయమని, మద్యా 
లయం తప్ప విద్యాలయం కాదని దాన్ని నిరసించాడు. విశ్వవిద్యాలయాలవట్ల 
అతనికి అప్పటిలో ఏర్పడిన జుగుప్పాభావం  జీవితాంతంవరకు నిలిచిపోయింది. 
విశ్వవిద్యాలయాలు కూడా అతనిపట్టు అడే అసహన భావాన్ని ప్రదర్శించేవి. 
ఉదాహరణకు అతని “లెవియథాన్‌” గంథం వెలువడినప్పుడు దాన్ని ఆక్స్‌ఫర్డ్‌, 
కేంట్రిడ్డ్‌ విశ్వవిద్యాలయాలలో తగులబెట్టారు. 


దేశాటన 


వోబ్స్‌ విద్యాభ్యాసం 1608 నాటికి వూర్తి అయింది. ఆ పిదవ విలియం 
క్యావెండిష్స్‌ అనే ధనికుని కుమారునికి ఉపాధ్యాయుడుగా కుదురుకున్నాడు. 
శిష్యునితోపాటు 1610 లో (ఫ్రాన్స్‌, ఇటలీ దేశాలలో వర్యటించాడు. ఆ పిదవ 
మరి రెండుసార్లు యూరోపియన్‌ దేశాలలో పర్యటించే అవకాశం కలిగింది. గరీ 
లియో దేకార్త్‌ మొదలైన విజ్ఞానవేత్తలతో తత్వ'వేత్తలతో అతనికి పరిచయాలు 
ఏర్పడ్డాయి. బేకన్‌ తన రచనలు డిక్టేట్‌ చేస్తుంటే ఇతడు వాసుకునేవాడు. 


ఇలా వుండగా కొంత కాలానికి ఇంగ్రండులో అంతర్యుద్ధం ప్రారంభం కానున్న 
సూచనలు కనిపించాయి. తన రాజకీయ భావాల కారణంగా తనకు ఎక్కడ 
అపాయం వాటిబ్లతుందోననే భయంతో పారిస్‌ పారిపోయాడు. అక్కడ వద 
కొండేళ్ల వ్రవాస జీవితం గడిపాడు. ఈలోగా మొదటి ఛార్లెస్‌ శిరశ్ళేదం 
(1649), క్రామ్‌వెల్‌ అధికారానికి రావడం జరిగింది. ఆ రోజులలోనే హాబ్స్‌ . 
తన చిరకీర్తికి కారణమైన “లెవియథాన్‌” రచించాడు. దానిలో అతడు వ్యక్తం 
చేసిన రాజకీయ, తాత్విక భావాలు పారిస్‌లో (ప్రవాసులుగా వుంటున్న బ్రిటిష్‌. 
రాజభక్తులకు, (ఫైంచి మతాధికారులకు కూడా ఆగ్రహం కలిగించాయి. పారి 
స్‌లో ప్రతికూల వాతావరణం ఏర్పడింది. ఇక అక్కడ వుండడం శ్షేమం 
కాదని మళ్లీ లండన్‌ పారిపోయాడు. అక్కడ |క్రామ్‌వెల్‌ ప్రభుత్వంతో రాజ్‌ 
వడి స్థిరపడ్డాడు. 


హాబ్బ్‌ వృద్దాప్యం 
కొన్నాళ్లకు మళ్లీ స్లూవర్షులు అధికారానికి వచ్చారు. రెండవ ఛార్లెస్‌ 
(1660) రాజు అయ్యాడు. పారిస్‌ (ప్రవాసకాలంలో హాబ్స్‌ ప్రిన్స్‌ ఛార్రె 


198 విశ దర్శనం 


స్‌కు గణితశా ప్రోపాధ్యాయత్వం వహించాడు. ఆ గౌరవభావంతో రాజు ఛార్లెస్‌ 
తన గురువును చేరదీశాడు. రాజానుగ్రహం సంపాదించినా చర్చితో అతనికి 


యథాప్రకారంగా విరోధం కొనసాగింది. అతడు నాస్తికుడని చర్చి అధికారులు 
నిందించారు. 


అప్పటికే హాబ్స్‌ వృద్దుడయ్యాడు. అయినా ఇంకా పెక్కేళ్లు-వండు 
ముదుసలి అయ్యేవరకు- -జీవించాడు. మనిషి ఆజానుబాహుడు, దృఢగాత్రుడు, 
దృఢచిత్తుడు కూడా. డెబ్బయి అయిదవ ఏట కూడా "టెన్నిస్‌ ఆడేవాడు, 
పొటలు పాడేవాడు. గ్రీకు, లాటిన్‌ భాషలు కొట్టిన పిండి. తన 84 వ ఏట 
లాటిన్‌ లో ఆత్మ కథాకావ్యం రచించాడు. 86. వ ఏట ఇరియడ్‌, ఒడిస్సీ 
కావ్యాలను ఇంగ్లీషులోకి అనువదించాడు. 90 ఏళ్లు వచ్చినా రచనా వ్యాసంగం 
విరమించలేదు. 1679 లో 91 వ ఏట కాలధర్మం చెందాడు. 


తాత్వికంగా హాబ్స్‌ భౌతికవాది (0424041210, ప్రయోజనవాది (Utilitaran); 
జ్ఞానశా,స్త్ర (Epistemology) రీత్యా అనుభవవాది (EMpiricist). అయితే, మతాన్ని 
గట్టిగా విమర్శించలేదు. దేవుడున్నాడని అంగీకరించాడు. దేవుడు సృష్టికర్తే 
నని కాని అతడు ఏ విధంగా వుంటాడన్నది ఏ హేతుపద్దతి ద్వారాను 


కనుగొనలేమని, అందుచేత తత్వశాస్త్రం (Philosophy) దేవునితో (ప్రమేయం 
వెట్టుకోరాదని అన్నాడు. 


అెవియథాన్‌ 


హాబ్స్‌ (గ్రంథా లన్నిటిలోకి ముఖ్యమైనది, “రెనియథాన్‌”. ఇది అతని 
రాజకీయ సిద్దాంత (గంధం. రాజ్యం (state) అంటే ఏమిటి? అది ఎందుకు, ఏ 
విధంగా ఏర్పడింది? ఏది ఉత్తమ రాజ్యవ్యవస్థ? మొదలైన ప్రశ్నలను దానిలో 
అతడు కూలంకషంగా చర్చించాడు. దాన్ని ఆధునిక 'కాలంలో మొద్దమొదటి 
రాజకీయ దర్శన గ్రంథంగా పరిగణిస్తున్నారు. ఆ తరువాతి రాజకీయ దార్శనికు 
లవై దాని ప్రభావం ఎంతో వున్నది. ఎన్నో అనంతర రాజకీయ సిద్ధాంతాలకు 
అది (ప్రేరణ ఇచ్చింది. నేడు మాత్రం దాని విలువ చారిత్రకం మాత్రమే. 


“లెవియథాన్‌” అంటే తిమింగిలం. అది శక్తిమంతమైన పెద్ద జంతువు. 


దానితో రాజ్యవ్యవస్టను హాబ్స్‌ పోల్చాడు, తిమింగిలం వలె రాజ్యం అమిత 
శక్తి సంపన్నమైనది కనుక ఆ పోలిక తీసుకువచ్చాడు. 


“లెవియథాన్‌” 1651 లో ప్రచురితమైంది. మొదటి ఎడిషన్‌ అట్టు 
మీద ఒక (బ్రహ్మాండమైన మానవ రూపాన్ని, ఆ మానవుని లోవల చిన్నచిన్న 
రూపాలలో మానవు లనేకులను చిత్రించిన బొమ్మను ముద్రించారు. ఆ 


వోబ్స్‌. ఊహించిన (ప్రా) కృతయుగం 199 


మహామానవుడు రాజ్యానికి ప్రతీక. అనేక మానవులు కలిసి సృష్టించారు కనుక 
అది అధిమానవుడు. ఆ అధిమానవ దేహానికి పప్రాణస్పందన కలిగించే ఆత్మ 
. సార్వభౌమత్వం (507జజబ్ర్రు. అధికారులు కీళ్ళు. (ప్రజలకు రాజు ప్రసాదించే 
శిక్షా వురస్కారాలు నాడులు. ప్రజల సంపద దాని బలం. అది చేసే వని 
ప్రజల రక్షణ. సలహాలిచ్చే మంత్రులు దాని జ్ఞాపకశక్తి. న్యాయశాసనాలు 
దాని వివేచన శక్తి. (ప్రజల అన్యోన్య సహకారం దాని ఆరోగ్యం. రాజద్రోహం 
అనారోగ్యం. అంతర్యుద్ధం మృత్యువు. 


హాబ్స్‌ చింతన 


హాబ్స్‌ రాజకీయ సిద్దాంతాన్ని తెలుసుకొనడానికి ముందు క్లుప్తంగా అతని 
తత్వదృష్టిని పరిశీలిద్దాము. 

ప్రపంచంలో ఏదైతే వున్నదో అదంతా పదార్హమే (Matte. ఏదై తే 
కనబడు తున్నదో, లేదా ఇంద్రియానుభవంలోకి వస్తున్నదో అదంతా చలనమే 
(motion). వస్తువులు: వాటి చలనం-ఇవే యాథార్హ్య సమస్తం (1021 reality). 
మానవుడు కూడా చలిస్తున్న కణాల కలయిక. 

చలనానికి ఆదికొరణం లేదు. చలనం అనాది, అనంతం. ఒక వస్తువు 
చలనం మరొక వస్తువువై పనిచేసి దాని చలనానికి కారణ మవుతుంది. ఇదే 
కారణం (యంలగాన్సు కార్యం (eff) గాను మనకు కనిపిస్తుంది. శూన్యస్థలం 
అనేది లేదు. మొత్తం స్థలం (392౭) పదార్ధంతో నిండివుంది. కణాలమధ్య 
ఖాళీ స్టలంవలె కనబడేది కూడా ఈథర్‌ అనే సూక్ష్మపదార్హంతో నిండివుంది. 
ఈథర్‌ ద్వారానే ఒక వస్తువు చలనం మరొక వస్తువుకు సంక్రమిస్తుంది. 
కనుక చలనం (ప్రవాహ సదృశమైనది. 


జొన కారణం 
శా 


మనకు. జ్ఞానం ఎలా కలుగుతున్నది? యాంత్రికమైన చలనమే జ్ఞానానికి 
కారణం. సమస్త జ్ఞానం ఇంద్రియానుభవం ద్వారానే సిద్దిస్తున్నది. బాహ్య వస్తువు 
చలనం మన ఇంద్రియాలవై వని చేస్తుంది. దానివల్ల ఇంద్రియాలలో చలనం 
కలుగుతుంది. వీటినే సంవేదనలు ($ం1264019ఏ అంటాము. ఈ సంవేదనలు 
నాడులద్వారా మెదడుకు వెడతాయి. అక్కడినుంచి గుండెకు పయనిస్తాయి. 
దానినుంచి ప్రతిస్పందన (Reaction) జరుగుతుంది. అప్పుడు మనకు చెలువల 
ఒకానొక వస్తువు కలదని తెలియ వస్తుంది. 


కంటితో చూసే రంగులు, చెవితో వినే ధ్వనులు స్పర్శతో తెలిసే గట్టి 
దనం మొదలైనవి, ముక్కుతో గ్రహించే వాసన్క నాలుక గ్రహించే రుచి-ఇవన్నీ 


200 . 'విశ్శదర్భ్శనం 


స్వతహాగా తయా బాహ్యవస్తువులలోని గుణాలు (41211౭5) కావు. అయా 
, వస్తువులు మన ఇంద్రియాలపవై పనిచేసినప్పుడు కలిగే సంవేదనలే ఆయా 
గుణాలుగా భాసిస్తు న్నాయి. సంవేదనలకు కారణం బాబ్యా వస్తువే. కొని, 
సంవేదనలు బొహ్యవస్తు లక్షణాలు కావు. మన సంచేదనలక్కు బాహ్యావస్తువుకు 
పోరిక లేదు. బాహ్యావస్తువులలోని చలనమే మనకు రంగు, ధ్వని మొదలైన 


సంవేదనలుగా  తెలియవస్తున్నాయి. అందుచేత మనకు ఇంద్రియగోచరమయ్యే 
ప్రపంచం వేరు బాహ్య ప్రపంచం. వేరు. 


జ్లావకశక్తి (M౭mMంగ, భావనాశక్తి (iMagination) అంటే ఏమిటి? ఇవి 

కూడా భౌతిక చలనంవల్ల ఏర్పడుతున్నట్టివే. 
శీణిస్తున్న ఇంద్రియ జ్ఞానం 

ఏ వస్తువైనా ఏదీ అడ్డురానంత కాలం అలా సూటిగా వయనిస్తూనే 
వుంటుంది. ఏదైనా అడ్డువస్తే దాని 'చలనం వెంటనేగాన్సి నెమ్మదిగాగాని 
ఆగిపోతుంది. అల్లాగే మన సంచేదనలు కూడా. కళ్లు తెరిచి చూస్తున్నప్పుడు 
దృష్టికి సంబంధించిన సంవేదన కలుగుతుంది. కళ్లు మూసుకున్నప్పుడు సంవేదన 
ఆగిపోతుంది. కాని ఆ సంవేదన మనలో కలిగించిన సంస్పందన జ్ఞాపకంగా, 
లేదా భావనగా మిగిలిపోతుంది. దీనికే “క్షీణిస్తున్న ఇంద్రియ జ్ఞానం” (464% 
5౭158) అని హోబ్స్‌ పేరు వెట్టాడు. నిద్రపోతున్నప్పుడు కూడా భావన వని 
చేస్తుంకే అది కలగా కనిపిస్తుంది. మేల్కొని వున్నప్పుడు మనస్సులో ఇంద్రియ 
జ్ఞానం యొక్క ప్రతిబింబాలు (iMpressions) ఆలోచనల రూపంలో ఒకదాని 
తర్వాత ఒకటి వచ్చి పోతుంటాయి. వీటిని ఒక క్రమపద్దతిలో అమర్చితే 
జ్ఞానం (Knowletge గా పరిణమిస్తుంది. 

మనస్సు (64) అంటే ఏమిటి? మెదడులో కలిగే స్పందనే మనస్సు. 
దానిలో కలిగే ప్రతిస్పందనే ఆలోచన. జ్ఞానం సంపాదించే శక్తితోపాటి (ప్రేరణ 


కలిగించే శక్తికూడా మనస్సుకు వుంది. ఈ శక్తివల్ల మనస్సు శరీరానికి 
చలనం కలగజేస్తుంది. - 


ప్రతిప్రాణి సుఖాన్ని కోరుతుంది. బాధను నిరాకరిస్తుంది. మన శరీరం 
కొన్ని వస్తువులకు అభిముఖంగాను, నురికొన్నిటికి తిరోముఖంగాను చలిస్తుంది. 
అభిముఖంగా చలించితే ఆ వస్తువు సుఖం కలిగించే దన్నమాట. తిరోముఖంగా 
చలించితే అడి బాధ కలిగించే దన్నమాట. ' మన రాగద్వేషాలకు ఇదే కారణం. 


ఈ యాంత్రిక భౌతికవాదం (MeChaniCal Materialism) వునాదివై హాబ్స్‌ 
తన రాజకీయ శాస్త్ర, సౌధాన్ని నిర్మించాడు. 


నోట్స్‌ ఊహించిన (ప్రా) కృతయుగం 201 


ప్రతి మానవుడు స్వీయ సుఖానికై ప్రయత్నిస్తాడు. తన ప్రాణభద్రతకు, , 
దేహ రక్షణకు, స్వసుఖానికి ఏ వస్తువు అవసరమో దాన్ని ఏ విధంగానైనా 
సంపాదించడానికి యత్నిస్తాడు. అలా (ప్రయత్నించడం అతనికి ప్రకృతి ప్రసా 
దించిన హక్కు, దానికి సహజమైన హక్కు (right of nature) అని హాబ్స్‌ పేరు 
వెట్టాడు. 


మానవ స్వభావం 


'స్వీయసుఖమే పరమౌార్హం కనుక మానవుడు స్వతహాగా స్వార్ధపరుడు, 
నీచుడు, క్రూరుడు అవుతాడు. అరిస్టాటిల్‌ మానవుడు సంఘజంతువు (042 
is a social animal) అన్నాడు, నరునిలో స్వభావతః దయ (పేమ సహకారం 
వంటి సాంఘిక లక్షణా లున్నాయని, కనుకనే సంఘజీవి అయ్యాడని అరిస్టాటిల్‌ 
భావం. దీన్ని హాబ్స్‌ ఖండించాడు. మనిషి జన్మతః సంఘ వ్యతిరేక జంతువని, 
స్వార్హపరుడని హాబ్స్‌ భావించాడు. 


మానవు లందరికి సమాన స్వేచ్చ, సమాన శక్తి యుక్తులు వున్నాయి. ఒక 
రికి దేహబలం ఎక్కువగా వుంశే- మరొకరికి బుద్దిబలం ఎక్కువగా వుంటుంది. 
మొత్తంపై మానవులు దాదాపుగా సమాన శక్తి వ మంతులు. 


అటువంటి మానవులు స ప్రసుఖంకోసం ప్రయత్నించడంలో, ఒకరికం టె ఒకరు 
అధిక గౌరవం సంపాదించడానికి, ఒకరివై ఒకరు అధికారం చెలాయించడా 
నికీ పోటీపడడంలో సంఘర్షిస్తారు. ఎవరెక్కువ బలశాలురైతే వారు గెలుస్తారు; 
రెండవవారు నశిస్తారు. ఈ "సోటీవల్ల మానవులలో నిరంతర యుద్దస్థితి "ఏర్ప 
డుతుంది. ఎడతెగని యుద్దం జరుగుతుందని కాదు. కాని యుద్ద ప్రమాదం, 
ప్రాణాపాయం నిరంతరం పొంచి చూస్తుంటాయి. వాటినుంచి స్వీయ రక్ష 


ణకు మానవులు సకలోపాయాలను అవలంబిస్తారు. అదే మానవుల సహజస్థితి 
(state of naturé.) 


ఆ స్థితిలో న్యాయన్యాయాలు, ధర్మాధర్మాల ప్రసక్తి లేదు. .మంచీ చెడు 
ప్రసక్తి 'శేదు. మానవులను అదుపుచేసే అధిశకి (super power) లేదు కనుక 
శాసనం (12 - లేదు. శొసనం లేకపోతే శాసనోల్లంఘన లేదు. “కృతం 
తప్ప కర్తవ్యం లేదు. ఈ అధ్యాయం మొదట్లో చెప్పినట్టు దాన్ని కృతయు 
గంగా ేర్కొనడానికి ఇష్టవడని వారు “ ప్రాకృతయుగంి' (original state) గా 
పేరు పెట్టవచ్చు. లేదా “వికృతయుగంి(1nnat1r2] st219గా పేరు వెట్టవచ్చు. 
ఏమైనా అటువంటి స్థితి ఆదిమకాలంలో వుండేదని హాబ్స్‌ భావించాడు. 


శాంతికి ఆరాటం 
హవానా 


కాని నిరంతర యుద్ద స్రితివల్ల, శాసన రాహిత్యంవల్ల మానవులు తాము 


202 విశ (దర్శ నం 


కోరుకున్న సుభాన్ని _ పొందలేక పోతారు. ప్రాణ భద్రత లేకుండా పోతుంది. 
అ స్టితిలో వారు తమ సహజస్థితికి వ్యతిరేక దిశలో ప్రయాణిస్తారు. అధే 
శాంతికి అభిముఖు లపుతారు. దీన్ని మొదటి ప్రాకృతిక సూత్రం (15015 
of nature) గ హాబ్స్‌ పేర్కొన్నాడు. _ 


అయితే 'శాంతి సంస్థావనకు ఏమి చేయాలి? (ప్రతి వ్యక్తి తనకు ప్రకృతి 
సిద్దంగా లభించిన స్వేచ్చను, హక్కులను పరిమితం చేసుకోవాలి. తనకు ఎంత 
స్వేచ్చ వుండాలని కోరుకుంటాడో అంతే స్వేచ్చను ఇతరులకు ఇవ్వవలసి 
"వుంటుంది. అంశయే తన స్వేచ్చలో కొంత త్యాగం చేయవలసివుంటుంది, 
భారతంలో చెప్పినట్టు “ఒరులేయవి 'యొనరించిన- నరవర! అప్రియంబు తన 
మనంబున కగు దా- నొరులకు నవి సేయకునికి-పరాయణము పరమ ధర్మవథ 
ముల కెల్లన్‌” అనే సూత్రం అప్పుడు మానవులు పరస్పరం వర్తి ంవజేసుకుంటారు, 
ఇందుకోసం నారు తమలో తాము ఒక ఒప్పందానికి వస్తారు. ఇదే హాబ్స్‌ 
తర్వాతి. కాలంలో రాజకీయ శాస్త్రంలో ప్రసిద్దమైన “సోషల్‌ కాంట్రాక్ట్‌” 
ఇది రెండవ (ప్రాకృతిక సూత్రం ($60026 law of nature). 

మానవులు అలా వదులుకున్న స్వేచ్చను ఎవరికివ్వారి? ఒక సార్వభౌమ 
వ్యవస్త (50౪౭7౭|3౧)కు ఇవ్వాలి. తమలో ఒకరి నుంచి ఒకరికి రక్షణకోసం, 
తమను అదుపుచేయడానికి తమవై మరొక మానవ సంఘం, లేదా దేశం 
దురాక్రమణ చేస్తే తమను రక్షించడానికి ఆ సార్వభౌను వ్యవస్థకు సర్వా 
ధికారాలు అప్పగించాలి. అప్పుడు మానవులగుంవు ఒక సంఘంగా, రాజ్యంగా 
వ్యవేస్టీకృత మవుతుంది. దానిపై అధికారం సార్వభౌమునికి సంక్రమిస్తుంది. 


సోషల్‌ కాంట్రాక్ట్‌ 
ఒవ్సేందం (S0Cial contract) వ్యక్తుల మధ్యనే తప్ప, ప్రజలకు, సార్వభౌము 


నికి మధ్య కాదు. సార్వభౌమునికి సర్వాధికారాలు అప్పగించడంవరకే ప్రజల 
బాధ్యత. ఆ తర్వాత వాటిని ఉపసంహరించే హక్కు ప్రజలకు లేదు. 


అయితే, (ప్రజలు తను అన్ని హక్కులను వదలుకోరు. యుద్ధంనుంచి, 
దురాక్రమణనుంచి, అశాంతి నుంచి తమ రక్షణ నిమిత్తం మాత్రమే వారు 
తమ హక్కులు వదులుకుంటారు. కాన్కి స్వీయ రక్షణకు తమకుగల హక్కును 
వదులుకోరు. అంటే- ఏ సార్వభౌముడూ తన ప్రజలలో ఏ వ్యక్తీ తనకు 


తాను హోని చేసుకునేటట్టు, తనకు తాను వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పుకునేటట్టు 
శాసించలేడు. అలా శాసిస్తే ఎదురుతిరిగే హక్కు వ్యక్తికి వుంటుంది. 


ప్రజలు తమ స్వేచ్చను వదులుకున్న తర్వాత సార్వభౌముడు వారికి ఎంత 


వోట్‌ ఊపొంచిన (ప్రా క్రుతయుగం 203 


స్వేచ్చ ఇస్తే అంతే స్వేచ్చ వారికి వుంటుంది. కాని శాసనాలు మౌనంగా 
వున్న సందర్భాలలో వారు యథేచ్చగా ప్రవర్తించవచ్చు. స్వేచ్చగా తమ వృత్తి 
వ్యాపారాలు చేసుకోవచ్చు. శాసనం లేనిచోట శాసనోల్లంఘన లేదు కదా? 

సార్వభౌముడు ప్రజల యోగశ్షేమాలకు అవసరమైన శాసనాలు చేస్తాడు. 
బలప్రయోగంతో వాటిని అమలుచేస్తాడు. ధిక్కరించినవారిని శిక్షిస్తాడు. ప్రజ్ఞా 


శాలురను . సత్కరిస్తాడు. ప్రజలు ఏ మతం అవలంబించాలో శాసిస్తాడు. విద్య 
ఎలొ వుండాలో నిర్ణయిస్తాడు. 


కాని (ప్రజల రక్షణకు యోగత్నేమాలకు, సుఖ జీవనానికి వూవీపడిన 
మేరకే సార్వభౌమునికి సర్వాధికారా లుంటాయి. ఆ మేరకే ప్రజలు అతడి 


ఆజ్ఞను శిరసావహిస్తారు. ఆ బాధ్యతలో అతడు విఫలుడైతే అతడిని తొలగించే 
పొక్కు ప్రజలకు వుంటుంది. | 


రాజరికం (శే పం 

అన్ని రాజ్య వ్యవస్థలలోకి రాజరికం (MOnarchy) (శ్రేష్టమని హాబ్స్‌ భావిం 
చాడు. దానితర్వాత |ప్రజాసా ఏమ్యం (dem, దాని తరా త కొద్దిమంది 
విశిష్ట పౌరుల వ్యవస్థ (23002౬). అందుచేత సార్వభౌమాధికారం. ఒక 
వ్యక్తి (రాజులో కేంద్రీకృతం కావచ్చు. లేక ఒక పార్లమెంటులో కేంద్రికృతం 
కావచ్చు. 

రాజు సార్వభౌముడై తే అధికార దుర్వినియోగం జరగదా? అతడు చండ 
శాసనుడు కాడా? కావచ్చు. 'కొన్సి (ప్రజలు అరాచక స్థితిలో ప్రాణ భద్రతలళేని 
“సహజస్టీతి” లో జీవించడంకంటు రాజరికంలో బ్రతకడమే మేలుకదా అని హాబ్స్‌ 
ప్రశ్నిస్తాడు. నిజానికి రాజు వరిపాలకుడైతే ప్రజల కష్టసుఖాలతో తాదాత్మ్యం 
పొందుతాడు. ప్రజల తాత్కాలి కోోద్రేకాలను బట్టికాక, నిజంగా ప్రజలకు వీది 


మంచిదో నిర్ణయించి చేస్తాడు. నిపుణుల సలహాలను అడిగి స్వీకరిస్తాడు. |ప్రజా 
స్వామ్యంలో ఇలాంటి సౌకర్యం లేదని హాబ్స్‌ అభిప్రాయపడ్డాడు. 


మొత్తంపై హాబ్స్‌ రాజరికవాది. అందులోను సార్వభౌమునికి తిరుగులేని 
సంవూర్గాధికారం వుండాలనే అతివాది (2050142630. ఇది ఆధునికకాలవు (ప్రజా 
స్వామ్య భావాలకు పూర్తిగా విరుద్దమైన వాదం. దీన్ని ఈనాడు ఎవరూ అంగీ 
కరించలేరు. అయితే నవీనయుగంలో క్రమక్రమంగా లిబరలిజం, ప్రజాస్వామ్య 
సిద్దాంతం పొందిన పరిణామాల చరిత్రలో దాని కొక ప్రముఖ స్తానం వున్నదని 
మాత్రం చెప్పవచ్చు. 





10 
తర్కం దా (రా 


దేవుడిని నిరూపించిన దే కార్‌ 


66 
"నేను ఆలోచిస్తున్నాను కనుక నేను వున్నాను. 1 think, therefore I am”- 
పాశ్చాత్యుల తత్వశా,స్త్రంలో ఇది సుప్రసిద్ధమైన వాక్యం. 
ఈ వాక్యకారుడు (ఫెంచి తత్వవేత్త రీనీ దే కార్త్‌, (Rene Descartes) 


పాశ్చాత్యుల తత్వశా,స్త్రాన్ని అతడు సమూలంగా మార్చివేశాడు. కనుకనే 


అతనికి ఆధునిక తత్వశాస్త్ర, జనకుడు (father 0f Modern philosophy) అనేపేరు 
వచ్చింది. 


దే కార్తి ఒకదానికి కాదు- రెండు వాదాలకు జనకుడు. ఒకటి భావవాదం 
(idealism), రెండవది భౌతిక వాదం (Materialism). 


రెండూ పరస్పర విరుద్దమైనవి, ఒకటి మనస్సు, లేదా అత్మ మాత్రమే 


సత్యం, తక్కీనదంతా మిథ్య అంటుంది. రెండవది వదార్హం (18౭0 
మాత్రమే సత్యం, తక్కినదంతా మిథ్య అంటుంది. 


తర్భంద్వారా దేవుడిని నిరూపించిన దే కార్త్‌ 205 


ఖై 
భౌతిక వాదులను what పే Matter? (పదార్హం అంటే ఏమిటి?) అని 


_అడిగీతే లల గహిరే. (మనస్సు కానిది) అంటారు. భావవాదులను ' what పే 
mind? (మనస్సు అంటే ఏమిటి?) అని (ప్రశ్నిస్తే No Matter (పదార్థం 
కానిది) అని సమాధాన మిస్తారు. 


ఈ రెండు విరుద్ద వాదాలకు ఏకకాలంలో జనకుడు కావడం రీనీ దే కార్త్‌ 
తత్వ చింతనలోని విశిస్టత లేదా బలహీనత. అతడినుంచి ఉద్భుద్దమైన ఈ 
రెండు భిన్న వాదాలమధ్య సంఘర్షణ ఈనాటికీ కొనసాగుతున్నది. 


దే కార్త్‌ ఫ్రాన్సులో లా హే అనేచోట 1596 మార్చి 31వ తేదీన 
ఒక సంపన్న కుటుంబంలో జన్మించాడు. తండ్రి పార్లమెంటరీ న్యాయవాది, 
న్యాయమూర్తి కూడా. తల్లి దేకార్త్‌' వుల్టిన కొద్ది రోజులకే మరణించింది. 
అతడిని ఒక అయా పెంచింది. వుట్టడమే రోగిష్టిగా పుట్టాడు. ఎక్కువ కాలం 
విశ్రాంతిగా గడపాలని డాక్టర్లు సలహా ఇచ్చారు. అందుచేత పగటిపూట కూడా 
ఎక్కువసేపు వక్కమీద పడుకునే వుండేవాడు. 


చిన్నారి మేధావి 


చిన్ననాటినుంచి జ్ఞానార్జనపట్ట విశేషాసక్తి వుండేది. “అదేమిటి? ఇదెం 
దుకు?” అని తండ్రిని ఎప్పుడూ ప్రశ్నిస్తూ వుండేవాడు. తండ్రి ముచ్చటన ' 
డేవాడు. “నా చిన్నారి మేధావీ!” (My 1416 philosopher) అని పిలిచేవాడు. 


జెసూయిట్‌ కాలేజీలో ఎనిమిదవ ఏట చేరాడు. లాటిన్‌, గ్రీకు, ((ఫైంచి 
భాషలలో గద్య, పద్యరచనతోపాటు లాజిక్‌, నీతిశాస్త్రం, ఖగోళశాస్త్రం, తత్వ 
శాస్త్రం భౌతిక రసాయనిక శాస్త్రాలు అభ్యసించాడు. ఇంకా సంగీతం, 
నటన, గుర్రపుస్వారీ, కత్తిసాము నేర్చాడు. 


..._రోగిష్టి కావడంవల్ల అతడు మిగిలిన విద్యార్టులవలె క్లాసులకు మైముకు 
హాజరు కావాలనే నియమం వుండేది కాదు. ఇంటిలోనే. మధ్యాహ్నంవరకు 
పడుకుని చదువుకునేవాడు. పాఠ్యపుస్తకాలే కాక్క సొంతంగా ఎన్నో వుస్తకాలు 
చదివేవాడు. తోటివారి కంటు పాఠాలలో ఎప్పుడూ ముందుండేవాడు. 


కాన్సి కాలేజీ చదువు సంతృప్తి కలిగించలేదు. ఒక పండితుడు చెప్పిన 
దాన్ని మరొకడు ఖండించడంతప్ప బూజుపట్టిన పాత పుస్తకాలలో మరేమీలే 
దనిపించింది. ఏది సత్యం, ఏది అసత్యం అని తెలుసుకోవాలంటే పుస్తక 
ప్రపంచాన్ని (the world of books) కాక, (పవేంచ పుస్తకాన్ని (0001 of the 
ఇంగరు చదవాలని భావించాడు. పదహారన ఏటు కాలేజీకి స్వస్తి చెప్పాడు. 


206 విశ దర్శనం 


పారిస్‌లో కొన్నాళ్లు జులాయిగా తిరిగాడు. మిత్రులతో కలిసి తినడం, 
తాగడం, జూదం ఆడడం- ఇదీ అతని వని. గణితంలో అబాల్య మేధావి కనుక 
జూదంలో తరచుగా గెలుస్తూ వుండేవాడట. 


క్రమంగా ఆరోగ్యం బాగువడింది. మనిషి పిడుగులా తయారయ్యాడు. 
1618 లో హాలెండ్‌ వెళ్లి ప్రిన్స్‌ ఆఫ్‌ ఆరెంజ్‌ సైన్యంలో చేరాడు. ఆ తర్వాత 
బవేరియన్‌, హంగేరియన్‌ సైన్యాలలో పనిచేశాడు. యుద్ద ప్రియుడు కాదు. 
కేవలం వ్యాయామంకోసం, ఆరోగ్యాభివృద్దికోసం సైనిక జీవితం కోరుకున్నాడు. 
కాన్సి కొన్నాళ్లకు ఆ జీవితం మొగం మొత్తింది. 


గణీత పాండిత్యం 


దేకార్స్‌ తత్వవేత్త కావడానికి ముందు గణితవేత్త. గణితంలోనే కాదు- 
ఫిజిక్స్‌ కెమిస్ట్రీ, శరీరశాస్త్రం, మనస్తత్వశాస్త్రం, ఖగోళశా స్రాలో అతడెన్నో 
మౌలిక విషయాలు కనుగొన్నాడు. కాని గణిత శ్వ్యాస్త్రంలో అతడు చేసిన 
కృషి అన్నిటిలోకి గొప్పది. ముఖ్యంగా దీజగణితాన్ని (ఆర్తీ బా) రేఖా గణితా 
నికి (జ్యామెట్రే) అన్యయించడంలో అతని (ప్రతిభ ద్యోతక మవుతుంది. అతని 
కృషి ఫలితాన్ని ఎనలిటిక్‌ జ్యామెట్రే లేదా కోఆర్లినేట్‌ జ్యామెటీ అంటారు. 
అతని వేరు మీదుగా “కార్టీజియన్‌ సిస్టం” అని కూడా అంటారు. 


పాశ్చాత్య తత్వవేత్తలలో గణిత వేత్తలు చాలామంది వున్నారు. పితాగరస్‌ 
గురించి మనం ఇంతకుముందే తెలుసుకున్నాము. ప్లేటో కూడా గణిత ప్రియుడే. 
అట్టివారిలో దేకార్త్‌ మరొకడు. నిజానికి అతని తత్వచింతన గణితశాస్త్రం 
వునాదివై నిర్మించిన భవ్యభవనం. 


గణితశాస్త్రం స్వతస్పిద్ధసత్యాలతో ప్రారంభ మవుతుంది. సరళ సూత్రా 
లతో ప్రారంభించి, పోనుపోను సంక్షిష్ట సూత్రాలను కనుగొంటాము. ఇది 
డిడక్షివ్‌ పద్దతి. స్వతస్సిద్ద సత్యాలనుంచి కొత్తవి, మనకు అదివరకు తెలియనివి 
అయిన ఉన్నత సత్యాలను కనుగొనడమే ఈ సంవిధాన రహస్యం. ఇది బేకన్‌ 
“ఇండక్రిన్‌” పద్దతికి భిన్న మైనది. 


గణితంలో రెండు రెళ్ళు నాలుగు అనేది ఒక న స్యతస్సిద్ద సత్యం. త్రుభుజంలో 
మూడు కోణాల మొత్తం రెండు సనుకోణాల మొత్తానికి సమానమనేది 
మరొక స్వతస్పిద్ద సత్యం. ఇవి (తికాలాబాధిత సత్యాలు. తత్వశాస్త్రం 
కూడా ఇలాంటి స్వతసిద్ధ సత్యాలను కనుగొనగలిగితే ప్రపంచ _ స్వభావం 
గురించిన వివిధ వాదాల గందరగోళం తగ్గిపోతుంది. ఈ విశ్వాసంతో దేకార్త్‌ 
తత్వాన్వేషణకు ఉవ(క్రమించాడు. 


తర్కీంద్నారా దేవుడిని నిరూవీంచిన దే కార్త్‌ 207 
ఒకనాటి కల 


ఒకనాడు అతనికొక కల వచ్చిందట. చర్చినుంచి పెనుగాలి అతడిని తరిమి 
వేస్తోంది. ఇంతలో ఒక' ఉరుము వినబడింది. చేతిలో తెరిచిన నిఘంటువులో 
“నేను ఎటువంటి జీవితం గడపారి?” అనే వాక్యం కనబడింది. ఈ స్వప్నా 
నికి అర్హం ఏమిటని ఆలోచించి చివరికి తానింతకాలం జులాయిగా. తిరగడం 
పొరపాలైందనిి తనను సత్యదేవత వర్ణన్య కంఠంతో ప్రబోధిస్తోందని, ఇకవై 
సత్యాన్వేషణే తన జీవిత లక్ష్యమని ఒక స్టిర నిర్ణయానికి వచ్చాడు. 


ఇందుకు ఏకాంతవాసం కావాలి. ఎలా? అప్పటికే అతని పేరు యూర 
పిలో మారు[మోగిపోతోంది. ఎక్కడికి వెడితే అక్కడికి. మిత్రులు, అభిమానులు 
మూగేవారు. లాభంలేదని 1628 లో హాలెండ్‌ వెళ్ళాడు. స్థిరపడ్డాడు. అక్కడ 
ఇరవై ఏళ్లు ఏకాంత జీవితం గడిపాడు. ఆ ఇరవై ఏళ్లలో మిత్రులకు తెలి 
యకుండా వుండడం కోసం 18 సార్టు మకాం మార్చాడు. 


ఆ అజ్ఞాత జీవిత కాలంలో ఉద్గుంథాలెన్నో రచించాడు. తన 33 వ 
ఏట “ప్రపంచం” (laMonde) అనే (గంథం రచించాడు. దానిలో కోపర్ని 
కస్‌ సిద్దాంతాన్ని బలవరిచాడు. భూమి సూర్యుడి చుట్టూ తిరుగుతున్నదని, 
విశ్వం అనంతమని వ్రాశాడు, కొని ఇది మత విరుద్ధ సిద్దాంతం. గరీలియోకు 
పట్టిన గతే తనకు కూడా పడుతుందని భయవడి ఆ [గ్రంథాన్ని (వ్రచురించ 
కుండా దాచివేశాడు. అతని మరణానంతరంగాని ఆ [గ్రంథంలోని కొన్ని భాగాలు 
ప్రచురణకు నోచుకోలేదు. 


స్వీడిష్‌, రాణీ ఆహ్వానం 


ఇలా వుండగా అతడి కీర్తి విని రాజులు రాణులు తమ ఆస్థానాలను 
అలంకరిరిచవలసిందిగా కబురు వంపేవారు. కాని అతడు వారి ఆహ్వానాలను 
తిరస్కరించేవాడు. ఒక్క స్వీడన్‌ రాణి క్రిస్టినా ఆహ్వానాన్ని మాత్రం తిరస్క 
రించ లేకపోయాడు. ఆమె మహా పట్టుదల మనిషి. రాజ్య వ్యవహారాలలోవలె 
యుద్ద విద్యలలో కూడా దిట్ట. స్వీడిప్స్‌ (ఫెంచ్‌, ఇటాలియన్‌, శ్చానిష్స్‌ 
జర్మన్‌, లాటిన్‌, గ్రీకు భాషలలో విదుషీమణి. 'సైన్సులు, అంతకంటే ఎక్కు 
వగా తత్వశా,స్త్రం అంటే చెవికోసుకునేది. 


తనకు తత్వశాస్త్రం బోధించడానికి రావలసిందిగా ఆమె ఉత్తరాలమీద 
ఉత్తరాలు గుప్పించింది. స్వీడన్‌ చలిదేశం. తనకు చలి అసలే పడదు. అయినా 
ఆమె వొత్తిడిని తట్టుకోలేక దేకార్త్‌ 1649 చివరలో స్వీడన్‌ వెళ్ళాడు. రాణి 


208 విశ్ల(దర్భనలి 


క్రీస్టినా తెల్లవారు రూమున నాలుగింటికే లేచేది. ఆమెకు వగలంతా రాజ 
కొర్యా లుంటాయి కనుక ఆ టైముకి వెళ్లి చదువు చెప్పాలి. ఇతనికేమో 
మిట్టమధ్యాహ్నం వరకు పడకపై నుంచి లేచే "అలవాటు లేదు. 


అయినా రాణిగారి ఆజ్ఞ కనుక తెల్లవారురూమున ఎముకలు కొరికే చలిలో 
గురవు బగ్గీలో వెళ్లి ఆమెకు తత్వశాస్త్ర, పాఠాలు చెప్పేవాడు. నాలుగైదు 
నెలలు గడిచాయి. అ చలికి న్యుమోనియా సోకింది. మంచం పట్టాడు. 
వ్యాధి ముదిరింది. ఆ రోజు 1650 ఫిబ్రవరి 11 వ తేదీ తెల్లవారురూము... 


“బమెంత?” అని దేకార్త్‌ అడిగాడు. 
“నాలుగెంది” అని వరిచారకుడు సమాధాన మిచ్చాడు 


“ఓ. రాణీగారు ఎదురు చూస్తూ వుంటారు. వెళ్లాలి” అని పక్కమీంచి 
లేవబోయాడు. కొని వెనక్కి పడిపోయాడు. “అవును. హంస (5011) లేచిపో 
వడానికి బ్రైమైంది. వెళ్ళాలి” అని గొణిగాడు. అంతే. మళ్లి లేవలేదు. 


ముఖ్య రచనలు 


దేకార్త్‌ రచనలలో ముఖ్యమైనవి రెండు : ఒకటా “డీస్కోర్స్‌ ఆన్‌ 


మెథడ్‌” [ప్రక్రియా మీమాంస]. రెండవది- “మెడికేషన్స్‌” [భావస్రవంతి]. 
వీటిలో అతడు తన నూతన తాత్వికచింతన అంతా పొందుపరిచాడు. 


జ్ఞానం ఎలా లభిస్తుంది? అని (ప్రశ్న వేసుకుని సందేహం ద్వారానే లభి 
స్తుందని దేకార్త్‌ సమాధానం చెప్పాడు. దీనికే తత్వశాస్త్రంలో “ోకార్డిజియన్‌ 
డౌట్‌” అని పేరు. 


జ్ఞానం అంకే వుస్తకాలు చదివితే వచ్చే విజ్ఞానమని కాదు. వుస్తకాలలో 
ఇతరుల అభిప్రాయా లుంటాయి. అవి నిజమో కాదో, ఎలా తెలుస్తుంది? 
ఎవరో చెప్పారని దేన్నీ నమ్మకూడదు. స్వయంగా తర్కించి నిగ్గు తేల్చుకోవాలి. 


అనలు సిసలైన సత్యాన్ని ఆవిష్కరించేదే ' నిజమైన జ్ఞానం." సత్యం ఎలా 
ర య జా 
వుంటుంది? ఏదైనాసరే నూటికి నూరుపాళ్లు తిరుగులేని నిజం అనిపిం 
చాలి. నాకు నేను స్పష్టంగా (౧621), విశదంగా (0యంయ్రుదర్శించగలిగినదే 
యాథార్హ్యం (7౭2i) అవుతుంది. ఏమాత్రం అనుమానం ఉన్నా అది సత్యం 
కాజాలదు. సత్యం స్వతస్పిద్ధమైనది (31 dent గా వుండాలి. దానికదే 
రుజువుతవ్న మరొకటి ఏదీ దాన్ని రుజువు చేయనక్కరలేనిదై వుండాలి. 


తర్భంద్వారా దేవుడిని నిరూపించిన దే కార్త్‌ 209 
సందేహంనుంచి సత్యం 


ఇందుకోసం ప్రతి విషయాన్ని సందేహించాలి. సందేహమే సత్యాన్వేషణకు 
సరైన సాధనం. అది చేతవుచ్చుకుని భౌతిక, పారభౌతిక తత్వ ప్రపంచంలో 
అడుగు పెట్టాలి. వూర్చులెవరో చెప్పారని దేన్నీ నమ్మరాదు. మనః కవాటాలు 
పూర్తిగా తెరిచి వుంచాలి. మన ఆలోచనలు ఎక్కడికి తీసుకువెడితే అక్కడికి 
నిర్భయంగా వెళ్ళాలి. ఏది స్పష్టంగా, విశదంగా కనిపిస్తుందో అది మాత్రమే 
యా అలి 
సత్యమని (గ్రటాంచాలి. 


ఉదాహరణకు- ఈ బాహ్య (ప్రపంచం నిజంగా వున్నదా? నా దైనందిన 
జీవితం నిజమైనదేనా? అసలు నా శరీరం యథార్ధంగా వున్నదా? ఏమో, 


చెప్పలేము. నాకు అనేక భావాలు వస్తాయి. అవన్నీ నిజమైనవేనా? ఏమో 
కాకపోవచ్చు. 


నే నిప్పుడు ఇక్కడ కూర్చుని ఎదురుగా కొన్ని వస్తువులను చూస్తున్నాను. 
అవి నిజమని, వొటిని నేను చూడడం నిజమని ఎలా చెప్పగలను? ఎందుకంటే 
కలలు వస్తాయి. కలలో ఇచే వస్తువులు చూస్తాము.ఇవే పనులు చేస్తాము. 
ఇవే భావాలు భావిస్తాము. కాన్సి అవన్నీ నిజం కావు కదా? అలాగే, 
మేలుకున్నప్పుడు మనం చూసేవి, 'చేసేవి, భావించేవి కూడా నిజం కావేమో. 
ఈ _ జాగ్రత్చ్రవంచం కూడా న్నష్న ప్రపంచం వంటిదేనేమో. 


అయితే, స్వన్నంలో చూసేవి నిజం కాకపోయినా, స్వవ్నం రావడం నిజం. 
అలాగే భౌతిక (ప్రపంచం నిజం కాకపోయినా, దాన్ని గురించి నేను భావించడం 
నిజం. మన ఆలోచనలలో సత్యం వున్నా లేకపోయినా ఆలోచించడం మటుకు 
నిజం. అది కూడా నిజం కాదని సందేహించవచ్చు ననుకోండి. కాని సందేహిం 
చడం కూడా ఆలోచనలో భాగమే. కనుక ఆలోచన వున్నది; ఆలోచించడం 
వున్నది; ఆలోచించే మనస్సు వుంది; అంశయే నేనున్నాను. 


“నేను ఆలోచిస్తున్నాను కనుక నేను వున్నాను.” 

“I think therefore I am” 

దీన్నే దేకార్త్‌ లాటిన్‌లో (c0git0, ergo sum-) అన్నాడు, 
వివరు నేను? కోహం? 


నే నెవర్ని? నేను సందేహించే వస్తువును. ఆలోచించే వస్తువును. అంతే, 
మనస్సును. నాకు శరీరం లేకపోయినా, మనస్సు లేకపోవడం జరగదు. ఎందు 


210 వశ గ (దర్శ నం 


కంటే మనస్సు వుందా లేదా అని సందేహించేది కూడా మనస్సే. అది 
లేకపోతే సందేహమే" లేదు. నేను లేకపోతే “లేను అనే ఆలోచనే కలగదు. 
కనుక నేను స్పష్టంగా, విశదంగా వున్నాను. అంటే సందేహంతో బయలుదేరి 
సందేహాతీతమైన ఒక స్వతస్సిద్దమైన సత్యాన్ని దేకార్తి కనుగొనడం జరిగింది. 


సరే-ఇంత స్పష్టమైన, విశదమైన సత్యాలు ఇంకా ఏమైనా ఉన్నాయా? 
ఉన్నాయి. ఒకటి-దేవుడు. రెండవది- నా శరీరం; అంటే భౌతిక (ప్రవంచం. 


దేవు డున్నాడని ఎలా నిరూపించగలము? 


నేను దేన్ని అయితే స్పష్టంగా, విశదంగా తెలుసుకో గలుగుతానో అది-అ 
దొక్కéలే- నిస్సందేహంగా, నిజంగా వున్నది. తక్కినవన్నీ సందేహ బాధితాలే, 


కాన్సి నేను వున్నానని సందేహాతీతంగా తేలిపోయినప్పటికి నన్ను సందేహం 
నీడవలె వెన్నాడుతూనే వుందే? నా ప్రతిభావం సందేహబాధితమే అవుతు 
న్నదే? అంటే నా అస్తిత్వం వరివూర్మం, నిర్జ్టుష్టం (62౭01) కాదన్నమాట. 
కాని నా అస్తిత్వం నిర్జుష్టం కాదంళే, నిర్జుష్టమైనది, వరివూర్ల మైనది, సందే 
హంవల్ల అబాధితమైనది వేరే ఏదో వుందన్న మాలే కదా? అదే దేవుడు. 


దేవుడు అంట? 


దేవుడు అంటు ఏమిటి? ఆయన సత్య స్వరూవుడు. పరివూర్ణ్లతామూర్తి 
(perfection). సందేహం, అనిశ్చితి, అస్తిరత, అశాశ్వతత్వం, విషాదం, |క్రోధం, ' 
ద్వేషం-ఇలాంటివి ఏవీ ఆయనను బాధించవు. ఇవన్నీ మానవ లక్షణాలు. 
కనుకనే ఇవి మనల్ని బాధిస్తాయి. ఇవి దోషాలు (IMperfections). ఇవి దోషా 
లని నేను తెలుసుకోగలుగుతున్నానంకే, ఇవి లేని దివ్యమూర్తి వేరే వుండి 
వుండాలి. అతడు వరిపూర్చుడు, అనంతుడు, అనశ రుడు సర్వ స్వతంత్రుడు, 
నర్వవ్యాపిి సర్వశక్తి సమన్వితుడు. అతడు వుండే వుండాలి. లేకపోతే ఈ 
యో లక్షణాలతో కూడిన దైవభావం నాకెలా స్టురిస్తుంది? దైవమే నాలో 


దై వభావాన్ని (శవేశ పెట్టి వుండాలి. కనుకనే దైవం. వున్నాడనే "భావం నాకు 
స్పష్టంగా విశదంగా కనిపిస్తున్నది. 


దైవభావం (అంటే పరివూర్లతాభావం) నాలో స్యతస్సిద్దంగా 'వున్నది. 
అది ఎలా కలుగుతున్నది? శూన్యంనుంచి ఏదీ రాదు. ప్రతిదానికి ఏదో కారణం 


వుంటుంది. కనుక నాలో కలిగిన దైవభావానికి కూడా కారణం ఏదో వుండి 
వుండాలి. అట్టు కారణమే దైవం. 


వైగా కార్యం (effect) లో ఎంత సత్యం వున్నదో, కనీసం అంతే సత్యం 


తర్భంద్వారా దేవుడిని నిరూపించిన దే కార్త్‌ 211 


కారణం (2158) లో వుండాలి. ఇక్కడ దైనభావం కార్యం (అం కాగా 
దైనం కారణం (యల). నాలో దైవభావం నిశ్చయంగా, నిజంగా ఏర్పడివుంది 
కనుక దానికి కారణమైన దైవం కూడా అంతే నిశ్చయంగా, నిజంగా వుండి 
వుండాలి. 


దినం, దివభావం 


అయితే దైవం వున్నాడనే భావాన్ని నాకు నేనుగా కల్పించుకున్నానేమో 
నని మీరు సందేహించవచ్చు. కాని, అది కుదరదు. తక్కువ యథార్థమైన 
వస్తువు తన కంశు ఎక్కువ యథార్థమైన వస్తువుకు కారణం కాజాలదు. దైనం 
వున్నాడని నాలో ఏర్పడిన భావం దైవం వుండడంకంటు ఎక్కువ యథార్హం 
కాదు. కనుక్క నాలోని దైవభావం దైవానికి కారణం కాజాలదు. దైవం (606) 
వులటినే దైవభావం (1462 0£ 606) కలుగుతుంది తప్ప, దైవభావం వుండ 
డంవల్ల దైవం వుండడం జరగనేరదు. 


దైవం అంకే ఏమిటి? నిర్దుష్టతా స్వరూపం (perfection). మరి నేనో? 
దోషవూరితుడిని. కనుక నేను దైవాన్ని కల్పించడం జరగదు. దైవానికి నేను 
కారణం కాజాలను. అందుచేత దేవుడున్నాడని స్పష్టమవుతున్నది. (కనీసం 
దేకార్త్‌ ఈ విధమైన తర్కం ద్వారా దైవాన్ని నిరూపించేశానని సంతృప్తివ 
డ్లాడు.) 
భొతిక (ప్రపంచం 


ఇకపోతే, భౌతిక (ప్రపంచం సంగతి చూద్దాము, భౌతిక (ప్రపంచం వున్నదా? 
భౌతిక ప్రపంచంలో భాగమే నా శరీరం. ఎందుకంటు అది కూడా భౌతిక 


పదార్హ నిర్మితమే. దాన్ని ఎలా నిరూపించడం? అది మాయ (114801) కావచ్చు 
కదా? 


ఎందుకంటే బాహ్య ప్రపంచం గురించిన ఎరుక మనకు జ్ఞానేంద్రియాల 
ద్వారా లభిస్తున్నది. కాన్సి మన జ్ఞానేంద్రియాలు నిజొనికి అజ్ఞానేంద్రియాలు 
కావచ్చు. మనకు సంవేదనలు (51326025) కలుగుతాయి. అవి (భ్రమలు 
కావచ్చు. కోరికలు కలుగుతాయి. అవి వట్టి మిథ్యాచకోరికలుకావచ్చు; మనల్ని 
అవి పెడదారి పట్టించవచ్చు. కనుక బాహ్య ప్రపంచం గురించి పంచేంద్రియాల 
ద్వారా మనకు లభించే జ్ఞానం నిజమైంది కాకపోవచ్చు. 


అయినప్పటికి బాహ్య, భౌతిక ప్రపంచం నిజంగా వున్నదనే భావం మనలో 


212 బిళ్ల (దర్శనం 


గాఢంగా దృఢంగా పాదుకొని వున్నది. దేవుడే మనలో ఆ నిశ్చయ, నిర్టి 
ష్ట్రభావం వ్రవేశ పెట్ట వుండాలి. బాహ్యా జగత్తు నిజంగా లేకపోతే . అలాంటి 
భావాన్ని ఆయన ఎందుకు ప్రవేశవెడతాడు? ప్రవేశవెడితే ఆయన మోన 
గాడు అవుతాడు కదా? కాని ఆయన వరివూర్జుడు. మోసం చేయడం ఆయన 
స్వభావం కానేరదు. కనుక బాహ్య జగత్తు నిజంగా వున్నది. మనకు ఇంద్రి 
యానుభవజ్ఞానం నిజమైన బాహ్యజగత్తువల్ల నే "కలుగుతున్నది. 


అయితే, మరి మనకి అప్పుడప్పుడు భ్రమ ఎందుకు కలుగుతుంది? మన 
జ్ఞానేంద్రియాలు మనల్ని ఎందుకు మోసగిస్తూ వుంటాయి? 


దేవుడు మనకు మన పొరపాట్లను దిద్దుకునే శక్తి కూడా ఇచ్చాడు. మనకు 

గల అవగాహన శక్తి (power of understanding - -re350n) వరిమితం. కాని నిర్ణయ 
స్వేచ్చ (Free will) అనవధికం. అంటే ఒక విషయం గురించి వాస్తవం బదుల 
అవాస్తవాన్ని, మంచిని బదులు చెడును ఎంచుకునే శక్తి మనకు సంవూర్షంగా 
వుంది. ఆ నిర్ణయ స్వేచ్చాశక్తిని నిగ్రహించుకుని, దాన్ని మన అవగాహన శక్తికి 
లొంగివుండేటట్టు చేయడంలో మన వై ఫల్యంవల్ల నే మన ఇంద్రియానుభవాలు 
మనల్ని శూసం చేస్తూ వుంటాయి. కాని అదే సమయంలో పొరపాట్లను 


సరిదిద్దుకుని సత్యాన్వేషణ యాత్రలో ముందుకు సాగిపోయే శక్తిని కూడా 
దేవుడు మన కిచ్చాడు. 


మనస్సు, శరీరం 


పోతే- మనస్సు, శరీరం వేరు వేరు అని దేకార్త్‌ భావించాడు. వాటికి 
పరస్పర సంబంధం లేదు. దేని పని అది చేసుకుపోతుంది. శరీరం వై మనస్సు 


గాని మనస్సువై శరీరంగాని పనిచేయవు. దీన్ని ద్విసత్తావాదం (జిల) 
అంటారు. 


శరీరం భౌతిక ' వస్తువు. అది యంత్రం లాంటిది. యంత్రానికిగల లక్ష 
ణాలన్నీ శరీరానికి వున్నాయి. భౌతిక వస్తువు లక్షణాలు ఏమిటి? రంగు, 
రుచ్చి వాసన, ధ్వని మొదలైనవి బాహ్యవస్తువులో స్వతస్పిద్దంగా లేవు. అవి 
బాహ్య వస్తువు జ్ఞానేంద్రియాల ద్వారా మనలో కలిగించే సంచేదనలు మౌత్రమే. 
బాహ్య వస్తువుకు గల ఏకైక స్వతస్పిద్ధ లక్షణం విస్తృతి (ల౫౭05100). ఇంటే 
వస్తువు పొడుగు వెడల్పు, మందం. ఇవి తవ్ప వస్తువుకు మరే లక్షణాలు లేవు. 


కాని మనస్సు వేరు. మనస్సుకు విస్తృతి లేదు. అది' స్థలాన్ని (59260) 
ఆక్రమించదు. మనస్సు లక్షణం ఆలోచించడం. ఆలోచనకు స్థల విస్పృతితో 
వా 


తర్భంద్యారా దేవుడిని నిరూపించిన దే కార్త్‌ 213 


నిమిత్తం లేదు. అందుచేత మనస్సు, శరీరం వూర్తిగా భిన్నమైనవి. ఒకదానిలో 
ఒకటి ఎట్టి మార్పులు తీసుకురాలేవు. 


రెందు గడియారాలు 


అయితే, దేహానికి బాధ కలిగితే అది మనస్సుకు ఎలా తెలుస్తున్నది? అంశే- 
దేహం, మనస్సు రెండూ రెండు గడియారాల వంటివి. ఒకటి ఒక టైము 
చూపిస్తోం దనుకోండి. అదే టైముకు రెండవది గంట కొడుతుం దనుకోండి. 
ఆదే విధంగా వరస్పర సంబంధం లేకపోయినా పరస్పర సమన్వయంతో పని 
చేసేటట్లు మనస్సును, శరీరాన్ని దేవుడు ఏర్పాటు చేశాడని దేకార్త్‌ అను 
యాయులైన “ఏక సమయవౌదులు” (O౯C౩si0nalist5) (ప్రతిపాదించారు. 


తన బాల్యంలో నేర్చిన దైవశా,స్త్ర, ([॥౭01ంజ) ప్రభావం, వెద్దయిన తర్వాత 
తెలుసుకున్న గరీలియో మొదలైన వారి భౌతికశాస్త్ర, పరిశోధనల (ప్రభావం 
రెండూ దేకార్త్‌లో మిళితమైనాయి. కనుకన్సే అతడు మనస్సువేర్కు దేహంవేరు 
అనే ద్విసత్తా వాదాన్ని ప్రతిపాదించాడు. దేహానికి మనస్సుతో సంబంధంలేదని 
చెప్పడంవల్ల అతడు తన కాలంలో జరుగుతున్న భౌతిక విజ్ఞాన శాస్త్రాల వురో 
గతిని వూర్తిగా సమర్థించడానికి వీలుకలిగింది. మరొకప్రక్క మనస్సుకు భౌతిక 
వన్తువులతో, శరీరంతో సంబంధం లేదనడంవల్ల భావవాదాన్ని సమర్హించడానికి 
కూడా వీలుకలిగింది. ఈ విధంగా అతడు ఒకేసారిగా రెండు విరుద్ధవాదాలకు 
కారకుడయ్యాడు. 





20 
ఉదాత్త జీవితం గడిపిన స్పినోజా 


ఈశావాస్య మిదమ్‌ సర్వమ్‌ 
యత్కించ జగత్యామ్‌ జగత్‌ 
తేన త్యక్తేన భుంజీథాః 
మాగ్చధః కస్యసి $ద్దనమ్‌ 


ఇది ఈశావాస్యోపనిషత్తులోని మొదటి శోకం. 


“సర్వజగత్తు ఈశావాస్యమై వుంది. అందులోని ప్రతి చిన్నభాగం ఈశ్వ 
రుని చేత ఆవరింపబడి వుంది. దాన్ని త్యాగబుద్దితో అనుభవించాలి. అన్యుల 
ధనాన్ని ఆశించవద్దు.” 

పాశ్చాత్య దార్శనికులలో అంతటి సుశ్టోకుడు, |పేమాస్పదుడు మరొకడు 
లేడని వినుతికెక్కిన బరూచ్‌ స్పినోజాను స్మరిస్తే వై శ్లోకం జ్ఞాపకం వస్తుంది. 


జగమంతా ఈశ్వర మయమన్నది స్పినోజా తత్వ చింతన సారాంశం. 


జగత్తును నిష్కామంగా అనుభవించాలని, పరుల సొమ్మును ఆశించరా 
దన్నది స్పినోజా జీవిత కథా -సారాంశం. 


ఉదాత్త జీవితం గడిపిన స్పీనోజూ 215 


స్పినోజా జీవితం, తత్వచింతన రెండూ అసాధారణ మైనవే, అద్భుత మై 
నవే. అంతగా సమకాలికుల నిరాదరణకు లోనైన వ్యక్తి, అంతగా అనంతర 
తరాలవారికి (వేమాస్పదుడైన వ్యక్తి మరొకడు లేడు. 
॥ వా 


అసహనం 


జన్మతః యూదుడు. కొని యూదు సంఘం అతడిని వెలివేసింది. (కైస్త 
వులు అతడిని దగ్గరికి రానివ్వలేదు. అతని చింతనా సమస్తం ఈశ్వరభావ[గ్రస్తం. 
అయినా సమకాలికులు అతడిని  నాస్త్పికుడుగా పరిగణించారు. అతని ముఖ్య 
రచనలలో ఏ ఒక్కటీ అతని జీవిత కాలంలో ప్రచురణకు నోచుకోలేదు. లేదా 
మారుపేరుతో ప్రచురించవలసి వచ్చింది. 


తల్లిదండ్రులు పోర్చుగీసువారు. ఆ రోజులలో ఐబీరియన్‌ ద్వీపకల్పంలో 
యూదుల పట్ల వివరీతమైన అసహనం వుండేది. ప్రాణహాని శంకించి పెక్కు 
మంది యూదులు స్పెయిన్‌నుంచి హాలెండు పారిపోయారు. అప్పటిలో 
యూరప్‌లోకెల్తా హాలెండ్‌ లో మాత్రమే మత స్వేచ్చ, భావస్వేచ్చ వుండేవి. 


స్పినోజా తల్లిదండ్రులు కూడా స్పెయిన్‌ నుంచి హాలెండు పారిపోయి వచా రు. 
ఆమ్‌స్టర్‌ డాంలో 1632 నవంబరు 24 వ తేదీన బరూచ్‌ స్పినోజా జన్మించాడు. 


అతని తండ్రి వర్తకుడు. బాగా డబ్బు గడించాడు. తల్లి బరూచ్‌ ఆరవఏట 
మృతిచెందింది. 


కుమారునికి తండ్రి మంచి చదువు చెప్పించాడు. .యూదులకు పవిత్ర 
గ్రంథమైన ఓల్డ్‌ టెస్టమెంట్‌, నుత (గ్రంథమైన టాల్మడ్‌ క్షుణ్ణంగా చది 
వాడు. యూదు తత్వవేత్తల (గ్రంథాలు పఠించాడు. గణితం, విజ్ఞానశా,స్త్రాలు 
అధ్యయనం చేశాడు. వాన్‌డెన్‌ ఎండ్‌ అనే డచ్చి ఆచార్యుని వద్ద లాటిన్‌ 
అభ్యసించాడు. ప్లేటో, అరిస్టాటిల్‌, డెమొక్రిటస్‌, ఎపిక్యురస్‌ వంటి (గ్రీకు 
తత్వవేత్తల సిద్దాంతాలను ఆకళించుకున్నాడు. [బూనో మత వ్యతిరేకతత్వాన్ని 
జీర్షించుకున్నాడు. దే కార్త బౌద్ధిక వాదాన్ని (12100213) తాను అవలంబిం 
చాడు. 


బాల్యదశ 


ఒక వ్యవస్థగా మతంపట్ల స్పినోజుకు చిన్ననాడే నమ్మకం పోయింది. అప్ప 
టికి అతనికి ఎనిమిదేళ్లు యూరియల్‌ అకోస్థా అనే యూదు సంశయవాది 
(సెప్టిక్‌ )ని అతని మత వ్యతిరేక భావాలకు కినిసి యూదు సంఘం (సిన 
గాగ్‌ ) బహిరంగంగా పరాభవించింది. అనమానబాధ భరించలేక అకోస్టా ఇంటికి 


216 విశ $ (దర్భ నం 


వెళ్లి ఆత్మహత్య చేసుకున్నాడు. మతానికి సంబంధించిన అభిప్రాయభేదాలను 
సహించలేని సమాజం మతంపేరిట ఒక వ్యక్తిని అలా కాల్చుకు తినడం స్పినోజా 
లేతనునసును కలచివేసింది. ఏ మతానికి కట్టుబడకుండా సత్యాన్వేషణ 
ఎందుకు చేయరాదో అతనికి బోధపడలేదు. 


స్పినోజా గురువైన వాన్‌డెన్‌ ఎండ్‌ను (ఫైంచి సార్వభౌముడు 14 వ 
లూయీ ఉరితీశాడు. అదికూడా స్పినోజాలో మత వ్యతిరేకతకు ప్రోదిచేసి వుండ 
వచ్చు. * వాన్‌డెన్‌ ఎండికు ఒక కుమార్తె వుండేది. ఆమెను స్పినోజా 
(ప్రేమించాడు; పెళ్లి చేసుకోగోరాడు. కాని అతడు యూదు జాతియు 
డని సేదవాడని ఆమె తిరస్కరించింది. అతనికంలు ధనికుడైన మరొకడిని 
ఆమె పెళ్ళాడింది. స్పినోజా యావజ్జీవ బహ్మచారిగానే వుండిపోయాడు. (పేమ 
తత్వాన్ని వదిలిపెట్ట తత్వంప్రమలో పడ్డాడు. 

సంఫు బహిష్కారం 


ఈలోగా స్పినోజా బైబిల్‌ గురించి, టాల్మడ్‌ గురించి వాటిలో వర్ణించిన 
దేవుడిని గురించి నిరసనగా తోటి విద్యార్దులవద్ద మాట్టాడుతున్నాడని యూదు 
సంఘం పెద్దల చెవిన పడింది. అతని కుశాగ్రబుద్ది వట్ట వారికెంతో అభిమానం. 
తమ సంఘోద్దారకుడు కాగలడని వారు ఆశలు పెట్టుకున్నారు. అతడి నెలా 
గెనా దారికి తీసుకురావాలని తలపోసి, అతడు తన మత వ్యతిరేక భావాలను 
విడనాడితే అయిదువందల డాలర్లు బహొకరించగలమని ఆశ పెట్టారు. 


కాన్సి ధనార్జనకంళు సత్యాన్వేషణ గొవ్పదని నమ్మిన స్పినోజా పెద్ద 
లివ్యజూపిన ధనాన్ని తృణప్రాయంగా తిరస్కరించాడు. "పెద్దలు ఆగ్రహించి అత 
డిని తమ సంఘం (సినగాగ్‌) నుంచి బహిష్కరించారు. అతనితో ఎవరూ 
మాట్లాడరాదు, కలసి తిరగరాదు, అతడు చెప్పింది వినరాదు, అతడు వ్రాసింది 
చదవరాదు- అని తీవ్ర దూషణ పదజాలంతో బహిష్కారవత్రం జారి చేశారు. 
అవ్పటికి స్పినోజాకు ఇరవై నాలుగేళ్లు. నాటినుంచి అతడు భౌతిక ప్రపంచంలో, 
ఏకాకి అయ్యాడు. ఆలోచనా ప్రపంచంలో జీవించ సాగాడు. 


తండ్రి మరణానంతరం స్పినోజుకు న్యాయంగా రావలసిన ఆస్తిని సోదరి 
కాజేయడానికి (ప్రయత్నించింది. స్పినోజా కోర్టులో దావావేశాడు. గెలిచాడు. 
అస్తి చేతికి వచ్చింది. అప్పుడు దాన్ని పూర్తిగా సోదరికి వ్రాసి ఇచ్చాడు. అతడు 
దావావేసింది తండ్రి ఆస్తి దక్కించుకొనడానికి కాదు. న్యాయం తన షక్షాన 
కలదని నిరూసించడానికే. అది స్వాధీనమైన తర్వాత దాన్ని త్యజించాడు. 


ఏకాకి జీవితం 


కాని భుక్తి గడవాలికదా?' జీవికకోసం కళ్లద్దాలు శలిస్కోపవు లెన్సులు 


ఉదాత్త _జీవితం గడిపిన స్పినోజూ 217 


పాలిష్‌ చేసే వృత్తిని స్వీకరించాడు. అజ్ఞాతంగా, నిరాడంబరంగా జీవిస్తూ దైవ 
తత్వం గురించి, విశ్వ సత్యం గురించి ధ్యాన (స్రవంతిలో మునిగిపోయేవాడు. 
తాను కనుగొన్న సత్యాలను గురించి రచన తర్వాత రచన చేస్తూపోయాడు. 


ఆమ్‌స్టర్‌ డాంనుంచి మకాం మార్చాడు. పేరు కూడా మార్చాడు. బరూచ్‌ 
అంటే ధన్యుడని అర్హం. దాన్ని లాటినై జ్‌ చేసి బెనెడిక్టస్‌ అని "పేరు వెట్టుకున్నాడు. 
లేడెన్‌ నగర సమీపంలోని రైన్స్‌బర్స్‌లో 1660 నుంచి మూడేళ్లు నివసించాడు. ఆ 
తర్వాత 1663 లో హేగ్‌ నగరం శివారు గ్రామానికి, మరికొద్ది కాలానికి హేగ్‌ 
నగరానికి మారాడు. పధ్నాలుగేళ్లపాటు- జీవితాంతంవరకు అక్కడే నివసించాడు. 


ఎక్కడ వున్నా ఒక్కటే గది. అక్కడే బన, చదువు, భోజనం, వడక, 
రచన లెన్సులు పాలిష్‌ చేసే వృత్తి. అత్యవసరమైతే తప్ప బయటికి వెళ్లేవాడు 
కాడు. + పెద్దగా స్నేహితులని చెప్పుకో దగినవారు లేరు. ఏకాంతమే ఏకైక 
మతం. 


అతని క్రీర్తిమాత్రం దేశదేశాల వ్యాపించింది. కొందరు అతనికి గాడాభి 
మొను లయ్యారు. వారిలో బ్రిటిష్‌ రాయల్‌ సాసైటీ కార్యదర్శి హెన్రీ 
ఓల్లైన్‌ బర్న్‌ ఒకడు; జర్మన్‌ తత్వవేత్త లైబ్నిజ్‌ మరొకడు. కాంతి అనేది 
కణసముదాయం కాదని అది తరంగాలుగా ప్రయాణం చేస్తుందని కనుగొన్న 
డచ్చి శాస్త్రవేత్త హైజిన్స్‌ వేరొకడు.. వీరు స్పినోజాను అప్పుడప్పుడు వచ్చి 
వరామర్శించి పోతూవుండేనారు, 


ధనంపట్ల అనాస కి 


చాట్‌ 


అందరిలోకి .గాఢాబిమాని డచ్చి వ్యాపారస్తుడు, ధనికుడు అయిన 
సైమన్‌ డిల్రీస్‌. స్పినోజాను ' అతడు |ప్రాణాధికంగా అభిమానించాడు. అతడిని 
నలుగురిలోకి తీసుకురావాలని ప్రయత్నించాడు. కాని స్పినోజా సమ్మతించలేదు. 
అతని పేదరికం చూడలేక ఒకసారి వెయ్యి డాలర్జు ఇవ్వజూపాడు. స్పినోజా 
మర్యాదగానే తిరస్కరించాడు. మరికొన్నాళ్లకు తన ఆస్తి అంతా అతని పేర 
వ్రాశాడు. స్పినోజా తిరిగి తిరస్కరించాడు. ఈశావాస్యోపనిషత్తు చెప్పినట్టు 
“మా గృధః కస్యస్విద్దనన్‌” (అన్యుల ధనాన్ని ఆశించవద్దు) అన్నది అతని 
జీవిత సూత్రం. కాని డి |ప్రీస్‌ వూరుకోలేదు. ఏటా అయిదువందల డాలర్జు 
వచ్చేటట్టుగా స్పినోజా పేర వీలునామా వ్రాశాడు. స్పినోజా మల్లీ నిరాకరిం 
చాడు. కాని వారూ వీరూ బలవంతం చేయగా చేయగా అయిదు వందలు 
అక్కరలేదు సగం చాలు-అని 250 డాలర్టు మాత్రం స్వీకరించాడు. 


218 విశ్శాదర్శ గనం 


స్పినోజొ తత్వకీర్తి 14వ లూయీవరకుప్రాకింది. తనకొక (గంథం అంకి 
తమిస్తే మంచిపింఛను ఏర్పాటు చేస్తానన్నాడు. కాని, “ఇమ్ననుజేశ్వరాధ 
ముల కిచ్చి వురంబుల్తీ వాహనంబులున్‌ సొమ్ములు కొన్ని పుచ్చుకుని చొక్కి 
శరీరమువాస్తి కాలుచే సమ్మెట పోటులన్‌” తినడందేని కనుకున్నాడేమో 
అక్కరలేదుపొమ్మన్నాడు. 


హైడెల్‌ బర్స్‌ విశ్వవిద్యాలయం వారు 1673 లో తత్వ శా స్తాధ్యాపకుడుగా 
మంచి ఉద్యోగ మిస్తామని ఆహ్వానించారు. అది నిజొనికి అతనికి తగిన 
ఉద్యోగం. తత్యచింతనకు, బోధనకు అది మహదవకాశం. కాని, మతాన్ని మరీ 
గట్టిగా విమర్శించ వద్దన్న షరతును జోడించడంతో ఆ ఉద్యోగాన్ని కూడా 
స్పినోజా తిరస్కరించాడు. సత్యాన్ని నిరాకరించి ధనార్జన చేయడంకంటె 


ధనాన్ని తిరస్కరించి సత్యార్ణన చేయడమే మంచిదని మొగమాటం లేకుండా 
చెప్పాడు, 


నా వరా (గ్రస్తత 


స్పినోజా వృత్తి అద్దాలు పాలిష్‌ చేయడం కదా? ఏళ్లతరబడి ఆ వృత్తి 
చేయడంతో సన్నని గాజుధూళి ఊపిరితిత్తులలో చొరబడి క్షయవ్యాధి సోకింది. 
క్రమంగా వ్యాధి ముదిరింది. మనిషి క్షీణించిపోసాగాడు. అయినా బాధను 
బయటికి కనబరచేవాడు కాడు. ఎంత జబ్బుగావున్నా, ఆయాసంగావున్నా 
మామూలుగా వున్నస్ట్రే నటించేవాడు. చివరికి 1677 ఫిబ్రవరి 22వ తేదీ 
ఆదివారం నాడు అతనికి ఎన్నో ఏళ్లుగా ఆతిథ్యం, ఆశయం ఇచ్చి ఆదుకున్న 
దంపతులు చర్చికి వెళ్లిన సమయంలో- అంతిమ శ్వాస విడిచాడు. 


స్పినోజా జీవితకాలంలో అతని ముఖ్య రచనలేవీ ప్రచురణ కాలేదు. ప్రచు 
రించాలని అతనికి వుండేదికాని, వాటిలో మత విశ్వాసాలకు భిన్నమైన అంశా 
లుండడంవల్ల తనకు కూడా గియర్జానో బూన్నో గలీలియోలకు పట్టిన గతి 
పట్టవచ్చునని అతడు శంకించాడు. మత విరుద్ద భావాలకు బ్రూనోను. 1600 
లో సజీవ దహనం చేశారు. విశ్వ కేంద్రం భూమి కాదని అది. సూర్యుని 
చుట్టూ తిరిగే (గ్రహమని కాపర్నికస్‌ సిద్దాంతాలను బలపరచినందుకు గలీలియోకు 


కారాగార .శిక్ష విధించారు. ఏమైనా స్పినోజా చనిపోయిన తర్వాతనే అతని 
రచనలు ప్రచురణకు నోచుకున్నాయి. 


స్పినోజా గ్రంథాలలో ముఖ్యమైనది లాటిన్‌లో వ్రాసిన “ఎధికా”, అంళేే 
నీతిశాస్త్రం (ఎథిక్స్‌). ఆ రోజులలో యూరప్‌లో ఏ దేశానికి చెందిన వారైనా 
లాటిన్‌ లోనే తత్వ రచన చేసేవారు. మనకు పూర్వకాలంలో సంస్కృతంవలె 


ఉదాత్త జీవితం గడిపిన స్పీనోజూ 210 


ఆ నాటి యూరోపియ్‌లకు లాటిన్‌ తత్వ శాస్త్ర, భాష. విజ్ఞాన శాస్త్రాల 
భాష. 
యూకిడ్‌ పదతి 
య హా 


గణితశాస్త్రం ఎంత ఖచ్చితంగా వుంటుందో తత్వశ్యాస్త్రం కూడా అంత 
ఖచ్చితంగా వుండాలని దేకార్త్‌ నిర్రేశించాడు కదా? ఆ ఒరవడినే స్పినోజా అను 
సరించాడు. యూక్టిడ్‌ రెఖా గణిత పద్దతిని అవలంబించి “ఎథిక్స్‌” (గ్రంథాన్ని 
వ్రాశాడు. ఇది బేకన్‌ ఇండక్షివ్‌ వద్దతికి భిన్నమైన డిడక్టిద్‌ పద్దతి. కొన్ని స్వత 
సిద్దమైన సూత్రాలు నిర్వచనాలు తీసుకుని వాటి వునాదివై తన సిద్దాంత 
సౌధాన్ని స్పినోజా నిర్మించాడు. 


తన ఇతర (గ్రంథాలలో స్పినోజా దైవశ్శాస్తాన్ని ౧౫౭౦ఐ). రాజకీయ 
శ్నాస్త్రాన్ని (00146) కూడా చర్చించాడు. రాజకీయ సిద్దాంతానికి సంబంధిం 
చినంతవరకు అతడు _హోబ్స్‌ను అనుసరించాడు. ఆదిమకాలంలో మానవులు 
సహజస్థితి (State 0f nature) లో వుండేవారు. ఆ స్థితిలో ధర్మా ధర్మ విభజన, 
న్యాయశాసనం లేదు. చట్టంలేదు కనుక చట్టాన్ని ధిక్కరించడమన్న ప్రశ్న 
లేదు. సార్వభౌముడు తప్పు చేయడని, అతనికి చర్చి లొంగివుండాలని స్పినోజా 
కూడా భావించాడు. అయితే రాజరికం కంటు ప్రజాస్వామ్యమే మేళైనదని, 
(ప్రజలు తమ అన్ని హక్కులు ప్రభుత్వానికి దఖలుపరచ నక్కరలేదని, ప్రజలకు 
ముఖ్యంగా అభిప్రాయ స్వేచ్చ వుండాలని అతడు విశ్వసించాడు. 


ఇక్క స్పినోజా తత్వ సిద్దాంతాలు చూద్దాము. 
స్పినోజా ఏ; దైవతత్వ మధుపాన మత్తుడు 


సినోజా తత(చింతనలో తరుచుగా తటసవడే ఒక మాట “దేవుడు”. 
గ్‌ టీ భి 

ఒక వ్యాఖ్యాత అతడిని “దైవతత్య మధుపాన మత్తుడు” (606- 9801062066 
Philosopher) గా పేర్కొన్నాడు. 


అయినా, సమకాలికుల్లో పలువురు అతడిని నాస్తికుడుగానే పరిగణించారు. 
యూదు సంఘం వెరివేయగా, చర్చి బెదిరించింది. కొందరు దూషిస్తూ 
ఉత్తరాలు వ్రాసేవారు. వాటిలో ఒక మచ్చుతునక : “ఏదో గొప్ప సిద్దాంతం 
కనివెట్టానంటున్నావు. అది గొప్పదని నీకెలా తెలుసు? 'వూర్వకాలంలోను, 
ఇప్పుడూ వచ్చిన తత్వ సిద్దాంతాలన్నీ పరిశీలించావా? ఇక్కడా, ఇండియాలోను, 
ప్రపంచమంతటా వచ్చిన సిద్దాంతాలన్నీ నీకు తెలుసా?... నీవు నీచుడివి, వురు 


220 బిళ్ల క (దర్గునం 


గువి బూడిదవి. నిన్ను పుంగులు తినేస్తాయి. శాశ్వత జ్ఞానాన్ని నీ చెత్త 
సిద్ధాంతంతో కాదనడానికి నీకెన్ని గుండెలు...?” 


సమకారికుల ఈ అపోహకు కారణం స్పినోజా ఏ మత వ్యవస్థను అంగీ 
కరించకపోవడమే. ముఖ్యంగా సాధారణ మతాలు చెప్పే దేవుడిని, . కరచరణా 
ద్యవయవాలతో సాకారుడైన దేవుడిని (06౫౦1241 600) అతడు నిరాకరించాడు. 
దానితో అతనికి నాస్తికుడనే ముద్ర పడింది. 


దేవుడు అనే మాటను స్పినోజా తరుచుగా ఉపయోగించినప్పటికి అతని 
దేవుడు వైన ఎక్కడో, ఏదో లోకంలో కూర్చుని నరులను శాసించే ఒక 
మూర్తి కాడు. అందుచేత అతడు దేవుడికి (ప్రత్యామ్నాయవదంగా “ద్రవ్యం” 
(Substance) అనే మాటను ఉవయోగించాడు. తెలుగులో (ద్రవ్యం అనే మాట 


నానార్జాలు స్ఫురింప చేస్తుంది కనుక “సత్‌” అనే మాటను ఉపయోగించడం 
నముచితం. ' 


గణిత పదతి 
యా 


దేకార్తివలె స్పినోజా కూడా తన తత్వ వివరణకు రేఖాగణిత పద్ధతిని 
అవలబించాడు. రేఖాగణితం [జామెట్రీ] నిగమనతర్శం (6801011౪౭ 10810) వై 
ఆధారపడినట్టిది ఒక స్వతస్పిద్ద (ప్రతిపాదన చేయడం, దానినుంచి ఒకటొకటిగా 
అనంతర ప్రతిపాదనలన్నీ చేస్తూపోయి, చివరికి సిద్దాంతాన్ని ఆవిష్కరించడం 
ఈ పద్దతి. ఇలాంటి తర్కాన్ని ఉపయోగిస్తే తత్వ సిద్దాంతం ఎక్కడా తప్పు 
పోకుండా నిర్దుష్టంగా, అప్రతిహతంగా నిరూపిత మవుతుందని స్పినోజా విశ్వాసం. 


మానవ జీవితలక్ష్యం ఏమిటి? ఆనందం. ప్రతి ప్రాణి సుఖాన్ని కోరుతుంది. 
సుఖం ఎలా లభిస్తుంది? సత్యాన్ని తెలుసుకోవడంవల్ల సుఖం కలుగుతుంది. 


అయితే ఏది సత్యం? సత్‌ ఒకటే సత్యం. సత్‌ అంపే ఉండడం, ఉనికి 
(existence). అదే ద్రవ్యం (substance) దాన్నే దేవుడు (606) గాను, ప్రకృతి 
(Natureగాను స్పినోజా పేర్కొన్నాడు. 


3 ఏకం సత్‌... 


సత్‌ను ఎలా నిర్వచించాలి? వీకమేవా ద్వితీయమ్‌. అది కానిది ఏమీ 
లేదు. అదొక్కటే వున్నది. (ఏకం సత్‌) దాని ఉనికికి మరొకటి ఏదీ ఆధారం 
కాదు. ఏదీ కారణం కాదు. కొని అన్నిటికీ అదే ఆధారం, అదే కారణం. 


దాన్ని భావించడానికి. ఏ ఇతర భావవు సహాయం అక్కరలేదు. కాన్సి అది 
లేకుండా దేన్నీ భావించలేము. 


ఉదాత్త జీవితం గడిపిన స్పినోజూ 221 


సత్‌ ఒక్కటే వుండేటట్టయితే, అది అనంతం (infinite) అయి వుండాలి. 
అనంతం కాకపోతే అది కానిది మరొకటి వుండవలసివస్తుంది. 


అది నిత్యం (eterna) అయివుండాలి. లేకపోతే దానికిముందు, తత్వాత, 
మరొకటి వుండవలసి వస్తుంది. ఉన్నది అదొక్క'ే కనుక, వేరే తత్వం 
వుండడానికి వీలులేదు. 


అది స్వయం సిద్ధం, స్వయంభువం (Self existent, self-caused) అయివుం 
డాలి. లేకపోతే దాని సృష్టికి మరొకటి కొరణం కావలసి వస్తుంది. తడి కానిది 
లేదు కనుక అదీ కుదరదు. 


దానికి సంకల్పం (wl) అనేది లేదు. ఇలా చేయాలి, అలా చేయాలి 
అని సంకల్పించి ఏదో (ప్రయోజనం ఆశించి ఏ వనీ చేయదు. అది దాని 
స్వభావానికి విరుద్దం. ఏదో ప్రయోజనాన్ని ఆశించి చేయడం అంటే దానికి 
కోర్కె వున్నదన్నమాట. తనకు ఏదో కొరత వున్నప్పుడు మూత్రమేే తనకు 
లేని దాని కోసమే, కోర్కె కలుగుతుంది. కొని తనకంలు వేరే ఏదీ లేనప్పుడు, 
తాను సర్వ సంవూర్లం అయినప్పుడు- కోర్కెగాని, సంకల్పంగాని ఎందుకు 
కలుగుతుంది? 


కనుక సత్‌ (Substance) అనేది అనంతం, నిత్యం, స్వయంభువం, సంకల్ప 
రహితం, సర్వ స్వతంత్రం, సర్వ సంవూర్లం అయిన వరమ తత్వం. దాన్నే 
దేవుడని స్పినోజా వ్యవహరించాడు. 


(కక్‌ లక్షణాలు 


సత్‌ అనేది అనంతం కనుక్క దాని లక్షణాలు (21౫0406) కూడా అనం 
తంగా వుంటాయి. అయితే వాటిలో మానవ మేధ (human intellect) (గ్రహం 
చగలిగినవి రెండే లక్షణాలు. ఒకటి ఆలోచన (00810, రెండవది విస్తృతి 
(extension). ఆలోచన అభౌతిక లక్షణం. విస్తృతి అమానసిక లక్షణం. విస్తృతి 
అంటే మొత్తం భౌతిక (ప్రపంచం. ఆలోచన- అంటే దాని అవగాహనీయత 
(inrelligibility). 


దేకార్డ్‌ మూడు విభిన్న తత్వాలను (516512665) (ప్రతిపాదించాడు. ఒకటి 
దేవుడు. రెండవది మనస్సు (యర). మూడవది భౌతిక పదార్ధం లేదా శరీరం 
(matter). మనస్సును, భౌతిక పదార్జాన్ని సృజించినది దేవుడే అయినప్పటికి 
అవి రెండూ స్వతంత్ర తత్వాలని  దేకార్త్‌ అభిప్రాయపడ్డాడు. 


కాని స్పినోజా ఈ అభిప్రాయాన్ని ఖండించాడు. అలోచన (thంught, 


222 వళ “ (దర్శ గనం 


mind), విస్తృతి (EtensiOn, Matter) అనేవి ఒకే పరతత్వం యొక్క లక్షణాలు 
మాత్రమే. అవి దేవునిపై ఆధారపడినవే, కనుక స్వతం|త్రమైనవి కావు. 


రెండు భిన్నాంశలు 


అయితే, దేవునివలె దేవుని అనంత లక్షణాలలో ప్రతి ఒక్కటీ అనంతమై 
'నది. కనుక, ఆలోచన, విస్తృతి కూడా అనంతమైనవి. అవి ఒకదానిపై ఒకటి 
ఆధార పడినవి కావు. దేనికది స్వతంత్రమైనదే. ఆలోచన విసృతివై ఆధార 
పడినట్టిది కాదు. దానికి కారణమైనట్టిది కాదు. అలాగే విస్తృతి ఆలోచనకు 
ఆధారం కాదు, కారణం కాదు... అవి ఒక నాణానికి గల రెండు (పేక్కలవలె, 
దేవునియొక్క. రెండు భిన్నాంశలు (౧౫౦ a5pects). అవి ఒక దానికొకటి సమా 
నాంతరమైనవి. నాణానికి ఒకే ప్రక్క ఎలా వుండదో, అలాగే విస్తృతి వుండి 
ఆలోచన లేకుండా పోదు. ఆలోచన వుండి విస్తృతి లేకుండా పోదు. ఒక 
దాని కొకటి కారణం కాకపోయినా, రెండూ అనంతంగా, శాశ్వతంగా కలిసే 
వుంటాయి. ఆలోచన వున్నచోట విస్తృతి వుంటుంది. విస్తృతి వున్నచోట 
ఆలోచన వుంటుంది. 


ఈ రెండు భిన్న లక్షణాలద్వారా దేవుడు (సత్‌) తనను తాను అనేక 
విభిన్న రూపాల (౦౮౭లో అభివ్యక్తం చేసుకుంటున్నాడు. ఆలోచన అనే 
లక్షణం అంతమైన మనస్సులుగా, భావాలుగా, సంకల్పాలుగా అభివ్యక్త మవు 
తున్నది. విస్త్రతి అనే లక్షణం అనంతమైన చలనం (1060) గా స్తబ్దత 
(60గా, అంటే భౌతికమైన సమస్త వస్తు ప్రపంచంగా అభివ్యక్త మవుతున్నది. 
ఈ అభివ్యక్తి (Manifestation, modification) నే స్పినోజా రూపాలు (2066) 
గా వేర్కొన్నాడు. 

స్పినోజా పారభౌతిక (Metaphysical), తత్వ చింతనలో ఈ మూడు పదాలు 
ముఖ్యమైనవి : ఒకటి-సత్‌ (51051268), లేదా దేవుడు. రెండవది- లక్షణాలు 
(attributes) లేదా ఆలోచన, విస్తృతి. మూడనది-- రూపాలు (106ట్క లేదా 
సమస్త _ విశ్వం. 

నామరూప జగత్తు 


మన అనుభవంలోకి వచ్చే సమస్త జగత్తు నాను, రూపమయం. అది దేవుని 
అభివ్యక్తి (లm[౭5810n). దానికి ఆధారం దేవుడు. సమస్త జగత్తుకు అంతర్భూ 
తంగా అంతర్యామిగా అంతస్తత్వంగా దేవుడు ఉన్నాడు. ఆయనే జగత్తుగా 
భాసిస్తున్నాడు. దాని లోపల బయట దేవుడే వున్నాడు. (“తదంతరస్య 
సర్వస్య, తదు సర్వస్యాస్య బాహ్యతః అని 'ఈశోపనిషత్తు.) 


ఉదాత్త జీవితం గడిపిన స్పినోజూ 223 


ఈ అధ్యాయం మొదట్లో ఉదాహరించిన “ఈశావాస్య మిదం సర్వం 
యత్కించ జగత్యాం జగత్‌” (ఈ సర్వమున్నూ, దానిలోని ప్రతి చిన్న 
(కా 9 9 
భాగమున్నూ ఈశ్వర పరీవ్యాప్త మై వున్నది) అనే భావానికి స్పినోజా సిద్దాంతం 
దగ్గరగా వస్తుంది, 


ఇందుచేతనే స్పినోజా సిద్దాంతాన్ని వూర్వకాలంలో గ్రీకులు ప్రతిపాదించిన 
“సాన్‌ధథియజం' (pantheism) తో వ్యాఖ్యాతలు పోల్చారు. “పాన్‌ ధీయిజం” 
అంటే “అంతా దైవమే” నన్న భావన. స్పినోజా భావం ప్రకారం విశ్వం, 
దేవుడు ఒకటే. అతని దేవుడు “వెశ్వడతేవుడు.” 


నిత్యం, అనంతం 


విశ్వానికి అంతం లేదు. అది అనాద్యనంతం. అలాగే అది నిత్యం కూడా. 
స్థలం, కాలం (Space and time) దృష్ట్యా దానికి అవధులు లేవు. అయితే, 
విశ్వంలోని వేర్వేరు భాగాలకు ఆది, అంతం వున్నాయి. అవి నశ్వరాలు. 
అందుచేత, విశ్వంలోని ప్రత్యేక వస్తువులను, ప్రత్యేక మనస్సులను దేవుడుగా 
అర్హం. చేసుకోరాదు. అవి దేవునిలో భాగాలు మాత్రమే. మనం విశ్వంగా 
చూస్తున్నది దేవుని అనంతత్వంలో ఒక నలుసు, ఇలాంటి విశ్వాలు అనంతంగా 
వుండవచ్చు. అవి అన్నీ కలిస్తే దేవుని అనంతత్వం అవుతుంది. వాటన్నిటి 
సమాహారమే దేవుడు. అనంతత్వం, నిత్యత్వం, సంపూర్ష్మత్వం-- ఇవి ప్రపంచపు 
అసలు స్వభావం (substance), అవే దేవుడు. “సత్‌” అనేది స్థల, కాలాలకు 
అతీతం, అదే దేవుడు. 


విశ్వంలో (ప్రతి వేర్వేరు వస్తువులలోను, (ప్రతి మనస్సులోను వుండేది 
దేవుని అంశ మాత్రమే. అలాంటి అనంతమైన అంశల సమాహారం (£01211) 
దేవుడు. (ప్రత్యేక వస్తువులు, (ప్రత్యేక మనస్సులు ఎప్పటికప్పుడు మారిపోతున్నా 
వాటిలో అంతర్బూతంగా వున్న సత్‌ మార్చు చెందదు. మొత్తం విశ్వం 
మార్పు చెందదు. కనుక విశ్వమే దేవుడు. 


ప్రత్యేక వస్తువులకు, ప్రత్యేక మనస్సులకు ఆధారం దేవుడే అయినా, 
వాటిలో అంతర్యామిగా దేవుడు వున్నా ఆయన వాటికి ప్రత్యక్ష కారణం 
కాదు. అంటే దేవుని సంకల్పంవల్ల ఇవన్నీ ఏర్పడడం లేదు. 


కార ఫకొారణాల గొలుసు 


విశ్వంలోని ప్రత్యేక వస్తువులు వరస్పరం కార్యకారణ సంబంధం కలిగినవి. 
అంటే ఒక వస్తువు మరొక వస్తువుకు కారణవుతుంది. ఒక సంఘటనకు 


224 వశ / (దర్శ గనం 


మరొకటి కారణమవుతుంది. దానికి వేరొకటి కారణం. దానికి ఇంకొకటి 
కారణం... ఇలొ ఈ కార్యకారణ సంబంధం అనంతంగా సాగుతుంది. కనుక 
మనం చూసే నక్షత్రాలు సూర్యచంద్రులు భూమి, సముద్రాలు, కొండలు, 
మానవులు చెట్టు, వుట్టలు- ఇవన్నీ దేవుడు పనికట్టుకుని సృజించాడని అనుకో 
రాదు. దేవుని (ప్రకృతి (౧21119), దేవుని స్వభావం ఈ సమస్త వస్తువులుగాను 
అభివ్యక్త మవుతున్నా, ఇవన్నీ జకదానినుంచి ఒకటి ఆవిర్భవించి నట్టివి. వీటికి 
ఆది కారణం ([03[ (2158) అనేదిలేదు. వీటి మధ్యగల కార్య కారణాల హారం 
(chain of cause and effect) అనంతమైనది. కొన్ని నిర్దిష్ట భౌతిక సూత్రాలను 
అనుసరించి ఇవన్నీ ఏర్పడుతున్నాయి. 


ఇది దేవుని రెండవ అభివ్యక్తి అయిన ఆలోచనా వ్యవస్థకు కూడా వర్తి 
స్తుంది. ఏ ప్రత్యేక ఆలోచనకు దేవుడు ప్రత్యక్ష కారణం కాడు. ఒక ఆలోచన 
మరొక దానికి కారణం, దానికి వేరొకటి, దానికి ఇంకొకటి... ఇలా ఈ 
కార్యకారణ మాల (121౧) అనంతమైనది. దీనికి కూడా ఆది కారణం లేదు, 


కనుక స్పినోజా తాత్వికంగా నియతివాది (66460130 అవుతున్నాడు. 
(వతిది ఒక నియమాన్ని ఒక సూత్రాన్ని అనుసరించి ఏర్పడుతున్నది. ఈ 
కారణాన మానవునికి యథేచ్చ (free will) కూడా లేదు. ఒక ఇచ్చ మరొక 
దానికి కారణం, ఒక ఆలోచన మరొక ఆలోచనకు కారణం అవుతుంది. మన 
ఆలోచన మనకు తెలుస్తున్నది కనుక్క మనం యథేచ్చగా దాన్ని సంకల్పించి 
నట్టు [భమవడుతున్నాము. కాని మనకు తెరిసినాా తెలియకపోయినా, దానికి 
మరొక లోచన దానికి మరొక సంకల్పం కారణంగా వుండి తీరుతాయి. 


అందుచేత ప్రపంచంలోని ప్రతి సంఘటనను, (ప్రతి వస్తువును, మానవుని 
ప్రతి ఆలోచనను ప్రాకృతిక సూత్రాల (Nature laws) ప్రకారం అవగాహన 
చేసుకోవడం సాధ్యమే. విజ్ఞానశ్నాస్రాల దృష్టి నుంచి దేనినైనా (ఇప్పుడు కాక 


పోతే ఎప్పుడైనా) అర్హం చేసుకోవచ్చు. అంతా దేవుడి లీల, దేవుడి దయ 
అనుకోనక్కరలేదు. 


నీతిశాస్త్రం 
ఇక స్పినోజా నీతితత So (moral philosophy) చూద్దాము. 
మానవుని జీవిత లక్ష్యం ఏమిటి? సుఖానుభవమేనని స్పినోజా అంటాడు. 


ప్రతి ప్రాణి తనను తాను ప్రేమిస్తుంది. అంటే తన సుఖాన్ని తాను 


కోరుకుంటుంది. దుఃఖాన్ని తిరస్కరిస్తుంది. ఇది ప్రకృతి సవాజం. దీన్ని 
కాదనడానికి వీలులేదు. 


ఉదాత్త జీవితం గడిపీన స్పీనోజూ 225 


సుఖం అంటే ఏమిటి? ప్రపంచంలో ప్రతి ప్రాణి యథాస్థ్రితి (5205 
qu) నే కోరుకుంటుంది. (ప్రతి మానవుడు తాను తానుగా అనంతంగా, 
యథాతథంగా కొనసాగాలని కోరుకుంటాడు. తన యరథాస్టితి కొనసాగితేనే 


అతనికీ సుఖం కలుగుతుంది. అలా జరగకపోతే బాధ కలుగుతుంది. అది 
(ప్రకృతి సహజం. 


కొని మానవజీవితం క్షణభంగురం వంటిది, మరి మానవుడు తనను 


తాను యథాతథంగా ఎలా కొనసాగించుకోగలడు? అది !అసంభవం కనుక అతనికి 
బాధ కలుగుతుంది. 


వ్యష్టి సమష్టి 
అయితే, మానవుడు తాను మానవజాతిలో భాగమని (గ్రహిస్తే బాధ 
కలగదు. తాను వ్యక్తిగా కొనసాగలేకపోవచ్చు. కాని మానవజాతి కొన 
సాగుతుంది. అందులో భాగంగా తాను కూడా కొనసాగుతాడు. తాను 
వేరు, మానవజాతి వేరు కాదు. తనని తాను (ప్రేమించు కోవడం అంటే 
మానవజాతిని (వేమించడమే. అలాగే మానవజాతిని (ప్రేమించడం అంటే తనను 
తాను (పేమించుకోవడమే. మానవ జాతిలో తనను, తనలో మానవజాతిని 


చూసుకున్నప్పుడు అతనికి తాను శాశ్వతంగా కొనసాగలేనేమోనన్న భావం 
బాధ కరిగించదు. 


“యస్మిన్‌ సర్వాణి భూతాని 
ఆత్మెవా భూది(జానతః 
తత్ర కో మోహః కశ్ళోకః 


ఏకత్వ మనుపశ్యతః” అని ఈశోవనిషత్తు చెబుతున్నది. -సమస్త భూతాలు 
తానుగానే తెలుసుకోగలిగినవాడికి, ఏకత్వాన్ని మాత్రమే చూసేవాడికి భ్రమ 
ఎక్కడిది? దుఃఖం ఎక్కడిది? 


మనలను మనం (ప్రేమించుకోవాలంటే ఇతరులను (ప్రేమించాలి. (ప్రేమ, 
సుఖం ఇతరులతో పంచుకున్నపుడు వృద్ది చెందుతాయి. ఇతరులకు సహాయం 
చేయడంనల్ల మనకు మనం సహాయం చేసుకోగలుగుతాము. సమష్టి సుఖం, 
వ్యష్టి సుఖం ఒక్కటే. ఇతరులు సుఖంగా వుంశునే మనకు సుఖం కలు 
గుతుంది. ద్వేషంవల్ల, అసూయవల్ల సుఖం కలగదు. పరులకు అపకారం 
చేయడంవల్ల. సుఖం కలగదు. దయ, అనురాగం, స్నేహంవల్ల సుఖం కలుగు 
తుంది. మానవు లందరిని (ప్రేమించాలి. వారికోసం కాదు, మన సుఖంకోసమే. 


బృహదారణ్య కోవనిషత్తులో యాజ్ఞవల్క్యుడు తన భార్య మైత్రేయితో 
అంటాడు : 


226 ఎళ్ళదర్శన్య 
ఉననా అరే పత్యుః కామాయ పతిః పియోభవతి 

ఆత్మనస్తు కామాయ పతిః ప్రయోభవతి; 

నవా అరే జాయాయై కామాయ జాయా ప్రియా భవతి 

ఆత్మ నస్తు కామాయ జాయా పియా భవతి...” ఇత్యాది. 


అంటే భార్య భర్తను (ప్రేమించడం భర్తకోసం కాదు. తనకోసమే. భర్త 
భార్యను (వేమించడం భార్యకోసం కాదు. తనకోసమే. పిల్లలను తల్లి దం(డ్రులు 
(ప్రేమించడం పిల్లలకోసం కాదు. తమకోసమే. సమస్త భూతాలను ్రేమిం 
చడం వాటికోసం కాదు. మనకోసమే అంటే మనలోను, సమస్తంలోను వున్న 
ఆత్మకోసమే. 

దేవుని పట్లు (పను 

ఎందువల్లనంటే మానవుడు ఈ (ప్రపంచంలో ఒక భాగం. అదే విధంగా 
ప్రపంచంలోని సమస్త మానవులు ప్రాణులు, అఫప్రాణులు అన్నీ ప్రపంచంలోని 
భాగాలే. అన్నిటిలోను దైవాంశ వున్నది. వాటన్నిటి సమాహారమే దైవం, 
అన్నిటి సముదాయమే సత్‌. ఈ (ప్రపంచనుంతా దేవుని దేహం. దానిలో మాన 
వుడు ఒక కణం. తాను ప్రత్యేక దేహిగా కొనసాగకపోయినా, దేవుని అనంత 
శరీరం కొనసాగుతుంది. తాను భాగమైన దేవుని అనంతత్వం కొనసాగుతుంది, 
ఈ విషయాన్ని గ్రహిస్తే మానవునికి దుఃఖం కలగదు. మృత్యు భయం తగలదు, 
మృత్యువు అమృతత్వాానికి రహదారి. దేవుని అనంతత్వతత్వంపట్లు సరియైన 
అవగాహన (౧01౭6౭) వెంపొందించుకుంకే, నిజమైన జ్ఞానం (జ్ఞానయోగం) 
ద్వారా అనంత తత్వాన్ని _వెమించగలిగితేే మనకు ఆనందం కలుగుతుంది. 
దీన్ని స్పినోజా “దేవునిపట్ల మానసిక పేమ” (intellectual love of God) అని 
పేర్కొన్నాడు. అదే సత్‌-చిత్‌-ఆనందం. సచ్చిదానంద సిద్ది. అదే అమరత్వం. 


స్పినోజా తత్వ సిద్దాంతం అతి విస్తృత మైనది. అతి గహనమైనది. వెక్కు 
చోట్ల మార్మికంగా వుంటుంది. అది అనేక న్యాఖ్యలకు తావిచ్చింది. దాన్ని 
ఒక వ్యాసం పరిధిలో వివరించడం కస్టం. కనుక్క దానిలోని కొన్ని అంశాలను 
మాత్రమే ఇక్కడ క్లుప్తంగా సమీక్షించడం జరిగింది. 

పాశ్చాత్య తత్వ శాస్త్రంలో స్పినోజా తత్వానికి చాలా ప్రముఖస్తానం వున్నది. 
తర్వాతి తత్వవేత్తలవై అతని ప్రభావం ఎంతో వున్నది. మానవులందరు సమాను 
లనడంలో, ప్రతి ఒక్కడికి సమష్ట్రీలో భాగస్వామ్యం వున్నదనడంలో అతడు 
ప్రజాస్వామ్య సిడ్తాంతాన్ని బలవరిచినట్ను అయింది. మొత్తం పాశ్చాత్య తత్వ 

న. చ్‌ డాం లీ 

వేత్తలలో అంతటి ఉత్తముడు, (_పేమాస్పదుడు మరొకడు. లేడని బెర్ట్రాండ్‌ 
రస్పెల్‌ వినుతించాడు. 





21 
జగవుంతా శక్త స్వరూపంగా 
దర్శించిన లె బ్నిజ్‌ 


(ప్రపంచాన్ని ఒక్కొక్క మేధావి ఒక్కొక్క రీతిగా దర్శించాడు. ఒక్కొక్క 
విధంగా వ్యాఖ్యానించాడు, 


ఏ ఒక్కడు ఏ ఒక్కడితోను ఏకీభవించడు. ఒకడు అన్నదాన్ని మరొకడు 
కాదంటాడు.' తిరిగి అతడిని మరొకడు ఖండిస్తాడు. |ప్రాదినకాలవు గ్రీకులనుంచి 
వరసగా అనేక తత్వ సిద్దాంతాలను వరిశీలిస్తూ వస్తున్నాము. ఒకడు జగమంతా 
జలమయం అంటే మరొకడు అంతా వాయుమయం అన్నాడు. 'డెమొకక్రిటస్‌ 


అంతా అణుమయం అంటే పేచో అంతా భావమయం అన్నాడు. ఇలాగే 
తక నవారు. 


ఈ విధంగానే పశ్చిమ దేశాల తత్వశాస్త్రం పరిణామం చెందింది. ఒకరు 
చెప్పినదాన్ని దురొకరు ఖండించి కొత్త సిద్దాంతాన్ని ప్రతిపాదించడంతో ఎంతో 
గందరగోళం కూడా ఏర్పడుతున్నది. అయినా అ గందరగోళంవల్లన్సే తత్వ 
శాస్త్రం ఎంతో ఆసక్తికరంగా కూడా రూపొందింది. చివరికి ఏది నిజం అంతే 


298 వశ $ (దర్శనం 


అన్నిటిలోను ఎంతో కొంత నిజం వున్నదని, ఒక్కొక్క దృష్టినుంచి ఒక్కొక్కటి 
నిజమని చెప్పవలసి వస్తుంది. 


గాట్‌ ఫ్రీడ్‌ విల్‌హెల్మ్‌ లైబ్నిజ్‌ తనకు ముందువచ్చిన దేకార్త్‌ను స్పినో 
జొను ఖండించి కొత్త సిద్దాంతాన్ని ప్రతిష్ఫెంచాడు. 


అపర అరిస్టాటిల్‌ 


లైబ్నిజ్‌ ను సార్వకాలిక మహో మేధావిగా పేర్కొంటూ, వ్యాఖ్యాతలు అత 
డిని అరిస్టాటిల్‌ తో పోల్చుతూ వుంటారు. అరిస్టాటిల్‌ వలె ఇతడు కూడా 
సజీవ విజ్ఞాన సర్వస్వం. తత్వశా,స్త్రంలోనే కొక్క వివిధ విజ్ఞాన శా స్ర్రాలలో 
అఖండ కృషి చేశాడు. అతని కృషి విలువను ఆనాటికంబ ఈనాడు మరిం 
తగా తత్వవేత్తలు గుర్తిస్తున్నారు. 


జర్మనీలోని లీప్పిగ్‌ నగరంలో 1646 లో లైబ్నిజ్‌ జన్మించాడు. చిన్నత 
నంలోనే తండ్రి మృతి చెందాడు. తండ్రి కాలేజీలో (ప్రొఫెసరు. లైబ్నిజ్‌ 
బాల్యదశలో ఎప్పుడూ తన తండ్రి ల్రైబ్రరిలోనే గడిపేవాడు. చిన్ననాటనే గ్రీకు, 
లాటిన్‌ భాషలను అభ్యసించాడు. వదిహేనవ యేట యూనివర్సిటీలో చేరాడు, 
ఇరవైయవయేటికే న్యాయశాస్త్రంలో థీసిస్‌ తయారుచేశాడు. కొని వయస్సు 
చాలదని రీష్టిగ్‌ యూనివర్సిటీవారు డాక్టరేట్‌ ఇవ్వలేదు. ఆల్ట్‌డార్స్‌ వెళ్లి 
అక్కడ _ డాక్టరేట్‌ వుచ్చుకొన్నాడు. వైగా ఆ యూనివర్సిటీవారు అతనికి 


ప్రాఫెసరుగా ఉద్యోగ మిస్తామన్నారు కూడా. కాని అ ఉద్యోగం మనస్కరించక 
తిరస్కరించాడు. 


ప్రతిభా వైవిధ్యం 


అతని ప్రతిభా వైవిధ్యం ఆశ్చర్యం కలిగిస్తుంది. యూనివర్సిటీలో వుండగా 
మధ్య యుగాలనాటి థియాలజీని! _పోశెన పట్టాడు. బేకన్‌ వోట్స్‌, దేకార్త్‌ల 
తత్వ సిద్దాంతాలతో, |బ్రాహే, కెప్టర్‌, గరీరియోల ఖగోళశా స్త్రంతో సృరిచయం 
ఏర్పరచుకున్నాడు. బాక్టీరియాలజీ, హిస్టరీ, స్టాటిస్టిక్స్‌, న్యాయశ్నాస్త్రల! ఆ 
శాస్త్రం మొదలై నవాటిలో మౌలిక కృషి చేశాడు. కవిత్వం కూడా వ్రాశాడు. 
ఈ శతాబ్దంలో ప్రాముఖ్యం వహించిన సింబాలిక్‌ లాజిక్‌కు ఆనాడే అతడు 


వునాదులు వేశాడు. అతని అసంఖ్యాక రచనలలో ఇప్పటికీ ప్రచురణ "కానివి 
ఎన్నో వున్నాయట. 


కాన్సి లైబ్నిజ్‌ కు చిరకీర్తి సంపాదించి వెట్టినది గణితశాస్త్రంలో అతని వ్రతిభ. 
దేకార్త్‌నలె ఇతడుకూడా గణితశాస్త్రంలో అఖండ ప్రజ్ఞాశాలి. ఒక కాల్‌ క్యులే 


జగమంతా శక్తి న్వరూవంగా దర్శించిన లౌ బ్బిజ్‌ 229 


టింగ్‌ యంత్రాన్ని రూపొందించి ఇంగ్లండు వెళ్లినవ్వుడు దాన్ని రాయల్‌సాసైటీ 
సమావేశంలో ప్రదర్శించాడు. 


గణితశాస్త్రంలో ఒక ముఖ్యశాఖ అయిన “*ఇన్‌ఫినిమెసిమల్‌ కాల్‌క్యు 
లస్‌ి”ను మొదటగా తయారుచేసిన ఘనత న్యూటన్‌తో పాటు లెబ్నిజ్‌ది 
కూడా. న్యూటన్‌ తన కాల్‌ క్యులస్‌ను ప్రచురించకుండా నిలువుచేశాడు. ఇంచు 
మించు అదే సమయంలో లైబ్నిజ్‌ కూడా తనంతట తాను కాల్‌క్యులస్‌ను 
రూపొందించి ముందుగా ప్రచురించాడు. దానితో ఎవరు ముందు అని తీవ్రమైన 
వాదోపవాదాలు చెలరేగి, చాలా మనస్పర్తలకు కూడా కారణమైనాయి. కొని, 
“మేధావులు ఒకే రకంగా ఆలోచిస్తారు” (గ్రేట్‌ మైండ్స్‌ థింక్‌ ఎలైక్‌) 
అనే లోకోక్తి ప్రకారం ఆ ఘనత ఇరువురికీ చెందుతుంది. ఇన్‌ ఫినిమొసిమల్‌ 
కాల్‌ క్యులస్‌కు లైబ్నిజ్‌ తత్వచింతనలో కీలక స్తానం వుంది. 


వ్యవహార వేత్త 


లైబ్నిజ్‌ మొదట కొన్నాళ్లు మెయిన్స్‌ ఆర్బిబిషప్‌ వద్ద న్యాయవాదిగా పని 
చేశాడు. అతడు తత్వవేత్తయేకాక, మంచి వ్యవహారవేత్తకూడా. . అతని ప్రజ్ఞా 
ప్రాభవాలు చూసి, ఆర్చిబిషస్‌ అతడిని తన దౌత్యోద్యోగిగా నియమించాడు. 
ఆ ఉద్యోగరీత్యా వెక్కు యూరపియన్‌ దేశాలలో పర్యటించే అవకాశం కలి 
గింది. ఒకసారి (ఫ్రాన్సు వెళ్లి ఒక దౌత్య వ్యవహారంలో 14 వ లూయీ 
రాజును కలుసుకున్నాడు. వాటికన్‌ సందర్శించాడు. అక్కడ లె (బ్రేరియన్‌ ఉద్యోగ 
మిస్తామన్నారు. కొని, కాథలిక్‌ మతాన్ని స్వీకరించవలసి వస్తుందని దాన్ని తిర 
స్కరించాడు. సమకారికులైన సెక్కు మంది మేధావులతో, రాజులతో అతనికి 
వరిచయాలు ఏర్పడ్డాయి. ఒకసారి రెండు నెలలపాటు హాలెండ్‌ లో వుండవలసి 
వచ్చింది. ఆ రోజులలోనే అతడు స్పినోజాతో తరచుగా సమావేశమై తత్వ 
చర్చలు జరిపేవాడు. బెర్లిన్‌ లో సైన్సు అకాడమీని స్థాపించాడు. 


ఆ తర్వాత హానోవర్‌ ప్రభువువద్ద లైబ్రేరియన్‌ ఉద్యోగాన్ని స్వీకరించాడు. 
జీవితాంతం ఆ ఉద్యోగంలోనే వున్నాడు. కాని హానోవర్‌ ప్రభువు 1714 లో 
ఒకటవ జార్టిగా ఇంగ్లండుకు రాజు కావడంతో లైబ్నిజ్‌ పలుకుబడి తగ్గుముఖం 
పట్టింది. అతడిని ఎవరూ పట్టించుకోలేదు. చివరి రోజులలో నిరాదరణకు 
లోనై ఒక అనామకుడివలె అజ్ఞాతంగా మృతిచెందాడు. 


అన్నిటిలోను సమన్వయం, సంధానం లైబ్నిజ్‌ జీవితాశయం. యూరప్‌లో 
వివిధ రాజ్యాల మధ్య సంధానం కుదర్చాలని శైబ్నిజ్‌ విశేషంగా కృషి చేశాడు. 
కాథలిక్‌, ప్రాబస్పైంట్‌ శాఖల మధ్య సమన్వయానికి ప్రయత్నించాడు. ఒక 


230 వళ్ల (దర్శ నం 


కొత్త అంతర్జాతీయ భాషను రూపొందించాలని కూడా పథకం తయారుచే 
శాడు. అలాగే వివిధ తత్వ సిద్దాంతాల మధ్య అనుసంధానం సాధించడం తన 
ధ్యేయంగా "పెట్టుకున్నాడు. 


రేషనలిస్టు చింతన 


దేకార్త్‌, స్పినోజాలవలె లైబ్నిజ్‌ కూడా బుద్దివాది- రేషనరిస్టు, వారివలె 
ఇతడుకూడా డగణితవేత్తకదా? గణితశాస్త్రం ఇం(దియానుభవంతో, ఐంద్రియ 
సాక్ష్యంతో పనిలేకుండా కేవలం వివేచన (రీజనింగ్‌ ) పైనే ఆధారపడిన శాస్త్రం. 
ఇదే ఒరవడిలో తాత్విక సత్యాలను కూడా కేవలం బుద్దిద్వార్థా వివేచన ద్వారా 
కనుగొన వచ్చునని చెప్పే వాదాన్ని రేషనలిజం అంటారు. లైబ్నిజ్‌ రేషనలిస్టు. 


అయితే, దేకార్త్‌ స్పినోజుల సిద్దాంతాలను లైబ్నిజ్‌ అంగీకరించలేదు, 
దేకార్త్‌ దేవునితో పాటు మరి రెండు స్వతంత్ర తత్వాలను ప్రతిపాదించాడు. 
ఒకటి మనస్సు (mina). రెండవది భౌతిక పదార్ధం (matter). మనస్సు లక్షణం 
ఆలోచన (thought) భౌతిక వదార్హ లక్షణం విస్తృతి వ్యాప్తి (అశలకంి. 
దేకార్త్‌ ద్విసత్తావాది(64210. 


స్పినోజా ఈ వాదాన్ని ఖండించాడు. ఉన్నదొకటి తత్వం. అది ఈశ 
రుడు. స్పినోజు వీకసత్తానాది (10130 మనస్సు, భౌతిక పదార్హం రెండూ 
స్వతంత్ర సత్తాలు కావని అవి దేవుని లక్షణాలని అతడు అన్నాడు. 


లైబ్నిజ్‌ ఈ రెండు వాదాలను త్రోసివుచ్చాడు. మౌలికతత్వాలు ఒకటీ, 


రెండూ కావు అనేకం, అసంభ్యాకం, అనంతం అన్నాడు. అతడు బహు సత్తా 
వాది (pluralist). 


శకి వాదం 


ప్రపంచంలో |వ్రతి వస్తువుకు ప్రతిఘటనశక్తి (11౭[[18) వుంటుంది. అందుకే 
ప్రతి వస్తువు పరిమితమైనది. (f1్న|9. ఇతర వస్తువుల కంటు వేరైనట్టైది. 
ప్రతి వస్తువుకు స్వతంత్ర వ్యక్తి త(ం-(indIvidualiy) వుంటుంది. అందువల్ల 
అది ఇతర వస్తువుల ప్రభావాన్ని నిరోధిస్తుంది. ఉదాహరణకు ఒక వస్తువు ఒక 
స్టలంలో వుందనుకోండి. ఆ స్టలంలోకి అదే సమయంలో మరొక వస్తువును 
అది రానివ్వదు. 


ఒక ఒరలో రెండు కత్తులు ఇమడవన్నట్టు ఏక స్టలంలో ఏక కాలంలో 
రెండు వస్తువులు ఉండలేవు. ఒకశే వుండగలదు. వస్తువును అంతకంతకు 


జగమంతా శక్తి న్వడూవంగా దర్శించిన లెబ్నిజ్‌ 231 


ఎంత చిన్నదిగా విభజించినాసరేే మరొకటి దాని స్థానాన్ని ఆక్రమించలేదు. 
మొదట వస్తువు రెండవదాన్ని నిరోధిస్తుంది. కనుక ప్రతివస్తువులో నిరోధకశక్తి 
వున్నది. అందుచేత ప్రతి వస్తువుకు వ్యాప్తితో పాటు శక్తి కూడా వున్నది. 


అలాగే మనస్సును చూడండి. నా మనస్సు చేరు నీ మనస్సు వేరు. 
ఒక మనస్సులోకి మరొక మనస్సు చారబడలేదు. మనస్సు అంటే ఆలోచనల 
సమాహారం. ఒక ఆలోచనలోకి మరొక ఆలోచన చారబడలేదు. ఒక ఆలోచన 
తర్వాత మరొకటి రావలసిందే. ప్రతి ఆలోచనా శకలం దేనికది స్వతంత్రం. 
అది తాను తానుగా వుంటుంది. దానికి కూడా నిరోధకశక్తి వున్నది. అందు 
చేత మనస్సుకు కూడా ఆలోచనతోపాటు శక్తి వున్నది. 


మనస్సు లక్షణం ఆలోచన అయితే, ఆలోచిస్తున్నప్పుడు మాత్రమే మనస్సు 
వుండాలి. మరి ఆలోచన లేనప్పుడు ? స్పృహ లేనప్పుడు ? అప్పుడు కూడా 
మనస్సు వుంటుంది కదా? కనుక మనస్సుకు తాను తానుగా ఎల్లప్పుడు 
వుంకే శక్తి వుందన్న మాట. 


అందుచేత భౌతిక పదార్హంలోను, మనస్సులోను కూడా శక్తి (0000) 
అనేది వున్నది. నిజానికి వున్నది శక్తి ఒక్క". అదే పరమతత్వం. అదే 
యాథార్హ్యం. దాని లక్షణాలే భౌతిక పదార్థం, మనస్సు. 


మూనడాలళబి్‌ీ 


అయితే, శక్తి ఒకటిగా వుండదు. అది అనేకంగా, అసంఖ్యాకంగా వుంటుంది. 
ప్రపంచంలో వక్తి కేంద్రాలు (centers of force) ఒకటి కావు, అనంతం (infinite). 


ఈ శక్తి కేంద్రాలకే లెబ్నిజ్‌ మోనాడ్స్‌ (M౦n265) అని చేరు పెట్టాడు. 
మోనాడ్‌ అంటే యూనిట్‌. దానికి లైబ్నిజ్‌ ఆపాదించిన లక్షణాలను 
బట్టి దాన్ని తెలుగులో చిచ్చక్తి బిందువు అని అనవచ్చు. అంటే చిత్‌ 
(consciousness +)శక్తి బిందువు (Centre Of force.) ఇలా అనడానికి కారణాలు 
తర్వాత చూద్దాము. 


శక్తి అనంతమైన చిద్భిందువుల రూపంలో వుంటుంది. అనంతమైన 
చిద్బిందువులు అనే ఇటుకలతో ఈ విశ్వనుహాసౌధం నిర్మితమైంది. 


అయితే, ఈ చిద్భిందువులు రేఖా గణితంలో వచ్చే బిందువులు (Ma[h- 
ematical points) కావు. గణితబిందువులు అనేవి కేవలం ఊహాబిందువులు. 
వాటికి యాథార్హ్యం లేదు. కనుక, వాటితో విశ్వం ఏర్పడదు. 


232 విశ్తదర్శ శనం 


చిద్భిందువులు భౌతిక బిందువులు (physical points) కావు. భౌతిక బిందు 
వులకు విస్తృతి (అగయి10%) వుంటుంది. కాని చిద్భిందువులు పారభౌతిక 
బిందువులు. (Metaphysical points). అవి అణువులు కావు. అణువులకు భౌతి 
కత్వం వుంటుంది. కాని చిద్బిందువులు పారభౌతికమైనవి. అంటు భౌతికత్వానికి 
ఆధార మైనవి. 


ఖాళీలులేని స్టలం 


లైబ్నిజ్‌ తన ఇన్‌ఫినిటొసిమల్‌ కాల్‌ క్యులసను చిద్భిందువులకు వర్తింప 
జేశాడు. ప్రకృతిలో అవిచ్చిన్నత వుంది. నిరంతరత్వం (౧౫మురు వుంది. 
అంటే స్థలం (392680) లో గాన్సి కాలం (థులి లో గాని ఖాళీలు లేవు శూన్యం 
లేదు. కనుక చిద్భిందువుల మధ్య కూడా ఖాళీ లేదు. శూన్యస్టలం లేదు. 
అవి స్టలంలోనుు కాలంలోను నిరంతరత్వంతో వుంటాయి, ఒకదానిప్రక్కన 
ఒకటి సహజీవనం చేస్తాయి. 


“ అయితే, అనంతమైన చిద్భిందువులలో ప్రతిదానికి దేని వ్యక్తిత్వం దానికి 
వుంటుంది. ఒకదాన్ని పోరి మరొకటి వుండదు. ఒకదానికి మరొకదానికి 
మనం కనివెట్టలేనంత సూక్ష్మభేదం మాత్రమే వుంటుంది. దీనికి (16౪6001 
indiscernibles) దాదావు ఒకే విధంగా వుండే వస్తువుల ప్రత్యేక వ్యక్తిత్వం- 
అని లైెబ్నిజ్‌ పేరు వెట్టాడు. 


కిటికీలు లేని మోనాడ్స్‌ 


ప్రతి చిద్బిందువు తనకు తానుగా వుంటుంది. దానిలో భాగా లుండవు. 
అది ఒకటిగానే వుంటుంది. దాన్ని ఇంకా చిన్న బిందువులుగా విభజించడానికి 
వీలులేదు. అది అచ్చేద్యం, నిత్యం, అనశ్వరం; దానికి ఆది లేదు, అంతం 


లేదు. చిద్భిందువులను సృష్టించినది భగవంతుడే కనుక, వాటికి ఆయన 
తలుచుకుంటే తప్ప వినాశం లేదు. 


ఒక చిద్భిందువులోకి మరొకటి చొరబడడానికి వీలు లేదు. ఒక చిద్చిం 
దువు మరొకదానిపై ఎట్టి ప్రభావం చూపలేదు. ఒకదానికి మరొకటి కారణం 
కాదు. అవన్నీ స్వతంత్రమైనవి; సంవూర్ల మైనవి. వాటికి కిటికీలు లేవు; అవి 
గవాక్షరహిత మైనవని (౪౧10౪155) ైబ్నిజ్‌ అన్నాడు. అవి నీరంధ్రమైనవి. 
అంశ రంధ్రాలు లేనివి. వాటిలోకి తొంగి చూడడానికి వీలులేదు. 


అయినప్పటికి చిద్బిందువులు ఒకదాన్నొకటి తమ ప్రత్యేక దృష్టీనుంచి 
ప్రతిఫలిస్తాయి. అవి అద్దాలనంటివి. (ప్రతి బిందువు తక్కిన అనంత బిందువు 


జగమంతా శక్తి న్వరూవంగా దర్శించిన లైబ్నిజ్‌ 233 


లన్నిటిని ఏకకాలంలో (ప్రతిబింబిస్తుంది. అందుచేత ఏ ఒక్క చిద్బిందువును 
తీసుకున్నా దానిలో విశ్వ స్వభావమంతా ఏ స్వల్పంగానైనా, అస్పష్ట్రంగానైనా 
(వతిబింబిస్తూ వుంటుంది. అవి విశ్వ దర్పణాలు (యం of the world) ప్రతిది 
ఒక సూక్ష్మజగత్తు (microcosm). 


అవి విశ్వవ్యాప్త మైనవి; స్థలం అంతటా అచే వున్నాయి. వాటితోనే స్థలం 
ఏర్పడింది. ఒకదానిలో ఒకటి చొరబడడానికి వీలులేదు. ఎందుకంటే అలా 
చొరబడడం మొదలుపెడితే స్టలంలో ఖాళీలు (29 ఏర్పడతాయి. ఇది 
నిరంతరత్వ సూత్రానికి, అవిచ్చిన్నత (continuity) కు విరుద్దం. అలా ఒకదానిలో 
ఒకటి చొరబడడం జరిగితే ఖాళీ జాగా లేర్పడి స్థలం కుంచించుకుపోతుంది. 
చివరికి స్థలం, విశ్వం అంతరిస్తాయి. కనుక అవి అభేద్యమైనవి. 


ఆధునిక వాదాలకు మార్గదర్శి 


న్యూటన్‌ చెప్పినట్టు కేవల ఫలం (absolute space), కేవల కాలం 
(absolute time) వుండడానికి వీలులేదు. నిరంతరంగా, అనంతంగా చిద్భిందువులు 
వుండడం వల్లనే స్టల కాలాలు ఏర్పడుతున్నాయి. ఈ విషయంలో లైబ్నిజ్‌ 
సిద్దాంతం బన్‌ స్టయిన్‌ సాపేక్ష సిద్దాంతానికి దగ్గరగా వచ్చింది. 


అలాగే క్త యూనిట్లుగా, వీకైక బిందువులుగా వుంటుందని వ్రతిపాదించ 
డంలో లైచ్నిజ్‌. మోనాడ్‌ సిద్దాంతం మాక్స్‌ ష్టాంక్‌ ప్రతిపాదించిన క్వాంటం 
థిత్తురికి కూడా దగ్గరగా వచ్చింది. మాక్స్‌ షాంక్‌ శక్తి (6౧6mm) వ్రత్యేకం 


(discretey, సంవూర్షం (whole) అయిన యూనిట్లుగా (పసరిస్తుందని అన్నాడు. 
ఆ యూనిట్లనే “క్వాంటా” (qుu2n[ణ అంటారు. 


ఉన్నంతలో ఉత్తమ విశ్వం మనదే 


లైబ్నిజ్‌ |ప్రతిపాదించిన చిద్బిందువులు (monads) అన్నీ ఒకే విధమైన శక్తి 
కేంద్రాలయితే, వాటి నుంచి ఇంత వైవిధ్యం గల ప్రపంచం ఎలా ఏర్పడింది? 
ప్రవరచంలో కొన్ని సజీవ పదార్థాలున్నాయి. కొన్ని నిర్దీవ పదార్జాలున్నాయి. 


కొన్నిటికి స్వీయ స్పృహ (361 Consciousness) వుంటుంది. కొన్ని చేతన లేనివి 
(unconscious) గౌ వుంటాయి. ఇవన్నీ ఎలా వచ్చాయి? ' 


మన మనస్సును వరిశీరిస్తే దానికి సమాధానం లభిస్తుంది. మనన్ఫు లక్షణం 
ఏమిటి? తన్ను తాను తెలుసుకోవడం, ఇతర వస్తువులను తెలుసుకోవడం, 


అంటీ స్పృహ (perception) , స్వయం స్పృహ (s౭1f-consciousness) కలిగి 
వుండడం. 


234 విభ గ దర్శ సనం 


అయితే, ప్రకృతిలో నిరంతరత్వం (C0ntinuiy) వుంది కదా? స్సహ 
అనేది ఒకచోట వుండి మరొకచోట లేకుండా వుండడానికి వీలులేదు. కొన్ని 
టిలో వుండి, మరి కొన్నిటిలో లేకపోవడానికి వీలులేదు. ప్రకృతిలో ఖాళీలు 
(8495) లేవు. కనుక్క స్పృహ అనేది అంతటా వుండాలి. నిద్దివాలలో కూడా 
వుండాలి. 


ఇది ఎలా సాధ్యం? నిర్జీవంలో స్పృహ వుంటుందా? 


నిరంతరత్వ సూత్రం ప్రకారం సున్నా (2౪09) నుంచి అనంతం (infinite) 
వరకు స్పృహ, చేతనశక్తి వుండవలసిందే. అనంతమైన స్పృహ, స్వయం స్పృహ, 
చేతన, చిచ్చక్తి కలవాడు దేవుడు. ఆయన సూపర్‌ మోనాడ్‌. 


అవరోహణ (క్రమం 


దేవుడినుంచి ప్రారంభమై చిచ్చక్సి క్రమంగా అవరోహణ [క్రమంలో తగ్గుతూ 
వస్తుంది. మానవునిలో చిచ్ళక్తి కొంత వుంటుంది. అతనిలో స్యయం స్పృహ, 
జ్ఞాపకశక్తి (M౭గMంగy) తో పొటు వివేచన (16130[0) కూడా వుంటుంది. జంతు 
వులలో స్వయంస్పృహ్క జ్ఞావకశక్తి మాత్రమే వుంటాయి. వృక్షకోటిలో స్పృహ 
చాలా స్వల్పంగా, అస్పష్ట్రంగా, నిద్రాణంగా వుంటుంది. జడ, నిప్రీవ వస్తువులలో 
స్పృహ వూర్తిగా అస్పష్టంగా; దాదాపు వుండీ లేనంత స్వల్పంగా వుంటుంది, 
కాని అసలు లేకుండా పోదు. “సున్నా చికి” (zero perception) అనే 
స్థితి లేదు. ఆ స్థితిని అంతకంతకు చేరుతూ, దానికి అంతకంతకు చేరువౌతూ 
పోవచ్చుగాని, వూర్తిగా చేరడం ఎన్నటికి జరగదు. 


అన్నిటిలోకి అధమ శ్రేణిలో వుండే చిద్భిందువులు నిర్లీన వదార్జానికి చెంది 
నవి. వాటిలో చిచ్చక్తి ఏ మేరకు వుంటుంది? విశ్వం (ఇంథ లో తమ 
తమ ప్రత్యేక స్థానాలను (ఇజఘుటు) తాము కాపాడుకునే మేరకు - ఆ స్థానం 
లోకి మరొక చిద్చిందువును చొరనీయకుండా ప్రతిఘటించే మేరకు మాత్రమే 
చిచ్చక్తి వుంటుంది. అక్కడి నుంచి పై (శ్రేణులలోనికి పోతున్న కొద్ది అత్యంత 
నూక్ష్ముతమభేదాలతో (infinitesimal differences) చిచ్చక్తి వెరుగుతూ పోతుంది. 


అందువల్ల నే లెబ్నిజ్‌ వాడిన మోనాడ్‌ (0౧260) అనే మాటకు చిత్‌ బిందువు 
అని తర్హుమొ చేయడం జరిగింది. 


కేంద చిద్భిందువు 


ప్రతి వస్తువులోను ఒక చిద్భిందువు |ప్రబలస్టితిలో వుంటుంది. దాని 
చుట్టూ తక్కిన చిద్భిందువులు గుంవుగా చేరుతాయి. అన్నిటిలోకి ప్రబలమైన 


జగమంతా శక్తీ స్వరూవంగా దర్శించిన ల్రెబ్నిజ్‌ 235 


చిద్చిందువు కారణంగానే ఆ వస్తువు ఆకృతి, స్వభావం మొదలైనవి ఏర్పడు 
తాయి. మానవులలో మనస్సే ప్రబలమైన చిద్బిందువు. దానిచుట్టూ శరీరానికి 
సంబంధించిన చిద్భిందువులన్నీ గుమికూడుతాయి. మనస్సు (౫164 0౯ 3900 
అనే చద్చిందువు ప్రభావంవల్ల నే మానవుడు మానవు డవుతున్నాడు. 


చిద్బిందువు కంటు సూక్ష్మతత్వం (301916 substance) మరొకటి లేదు 
కనుక, దానిలోనికి ఏ ఇతర వస్తువు, ఏ ఇతర చిద్బిందువు చొరబడడానికి 
వీలులేదని (1062602010) అనుకున్నాము కదా? దాని లోపల వున్నది బయటికి 
పోదు; వెలుపలినుంచి ఏదీ 'లోనికి పోదు. పూర్షమదః పూర్షమిదం అన్నట్టు 
(ప్రతి చిద్భిందువు సంపూర్మ బిందువు. 


అయినా, చిద్భిందువు లోపల పరిణామం జరుగుతూనే వుంటుంది. బాహ్య 
దృష్టి నుంచి ప్రతి చిద్బిందువు తాను తానుగానే, మార్పు లేనిదిగానే ఉన్న 
ప్పటికి దాని దృష్టనుంచి మాతం ఆంతర పరిణామం (inner evolution) 
జరుగుతూనే వుంటుంది. ఆ పరిణామం బాహ్యాశక్తులవల్ల జరిగేది కాదు. దాని 
ఆంతర కారణాలవల్ల, ఆంతర సూత్రాలవల్ల పరిణామం జరుగుతుంది. ఒక 
చిద్బిందువు భవిష్యత్‌ పరిణామం ఆదినుంచి దానిలో నిక్షిప్రమయ్యే వుంటుంది. 
భావి పరిణామ దశలన్నీ దానిలో నిక్షిప్త్రమయ్యే వుంటాయి. 


దేవుడే కారణం 


మానవునిలో చిద్భిందువు అతని మనస్సు. ఏ చిద్భిందువుకు మరొక 
చిద్బిందువువై ఎట్టి ప్రభావం వుండదు కదా? మరి మానవుని మనస్సు 
మానవదేహంలోని ఇతర చిద్బిందువులను ఏ విధంగా [ప్రభావితం చేస్తున్నది? 
ఒక వస్తువు అ వస్తువుగానే వుండడం, మరొక వస్తువుగా వుండకపోవడం ఎలా 
జరుగుతున్నది? ప్రపంచంలో ఒక క్రమం, ఒక పద్దతి, ఒక సమన్వయం 
(harmonmy) వుండడం ఎలా జరిగింది? అంటే, లెచ్నిజ్‌ దేవుడే ఇందుకు కారణ 
మన్నాడు. 


ఉదాహరణకు స్పినోజూ ఈ ప్రపంచంలో ప్రతి సంఘటనకు మరొకటి కారణ 
మన్నాడు. అతడు (పతిపాదించినట్టది కార్యకారణ సూత్రం (cause and effect 
principle). అయితే ఒకటి మరొకదానికి కారణ మన్నంత మాత్రంలో అదే 
ఎందుకు కారణం కావాలో, మరొకటి ఎందుకు కారణం కారాదో బోధపడ 
కంలేదు. అంటు స్పినోజా చెప్పిన కార్యకారణ సూత్రంలో సమగ్రత లేదు. 


మన ఎదుట ఈ మహో విశ్వం వున్నది. అది ఈ విధంగానే ఎందుకు 


236 విశ (దర్శ నం 


న్నది? మరొక విధంగా ఎందుకు లేదు? మరొక విధంగా వుండకపోవడానికి 
తార్కికంగా ఏ కారణం కనబడదు. విశ్వం లోవల ఎంత వెదికినా అటు 
వంటి కారణం కనబడదు. కనుక్క దానికి కారణం విశ్వం వెలుపల, విశ్వానికి 
అతీతంగా వుండి వుండాలి. అటువంటి కారణమే దేవుడు. 


ఈ విశ్వం ఈ విధంగానే వుండడానికి, మరొక విధంగా వుండకపోవడానికి 
తగిన సమర్ధమైన కారణం (sufficient reason) దేవుడే. ఆయన తలచుకుంటే 
అనంతమైన రకాల విశ్వాలను ఊహించగలడు. వాటిలో దేనినైనా ఆయన 
సృష్టించగలడు. కాని, వాటినన్నిటిని కాదని ఈ విధమైన విశ్వాన్ని మాత్రమే 
సృష్టించాడు. దేవుడు శివత్వ వూర్టుడు కనుక సృష్టించడానికి వీలున్న విశ్వాల 
న్నిటిలోకి ఉత్తమ విశ్వాన్నే సృష్టించాడు. అందుచేత ఈ విశ్వం వున్నంతలో 
ఉత్తమ మైనది. (This is the best of all possible worlds) అని లెబ్నిజ్‌ సిద్దాంతం. 


మంచి, చెడు 


కాని ఇదే ఉత్తమ (ప్రపంచమైతే దీనిలో ఇంత చెడు ఎందుకున్నది? ఇంత 
పొపం ఇంత దుఃఖం, ఇంత బాధ ఎందుకున్నది? దేవుడు దయా సముద్రు 
డైతే ఈ చెడుగు లన్నిటిని ఎందుకు సృష్టించాడు? 


దీనికి లైబ్నిజ్‌ సమాధానం ఇది : దేవుడు ఎంత ఉత్తమ ప్రవంచాన్ని 
సృష్టించినా దానిలో కొంత మంచి కొంత చెడు వుండక తప్పదు. చెడును 
పూర్తిగా పరిహరించడానికి దేవునికైనా సాధ్యంకాదు. దేవుడు ఒక్కడే అనం 
తుడు (iNMfiNite). కాగా విశ్వంలో ప్రతి వేర్వేరు వస్తువు పరిమితమైనది 
(finite). మౌానవుడుకూడా పరిమితుడే. అసలు ఈ  పరిమితత్యమే ఒక 
చెడుగు. కనుక చెడును తొలగించాలంకే వరిమితత్వాన్నే (finitness) తొలగిం 
చాలి. అప్పుడు విశ్వమే వుండదుకదా? 


వైగా ఈ కష్టసుఖాలు పాప వుణ్యాలు, మంచి చెడులు ఇవన్నీ మానవ 
దృష్టినుంచి మాత్రమే తవ్ప అవి స్వతస్పిద్ధ గుణాలు కావు. మొత్తం విశ్వం 


దృష్టినుంచి చూస్తే మంచి చెడూ ఏవీ లేవు. అనంతుడైన దేవునికి అన్నీ 
ఒకతే. 


ఇంతేకాదు చీకటి వున్నప్పుడే వెలుతురు విలువ. ఒక వర్గచిత్రాన్ని గతీసు 
కోండి: దాన్ని  వెల్తుగునీడలను సూచించే రంగులతో చిత్రకారుడు వేస్తాడు. 


అంతా ఒకే రంగు అయితే బొమ్మే వుండదు. వెలుగు, నీడ వుంటేనే చిత్రానికి 
ఆకారం వస్తుంది. 


జగమంతా శక్తి న్వరూవంగా దర్శించిన లౌబ్బిజ్‌ 237 
చెడు విలువ 


అలాగే ఈ ప్రవంచంలో చెడు వుంటేనే మంచి తెలుస్తుంది. దేని విలువ 
దానిది. (ప్రపంచంలో దేన్ని ఏ ఉన్నత ప్రయోజనం కోసం దేవుడు సృష్టిం 
చాడ్కో ఏ సంఘటన ఏ ఉత్తమ లక్ష్యం కోసం జరుగుతున్నదో వరిమిత 
గ్రహాణశక్తిగల మానవుడు తెలుసుకోలేడు. ఏమైనా మనం నివసించే ప్రపంచం 
వున్నంతలో ఉత్తమమైందే తప్ప నిర్జుష్టమైంది కాదు. నిర్హుష్టత్వం (perfenion) 
దేవునిలో మాత్రమే వుంటుంది. 


మొదటనే పేర్కొన్నట్టు లెబ్నిజ్‌ బుద్దివాది. దేకార్త్‌, స్పినోజ్సా లైబ్నిజ్‌ 
వం య ఠా అనాటి can 
ఈ ముగ్గురూ పాశ్చాత్య బౌద్దికవాదానికి (rationalist thought) ముఖ్య ప్రతి 
నిధులు. బౌద్ధిక వివేచన ద్వారా మాత్రమే సత్యాన్ని సందర్శించగలమన్నది 
వీరి సిద్దాంతం. 


కొని ఈ వాదాన్ని ఖండిస్తూ పాశ్చాత్య తత్వశాస్త్రంలో మరొక ముఖ్య 
మైన శాఖ బయలుదేరింది. దాన్ని అనుభూతివాదం (EMpiriismM) అంటారు. 
దీనికి కేంద్రం బ్రిటన్‌. ఇంద్రియానుభూతిద్వారానే మనకు జ్ఞానం (knowledge) 
లభిస్తున్నదని ఈ శాఖకు చెందినవారు వాదిస్తారు. వీరిలో ముగ్గురు ముఖ్యులు 
జాన్‌ లాక్‌, జార్టి బర్కిలీ, డేవిడ్‌ హ్యూమ్‌. అత్యంతాసక్తికరమైన వీరి తత్వ 
సిద్దాంతాలను ఇప్పుడు పరిచయం చేసుకుందాము. 





22 
అనుభూతివాది జాన్‌ లాక్‌ 


పోఠిటక్స్‌ విద్యార్దులకు సుపరిచితులైన ముగ్గురు తత్వ వేత్తలలో ఒకడు 
హాబ్స్‌ మరొకడు జాన్‌ లాక్‌, మూడవవాడు రూసో. ఈ ముగ్గురూ మూడు 
రకాల సోషల్‌ కాంట్రాక్టు వాదాలను ప్రతిపాదించారు. 


జాన్‌ లాక్‌ పాశ్చాత్యుల తత్వశాస్త్రంలో ఒక ముఖ్యశాఖ అయిన ఎంఏ 
రిసీజం (empiricism) ప్రారంభకుడు. ఎంపిరిసజం అంతే అనుభూతివాదం, 
దేకార్త్‌, స్పినోజా, లైబ్నిజ్‌.ల బుద్ది వాదాన్ని ([atiOnaliIsm) సీర్దాసనం చేయిస్తే 
అనుభూతివాదం వస్తుంది. మనకు కలిగే యావత్తు జ్ఞానం బుద్ది (౫1164) 
ద్వారా, వివేచన (1813001008) ద్వారా వస్తుందని బుద్దివాదులు చెప్పగా, మన 
జ్ఞానమంతా ఇంద్రియాలద్వారా, అనుభవం ద్వారా కలుగుతుందని అనుభూతి 
వాదులు అభిప్రాయపడ్డారు. 


ఏ' తత్వ సిద్దాంతం గాలిలోనుంచి వూడివడదు. ఏ తత్వవేత్త కేవలం 
తన మనస్సులోనుంచి ఏ సిద్దాంతాన్ని సృష్టించడు. తన పూర్వుల సిద్దాం 
తాల ప్రభావం, (ప్రేరణ అతనిపై వుంటుంది. సమకాలిక పరిస్థితుల (ప్రభావం 


అనుభూతివాది జాన్‌ లాక్‌ 239 


వుంటుంది. ఆర్థిక వ్యవస్త ఉత్పత్తి విధానం మానవుల ఆలోచనను శాసిస్తుం 
దని మార్క్‌ అభిప్రాయ పడ్డాడు. ఇది నిజమే కాని, సిద్దాంతాల ప్రభావం 
తిరిగి సామాజిక వ్యవస్తవె పడడం కూడా అంతే ని 


ఆపద 


ఇది జాన్‌లాక్‌ తాత్విక, రాజకీయ్క ఆర్థిక సిద్దాంతాలను చూస్తే స్పష్టమ 
వుతుంది. అందుచేత లాక్‌ సిద్దాంతాలను వరామర్శించబోయేముందు అతని 
సమకాలిక చరిత్రను క్టుప్తంగా సమీక్షించడం అవసరం. 


జనన కాలం 


ఇంగ్లండు రాజకీయంగా మహా సంక్షోభంలో వున్నకాలంలో - 1632 లో 
జాన్‌ లాక్‌. జన్మించాడు. అప్పటికి షేక్‌ స్పియర్‌ చనిపోయి పదహారేళ్లయింది. 
బేకన్‌ చనిపోయి ఆరేళ్లయింది. మహాకవి మిల్లన్‌ 24 ఏళ్లవాడు. హాబ్స్‌ 44 
ఏళ్లవాడు. మరొక ప్రముఖ కవి లాక్‌ సహాధ్యాయి, జాన్‌ |డెడెన్‌ ఏడాది 
శిశువు. ఐజొక్‌ న్యూటన్‌ మరొక పదేళ్లకు జన్మించాడు. 


మొదటి చార్జెస్‌ దేశాన్ని వరిపాలిస్తున్నాడు. అతనిది నిరంకుశ పరిపాలన. 
“నా విస్టుః వృథ్విపతి* (di™ine right of kings) అనేది అతని పరిపాలనకు 
ఆధారసూకత్రం. పార్లమెంటుకు, రాజుకు ఘర్హ౯ణ జరుగుతున్నది. ఎప్పటికైనా 


అంతర్యుద్ధం తప్పనిసరి అనిపిస్తున్న రోజులు. అపీ జాన్‌ లాక్‌ జనన కాలం 
నాటి పరిస్థితి. 


చివరికి అంతర్యుద్దం జరగనే జరిగింది. చార్రెస్‌ ఓడిపోయాడు. పార్లమెంటు 
"గెలిచింది. రాజుకు 1649 లో శిరశ్ళేదం చేశారు. ఆ తర్వాత పదకొండేళ్లు 
ఇంగ్లండు రిపబ్లిక్‌ గా కొనసాగింది. అయితే, అధికారాన్ని కైవసం చేసుకున్న 
ఆలివర్‌ |క్రామ్‌వెల్‌ నియంతనలె పరిపాలించాడు. ఒక పీడ పోయి మరొక పీడ 
తగులుకున్నట్టు, ఒక నిరంకుశత్వం స్తానంలో మరొక నిరంకుశత్వం వచ్చింది. 


రెండవ తిరుగుబాటు 


క్రామ్‌వెల్‌ మరణానంతరం (ప్రజలు 1660 లో తిరిగి రాజరికాన్నే వరిం 
చారు. రెండవ చార్లెస్‌ రాజు అయ్యాడు. కాని, అతడు తండ్రివలె నిరం 
కుశుడు కావడానికి వీలు లేకుండా పార్లమెంటు జాగ్రత్త పడింది. ప్రజలకు 
మత స్వేచ్చ, వ్యాపార స్వేచ్చ లభించాయి. అయితే, రెండవ చార్తెస్‌ తర్వాత 
సింహాసన మెక్కిన అతని సోదరుడు రెండవ జేమ్చు కర్కోటకుడుగా తయార 
య్యాడు. అతడు క్యాథలిక్‌ . మత స్వేచ్చ లేకుండా చేశాడు. దానితో 1688 
లో మరొకసారి ప్రజలు తిరుగుబాటు చేశారు. 


240 . విశ (దర్శనం 


ఈసారి -విస్టవం రక్తపాతరహితంగా జరిగింది. రెండవ జేమ్ఫుకు ఉద్వాసన 
చెప్పారు. స్వేచ్చా స్వాతంత్రాలకు పేరుపొందిన హాలెండ్‌ నుంచి రాజు విలి 
యంను రాణి మేరీని తమ రాజు రాణిగా వరించి తెచ్చుకున్నారు. వారి 
పరిపాలన ఒడుదుడుకులు లేకుండా కొనసాగింది. పార్లమెంటు అధికారం 
బలపడింది. రాజు రాజ్యాంగ ధర్మకర్తగా మాత్రమే వ్యవహరించాడు. 


బుూరువా వరం 
(=) Pa 


అవి బ్రిటన్‌లో మధ్యతరగతిగా వేరుపడిన వ్యాపారవర్గం పైకివస్తున్న 
రోజులు. వారినే బూర్జువావర్గం అని కూడా అంటారు. ఈ వర్షానికి 
ఏకైక ధ్యేయం లాభసాటి వ్యాపారం, వ్యాపారస్వేచ్చ. మతం వుండవలసిందే 
కాని మతస్వేచ్చ కూడా వుండాలి. రాజు వుండవలసిందే కాని రాజ్యాంగానికి, 
పార్లమెంటుకు లోబడి అతడు వ్యవహరించాలి. రాజు రాజ్యం చేయాలి తప్ప 
పరిపాలించరాదు. 


ఇది బ్రిటిష్‌. బూర్జువా లిబరల్‌ ప్రజాస్వామ్యానికి ముఖ్య ప్రాతిపదిక. 
బూర్జువా (ప్రజాస్వామ్యానికి ఇంగ్లండు మార్గదర్శకత్వం వహించింది. దానికి 
తాత్వికమైన వునాది వేసిన తత్వవేత్త జాన్‌ లాక్‌. అతని తాత్విక, రాజకీయ 
సిద్దాంతాల ప్రభావం నేటికీ కూడా ఇంగ్రండు, పశ్చిమ యూరప్‌, అమె 
రికా ఇంకా ఎక్కడెక్కడ బూర్జువా ప్రజాస్వామ్యం వర్ణిబ్లతున్నదో అక్కడక్కడ 
కనిపిస్తుంది. 


అమెరికా స్వాతంత్ర్య ప్రకటన 


ఉదాహరణకు 1776 నాటి అమెరికా స్వాతంత్ర్య ప్రకటనకు జాన్‌ లాక్‌ 
సిద్దాంతం, అతని మాటలతోసహా, ప్రధాన (వేరణ అయింది. ఆ (ప్రకటన 
ముసాయిదా వ్రాసింది థామస్‌ జెఫర్సన్‌. లాక్‌ రాసిన “టీబజ్‌ అన్‌ 
సివిల్‌ గవర్నమెంట్‌” |గంథంతో అతడు వ్రభావితుడయ్యాడు. “...that all Men 
are created equal, that they are endowed with certain inalienable rights, that 
among these are Life, Liberty and the pursuit of Happiness... ... " అంటూ 
నడిచే అమెరికా స్వాతంత్ర్య ప్రకటన చరిత్ర _జగత్సరిసిద్దమైనది. 


మానవులందరు సమానులు. వారికి కొన్ని తిరుగులేని హక్కులున్నాయి, 
వాటిలో జీవించే హక్కు, స్వేచ్చ, సుఖసంపాదన ముఖ్యమైనవి. వాటి రక్షణ 
కోసం ప్రభుత్వాలు అవసర మవుతాయి. ఆ ప్రభుత్వాలకు అధికారాలు ప్రజల 
నుంచే సంక్రమిస్తాయి. ఎప్పుడెప్పుడైతే ప్రజల హక్కులకు ఏ ప్రభుత్వమైనా 


అనుభూతివాది జాన్‌ లాక్‌ 241 


ప్రతిబంధకంగా తయారవుతుందో అప్పుడవ్హుడల్లా ఆ ప్రభుత్వాన్ని మార్చడానికి, 
లేదా రద్దు చేయడానికి ప్రజలకు హక్కు వుంటుంది- ఇదీ ఆ ప్రకటన సారాంశం. 


దీనివై లాక్‌ ప్రభావం ఎంతైనా వుంది. హాబ్స్‌ సిద్దాంతం (ప్రకారం ఒక 
సారి (ప్రజలు సార్వభౌముడికి సర్వ్యాధికారాలను సమర్పించుకున్న తరవాత ఇక 
కిక్కురు మనడానికి వీలులేదు. కాని, లాక్‌ దీన్ని తిరస్కరించాడు. ప్రజలదే 
అంతిమాధికారం అన్నాడు. 


లాక్‌ 1632 లో బ్రిస్టల్‌ సమీపంలోని రింగ్రన్‌లో జన్మించాడు. అతని 
తండ్రి పార్లమెంటు తరపున పోరాడినవాడు. మానవస్వేచ్చావాది. 


లాక్‌ ఆక్స్‌ఫర్లులో చదువుకున్నాడు. అక్కడ బోధించే మధ్యయుగాల నాటి 
తత్వశాస్త్ర, అతనికి సరివడలేదు. క్రమంగా దేకార్త్‌ ప్రభావం క్రిందికి వచ్చాడు. 
ఫిజిక్స్‌, కెమిస్ట్రీ మెడిసిన్‌ చదివాడు. వైద్యశాస్త్రంలో ప్రావీణ్యం కూడా 
సంపాదించాడు. బ్రిటిష్‌ రాయల్‌ సొసైటీ 1663 లో ఏర్పాటు కాగా 1668 
నాటికే లాక్‌ దానిలో ఫెలో అయ్యాడు. 


యాష్‌లీతో పరిచయం 


లార్డ్‌ యాష్‌నీతో 1666 ళో లాక్‌కు పరిచయమైంది. అది స్నేహంగా 
వరిణతమైంది. యాష్‌లీ కుటుంబంలో ఒకడుగా మెలిగేవాడు. యాష్‌నీకి 
సలహాదారుగా, కుటుంబ వైద్యుడుగా, పిల్లలకు ట్యూటర్‌ గా వ్యవహరించాడు. 
లార్డ్‌ యాష్‌లీ 1672 లో ఎర్ట్‌ షాప్ట్స్‌బరీ అయ్యాడు. అతడు రాజు రెండవ 
ఛార్లెనకు ప్రబల విరోధి. పార్లమెంటుకు సన్నిహితుడు. బూర్జువా వరానికి 
నాయకుడు, (ప్రతినిధి; లిబరల్‌ వాది. పార్లమెంటు ఆ రోజులలోనే రాజుకు 
విధేయులైన టోరీలుగాను, బూర్జువా లిబరలిజానికి |ప్రతినిధులైన విగ్స్‌గాను చీలి 
పోయింది. విగ్స్‌కు ఎర్ట్‌ షా బరీ: నాయకుడు. 


1673 షాస్ట్సిబరీ (బిటిషి ప్రధాని అయ్యాడు. కాని అతనికి, రాజుకు 
ప్రబల వైరం. రాజద్రోహనేరం మోపి లండన్‌ టవర్‌ లో బంధించారు. మల్లీ 
విడుదల చేశారు. 1679 లో పీవీ కౌన్సిల్‌కు అధ్యక్షుడయ్యాడు. మళ్లీ 
1681 లో అతడిని జైలుకు పంపించారు. చివరికి అతడు 1682 లో 
హాలెండ్‌ పారిపోయాడు. ఒక ఏడాది తర్వాత చనిపోయాడు. 


లాక్‌ జీవితం సయితం ఇన్ని మలువులూ తిరిగింది. షాక్ట్స్‌బరీ రాజకీ 
యంగా ఉన్నత పదవిలోనికి వచ్చినప్పుడల్లా లాక్‌ వని మూడు పువ్వులు, 
ఆరు కాయలుగా వుండేది. అతడు పతనం కాగానే ఇతడు ఏ ప్రాన్సుకో 


242 బశ (దర్శ సనం 


పారిపోయేవాడు. అతడు విడుదల కాగానే తిరిగి ఇంగ్లండు వచ్చేవాడు. చివరికి 
లాక్‌ కూడా హాలెండ్‌ పారిపోయాడు. అతడిని రాజద్రోహిగా పరిగణించి రెండవ 
జేమ్సు తన కప్పనీంచనలసిదిగా డచ్చి ప్రభుత్వాన్ని కోరాడు. కాని హాలెండ్‌ 
నిరాకరించింది. 


తుది రోజులు 


చివరికి విలియం ఇంగ్లండు రాజు అయిన తర్వాత లాక్‌ స్వదేశానికి 
తిరిగివచ్చి స్టిరపడ్డాడు. అప్పటికి నుంచి సలుకుబడిలో వున్న విగ్‌ పార్టీకి 
సలహాదారుడుగా వుండేవాడు. అతనికి నడివయస్సులోనే ఉబ్బసం వ్యాధి 
పట్టుకున్నది. లండన్‌ వాతావరణం అతనికి పడలేదు. తుది సంవత్సరాలు 
లండన్‌ లోకాక్క, ఇంగ్లండు దక్షిణాన, ఓట్స్‌లో గడిపాడు. వార్ధక్యం (ప్రశాంతంగానే 

య లా 

గడిచింది. లండన్‌ నుంచి వారూ, వీరూ వచ్చి అతడిని వలకరించి పోతూ 
వుండేవారు. అలా వచ్చిపోయే వారిలో న్యూటన్‌ ఒకడు. ఇరువురు తాత్విక 


చర్చలు జరిపేవారు. 1704 లో 72 వ నీట జాన్‌ లాక్‌ అంతిమశ్వాస 
విడిచాడు. 


తాత్విక (ప్రపంచంలో లాక్‌కు పేరు తెచ్చిన (గ్రంథం, తత్వశా,స్త్రాన్ని ఒక 
వులువు తిప్పిన (గంథం “ఎస్సే కన్‌ సర్నింగ్‌ హ్యూమన్‌ అండర్‌ స్టాండింగ్‌ " 
అనేది. హాలెండులో ప్రశాంత జీవితం గడిపిన రోజులలో దీన్ని రచించాడు. 
ఇంగ్లండు వచ్చిన తర్వాత 1690 లో ప్రచురించాడు. ఎంపిరిసిజానిక్కి అంటు 
అనుభూతివాదం, లేదా అనుభవవాదానికి ఇది మూల (గ్రంథం. 


బుద్దివాదం స్టేటో నాటినుంచి వున్నది. దేకార్త్‌ ప్రభృతులు దాన్ని ఫోషిం 
చారు. మానవుడు స్వతస్పిద్దమైన భావాలతో జన్మిస్తాడని దేకార్త్‌ వాదం. ఆ 
భావాలను (Innate 166159 అంటారు. ఈ వాదాన్ని లాక్‌ తన అనుభూతి 
వాదంతో సవాలు చేశాడు. 


మనస్సు ఖాళీ పలక 
మనిషి జన్మించినప్పుడు అతని మనస్సు ఖాళి పలక (2004121232) వలె, 
తెల్ల కాగితంనలె వుంటుందని లాక్‌, వాదం, 


జన్మతోనే అన్ని భావాలు మానవ మనస్సులో నిక్షిప్త మైవుంకు శిశువులు 
పరమ జ్ఞానులు కావాలి. ఆటవికులు కూడా సకల విజ్ఞాన ఫారంగతులు కావాలి. 


మందబుద్దులనేవారు వుండరు. విద్యార్ణనకు అర్హమే వుండదు. కాని, అలా 
జరగడం లేదుకదా? 


అనుభూతివాది జాన్‌ లాక్‌ 243 


అలాగే నీతి సూత్రాలు కూడా స్వతస్సిద్దమైనవి కావు. విశ్వజనీనమైన 
నైతికత్వం (101280) లేదు. మంచి -, చెడు వుణ్యం - పాపం వంటిని 
దేశకాల పాత్రలను బట్టి భేదిస్తాయి. ఒకరికి మంచి మరొకరికి చెడు. ఒకరికే 
భిన్న కాలాలలో మంచి, చెడు తారుమా రవుతాయి. ఒక దేశంలో మంచి 
మరొక దేశంలో చెడు. ఒక కాలంలో చెడు మరొక కాలంలో మంచి. ఏది 
మంచి ఏడి చెడు అనే మీమాంసకు ఎప్పడూ తావు వుంటుంది. కనుక 
సార్వజనీనమైన విలువలు లేవు. 


దేవు డున్నాడనేది కూడా స్వతస్పిద్ధ సత్యం కాదు. ఒకరి దేవుడు మరొ 
కరికి దేవుడు కాదు. అసలు దేవుడనే భావమే ఎరగని జాతు లుండవచ్చు 
కూడా, 


స్వతస్పిద్ద భావాలనేవి లేకపోతే, మనకు కలిగే జ్ఞానమంతా ఎక్కడినుంచి 
వస్తున్నది అని (ప్రశ్న రావచ్చు. “ఒక్కముక్కలో చెప్పాలంటే అనుభవం నుంచే 
వస్తున్నది” అని లాక్‌ సమాధానం చెపాడు. ఇంద్రియానుభవం (360501) 
అమ్బుంగలగంల వల్లనే మనకు భావాలు కలుగుతున్నాయి. 


జ్ఞానం రెండు రకాలుగా వస్తుంది. ఒకటి - జ్ఞానేంద్రియాల ($ల26యి 
ద్వారా, రెండు-వివేచన (1[6య10%) దా రా. 


బాహ్య జగత్తును గురించి జ్ఞానేంద్రియాల ద్వారా మనకు భావాలు కలు 
గుతాయి. అలా కలిగిన భావాలను గురించి మనస్సు వివేచిస్తుంది. అంటే 
ఆలోచిస్తుంది, తర్కిస్తుంది, సందేహిస్తుంది, విశ్లేషిస్తుంది, భావిస్తుంది, ఊహి 
స్తుంది, సంకల్పిస్తుంది. అది ఐంద్రియ జ్ఞానం, ఇది వివేచనా జ్ఞానం. 


రెండు రకాల భావాలు 


ఒక్కొక్క జ్ఞానేంద్రియం ద్వారా ఒక్కొక్క దితి ఐంద్రియ భావాలు కలు 
గుతాయి. వీటిని ప్రాథమిక భావాలు (3016 14629) అని లాక్‌ అన్నాడు. 
కంటితో రంగు చూస్తాము. చెవితో ధ్వని వింటాము. నాలుకతో రుచి 
చూస్తాము. ముక్కుతో వాసన చూస్తాము. చర్మంతో వేడి చల్లదనం, 
గట్టిదనం మొదలైన గుణాలు తెలుసుకుంటాము. ఇవి ప్రాథమిక భావాలు 
ఎందుకై నాయంశే వాటిని అంతకంశు విభజించడానికి వీలులేదు. వాటికి అవే 


సాటి. తెలుపు అంటే తెలుపే నలువు కాదు. వేడి అంతే వేడే, మరొకటి 
కాదు. ఇవి సింవుల్‌ భావాలు. 


ఇవికాక సంక్షీష్ట్ర భావాలు (C0MPplex ideas) అనేవి వేరే వుంటాయి. జ్ఞానేం 


244 విశ్వదర్భునం 


ద్రియాల ద్వారా కలిగిన ప్రాథమిక భావాలు వెంటనే తొలగిపోవు, మాయంకావు, 
ఎదురుగా వస్తువు లేకపోయినా అది కలిగించిన భావం మనస్సులో మిగిలిపో 
తుంది; దాని ముద్ర మిగిలిపోతుంది. అలా _ఎగిలిపోయిన భావాల జాడలను 
గురించి మనస్సు వివేచిస్తుంది. ఆయా భావాలమధ్య సాదృశ్యాలను, - విభేదాలను 
మననం చేస్తుంది. వాటిని రకరకాలుగా సంక్షిస్టం చేస్తుంది. విశ్లేషణ చేస్తుంది. 
ఆ విధంగా సంక్షిస్ట భావాలు ఏర్పడతాయి. 


ఉదాహరణకి ఒక వస్తువును చూస్తాము, అలాంటిదే మరొకదాన్ని చూస్తాము. 
ఆ రెండింటిని మన మనస్సు పోల్చుకుని “జంట” అనే భావాన్ని ఏర్పరు 
చుకుంటుంది. జంట అనేది బాహ్య ప్రపంచంలో లేదు. అక్కడ వున్నవి 


రెండు వేర్వేరు వస్తువులు. వాటిని మనస్సు పోల్చిచూసి జంట అనే భావాన్ని 
కల్పించుకుంటుంది. 


మనస్సు సృష్టించే భావాలు 


ప్రాథమిక ($90919) భావాలు వాటంతట అవే కలుగుతాయి. మనస్సు 
పాత్ర ఏమీ వుండదు. కాని సంక్లిష్ట భావాలను కలిగించుకోవడంలో మాత్రం 
మనస్సు చురుకుగా వనిచేస్తుంది. మనస్పే లేకపోతే సంక్లిష్ట భావాలు ఏర్పడవు. 
జ్ఞా నేంద్రియాలనేవి బహిరింద్రియాళై తే మనస్సు అంతరింద్రియం. మనస్సు ప్రాథ 
మిక భావాలను కలువు తుంది, వేరు చేస్తుంది, వునరావృత్తం చేస్తుంది, 
పోల్చుతుంది. ఈ విధంగా కొత్త సంక్లిష్ట భావాలను సృష్టిస్తుంది. ప్రాథ 
మిక భావాలను మనస్సు సృష్టీంచలేదు, నశింపజేయలేదు. అనుభవం ద్వారా-- 
అనుభవం తర్వాతనే--అవి కలుగుతాయి. 


మరొక ఉదాహరణ-స్టలం (209) అనే భావం స్పర్శద్వారాా చూపు ద్వారా 
కలుగుతుంది. అలాగే మనలోకలిగే భావాలమధ్య అంతరాన్ని (662609) బట్టి 
కాలం (time) అనే భావం కలుగుతుంది. న్టలాన్ని నిరవధికంగా పొడిగించడం 
ద్వారా అనంతత్వం (య) అనే సంక్షిస్టభావం ఏర్పడుతుంది. కాలాన్ని 
అనంతంగా పొడిగించడం ద్వారా నిత్యత్వం (ఉఅజయిళ అనే సంక్షిష్టభావం 
ఏర్పడుతుంది. నిజానికి అనంతత్వం, నిత్యత్వం అనే భావాలు భాహ్య ప్రపం 
చంలో కనబడేవి కావు, అవి కేవలం ఇంద్రియ గ్రహణశక్తి _(percgption) 
ద్వారా, వివేచన (1౭160) ద్వారా మనస్సు సృష్టించుకున్న భావాలు. 


అలాగే శక్తి (౧౪) అనే భావం. అది ఇంద్రియాలకు గోచరం కాదు. 
కాని నిప్పువద్ద మైనం వుంచినప్పుడు మైనం కరగడాన్ని చూస్తాము. దాన్నిబట్ట 
ఉష్ణశక్తి అనే భావాన్ని మనస్సు ఊహిస్తుంది. 


అనుభూతివాది జాన్‌ లాక్‌ 245 


సాధారణీకరణం 


మరొక ఉదాహరణ-సౌందర్యం. ఒక వస్తువు మనకు ఆనందం కలిగిస్తుంది. 
దాన్ని సుందర వస్తువుగా (గ్రహిస్తాము. ఆ విధంగా ఆనందం కలిగించే అనేక 
సందర్భాల అనుభవం తరా (తే వాటిని సాధారణీకరించి సౌందర్యం అనే భావాన్ని 
ఏర్పరుచుకుంటాము. నిజానికి సౌందర్యం అనేది బాహ్యప్రపంచంలో లేదు. 
నునకు కలిగే సుఖానుభవాలవల్ల సౌందర్యభావం కలుగుతుంది. అలాగే మాన 
నదొత్సి సైన్యం, ప్రపంచం సుఖం, దుఃఖం, బాధ, మంచి చెడు మొదలైన 
సాధారణీకరణాలన్నీ సంక్షిష్ట భావాలకు ఉదాహరణలు. 


మరొకరకం సంక్షిష్టభావాలు వస్తువుల పరస్పర సంబంధాలను బట్టి కలుగు 
తొయి. వీటిలో అన్నిటికంలు ముఖ్యమైనది కార్య కారణ సంబంధం (62656 
and effect relation). వివిధ వస్తువులమధ్య సాదృశ్యాలు, విభేదాలు కూడా ఈ 
తరగతి కిందికే వస్తాయి. 


మరొక ముఖ్యమైన సంక్షిష్ట భావ(శేణి పదార్జాలకు ($1bstances) సంబం 
ధించినది. మనకు అనంతకోటి భావాలు కలుగుతాయి. ఈ భావాలకు ఆధారం 
ఏమిటి? వాటంతట అవి కలగవు కదా? ఏదో వదార్థం ఆ భావాలను 
మనలో కలిగిస్తున్నది. ఆ పదార్హం భౌతికం కావచ్చు. లేదా అభౌతికం 
కావచ్చు. మొత్తంవై ఏదో పదార్థం, తనంతట తాను స్వతస్పిద్ధంగా లేకపోతే 
దానికి సంబంధించిన భావం మనలో కలగదు. ఆ పదార్హం ఏమిటని అడిగితే 
మనం ఇదమిత్తమని మాటలలో చెప్పలేము. దాన్నే “సబ్‌ సైన్స్‌” (substance) 
అని లాక్‌ అన్నాడు. 


బాహ్యవస్తువు మన ఇందియాలవై పనిచేసినప్పుడు ఆ బాహ్యవస్తువుయొక్క 
భావం (1662) మన మనస్సులో కలుగుతుంది. ఉదాహరణకు ఒక వేడి వస్తు 
వును తాకినప్పుడు ఆ స్పర్శ మన మెదడులోకి వెళ్లి వేడి అనే భావాన్ని 
మనలో కలిగిస్తుంది. అలాగే ఒక తెల్లని మళల్లెవువ్వును చూస్తాము. మన 
మనస్సులో తెలువు అనే భావం కలుగుతుంది. | 


దీన్నిబట్టి మనం ఇంద్రియాల ద్వారా చూసేవి, [గ్రహించేవి ఆయా వస్తు 
వుల యొక్క భావాలు, వాటి (ప్రతిబింబాలు, వాటి ఆభాసలే (appearances) 
తప్ప అసలు వస్తువులు కావు అని, గ్రహించవచ్చు. మనకు ఇంద్రియానుభవంలోకి 
వచ్చేది అసలు వస్తువులతో కూడిన జగత్తుకాదు, ఆ జగత్తు యొక్క అభాస 
మాత్రమే మనకు అనుభూత మవుతున్నది. 


246 విభ (దర స్ధానం 


రెందురకాల గుణాలు 


వస్తువులకు రెండు రకాల గుణాలున్నాయి. మొదటిది మౌలిక గుణాల 


(primary or original qualities). రెండవరకం ఆభాసిక గుణాలు (0600160 
qualities). 


వస్తువుకుగల విస్తృతి (అంటే అది ఆక్రమించే చోటు), సంఖ్య, చలనం, 
స్తబ్దత, ఘనత్వం (solidity). [ద్రవ్యరాశి (mass), ఆకారం (figure). వరి 
మాణం (520 మొదలై నవన్నీ దాని మౌలిక గుణాలు. ఇవి వస్తువును స్వతహాగా 
అంటిపెట్టుకుని వుంటాయి. ఈ గుణాలు లేని వస్తువును ఊహించలేము, 


ఉదాహరణకు ఒక గోధుమగింజ వున్నది. దాన్ని రెండుగా చేస్తే రెండు 
ముక్కలు వస్తాయి. అయినా ఆ ముక్కలలో ప్రతిదానికి వైన చెప్పిన మౌలిక 
గుణాలన్నీ వుంటాయి. అలా ఒక్కొక్క ముక్కను ఎన్ని ముక్కలుగా విభ 


జించినా అన్నిటిని వాటి మౌలిక గుణాలు అంటిపెట్టుకునే వుంటొయి. ఆ 
గుణాలలో ఏ మార్పు రాదు. 


ఇవికాక, వస్తునుకు అభాసిక గుణా లుంటాయి. అంటు అవి వస్తువు 
లలో వున్నట్టు కనిపిస్తాయిగాని, నిజంగా వుండవు, ఉదాహరణకు ఒక గులాబీ 
వువ్వు వుంది. అది ఎర్రగా వుంది. కాని, వాడిపోతే ఎరువురంగుపోయి నలుపు 
వస్తుంది. కనుక ఎరువు అనేది గులాబి మౌలిక గుణం కాదు, చీకటిలో అసలు 
ఫీ రంగు కనబడదు. కనుక రంగు అనేది వస్తువులో వున్నట్టు కనబడే అభాస 
గుణం మాత్రమే. అలాగే ధ్వని, వాసన, రుచి, వేడిమి, చల్లదనం మొదలైనవి 
కూడా అభాసిక గుణాలు మాత్రమే, అది వస్తాయి, పోతాయి. వస్తువులో 
స్వతహాగా వుండవు. ఆ గుణాలను మన ఇంద్రియాల ద్వారా మన మనస్సుకు 
తెలిసేటట్టు చేసేశక్తి ఆ వస్తువుకు వుండడం వల్లనే ఆయా గుణాల ఆ 
వస్తువులోనే వున్నట్టు మనం (భ్రనుపడుతున్నాము,. అది నిజంగా వస్తువులో 


లేవు. నున మనస్సు ఇంద్రియానుభూతి ద్వారా వాటిని కల్పించుకుంటున్నది. 
అంతే. 


మనస్సు కల ఏన 


ఒక పాట వింటాము. అది (శ్రావ్యంగా వున్నదనుకుంటాము. కొని; 
శ్రావ్యత ఆ ధ్వనిలో నిజంగా లేదు. అది మన మనస్సు కల్పించుకున్న దే. 
చెవిటివాడికి అసలు ధ్వనే లేదు. ఒక వువ్వు వాసన చూస్తాము. అరి 
సువాసనగా వున్నదనే భావాన్ని కలిగించేది మన మనసే. మనకు జలుబు చేసి 


అనుభూతివాది జాన్‌ లాక్‌ 247 
నప్పుడు వువ్వునుంచి ఏ వాసన గ్రహైంచలేము. కనుక వాసన అనేది పువ్వులో 
స్వతహాగా లేదు. ముక్కు ద్వారానే వాసనను మనస్సు ([గ్రహించగలునుతున్నది. 
ఈ విధంగా ఈ అభాసిక గుణాలన్నీ (6001620 థరకలు మన ఇంద్రియాల 
సితివై ఆధారవడినవే తన్న వస్తుతహా లేవు. అవి మౌలికమైనవి కావు. 


ఇకపోతే మనకు లభించే జ్ఞానం నమ్మదగిందో, కాదో ఎలా తెలుస్తుంది? 


నిశ్చయ జ్ఞానం (Certain knowledge) అనేది ఏ రెండు భావాల మధ్యనవైనా 
పొంతన (౩౯౭౫ల వున్నదా, లేదా అనే దానిపై ఆధారపడి వుంటుంది. 


నిశ్చయ జ్ఞానం 


అట్టి పొంతన వున్నదా, లేదా అనేది తిరిగి మూడురకాల జ్ఞాన మార్తా 
లవై ఆధార వడి వుంటుంది. ఒకటా అంతః ప్రబోధం (intuition}, రెండు 
భావాల మధ్య పొంతన వున్నదా, లేదా అనేది దానంతట అదే ఎట్టి రుజు 
వులు లేకుండా మనకు తెలిసిపోతే అది ఇంట్యూషన్‌ ' అవుతుంది. ఉదాహరణకి- 
నేను వున్నాను” అనే జ్ఞానం అటువంటి అంతః ప్రబోధంవల్ల,ఇంట్యూషన్‌ వల్ల 
కలుగుతుంది. దీనికి వేరే రుజువు లక్కరలేదు. అది తిరుగులేని నిశ్చయజ్ఞానం 


ల ఆం * er ఇ 
నషా 


అలాకాక తార్కికమైైన రుజువుల (demonstration) వల్లకూడా నిశ్వయజ్ఞానం 
లభించవచ్చు కాని ఈ జ్ఞానమార్గం ఇంట్యూషన్‌ అంతగా నిశ్వ్యయజానాని? కఠి 


ర అభవ TV 
ఇ ఇషా ద 


గించదు. ఈ మార్గాన దేవుని గురించిన జ్ఞానం లభిస్తుందని ఒక ఉదాహరణగా 
లాక్‌ పేర్కొన్నాడు. ' 


మూడవది ఐం[ద్రియ జ్ఞానం. ఐంద్రియ భావాలు 5606 impressions} 
వాటంతట అవి కలగవు. కనుక్క వాటిని కలిగించే బాహ్య వస్తువులు వున్నా 
యనే నిర్దారించుకోవచ్చు. ఈ మార్గాన ఒక మేరకు మాత్రమే జ్ఞానం 


లభిస్తుంది. కాన్సి అది నూటికి నూరుపాళ్ళు నిశ్చయ జ్ఞానం కాదు. రకరకాల 
సైన్సుల నుంచి లభించేది ఇటువంటి జ్ఞానమే. 


మనం ఈనాడు ప్రజాస్వామిక గణతంత్ర రాజ్యంలో జీవిస్తున్నాము. వంశ 
పారంపర్యంగా రాజకీయాధికారం పొందే రాజు మనకి లేడు. కనుక్క దునది 
గణతంత్ర (రిపబ్లిక్‌ ) రాజ్యం. ప్రజలదే అంతిమాధికారం. కనుక్క మనడి పజా 
« § 
స్వామ్య వ్యవస్థే (డెమోక్రసీ). 


248 వళ “దర్శ సనం 


నిరిత వ్యవధులలో _ పార్లమెంటుకు ఎన్నికలు జరుగుతాయి. వేర్వేరు 
పార్టిలు పోటీ చేస్తాయి. (ప్రజలు స్వేచ్చగా తమ (ప్రతినిధులను ఎన్నుకుంటారు, 
పార్లమెంటులో ఏ పార్టికి మెజారిటీవ'స్తే, ఆ పార్టీ (ప్రభుత్వాన్ని ఏర్పరుస్తుంది, 
పార్లమెంటు శాసనాలు చేస్తుంది. వాటిని (ప్రభుత్వం అమలుచేస్తుంది. శాస 
నాలు రాజ్యాంగ బద్దమైనవో కావో నీర్జారించడానికి స్వతంత్ర న్యాయ వ్యవస్థ 
ప్రత్యేకంగా వుంటుంది. ఒక పార్టీ మెజారిటీ కోల్ళోతే, మరొక పార్టీ అధికారా 
నికి వస్తుంది. అంతే తప్ప ప్రభుత్వాధికారం వంశ పారంపర్యంగా సం|క్రమించదు., 


కొన్ని మార్పులు, చేర్పులతో ఇటువంటి |వ్రజాస్వామ్య వ్యవస్త ఈనాడు 
అనేక దేశాలలో అమలులో వుంది. బ్రిటన్‌ స్వీడన్‌, నార్వే మొదలైన 
దేశాలలో వంశ వరంపరానుగతమైన రాజరికం వున్నమాట నిజమే, కనుక 
అవి గణతంత్ర రాజ్యాలు కావు. అయినా, అవి రాజ్యాంగ బద్దమైన రాజ 
రికొలు. అంతిమాధికారం ప్రజలదే, పొర్లమెంటునుువ్రభుత్వాలను ఎన్నుకునే 
హక్కు (ప్రజలదే కనుక్క అవి ప్రజాస్వామిక రాజ్యాలు. 


అమెరికాలో (వెసిడెంట్‌ను, పార్లమెంటును ప్రజలే ఎన్నుకుంటారు. కనుక, 
అది (ప్రజాసా మిక గణతంత్ర రాజ్యం. 


కొన్ని దేశాలలో వంశ పారంపర్యంగా వచ్చే నిరంకుశ రాజరికం నేటికీ 
వున్నది. మరికొన్ని రాజ్యాలలో రాజరికం లేకపోయినప్పటికి, తను (వ్రభు 
త్వాన్ని స్వేచ్చగా ఎన్నుకునే హక్కు, ప్రభుత్వ వ్యవస్థను మార్చివేసే హక్కు 
ప్రజలకు లేదు. అవి గణతంత్ర రాజ్యాలెనా, (ప్రజాసామ్య రాజ్యాలు కావు, 
అవి నియంత్పత్వ రాజ్యాలు. 
లిబరల్‌ (ప్రజాస్వాన్యుం 


ఇన్ని రకాల రాజ్యవ్యవస్ర్రలలో రాజ్యాంగబద్ధమైన, లిబరిలిజం ప్రాతిపదిక 
గాగల ప్రజాస్వామ్యమే న్యాయసమ్మతమైనదిగా, ఉత్తమమైనదిగా కనిపిస్తుంది. 
నిరంకుశ రాజ్యాధికారం వంశపారంపర్యంగా రావాలని ఎవరైనా వాదిస్తే అది 
మనకు విద్దూరంగా, అభివృద్ది నిరోధకంగా కూడా కనిపిస్తుంది. 


. అయితే ఒకప్పుడు చరిత్రలో అతి దీర్హకాలంపాటు నిరంకుశ వంశ 
పరంవరాగత రాజ్యాధికారమే వుండేది. మనదేశంలో సూర్యవంశవు రాజులు, 
చంద్రవంశపు రాజులు వుండేవారు. యూరప్‌లో రాజులు తనుకు దైవదత్తమైన 
హక్కులు అధికారాలు (divine right of kings) కలవని భావించేవారు. ఈ 
దైవదత్తాధికార వాదాన్ని తిరస్కరించి (పొథమిక సత్యాలను సంపొదించుకొన 


"అనుభూతివాది జాన్‌ లాక్‌ 249 
డానికి (ప్రజలు తిరుగుబాట్లు చేయవలసి వచ్చింది. ఇటువంటి తిరుగుబాట్లుకు 
17 వ శతాబ్దంలో ఇంగ్లండు మార్గ దర్శకత్వం వహొంచించి. పా 
ప్రజాస్వామ్యానికి కూడా దారి చూపింది. ఈ వ్యవస్తకు తా 

యు 
చేసినవాడు జాన్‌ లాక్‌. 


న్యా అభావ 
Gr 


9 ఆలో 
తన రాజకీయ సిద్దాంతాలను వివరిస్తూ లాక్‌ రెండు [గ్రంధాలు (గజం 
Treatises of Civil Government) వ్రాశాడు. ముదటిదానిలో రాజుకు 
మైన హక్కు లంటూ ఏమీ లేవని నిరూపించాడు. ఇందుకోసం ఒ ధం 
వ్రాయవలసి రావడమే ఈనాడు మనకు వింతగా కనిపేస్తుంది. కాని అవుటిలో 


స్తం విష్ణుః పృథివీ పతిః” అనేది ఒక తిరుగులేని సూూతవగా చెలామణి 
స్స 
అయ్యేది. 


దెవదత 
Cn బ్‌ 


సర్‌ రాబర్ట్స్‌ ఫిల్మర్‌ అనే రచయిత రాజుల దైవదత్తాధికారాలను సమర్హిం 

చడానికి “పేత్రయార్మా” అనే ఒక ఉద్లుంథం (వ్రాశాడు, ఆడిమానవుడైన 

ఆడమ్‌ను స్వయంగా దేవుడే ఈ భూమండలానికి రాజును చేశాడట. కను 

రాజులందరు ఆడమ్‌ వారసులేనట. రాజుల నిరంకుశాధికారాన్ని కూడా ఫిల్మర్‌ 
చో 

సమరించాడు. ఒక కుటుంబంలో తండ్రికి తన పిల్లలపై వుండే అదికారం 

చా దం లూ ర ~ 


వంటిదే రాజుకు తన (ప్రజలవై వుంటుందని అతడు వాదించాడు, 


Uk 


రసల్‌ వాదం 


రాజకీయాధికారం వంశపారంపర్యంగా రావాలన్న వాదం మనకు నేడు 
అసంబద్ధంగా కనిపిస్తుంది. దాన్ని (ప్రజలు ఎలా అంగీకరించారా అని ఆశ్చర్యం 


కలుగుతుంది. కొని అందులో ఆశ్చర్యవడదగిందేమీ లేదని బెర్జ్రాండ్‌ రసెల్‌ 
తన “హిస్టరీ ఆఫ్‌ ఫిలాసఫీ”లో వ్రాశాడు. 


ప్రభుత్వాధికారం పార్లమెంటులో మెజారిటీగల పార్టీ ఎన్నుకున్న (ప్రధాన 
మంత్రి చేతిలో వున్నదనుకోండి. ఆ ప్రధానమంత్రి సంతానానికి ప్రభుత్వాధి 
కారరి వంశ పారంపర్యంగా రావాలనడం మనకు అసంబద్దంగా కనిపిసుంది. 


కాన్సి ఆర్థికమైన అధికారం వంశపారంపర్యంగా రావడంలో మాత్రం మనకు 
అసంబద్దత ఏమీ కనిపించదు. ఉదాహరణకు ఒక పెట్టుబడిదారు వున్నాడు. 
కార్మికుల శ్రమశక్తి ఫలితంగా అతడు కోట్లు విలువచేసే ఆస్తి సంపాదించాడు. 
దాన్ని అతని సొంత ఆస్తి [private property] గానే మనం పరిగణిస్తాము. తన 


250 విశ స ౧దర్భునం 


కనిపించదు. నిజానికి తన ఆస్తితో తన ఇచ్చవచ్చినట్టు చేయరాదంటేనే మనకు 
విడూరంగా, అన్యాయంగా కనిపిస్తుంది. 


అలాగే ఒక భూస్వామి తన పొలాన్ని అన్ని హక్కులతోను తన సంతా 
నానికి సంక్రమింపజేస్తే అది మనకు వింతగా తోచదు. అలా సంక్రమింప 
చవేయరాదం కునే అన్యాయంగా తోస్తుంది. 


కనుక (ప్రభుత్వాధికారంవై వంశపారంవర్యపు హక్కును ఖండించే మనం 
ఆర్థిక పరమైన హక్కులకు వంశపారంపర్య సూత్రాన్ని అంగీకరిస్తున్నా మన్న 
మాట. ఇది తప్పు అనిగాని ఒప్పు అనిగాని రసెల్‌ చెప్పడు. ఒకప్పుడు 
రాజులు తమ రాజ్యాలను సొంత ఆస్తులుగా పరిగణించడం ఎలా జరిగిందో, 
అది (ప్రజల దృష్టిలో సమ్మతమైనదిగా ఎలా చెల్లుబడి అయిందో చూపించడానికే 
ఈ దృష్టాంతాన్ని రసెల్‌ పేర్కొన్నాడు. కమ్యూనిస్టు రాజ్యాలలో రాజకీయా 
ధికారమేకాక, అర్హికాధికారం కూడా (ప్రభుత్వంలోనే కేంద్రీకృతమై వుండడాన్ని 
కూడా రసెల్‌ పేర్కొన్నాడు. కమ్యూనిస్టు రాజ్యాలలో సొంత ఆస్తి అనే వ్యవస్త 
లేదు. 


సరే. ఇప్పుడు లాక్‌ రాజకీయ సిద్దాంతాలను చూద్దాము. అతడు తన 
మొదటి గ్రంథంలో రాజుల దైవదత్తాధికారాన్ని ఖండించాడు. రెండవదానిలో 
ప్రభుత్వాధికారానికి మూలాధారాన్ని, దాని స్వభావాన్ని వివరించాడు. ప్రజా 
స్వామ్య సంవ్రదాయాల చరిత్రలో ఈ గ్రంథానికి చాలా ప్రాముఖ్యం వుంది. 


సహజ సితి 
ణా 


థామస్‌ హాబ్స్‌ వరించిన ఒకానొక ఆదిమ కాలాన్ని గురించి ఇంతకు 
ముందు ఒక అధ్యాయంలో చదివాము. ఆదిను యుగంలో మానవులు 
సహజస్టితి [State of nature] లో  జీవించేవారని హాబ్స్‌ ఊహించాడు. ప్రభుత్వం 
అనేది లేనందున సహజస్టితిలో న్యాయ శాసనాలు లేవు : ధర్మాధర్మ విభ 
జన లేదు. మానవులు యథేచ్చగా ప్రవర్తించేవారు. ఒకరి ఇచ్చ మరొకరి 
ఇచ్చకు విధిగా అడ్డు వస్తుంది కనుక, ఆ కాలంలో మానవులు నిరంతర యుద్ద 
స్థితిలో మవుండేవారు. ఆ స్టితినుంచి బయటపడడానికిగాను వారు తమలో 
తాము ఒక ఒప్పందానికి [SOCial Contract] వచ్చి, తమవై సర్వాధికారాలను ఒక 
సార్వభౌముడికి [Sovereign] అప్పగించారు. ఆ విధంగా రాజరికం, ప్రభుత్వం 
ఏర్పడ్డాయని హాబ్స్‌ సిద్దాంతం. 


జాన్‌ లాక్‌ కూడా ఆదిమయుగంలో మానవులు సహజస్టితిలో వుండేవారని 


అనుభూతివాది జాన్‌ లాక్‌ 251 


భావించాడు. కొని అతడు ఊహించిన సహజస్టితి హాబ్స్‌ ఊహకు వ్యతిరే 
కమైనది. హాబ్స్‌ సహజస్థ్టితినాదం (ప్రకారం మానవులు నిరంతర ఘర్షణలో 
జీవించేవారు. అధర్మం నాలుగుపాదాల నడిచేది. కొని లాక్‌ ఊహించిన 
సహజస్థితిలో ధర్మం దాదాపు నాలుగు పాదాలలో నడిచేది. ప్రభుత్వం అనేది 
లేకపోయినా ప్రజలమధ్య సహజన్యాయం [2701 natUre]అవములులో వుండేది. 
మానవు లందరు సమానులే. ఒకరు ఎక్కువ, ఒకరు తక్కువ అనేది లేదు. 
అందరికీ సమాన "స్వేచ్చ వుండేది. అయితే ఆ స్వేచ్చ విశ్చంఖలత్వం కాదు. 
ఎవరికి తోచినట్టు. వారు, ఎవరి. సౌఖ్యంకోసం వారు ఎలా ప్రవర్తించినా, ఒకరి 
హక్కులకు ఒకరు భంగం కలిగించడం, ఒకరికొకరు హాని చేయడం వుండేది 
కాదు. 


సహజ నా వయం 


అంతమాత్రాన అది ఆదర్శప్రాయ మైన స్తితి అని కాదు. మానవులందరు 
స్వతస్ప్సిద్దంగా  మంచివారని లాక్‌ : అభిప్రాయం కాదు. సహజన్యాయాన్ని 
తరచుగా ఎవరో ఒకరు ఉల్లంఘించేవారు. అన్యాయంగా పరుల ఆస్తిని కాజే 
యడానిక్కి వరుల హక్కులకు భంగం కలిగిండానికి ప్రయత్నించేవారు ఎవ్పుడూ 
వుంటారు, 


అటువంటి అన్యాయ వర్తనులను శిక్షించడానికి, వారినుంచి తమ్ము తాము 
రక్షించుకొనడానికి ప్రతివాడికి హక్కు వుండేది. సహజన్యాయం (ప్రకారం ఎవడికి 
వాడే న్యాయమూర్తినలె ప్రవర్తించే వాడు. తనకు అన్యాయం తలవెట్టినవా 
డిని తన హక్కులకు అడ్డువచ్చినవాడిని శిక్షించే హక్కు కలిగి వుండేవాడు. 


అయితే, అటువంటి సహజ న్వత్వాల [natural rights] వల్ల కొన్ని ఇబ్బం 
దులు కలిగేవి. సహజస్టితిలో అందరు సమానులే. కనుక ఎవడికి వాడే 
రాజు, ఎవడికి నాడే జడ్డి. నింద మోసేవాడు, శిక్ష అనులుచేసేవాడు ఒకడే. 
అందుచేత తనకు జరిగిన అన్యాయానికి ప్రతివాడు వగ తీర్చుకొనడానికి [వయ 
త్నించేవాడు. అది వాడికి సహజమైన హక్కు అయినవ్పటికీ, దానివల్ల మానవుల 


మధ్య సంఘర్షణ, అశాంతి ఏర్పడేవి. నేరంకంచు శిక్ష ఎక్కువ మోతాదులో 
వుండడానికి అవకాశం కలిగేది. 


రాజ్యం ఏర్పాటు 


ఈ చిక్కును వరిహరించడానికే మానవులు తమ పక్కులను- ముఖ్యంగా 
సహజ న్యాయాన్ని అమలుచేసే హక్కును- స్వచ్చందంగా వదులుకొని ఒక ప్రభు 


252 బళ్ల (దర్శ గనం 


త్వాన్ని ఏర్పరచుకుని దానికి. ఆ బాధ్యత అప్పజెప్పారు. తామంతా కలసి 
ఒక సంఘంగా, రాజ్యంగా ఏర్పడ్డారు. న్యాయం 'అమలు చేసే అధికారాన్ని 
(ప్రభుత్వానికి అప్పగించారు. 


సోషల్‌ కాంట్రాక్టు (ప్రజల ఒప్పందం) జరిగినప్పుడు (ప్రజలు తమ సర్వస్వ 
త్వాలను, .స్వేచ్చలను ప్రభుత్వానికి ధారాదత్తం చేయరు. ప్రజల ప్రాథమిక 
స్వత్వాలన్తు ప్రాథమిక స్వేచ్చలను అపహరించే అధికారం ప్రభుత్వానికి లేదు. 
వాటిని వరిరక్షించడానికి అవసరమైన అధికారమే [ప్రభుత్వానికి వుంటుంది. [ప్రజల 
ప్రాథమిక స్వత్వాలు తిరుగులేనివి (inalienable). (ప్రజలకు వారి ప్రాథమిక 
స్వత్వాలను కలగజేసేది ప్రభుత్వం కాదు. ప్రభుత్వం అనే వ్యవస్థ ఏర్పడడానికి 
ముందునుంచే అవి ప్రజలకు స్వతస్పిద్దంగా వుంటాయి. అవి సహజస్టితి (5206 


of natureకొలం నుంచి రాజ్య వ్యవస్ట్ర (Civil Government) లోకి కూడా 
కొనసాగుతూ వస్తాయి. 


ఆస్తి రక్షణకే రాజ్యం 


ప్రభుత్వపు ప్రప్రథమ కర్తవ్యం ప్రజల ఆస్తులకు రక్షణ కల్పించడమేనని 
లాక్‌ భావించాడు. ప్రజల సొంత ఆస్తికి అతడు అగ్రప్రాధాన్య మిచ్చాడు. దాని 
పరిరక్షణ కోసమే ప్రభుత్వం అవసర మవుతుంది. సహజ స్థితిలో తన ఆస్తీ 
పరిరక్షణ బాధ్యతను వ్యక్తియే నిర్వహించేవాడు. కాని దానివల్ల కలిగే ఇబ్బం 
దులను సరిహరించడానికి మానవులు ఆ బాధ్యతను ప్రభుత్వం అనే సమిష్టి 
సంస్థకు అప్పగించారు. ఆ బాధ్యతను ఒక ప్రభుత్వం సరిగా నిర్వర్తించలేకపోతే, 
ప్రజల న్యాయమైన హక్కులను ఉల్లంఘిస్తే ఆ వ్రభుత్వంవై తిరుగుబాటు 
కి ప సంతి 
చేయడానికి, మరొకదానిని ఎన్నుకొనడానికి ప్రజలకు స్వ్యతస్సిద్దమైన హక్కు 
వుంటుంది. 


అధికారం ఒక వ్యక్తిలో) లేదా ఒక సంస్థలో కేంద్రికృతం కారాదు. శాస 
నాలు చేసేది వాటిని అమలు చేసేది ఒకరే కారాదు. అలా ఒకరే అయితే, 
అది నిరంకుశత్వంగా పరిణమిస్తుంది. వ్రభుత్వాధినేత పరిపాలించాలి; శాసనాలు 
చేయరాదు. ప్రభుత్వాధికారం అనేది (ప్రజా (శశ్రేయస్పాధన అనే పరిధిని దాటి 
పోరాదు. కనుక ప్రభుత్వం కూడా ఒక రాజ్యాంగానికి లోబడి వుండాలి. 


ప్రజలలో అధిక సంఖ్యాకులు తనకు అధికారం అప్పగించినందువల్ల నే ప్రభు 
త్వానికి _పరిపొలనాధికొరం సంక్రమిస్తుంది. కనుక తనకు మెజారిటీ బలం 


వున్నంతవరకే ప్రభుత్వానికి అధికారం వుంటుంది. ప్రభుత్వం మెజారిటీ అభిప్రా 


అనుభూతివాది జూన్‌ లాక్‌ 253 


యాన్ని మన్నించకపోయినా, రాజ్యాంగాన్ని ఉల్లంఘించడం మొదలు పెట్టినా 
దాన్ని తొలగించే హక్కు (ప్రజలకు వుంటుంది. 


“పటుబడిదారి ప్రవక్త 
e౨ టి 


రాజకీయంగా లాక్‌ లిబరల్‌ ప్రజాస్వామ్యవాది. ఆర్థిక సిద్దాంత దృష్ట్యా 
పెట్టుబడిదారి వ్యవస్థకు తాత్విక ప్రవక్త. అతని వాదం ప్రకారం వ్యాపార 
వర్గాలవారు ఎంత ఆస్తినై నొ కూడబెట్టవచ్చు. భూస్వామ్య వర్గాలు మాత్రం 
తాము వ్యక్తిగతంగా సేద్యం చేయగలిగిన దౌనికంటు ఎక్కువ భూమికి హక్కు 
దార్లు కారాదు. ఈ వాదం లాక్‌ వ్యూడలిజం వ్యతిరేకత నుంచి వచ్చింది. 


లాక్‌ రిబరలిజానికి పునాది అతని ఎంపిరిసిన్టు తాత్విక దృష్టి. 


మనకు కలిగే వివిధ భావాలమధ్య పొంతన (2౯౭౫౬0 వున్నదా లేదా 
అనే దాన్నిబట్టి మన జ్ఞానం సరియైనదో కాదో నిర్దారణ చేసుకోవాలి. అటువంటి 


నిరారణ అంతర్చుద్ది (116009) ద్వారా సంపాదించగలిగితే మనకు నిశ్చయజ్ఞానం 
లా లు Coy 
(certain knowledge) కలుగుతుంది. 


లేదా తార్కిక నిరూపణ (demonstration) ద్వారా కూడా నిశ్చయజ్ఞానం 
కలుగుతుంది. అయితే, తార్కిక వివేచనలో మనిషి పొరపాట్టు చేయవచ్చు. 


కనుక దానిద్వారా కలిగే జ్తానానికి అంతర్చుద్ది ద్వారా కలిగే జానమంతటి 
చ యాః జా 
నిశ్చయత వుండదు. 


ఇకపోతే ఇంద్రియాల ద్వారా లభించే జ్ఞానం (Sensitive knowledge} టుంది. 
మనకు ఇంద్రియానుభూతి దానంతట అది కలగదుగదా? కనుక, బాహ్యా 
ప్రపంచం, బాహ్య వస్తువులు వున్నాయనే అనుకోవాలి. అయితే భాహ్య 
వస్తువులను గురించిన ఐంద్రియ జ్ఞానం కూడా నిశ్చయ జ్ఞానం కాదు. కిందటి 
అధ్యాయంలో ఈ విషయం తెలుసుకున్నాము. 


లిబరల్‌ వాదం 


మొత్తంపై మనకు లభించే జ్ఞానానికి చాలా పరిమితు లున్నాయని లాక్‌ 
సిద్దాంతం. మన జ్ఞానం పరిమితమైనది, పాక్షికమైనది, సాషేక్షమైనది. అందు 
చేత ఫలానా విషయం తిరుగులేని పరమ _ సత్యమన్నో అనుల్లంఘనీయమైన 
నైతిక సూత్రనునో, అంతా ఒప్పుకుని తీరవలసిన నుత విశ్వాసమనో చెప్పడా 
నికి వీలులేదు. మన నమ్మకాలను ఇతరులమీద రుద్దరాదు. 


254 విభ క (దర్శ స్థనం 


ఈ కారణంచేత మానవులమధ్య పరస్పర సహనం అవసరం. మత స్వేచ్చ, 
అభిప్రాయ స్వాతంత్ర్యం అవసరం, ప్రతి వ్యక్తి తనకు అత్యంత సుఖదాయక 
మైనదాన్ని మంచి అని అత్యంత బాధాకర మైనదాన్ని చెడు అని భావిస్తాడు. 
అందువల్ల, ఇతరుల సే ఫచ్చకు, సంఘ (శ్రేయస్సుకు అద్దు రానంతవరక సుఖా 
రన నిమిత్తం ఎవరికి తోచిన మార్గాన వారిని పోనివా లి. ఇది సహజ న్యాయం. 
సంఘం గాన్సి ప్రభుత్వంగాని ఏ వ్యక్తి స్వీయాభిప్రాయాలకు ప్రమాణాలను నిర్తే 
శించరాదు. అధిక సంఖ్యాకుల అదిక సుఖానర్దనకు (greatest good of the greatest 
number) దోహద వడేది మంచి. అదే నీతి, ఇది లాక్‌ లిబరల్‌ చింతన సారాంశం. 


లాక్‌ సిద్దాంతీకరించిన అనుభూతి వాదం అతని తర్వాత వచ్చిన ఐరిష్‌ 
తత్వవేత్త జార్జి బెర్కిలీ చింతనలో ఒక విచిత్రమైన మలుపు తిరిగింది. 





23 
“జగమేమాయా....”-బిషస్‌ బర్కీ 


భరామి, ఆకాశం, నక్షత్రాలు సూర్యుడు, చంద్రుడు చెట్టు, కొండలు, 
నదులు, సముద్రాలు, మనుషులు, జంతువులు- వీటితో కూడినది భౌతిక 
ప్రపంచం. ఈ భౌతిక ప్రపంచమే నిజంగా వున్నది. ఉన్నదంతా భౌతిక 
వదార్హ మే-- ఇది భౌతిక వాదం. 


ఈ వాదాన్ని చీల్చి చెండాడడానికి కంకణం కట్టుకున్న మేధావి బిషప్‌ 
జొర్టి బరీ. 
అతని సిద్దాంతం ప్రకారం భౌతిక ప్రపంచం లేదు. భౌతిక పదార్హం లేదు. 


ఉన్నదంతా భావ జగత్తు మనః ప్రపంచం. మనస్సు, దానిలోని భావాలు ఇవే 
పరమ సత్యాలు. 


ఇది ఒకరకం మాయావాదం. శంకరుని మాయావాదంవలె బర్క్లీ ఆత్మా 
శ్రయ భావవాదాన్ని కూడా కాదనడం కష్టం. అవుననడం మరింత కస్టం. 
దాన్ని కక్కడం సాధ్యం కాదు. మింగడం అసలే అసాధ్యం. 


“నేను ఆలోచిస్తున్నాను. కనుక నేను వున్నాను”--1 ముం therefore 1 am 
ఇది దేకార్స్‌ (ప్రసిద్ద సూత్రం ఇది. 


256 బిళ్ల (దర్శనం 


అలాగే “ఉనికి =ఎరుక”--“Tం beis to be perceived” ఇది బిషప్‌ బర్కీ 
సుప్రసిద్ద వాక్యం. 
(ఇ 


మనకు మనోగోచరం కావడంలోనే వస్తువుకు ఉనికి వుంటుంది. అంటే 
మనకు గోచరించకపోతే వస్తువు లేన్టే. ఇది చాలా విచిత్రమైన, విద్దూరమైన 
సిద్దాంతం. 


జీవితకథ 


జార్తి బర్కి ఐర్లెండులో 1685 లో కిల్కెన్నీ కౌంటీలో జన్మించాడు. 
చిన్ననాట కిల్కెన్నీ పాఠశాలలోను, తరవాత డబ్లిన్‌ లోని ట్రినిటీ కాలేజీలోను 
విద్యాభ్యాసం చేశాడు. (గ్రీక్‌) లాటిన్‌, గణితం, తత్వశాస్త్రం చదివాడు. 


ఎప్పుడూ తాత్విక సమస్యలను గురించే ఆలోచించేవాడు, మాట్లాడేవాడు. 


అతని వింతభావాలు విని కొందరు జ్ఞానిగా పరిగణిస్తే మరికొందరు పిచ్చివా 
డుగా జమ క్టేవారు. 


ట్రినిటీ కాలేజీలో చదువు పూర్తి అయిన తరా (త అక్కడే 1707 నుంచి 


1713 వరకు ఒకసారి 1717 నుంచి 1721 వరకు మరొకసారి ఉద్యోగాలు 
చేశాడు. 


అతనిది మహా నిశితమైన మేధాశక్తి. తన ఇరవైనాలుగవ ఏట--1709 లో 
దృష్టికి సంబంధించిన నూత్న సిద్దాంతాన్ని (AN 2327 towards New Theory of 
Vision) ప్రచురించాడు. మరుసటి సంవత్సరం-- ఇరవై అయిదవ ఏట-- తన 
అపూర్వ తత్వ చింతనను వివరిస్తూ మరొక (గంథం (Treatise concerning 
the Principles of Human Understanding) (వాశాడు. దాన్ని తేటతెల్లంగా వివ 
రించడానికి 1713 లో మరొక [గ్రంథం (Three Dialogues between Hylas and 
Philonous) రచించాడు. మొత్తంవై 28 ఏళ్ళ వయస్సుకే తత్వశాస్త్రంలో 
అతనికి వేరు తెచ్చిన ముఖ్యరచనలన్నీ చేశాడు. ఆ తర్వాత వ్రాయకపోలేదు 
గాని అవి అంత ముఖ్య మైనవి కొవు. 


స్విస్ట్‌తో పరిచయం 
1713 లో ఐర్లెండు నుంచి లండన్‌ వెళ్లాడు. ఆనాటి లండన్‌ సాహిత్య 
ప్రపంచంలో ప్రసిద్దులెన స్విఫ్ట్‌ (గలివర్స్‌ ట్రావెల్స్‌ రచయిత), స్టీల్‌ అడి 
సన్‌, పోప్‌ మొదలైనవారితో అతనికి పరిచయం _ కలిగింది. వీరిలో సిస్ట్‌ 
అతనికి సన్నిహిత మిత్రుడు. స్విఫ్ట్‌ ప్రియురాలొకామె స్విఫ్టితో కలహించి తన 


“జగమేమాయా” - బివవ్‌ ర్క 257 


ఆస్తిలో సగాన్ని బర్క్రీకి (వాసి ఇచ్చి చనిపోయింది. దానితో బర్కీభాగ్యవం 
తుడయ్యాడు. కొన్నాళ్లు ఇటురీలో పర్యటించాడు. 


బర్కీ ఆదర్శవాది. సమకాలిక సమాజం భ్రష్ట మైపోతున్నదని ' బాధపడే 
వాడు. దాన్ని మరమ్మతు చేయడం అసాధ్య మనుకున్నాడు. అంతకంటు, 
ఏదైనా అనాగరిక ఆటవిక, ఆదిమ మానవసమాజొన్ని తీసుకుని, వారికి 
విద్యాబుద్దులు, మతం బోధించి, ఉత్తమ మానవులుగా తీర్చిదిద్దడం మంచిదని 
తలపోశాడు. ఇందుకోసం బ్రిటిష్‌ వలస అయిన బెర్ముడాలో ఒక కాలేజీ స్టాపిం 
చాలని అక్కడ (క్రైస్తవ మత గురువులకు తర్టీదు ఇచ్చి అమెరికన్‌ “లండియన్‌” 
జాతివారికి విద్యా బుద్దులు నేర్పి ఆదర్శ సమాజాన్ని స్థాపించాలని ఆలోచించాడు. 


బెర్ముడా పథకం 


ఈ పథకానికి ఇంగ్రండు రాజు మొదటి జార్జి నుంచి అనుమతి ఫొందాడు- 
విరాళాలు వసూలు చేశాడు. భార్యా సమేతంగా 1729 లో రోడ్‌ ఐళలెండ్‌ 
వెళ్ళాడు. అక్కడ రెండేళ్ళు న్యూపోర్ట్‌ పట్టణంలో నినసించాడు. కొని బెర్ము 
డాలో కాలేజీ స్తాపన ఆశయం విఫలమైంది. ఇంగ్రండులో అధికారంలో వున్న 
వాల్చోల్‌ మంత్రివర్గం అంతకుముందు పార్లమెంటు వాగ్దానం చేసిన ఇరవై వేల 
పనుల ధనసహాయాన్ని నిరాకరించింది. దానితో ఆశాభంగం చెంది బర్క్లీ 
స్వదేశం తిరిగి వచ్చాడు. 1734 లో కాయిన్‌కు బిషప్‌ అయ్యాడు. దాదాపు 


ఇరవై ఏళ్లు బిషపిగా వనిచేశాడు. తరువాత లండన్‌ వెళ్ళాడు. 1753 లో 
మరణించాడు. 


సమకాలిక సమాజం భ్రష్ట మైపోతున్నదని, నీతి జైన విశ్వాసం క్రమంగా 
అంచరిస్తున్నాయని బర్కీ బాధపడ్డాడు. అఫుడప్పుడే వికసిస్తున్న సైన్సు మాన 
వులను 'భౌతికవాదంవైవు, సంశయవాదంచైవు మళ్లిస్తున్నదని, నిరీశ (రవాదం 
ప్రబలిపోతున్నదని భావించి సమాజాన్ని తిరిగి ఈశ్వరోన్ముఖం చేయడం 
జీవితధ్యేయంగా "వెట్టుకున్నాడు. ఇందుకోసమే తన తత్వ సిద్దాంతాన్ని రూపొం 
దించాడు. 


బర్కీకి ప్రేరణ ఇచ్చినట్టిది లాక్‌ అనుభూతివాదం (ఎంపిరిసిజం). బర్క్లీ 
కూడా అనుభూతివాదే. అయితే, లాక్‌ అనుభూతివాదం భౌతిక వాదా 
నిక్కి సంశయవాదానికి దాని ద్వారా నాస్తికత్వానికి దారితీస్తున్నదని బర్క్‌ 
భావించాగు. భౌతిక ప్రపంచం తనకు తానుగా వున్నదని, అది తన సహజ 
సూత్రాల ప్రకారం యాంత్రికంగా పని చేసుకు పోతుందని అంగీకరిస్తే భగవం 
తునితో మరి (ప్రమేయం ఏముంది? ఇది తప్పు. భగవంతుడు వుండడంవల్లనే 


258 వచ సాదర సనం 


ప్రవంచం వున్నది. అతడు లేకపోతే ఏమీ లేదు. దిన్ని నిరూపించడానికే బర్క్లీ 
తన మేధాశక్తిని వినియోగించాడు. 


లాక్‌ వాదం 


లాక్‌ సిద్దాంతం ఇంతకుముందు తెలుసుకున్నాము. మనకు కలిగే జ్ఞాన 
మంతా ఇంద్రియానుభూతి ద్వారా, వివేచనద్వారా వస్తున్నదని లాక్‌ సిద్దాంతం, 
ఇంద్రియానుభూతికి కారణం బాహ్యా (ప్రపంచంలోని భౌతిక వస్తువులు. 


భౌతిక వస్తువులో రెండు రకొల గుణాలు వుంటాయి. ఒక రకం మౌలిక 
గుణాలు (Primary Qualities) అంటే వస్తువులయొక్క ఆకారం, పరిమాణం, 
చలనం, సంఖ్య, ద్రవ్యరాశి మొదలైనవి. ఇవి వస్తువును అంటిపెట్టుకుని 
వుంటాయి. విడిగా వుండవు, వాటంతట అవి వస్తువులోనే వుంటాయి, 


మరొక రకమైనవి ఆభాసిక గుణాలు (SCCOndary Qualities). ఇవి వస్తు 
వులో న్వతహాగా వుండవు. భౌతిక వస్తువు మన ఇంద్రియాలపై వనిచేయడం 
ద్వారా ఈ ఆభాసిక గుణాలను నున మనస్సుకు అందజేస్తుంది. రంగు, 
రుచి వాసన, ధ్వని, వేడిమి, చల్లదనం, గట్టిదనం, మెత్తదనం మొదలైనవి 
ఆభాన గుణాలు, 


అయితే, ఈ వివిధ గుణాలన్నిటికి ఆదారభూతమైనది ఏది? దాన్ని భొతిక 
పదార్థం (53052200) అని లాక్‌ అన్నాడు. ఆ నదార్హం ఎలా వుంటుందో 
తెలియదు. దానికి అకారం, పరిమాణం మొదలైన గుణాలున్నాయి. వాటిని 
భావాలరూపంలో మనం (గ్రహిస్తున్నాము. కనుక ఆ మౌలిక గుణాలకు ఆధా 
రంగా, వాటికి అంతర్గతంగా ఒక పదార్థం (మేటర్‌) వున్నది. అది మనకు 
ఇంద్రియగోచరం కాదు. మనోగోచరం కాదు. కాని ఆ అజ్ఞాత పదార్థ మేదో 
వుండే వుండాలి. లేకపోతే ఆకారం, వరిమాణం మొదలైన మౌలిక గుణాలు 
దేనికి సంబంధించినవై నట్టు? కనుక ఒక అజ్ఞాత భౌతిక వదార్ధం వుండితీరాలి. 


అదే లాక్‌ సిద్దాంతం. అంటే ఒక భౌతీక పదార్థం, అది మన ఇంది 
యాలద్వారా మనలో కలగజేసే భావాలు (రంగు, రుచి, ఆకృతి, వరిమాణం 
మొదలైన వాటి భావాలు) ఆ భావాలను గ్రహించే మనస్సు- ఈ మూడు 
విభిన్న తత్వాలు వున్నాయన్నది లాక్‌ వాదం. అయితే, మనం గ్రహించగలిగేది 
భావాలనే తప్ప అసలు వస్తువులను కాదన్నది అతని ముఖ్య సిద్దాంతం. 


డై లాగ్స్‌ రచన 


ఇక్కడినుంచి బర్కీ అందుకున్నాడు. మనకు లభించే జ్ఞానముంతా అను 
భూతి (లp౭rien6e) ద్వారా వస్తున్నదని, మన అనుభూతిలోకి నచ్చేది భావాలు 


“జగమేమాయా” - బిషన్‌ బరీ 259 


మాత్రమేనని అతడు కూడా అంగీకరించాడు. కాని అంతవరకే అంగీకరిం 
చాడు. మిగిలినదంతా ఖండించాడు. 


తన సిద్దాంతాన్ని వివరించడానికి బరీ రెండు తాత్విక గ్రంధాలు రచిం 
చాడని పైన చెప్పుకున్నాము. వాటిలో రెండవదాన్ని ప్లేటోవలె డెలాన్స్‌ 
రూవంలో రచించాడు. హైలాస్‌ అనే భౌతికవాదికి, ఫిలోనస్‌ ఆనే అభౌతికవా 


దికి మధ్య సంభాషణ ద్వారా తన తత్వ చింతనను బర్కి ఆవిష్కరించాడు. 
ఇందులో ఫిలోనస్‌ తానే. 


మామూలుగా మనం వేడి చల్లదనం, రంగు రుచి ధ్వని మొదలైనవి 
ఆయా వస్తువులలోనే వున్నాయని అనుకుంటాము కాన్ని అది నిజం కాదని 
బర్కీ అంటాడు. మన మనసులలోనే ఆయా గుణాలకు సంబంధించిన 
భావాలు ఉత్పన్నమవుతున్న వంటూడు. 


ఉదాహరణకు వేడిమి అంటే ఏమిటి? చేయి చురుక్కుమంటుంది. ఇదొక 
అనుభూతి. ఇది మన నునస్సుకే తెలుస్తుంది. కనుక వేడి అనేది మన మన 


స్పులోని ఒక భావమే తప్ప నిజంగా వస్తువులో లేదు. అలానే చల్లదనం. 
అది కూడా మానసికమే తప్ప భౌతికం కాదు. 


గోరు వెచ్చని వీరం 


ఒక చేతిని బాగా వేడిగా వున్న నీటిలోను, రెండవ చేతిని బాగా చల్లగా 
వున్న నీటిలోను ముంచి రెండు చేతులను ఒక్కసారిగా గోరువెచ్చని నీటిలో 
ముంచండి. వేడి చేతికి గోరువెచ్చని నీరు చల్లగా వుంటుంది. చల్లని చెతికి 
చేడిగా వుంటుంది. అంశే గోరువెచ్చని నీరు ఒకే నమయం 
వెచ్చగాను కూడా వున్నట్టా? ఇది ఎలొ సంభవం? చిన్నిబట్రై వేడి, చల్లదనం 
అనేవి మన ఇంద్రియాల స్ట్రితివై ఆధారపడిన భావాలని తెలియడం లేదా? 


ఏది తీపి ? ఏది చేదు ? 


ష్‌ 
క్ష 
గి 
వే 
ల 


అలాగే రుచి. తీయని రుచి సుఖం కలిగిస్తుంది. చేదు రుచి బాధ 
కలిగిస్తుంది. సుఖం, బాధ అనేవి మానసికానుభూతులు కదా? మానపికామ 
భూతులు బాహ్య వస్తువులో వుండవు. మనస్సులోనే వుంటాయి. పంచదార 
తియ్యగా వున్నదంటాము. కాని), వంచదారకు తామ తియ్యగా వున్నానవవి 
తెలియదు కదా? అది తెలిసేది మన మనస్సుకే. కనుక రుచి మావపికమైనది; 
మానసికభావం మాత్రమే. 


260 విశ్శాదర్శనం 


అలాగే ధ్వని. అది కూడా వస్తువులో లేదు. వస్తువువల్ల కలగదు. అదీ 
మానసికమే. ధ్వని అంటే గాలిలో భౌతికమైన కదలికలు కదా? అవి మన 
స్పులో భావాలు ఎలా అవుతాయి అంటాడు హైలాస్‌, కాని దీన్ని ఫీలోనస్‌ 
పూర్వపక్షం చేస్తాడు. గాలిలో కదలికలైతే, అవి కదలికలుగా చర్మానికో, 
కంటికో తెలియాలి కాని వాటిని వినలేము. చెవిద్వారానే ధ్వని అనే భావాన్ని 
మనస్సు గ్రహిస్తుంది. కనుక అదీ భావమే. 


ఇలాగే రంగు, వాసన మొదలైన వాటిని కూడా భౌతిక వస్తుగుణాలుగా 
కాక, మనస్సు కల్పించే భావాలుగా ఫిలోనస్‌ ద్వారా బర్క్రీ నిరూపిస్తాడు.. 
ఇంత వరకు లాక్‌ చెప్పినదే. రంగు రుచి మొదలైనవి ఆభాసిక గుణాలని 
(secondary qualities) అని అతడు కూడా అన్నాడు. కొని వస్తువు పరిమాణం, 
ఆకారం మొదలైనవి వస్తువులో స్వతహాగా వుండి, మనకు భావాల రూపంలో 
అందుతున్నాయని, అవి వస్తువుకుగల మౌలిక (6r1M21) గుణాలని లాక్‌ అన్నాడు. 


ఈ వాదాన్ని బర్కీ వూర్వ వక్షం చేశాడు. ఆభాసిక గుణాలు, మౌలిక 
గుణాలు అనే రెండు రకాలు లేవన్సి అన్నీ అభాసా గుణాలేనని అతడు 
అంటాడు. ఒక వస్తువుకు గల సైజు ఎత్తు, వెడల్పు మొదలైనవి తీసుకోండి. 


అవి ఆ వస్తువుకు స్వతహాగా వుంటాయని, అందరికీ ఒకే రకంగా కనబడతా 
యని అనుకుంటాము. కాని ఇది నిజం కాదు. 


ఏది పొడుగు ? ఏది పొట్టి ? 


ఉదాహరణకు మనకు అరమైలు దూరంలో ఒక తాటిచెట్టు వుంది. అది 
చాలా చిన్నదిగా కనిపిస్తుంది. ఒక ఫర్జాంగు సమీసాలికి 'వెడతాము. అది కొంత 
'వెద్దదిగా కనిపిస్తుంది. అలా సమీపిస్తున్నకొద్దీ అది ఇంకా ఇంకా పొడుగ్గా 
కనిపిస్తుంది. అంటే మనం వున్న దూరాన్నిబట్టి దాని పొడుగు మారుతూ 
వుంటుంది. ఇన్ని రకాల పొడుగులలో ఏది దాని అసలు పొడుగు? శేవు పెట్టి 
కొలిస్తే దాని అసలు పొడుగు తెలుస్తుంది కదా అనవచ్చు. కాని దూరాలనుబట్టి 
పొడుగుమారే లక్షణం తాటిచెట్టుకువలె కేపుకు కూడా వర్తిస్తుంది కదా? 


ఒక చీమ వుందనుకోండి. అది మనకు అత్యల్ప జంతువుగా కనిపిస్తుంది. 
మనకి కనిపించే దాని సైజు దాని అసలు సైజు అని మనం అనుకుం 
తాము. కాని చీనముకంకే వంద వంతులు చిన్నదైన ప్రాణి చూడగలిగితే 
దానికి చీమ ఎంతసైజులో కనిపిస్తుంది? చాలా. పెద్దదిగా కనబడదా? అయిన 
వుడు చీమ సైజుపై మన అభిప్రాయం రైటా, దానికంటే చిన్న జంతువు 
అభిప్రాయం శై రెటా? ఒకే వస్తువు ఒకే సమయంలో రెండు సైజులు ఎలా 


ష్ణ 
“జగమేమాయా” - బిషప్‌ బర్కి 261 


కలిగి వుంటుంది?--కనుక 'సైజు- పరిమాణం- అసలు వస్తువుకు స్వతహాగా 
చెందినదికాక, చూ సేవ్యక్తి మనోధర్మాన్నిబట్టి వుంటుందని, కనుక అది కూడా 
అభాసా గుణమేనని తేలడంలేదా? 


ఒక వస్తువు నున్నగా వున్నట్టు కనబడుతుంది. కాని, మైక్రోస్కోవులో 
నుంచి చూస్తే, దాని ఎగుడు దిగుడులన్నీ కొట్టొచ్చినట్టు కనబడతాయి. అలాగే 
రూపాయి నాణెం గుండ్రంగా వున్నదంటాము. కాన్ని నిజానికి రూపాయి 
త్రకారం మనంచూసే కోణాన్నిబట్టి మారుతుంది. ఒక ప్రక్కనుంచి చూస్తే 
అలవాటుకొద్దీ అది గుండ్రంగానే వున్నదని మనం అనుకున్నవ్చేటికీ, ఆ కోణం 
నుంచి ఫొటో తీసి చూస్తే అది గుండ్రంగా కాక్క కోడిగుడ్డు ఆకారంలోనో, 
మరొక _ అకృతిలోనో వున్నట్టు కనిపిస్తుంది. అందుచేత ఆకారం కూడా వస్తు 
'వులో స్వతహాగా వున్న మౌలిక గుణం కాదు. అది మానసిక భావమే. 


న్యూటన్‌ వాద తిరస్కృతి 


ఇదే తర్కంతో బర్కీ న్యూటన్‌ ప్రతిపాదించిన కేవల చలనం (2050116 
motion), కేవల సలం (absolute space) కేవల కాలం (absolute time) ను 
కూడా కొట్టివేశాడు. ఉదాహరణకు కేవల చలనం అనేది లేదంటాడు. ఒక 
వస్తువు కదులుతున్నప్పుడు ఒకరికి అది నెమ్మదిగా కదులుతున్నట్టు కనిపిస్తే, 
మరొక స్థితిలో వున్నవాడికి అది వేగంగా కదులుతున్నట్టు కనిపించవచ్చు. 
కనుక చలనం అనేది చూసేవాడినిబట్టి వుంటుంది. 


ఆధునిక విజ్ఞాన శాస్త్రం నుంచి ఒక ఉదాహరణ తీసుకుంటాము. వస్తు 
వులోని (ద్రవ్యరాశి (మాస్‌) ఏ వరిస్టితిలోను మారదని మనం మామూలుగా 
అనుకుంటాము. కాని వస్తువు వేగాన్ని బట్టి [ద్రవ్యరాశి మారుతుందని 


ఐన్‌ స్టయిన్‌ నిరూపించాడు. వస్తువు వేగం వెరుగుతున్నకొద్దీ దాని ద్రవ్యరాశి 
"పెరుగుతుంది. 


మొత్తంపై బర్క్లి మౌలిక గుణాలకు ఆభాసా గుణాలకు తేడా లేదని, 
అవి రెండూ ఒకటేనని అభిప్రాయపడ్డాడు. మనం ఏయే గుణాలైతే వస్తు 
వులో స్వతహాగా వున్నాయనుకుంటున్నామో, అవి నిజంగా మన మనస్సులోని 
భావాలేనని, మనకు తెలిసేవి ఆ భావాలేనని అతడు అన్నాడు. 


ఇకపోతే లాక్‌ ఊహించిన పదార్ధం (30050210) వుంది. మనకు ఇంద్రి 
యూను భూతులు (రంగు రుచి, వాసన, పరిమాణం, అకారం మొదలైనవి) 
కలుగుతున్నాయంకే వాటిని మన మనస్సులో ఉత్పత్తి చేసే బాహ్య వస్తువు 


262 | విశ్శాదర్భునం 


ఏదో ఒకటి వుండాలి కదా? అనుభూతులు వాటంతట అవి కలగవు కదా? 
కనుక మనకు కనిపించే అభాసిక్క మౌలికగుణాల వెనుక, అంతరాధారంగా 
(substratum) ఒక వదార్హం వుండి వుండాలని లాక్‌ భావించాడు. 


మేటర్‌ లేదు 


బర్కీ ఈ వాదాన్ని తిరస్కరించాడు. మన మనస్సు తెలుసుకోగలిగింది 
భావాలను మాత్రమే అయినప్పుడు- అనుభూతిద్వారానే భావాలు కలుగుతు 
న్నవ్పుడు మన అనుభూతిలోకి రాని వదార్హం ఏదో వుందని మనం ఎలా 
అనుకుంటాము? అందుచేత లాక్‌ ఊహించినట్టు రంగు, రుచి పరిమాణం, 
ఆకారం మొదలైన భావాలను మనలో కలిగించే గుణాలకు ఆధారంగా, ఏదో 
అజ్ఞాత పదార్దం, ఎక్కడో, మనకు తెలియకుండా వున్నదనే అభిప్రాయం తప్పు. 


అటువంటి పదార్హం లేదు. ఉన్నదంతా మనస్సు, అది తెలుసుకునేది భావాలు 
మాత్రమే. 


దీన్నిబట్టి మన మనస్సు తెలుసుకో గలిగిన దానికంటె భిన్నమైనదేదీ స్వత 
హోగా స్వతంత్రంగా; దానంతట అది లేదని (ధువవడుతుంది. ఒక నస్తువు 
వున్నదీ అంటే దాన్ని మనం మనస్సుతో (గ్రహిస్తున్నా మన్నమాట. మనం 
తెలుసుకో గలిగిన మేరకే ఆ వస్తువున్నది. అంతకుమించి భౌతిక వస్తువనేది 
లేదు; అంతకుమించిన యాథార్థ్యం (7౭) దానికి లేదు. 


ఉనికి = ఎరుక 


ఫిజిక్సులో ఐన్‌స్టయిన్‌ కనిపెట్టిన B = 116 సూత్రం వలె తత్వశాస్త్రంలో 
బర్కీ ప్రతిపాదించిన సూత్రం ఉనికి = ఎరుక” అనేది వ్రసిద్ధ మైనది. మన 
చైతన్య పరిధిలోనికి వచ్చినమేరకే వస్తువుకు యాథార్హ్యం వున్నదని దీని అర్థం. 
(To be is to be perceived). 


అంట మనం చూడకపోతే (పపంచం లేనల్టేనా? అని (ప్రశ్నవస్తుంది. 
నేను నా గదిలో కూర్చుని వ్రాసుకుంటున్నాను. మధ్యలో అవతలకు వెడతాను, 


అప్పుడు నా గది లేనట్టేనా? తిరిగి వస్తాను. అప్పుడు గది మళ్లీ తిరిగి 
వస్తుందనా? 


అలా కాదంటాడు బర్కీ.. నేను చూసినప్పుడే ఒక వస్తువుండి, చూడన 
వుడు పోతుందని కాదు. నేను ఆ గదిలో లేకపోయినప్పటికీ, ఆ గదిలో వుండి 
వుంటే అది నా చైతన్య పరిధిలోకి వచ్చేదని నాకు తెలును కనుక, ఆ 
గది యథా(ప్రకారంగానే కొనసాగుతుంది. లేదా నేను ఆ గదిని చూడకపోయినా 


“జగమేమాయా” - బివవ్‌ బరీ 263 


మరొకరు చూస్తూ వుంటారు కనుక ఆ గది కొనసాగుతుంది. చైతన్యవంత 
మైన ఏ ప్రాణీ ఆ క్షణంలో ఆ గదిని చూడకపోయినా, సర్వాంతర్యామి 
అయిన భగవంతుడు నిరంతరాయంగా దాన్ని చూస్తూనే వుంటాడు కనుక 
అది యథా(ప్రకారంగా కొనసాగుతుంది. 


దీని అర్థం ఇది- ఏ భౌతిక వస్తువైనా ఏదో ఒక మనస్సులో భావంగా 
వున్నంతవరకే దానికి యాథార్హ్యం వుంటుంది. అంతేతప్ప దానికి స్వతంత్రమైన 
అస్తిత్వం లేదు. ఆ మనస్సు నాదే కానక్కరలేదు. ఇంకొకరిది కావచ్చు. 
ప్రపంచంలో మానవు లెవ్యరూ లేనప్పుడో? అప్పుడు భౌతిక (పపంచం 
లేనర్టేనా? 'కాదు, భగవంతుని మనస్సు నిరంతరం గమనిస్తూనే వుంటుంది. 
భగవంతుడు కూడా లేకపోతే ప్రవంచం లేన్టే. కాని, ప్రపంచం వుంది కనుక, 
భగవంతు డున్నాడు. ఉండి తీరాలి. ఈ విధంగా బర్కీీ భగవదస్తిత్యాన్ని 
నిరూపించాడు. అదేకదా అతని తాత్విక ధ్యేయం? 


(ప్రసిద్ద వాక్యం 


మనస్సు లేనిదే ఏ వస్తువు లేదు. వస్తువు వున్నదంథేు అది మనస్సుకు 
తెలియ బడడం వల్లనే; కనుక మనస్సుకు తెలియబడని వస్తువుకు యాఖార్థ్యం 
లేదు. 


“ఆకాశంలోని నక్షత్రాలు భూలోకంలోని సమస్త వస్తుజాలం- ఇవన్నీ 
మనస్సు లేనిదే లేవు” “Al the యంగ of heaven (నక్షత్రాంతర్నిబిడ. నిఖిల 
గానం) and furniture of the earth, in a word, all those bodies which compose 
the mighty frame of the world have not any substance without the mind...” 
ఇది బర్కీ ప్రసిద్ద వాక్యాలలో మరొకటి. 


మనస్సుకు తెలిసేవి భావాలు మాత్రమేనని వస్తువులు కాదని అనేట 
ట్టయితే, మనం భావాలను తింటున్నామా? భావాలను తాగుతున్నామా? 
భావాలు తొడుక్కుంటున్నామా? అని ప్రశ్న వస్తుంది. దీనికి బర్కీ సమా 
ధానం : మనం తినేది, తాగేది, ధరించేది మన మనస్సుకు వెలుపల స్వతంత్ర 
అస్తిత్యంలేని- ఇంద్రియాల అనుభవ పరిధిలోకి వచ్చే- వస్తువులను మాత్రమే. 
అందుచేత మనం తినేది ఆహారాన్నే, తాగేది నీటినే, ధరించేది దుస్తులనే. 
అయితే వాటికి మన ఎరుక ([ఆంలుకంకు కు మించిన యాథార్హ్యం లేదు. 


ఇ అలాగే మనం ఏదో దైహిక బాధ అనుభవిస్తున్నాము. అది కేవలం భావ 
మేనా? అయితే మనం అనుభవించే దైహిక బాధ అనే భావానికి ఊరికే 


264 వళ దర్శ YC 


కూర్చుని ఊహించుకునే దైహిక బాధకు తేడా ఏమిటి? వగలు మనం చూసే 
సూర్యుడికి, రాత్రి వూట లేని సూర్యుడిని గురించిన ఊహకు తేడా ఏమిటి? 


భావాలు, ఊహౌెలు 


అంకే కొన్ని భావాలు నిజమైనవి. కొన్ని వట్టి ఊహలు. నిజమైన 
భావాలు నా అనుభూతిలోకి వచ్చే భావాలు- కేవలం నా మనస్సు లోనివి 
మాత్రమే కాదు. అవి ఈశ్వరుడు నాలో ప్రవేశపెట్టిన భావాలు. అవి 
నేను వద్దనుకున్నా వస్తాయి. పొమ్మన్నా పోవు. ఉదాహరణకు నేను ఎదురుగా 
ఒక చెట్టు చూస్తున్నాను. కళ్లు తెరుచుకుని వున్నంతసేపు దాన్ని చూడకుండా 
వుండలేను. ఆ చెట్టు భావాన్ని నేను నా మనస్సులో ప్రవేశించకుండా నిరో 
ధించలేను. ఎందుకంటే అది దేవుడు. నా మనస్సులో వ్రచేశ పెట్టిన భావం. 
నా మనస్సులో నిజంగా వున్న చెట్టు అనే భావం దేవుని మనస్సులో కూడా 
భావమే. 


కేవలం ఊహలైన భావాలు అలా కాదు. అవి నా మనస్సు లోనివి 
మాత్రమే. అవి దేవుని భావాలు కాదు. నేను నా ఊహలను కావనాలంకే 
తెప్పించుకోగలను. అక్కరలేదనుకుంకే మానివేయగలను. నిజమైన భావాలకు, 
వట్టి ఊహలకు తేడా అదే. నిజమైన భావాలు బలంగా స్పష్టంగా, విశదంగా, 
ఒక [క్రమబద్ధత (౨76460 కలిగి వుంటాయి. వట్టి ఊహలు అంత బలంగా, 
స్పష్టంగా, క్రమబద్దంగా వుండవు. 


ఆత్మాశ్రయ భావవాదం 


లాక్‌ అనుభూతి వాదాన్ని బర్క్హి విపరీత స్టాయికి తీసుకువెళ్ళాడు. అను 
భవంలోకి వచ్చేదానికి మాత్రమే యాథార్హ్యం వున్నదన్నాడు. దీన్ని" సమర్హించ 
డానికి ఈశ్వరుని సవోయం తెచ్చుకున్నాడు. ఈశ్వరుడు లేడనుకునే వారికి 
మాత్రం అతని ఆత్మాశయ భావవాదం (subjective idealism) అసంబద్దంగా, 
కామన్‌ సెన్సుకు విరుద్దంగా కనిపిస్తుంది. అదే సమయంలో దాన్ని తార్కికంగా 
ఎదుర్కోవడం అసాధ్యం కాకపోయినా, కష్టనువుతుంది. 


బౌద్ద దర్శనాలలో, అసంగుడు, వసుబంధుడు అనే ఇరువురు సోదరులు 
ప్రవచించిన విజ్ఞానవాదం ఒకటి. దీన్నే యోగాచారం అని కూడా అంటారు. 
దానికి బరీ" ఆత్మాశ్రయ భావవాదానికి కొన్ని పోలికలను ఇదివరకే పలు 
వురు భారతీయ వ్యాఖ్యాతలు పేర్కొన్నారు. భౌతిక ప్రవంచానికి స్వతంత్ర 
అస్తిత్వం కలదని విజ్ఞానవాదం గుర్తించదు. “సర్వం బుద్దిమయం జగత్‌” అనే 
ఈ విజ్ఞాన వాదాన్ని భారతీయ దర్శన భాగంలో పరిశీలిద్దాము. 


కి 





24 
అతనికంకు ఘనుడు....డేవిడ్‌ హూ బం 


జొన లాక్‌ ఇంగ్లీషు తత్వవేత్త. జార్జి బర్కీ ఐరిష్‌ దార్శనికుడు. 
డేవిడ్‌ హ్యూమ్‌ స్కాటిష్‌ మేధావి. ఈ ముగ్గురూ బ్రిటిష్‌ ఎంపిరిసిజానికి 
(అనుభూతి వాదావికి) (త్రిమూర్తులు. 


లాక్‌ సిద్దాంతం ప్రకారం తెలుసుకునే మనస్సు తెలియబడే భావాలు, 
ఆ భావాలకు అధారంగా భౌతిక వస్తు |ప్రవంచం- ఈ మూడు తత్వాలు 
సాయి. “3 
వున్నా! a 

బర్క్రీవచ్చి శ మూడింటిలో భౌతిక వస్తు (ప్రపంచం మన అనుభూతి 
లోనికి రాదు. కనుక దాన్ని తీరస్కరించి మనస్సుమ్క భావాలను మిగిల్చాడు. 


హ్యూమ్‌వచ్చి మనస్సు కూతా మన అనుభూతిలోనికి రాదు కనుక దాన్ని 
సయితం తిరస్కరించి భావాలను మాత్రం మిగిల్చాడు. 


హ్యూమ్‌ వాదం ప్రకారం మేటర్‌ లేదు. మైండ్‌ లేదు. ఉన్నవి మన 
మానసిక ప్రతులు (mental states) మాత్రమే. 


266 ఎళ్ల (దర్శనం 


సమకాలిక మేధావులు నిర్జాంతపోయారు. పదార్థం [మేటర్‌] సర్కే మనస్సు 
[మైండ్‌ ] కూడా లేదంటా డేమిటి హ్యూమ్‌? ఇదెలా సాధ్యం? ఇది అసంబద్ధం, 
అసంభవం కాదా? వారిలో కొందరు అతడిని నాస్తికాగేసరుడుగా పరిగణించారు. 


తిమ్మి బమ్మి 


కేవల తర్కవాదాన్ని నమ్ముకుంళకే అంతే మరి. తర్కంతో తిమ్మిని 
బమ్మి, బమ్మిని తిమ్మి చేయవచ్చు. విశ్వదర్శనం తొలి అధ్యాయాలలో 
వర్ణించిన గ్రీకు తత్వవేత్త జీనో విచిత్రవాదం పాఠకులకు జ్ఞాపకం వుండే 
వుంటుంది. కదులుతున్న బాణం కదలడం లేదన్నది అతడు కల్పించిన వేర 
డాక్స్‌లలో ఒకటి. దాన్ని తార్కికంగా కాదనడం ఎంతకష్ట మో- డేవిడ్‌ హ్యూమ్‌ 
వాదాన్ని కాదనడం అంత కష్టం. అదే సమయంలో దాన్ని జౌననడం మరింత 


కస్టం. 

బెర్ట్రాండ్‌ రసెల్‌ తన పాశ్చాత్య తత్వ చరిత్రలో హ్యూమ్‌కు అత్యంత 
ప్రముఖ స్థానమిచ్చాడు. లాక్‌ (ప్రారంభించిన అనుభూతి వాదాన్ని హ్యూమ్‌ వరా 
కొవ్మకు తీసుకుపోవడ మేకాక్క అది మరొక్క ముందడుగైనా వేయలేని ఇరుకు 
సందులోకి తీసుకుపోయి వదలిపెట్టాడని రౌనెల్‌ వ్యాఖ్యానించాడు. హ్యూమ్‌ 


వాదాన్ని ఖండించాలనే ప్రయత్నం నేటికి కూడా తత | వేత్తల వినోద క్రీడలలో 
ఒకటి అని ఆయన పేర్కొన్నాడు. 


డేవిడ్‌ హ్యూమ్‌ 1711 లో ఎడింబరోలో ఒక సంవన్న కుటుంబంలో 
జన్మించాడు. అతని చిన్ననాటనే తండ్రి మరణించాడు. తల్లి విద్యాబుద్దులు 
చెప్పించీ పెద్దవాడిని చేసింది. ఎడింబరో యూనివర్సిటీలో ఉన్నత విద్య అభ్య 
సంచాడు. తత్వశాస్త్రం, సాహిత్యం అభిమాన విషయాలు. సాహిత్యవేత్తగా 
కీర్తి శిఖరాలు అందుకోవా లన్నది అతని జీవిత ధ్యేయం. 


ఆశాభంగం 


1734 లో ఫ్రాన్సు వెళ్ళాడు. అక్కడ మూడేళ్లున్నాడు. ఆ రోజులలోనే 
తన మొదటి తాత్విక (గంథం (Treatise of Human Nature) వ్రాశాడు. దాన్ని 
ఎవరైనా ఖండిస్తారేమో వారిని పట్టుకుని చీర్చిచెండాడి వేరు సంపాదించుకో 
వాలని ఉబలాటపడ్డాడు. కొని నిరాశ ఎదురైంది. అతని ఉద్దుంథాన్ని ఎవరూ 
పట్టించుకోనేలేదు. వుస్తకానికి పురిట్లోనే సంధి కొట్టింది. *మాతృగర్భం నుంచి 
వెలువడిన మృతశిశువు”గా హ్యూమ్‌ తానే దాన్ని వర్లించాడు. 


కాని హ్యూమ్‌ ఇలాంటి ఆశాభంగాలకు వెరచే మనిషి కాదు. త్వరలోనే 


అతనికంలు మఘనుడు.... డేవిడ్‌ వ్యూమ్‌ 267 


తేరుకుని ఇతర రచనలపై దృష్టి మళ్లించాడు ఎడింబరో యూనివర్పిటీలో నీతి 
శ్యాస్త్రాచార్య ఉద్యోగానికి ఖాళీవస్తే దరఖాస్తు చేశాడు. కాని అతని తీవ్రభా 
వాలకు జంకి అధికారులు ఆ ఉద్యోగ మివ్వలేదు. చివరికి ' ఎడింబరోలో 
అడ్వకేట్స్‌ లై బ్రరీలో (గంథాలయాధికారి ఉద్యోగం లభించింది. అక్కడి వుస్త 
కాలతో తన విజ్ఞాన దాహం తీర్చుకున్నాడు. ఇంగండు చరిత్ర వ్రాశాడు. 
అది (ప్రజాదరం పొందింది. దాన్ని తారీఖులు, దస్తావేజులతో కాక్క ఇంగ్లండు 
సాంఘిక, సాంస్కృతిక వికాస చరిత్రగా వ్రాశాడు. 


సాహిత్య కీర్తి 


1745 లో తన వూర్వపు (గ్రంథమైన “ట్రీబజ్‌ ఆఫ్‌ హ్యూమన్‌ 
నేచరి”ను కుదించి మరొక గంథాన్ని- “ఇంక్వయిరీ కన్‌ సర్నింగ్‌ హ్యూమన్‌ 
అండర్‌ స్టాండింగ్‌” వ్రాశాడు. అది బహుళ ప్రజాదరం పొందింది. తత్వ వేత్తగా 
అతని ఖ్యాతి దేశ దేశాంతరాలకు వ్యాపించింది. అతని (గ్రంథాలు (ఫ్రెంచి, 
తదితర భాషలలోనికి తర్ణుమా అయ్యాయి. అ తర్వాత వరసగా అనేక తాత్విక 
గ్రంథాలు వ్రాశాడు. వాటిలో గడె డైలాగ్స్‌ కన్‌ సర్నింగ్‌ నేచురల్‌ రిలిజన్‌ ” 
అనేది తీవ్రభావాలతో కూడిన .శంథం, దాన్ని అతని కోర్కె (ప్రకారం అతని 
మరణానంతరం 1779 లో ప్రచురించారు. అతని స్వీయకధ కూడా అతడు 
చనిపోయిన మరుసటి సంవత్సరద (1777) ప్రచురితమైంది. బహుగ్రంథకర్త 
అయి తన జీవిత ధ్యేయమైన సాహిత్య కీర్తిని ఆర్టించాడు. 


ఒకవైవు తాత్విక, చారిత్రక్ష రచనలు చేస్తూనే హ్యూమ్‌ రాజకీయ, దౌత్య 
వ్యవహారాలలో (ప్రముఖ పాత్ర వహించాడు. యూరప్‌లో విస్తృతంగా పర్య 
టించి సమకాలిక మేధావులెందరినో పరిచయం చేసుకున్నాడు. 1763 లో 
పారిస్‌లోని బ్రిటిష్‌ రాయబారికి కార్యదర్శిగా వెళ్ళాడు. (ఫైంచివారు _ అతనికి 
బ్రహ్మరథం పట్టూరు. అతడిని ఆతడి మేధా నె శిత్యాన్ని పొగడడంలో (ఫెంచి 
రాజు, ప్రభువులు, పండితులు, ఇతరులు ఒకరితో ఒకరు పోటీపడ్డారు. 


పారిస్‌లో వుండగా అతడు ఎంతో అభిమానించిన స్నేహితులలో ఒకడు 
రొమాంటిక్‌ తత్వవేత్త రూసో: తనతోపాటు రూసోను లండన్‌ తీసుకువచ్చి 
ఆశ్రయమిచ్చాడు. కాని, రూసో చవలచిత్తుడు. ఇరువురికి త్వరలోనే చెడింది. 
దెబ్బలాడుకున్నారు. రూసో తిరిగే స్వదేశం: వెళ్లిపోయాడు. 


హ్యూమ్‌కు 1767 లో స్యాట్టండ్‌ వ్యవహారాల శాఖ ఉపకార్యదర్శిగా మరొక 
ఉద్యోగం వచ్చింది. కాని, క్రమంగా అతని ఆరోగ్యం క్షీణించసాగింది. రాజీనామా 


ఇచ్చి చివరి సంవత్సరాలు (ప్రశాంతంగా సాహిత్య వ్యాసంగంలో గడుపుతూ 
1776 లో కన్ను మూశాడు. 


268 వళ దర్మ సనం 
నిత్య సంతోషి 


వ్యక్తిగా హ్యూమ్‌ నిత్య సంతోషి. సరదా మనిషి. ఎంత ఎదురుదెబ్బ 
తగిలినా లెక్కచేయని ఆశావాది. స్నేహపాత్రుడు. సాహిత్య కీర్తికండూతి తప్ప- 
ఇంకే ప్యసనానికి బానిస కాలేదు. అన్నిటిలోను మితాన్ని పాటించాడు. క్యాన్సర్‌ 
వ్యాధిగ్రస్తుడై మృత్యుముఖంలో వున్నప్పుడు కూడా- ఆఖరికి మృత్యుదేవతపవై 
కూడా-- ఛలోక్తులు వేయడం మానలేదు. 


ఇప్పుడు హ్యూమ్‌ సిద్దాంతాన్ని తలస్పర్శిగా తెలుసుకుందాము. దీనికి ముందు 
లాక్‌, బర్కీలను మరొకసారి స్మరించాలి. 


మనకు అనుభూతిలోకి వచ్చేవి ఆభాసా గుణాలు (రంగు, రుచి వగైరా), 
మౌలిక గుణాలు (వరిమాణం, ఆకారం వగైరా) మాత్రమేనని ఈ మౌలిక 
గుణాలకు ఆధారభూతమైన భౌతిక వదార్హం (substance) ఏదో వుందని లాక్‌ 
అన్నాడు. అయితే, ఆ వదార్హం మన అనుభూతిలోకి రాదు కనుక అది 
ఎన్నటికీ అజ్ఞాతంగా, అజ్ట్జేయంగా వుండిపోతుం దన్నాడు. 


బరీ దిన్ని ఖండిస్తూ అనుభూతిలోకి రాని భౌతిక పదార్థం వుందని ఎలా 
చెప్పగలమని _ ప్రశ్నించాడు. కనుక భౌతిక జగత్తు లేదని మనస్సు మాత్రమే 
వుందని అన్నాడు. 


మనస్సు లేదు 


హ్యూమ్‌ తిరిగి ఈ వాదాన్ని ఖండించాడు. మనస్సు కూడా మన అను 
భూతి లోనికి రాదు కదా? మనలోనికి చూసుకున్నప్పుడు మనస్సు గురించిన 
జ్ఞానమేదీ కలగదు. ఎప్పుడు,.ఏ క్షణంలో చూసినా మనకు ఏదో ఒక ప్రత్యే 
కానుభూత్సి ఏదో ఒక సంవేదన (sEnsati0n), ఏదో ఆలోచన, ఏదో భావం 
మాత్రమే గోచరిస్తుంది. వేడిమి చల్లదనం, రంగు కాంతి, నీడ, (వేమ, 
ద్వేషం, బాధ, సుఖం- ఇవే మనకు అనుభూతనువుతాయి. ఏదో సంవేదన, 
ఏదో భావం లేకుండా ఒక్క క్షణం కూడా మనం వుండలేము. ఇవన్నీ మాన 
సిక స్టితులు. వీటినే మనం తెలుసుకునేది. కనుక అనే నిజంగా వున్నాయి. 
ఈ మానసిక స్టితుల మూటనే (bundle of perceptions) మనం మనస్సు అని 
ఏలుస్తున్నాము. మనస్సు (10 అనేది ఒక "పేరుతప్ప మరేమీ కాదు. మన 
గౌనసిక స్టితులేతవ్న మనస్సు మన అనుభూతిలోకి రాదు. కోపించడం తప్ప 
సంచే మనస్సు లేదు. భయపడడంతవ్న భయవడే మనస్సు లేదు. బాధతవ్ప 


ధవడే మనస్సు లేదు. ఇలాగే వివిధ అనుభూతులు తన్న అనుభూతిచెందే 
ఎను” లేను. 


అతనికంళొ ఘనుడు.... డేవిడ్‌ న్యూమ్‌ 269 
దేవుడు లేడు 


అలాగే బరీ (ప్రతిపాదించిన దేవుడిని కూడా హ్యూమ్‌ తిరస్కరించాడు. 
భౌతిక ప్రపంచవు అస్తిత్వానికి ఆధారంగా బర్క్జీ దేవుడిని సహాయంగా తెచ్చు 
కున్నాడు. (ప్రపంచం దేవుని మనస్సులో భావంగా కొనసాగుతుం దన్నాడు. 
కాని హ్యూమ్‌ దీన్ని దుర్భల వాదంగా కొట్టి వేశాడు. ఇంద్రియానుభూతి దా (రానే 
మనకు వివిధ భావాలు కలుగు తున్నాయని ఒక వంక చెబుతూ, అనుభూతిలోనికి 
రాని దేవుడి ఉనికిని ఎలా నిర్దారణ చేయగలమని ప్రశ్నించాడు. = 


చివరికి మనకు మిగిలేవి మానసిక స్థితులు (౫౬౧౩1 5285). మానవుడు 
అంటే మానసిక స్థితుల మూట. అవి తప్ప మరేమీ లేవు. 


మానసిక స్థితులు రెండురకాలు. ఒక రకాన్ని హ్యూమ్‌ ఇంగ్లీషులో 
impressions అన్నాడు. ఇది కొత్త “పేరు. అయినా వీటిని sensations గానే 
వరిగణించాలి. తెలుగులో వీటిని సంవేదనలుగా మనం వ్యవహరించవచ్చు. ఇంద్రి 
యానుభవంద్వారా మనలో కరిగే గాఢమైన సంవేదనలే ఇం(వైషన్స్‌. అయితే, 
శేవలం ఇంద్రియానుభూతులనే కాక్క వీటిలో మన కోర్కెలను, ఉద్రేకాలను, 
ఆవేశాలను కూడా హ్యూమ్‌ చేర్చాడు. 


రెండవ రకానికి చెందిన మానసిక స్టితులను 1646128 అని హ్యూమ్‌ పేర్కొ 
న్నాడు. ఇవి మన ఆలోచనలు, వివేచనలుు భావాలు, జ్ఞాపకాలు ఊహాలు 
మొదలె నవి. 


సంవేదనలు, భావాలు 


సంవేదనలకు, భావాలకు ముఖ్యమైన తేడా ఒకటి వున్నది. సంవేదనలు 
మనలను బలంగా, శక్తిమంతంగా తాకుతాయి. వీటిని మన మనస్సు నిస్పహో 


యంగా స్వీకరించడం తప్ప వేరేమీ చేయలేదు. వీటి విషయంలో మనస్సు 
తటస్ట్రంగా వుంటుంది. 


మరి భావాలు అంటే ఏమిటి? అవి సంవేదనలకు కాపీలు, ప్రతిబింబాలు 
(images). 


సంవేదనలు అనుభూతి (feeling) క సంబంధించినవి. భావాలు ఆలోచన 
(thinking) కు సంబంధించినవి. అయితే, ఇవి సంవేదనలనుంచే వస్తాయి. 


సంవేదనలకు, భావాలకు గల తేడాను గ్రహించడానికి ఈ క్రింది ఉదాహరణ 
ఉపకరిస్తుంది. కోపం అనేది ఒక అనుభూతి (౪౭౭ల్రు. కోపం అనే ఉదేకాన్ని 


270 వశ (దర్శ గ్రే సం 


అనుభవించడం వేరు కోపం అనే భావాన్ని ఆలోచించడం వేరు. మొదటిది 
శక్తిమంతమైన అనుభూతి; రెండవది దుర్చలమైన అనుభూతి. అలాగే నివు 
తాకినవ్చుడు చేయి చురుక్కు మనడానిక్కి చేయి చురుక్కు నునడాన్ని ఊహిం 
చడానికి తేడా వుంది. ఒకటి బలీయమైన సంవేదన. రెండవది దుర్చలమైన 
భావన, ఒకటి స్పష్టంగా, విశదంగా నిశ్చయంగా వుంటుంది. రెండవది 
దానికి భిన్నంగా ఉంటుంది. ఆ రెండింటికి మధ్య తేడా వాటి సజీవత్వవు 
(liveliness) స్థాయినిబట్టి వుంటుంది. 


సంవేదనలే భావాలకు ఆధారం. భావాల కంటు ముందు సంవేదనలు 
మనకు అనుభూత మవుతాయి. సంవేదనలు లేనిదే వాటికి సంబంధించిన 
భావాలే కలగవు. ఉదాహరణకు పుట్టుకతో గుడ్డివానికి రంగు అనే భావం 
కలగదు. వుట్టుకతో చెవిటి వానికి ధ ని అనే భావం కలగదు. 


కనుక భావం అనేది సంచేదనవల్ల నే కలుగుతుంది. అయితే మన యథార్థ 
అనుభూతిలోకి రాని కొన్ని భావాలు కలగవచ్చుకదా అని ప్రశ్న రావచ్చు. 
ఉదాహరణకు రెక్కల గురం అనే భావం, లేదా బంగారు వర్వతం అనే భావం 
ఎలా వస్తున్నాయి? వీటిని మనం ఎన్నడూ చూడలేదు కదా? అంటే-రె 
కలను గుర్రాలను మనం చూస్తున్నాము. బంగారాన్ని, వర్వతాలను విడిగా 
చూస్తున్నాము. ఈ సంవేదనలను అనుసంధించడం ద్వారా రెక్కల గుర్రం, 
బంగారు వర్వతం అనే భావాలను మనస్సు ఏర్పరుచుకుంటుండి. 


కార్య జు కారణత్వం 


హ్యూమ్‌ ' తత్వచింతనలో ఒక ముఖ్య భాగం కార్య కారణత్వానికి సంబంధిం 
చినట్టుది. కార్య కారణ సూత్రాన్ని (sly) అతడు తిరస్కరించాడు. ఒక 
సంఘటన మరొకదానికి, ఒక సంవేదన మరొకదానికి ఒక భావం మరొకదానికి 
కారణం (౧215౭) కాగలదని లేదా ఫలితం (అం కాగలదని భావించడం 


పొరపాటు అని అతని అభిప్రాయం. ఇది సయితం చాలా విడ్దూరమైన, 
విప్లవాత్మకమైన తత్వ సిద్దాంతం. 
య ౬. య 


మనకు కలిగే ఇం[దియ సంవేదనలు (Sense (Mpressions) దేనికది విడి 
విడిగా వస్తాయి. అంతేతప్ప పరస్పర కార్య కారణ సంబంధంత్తో రావు. 


ఒక సంచేదనకు మరొక సంవేదనకు మధ్య ఎట్టి సంబంధం లేదు. ఒకటి 
మరొకదానికి కారణం కాదు. 


ప్రతి ప్రత్యేక సంవేదనకు ఒక ప్రత్యేక స్వతంత్ర అస్తి త్వం వుంటుంది. 


అతనికంకు ఘనుడు.... డేవిడ్‌ వ్యూమ్‌ 271 


మరొకదానివె అది ఆధారపడదు. ఒకవేళ ఆధారపడితే అట్టి ఆధారం మన 
అనుభూతిలోకి రాదు. అనుభూతిలోకి రానిది ఏది లేనళ్టు కదా? కనుక ఇది 
కార్యం, ఇది కారణం అనే సంబంధాన్ని మనం ఎలా  గ్రహించగలం? 


అయితే, (ప్రకృతిలోనేమి, మన మనస్సులోనేమి ప్రతి సంఘటనకు మరొక 
దానితో కార్యకారణ సంబంధం కలదని, ఏదీ కారణం లేకుండా జరగనేరదని 
మనం అనుకుంటున్నాము కదా? ఈ భావం ఎలా కలుగుతున్నది? నిజంగా 
కార్య కారణ సూత్రం అనేది లేకపోతే కార్య కారణ భావం ఎలా కలుగుతున్నది? 


కరిసికటు 
=) 


మన సంవేదనలు ఒక క్రమంలో కలిసికట్టుగా వస్తాయి. అలా రావడంవల్ల 
ఒక సంవేదన లేదా ఒక సంఘటన మరొక దానికి కారణం అవుతున్నదని 
మనం భావిస్తాము, ఫలానా వని చేస్తే ఫలానా ఫలితం కలుగుతుందని ఊహిం 
చుకుంటాము. కాని నిజానికి అటువంటిది ఏదీ ప్రకృతిలో లేదు. 


ఉదాహరణకు ఎ అనే సంఘటన జరిగింది. తర్వాత బి అనే మరొక 
సంఘటన జరిగింది. ఆ రెండూ అలా వెక్కుసార్హు కలిసిరావడం జరిగితే 
ఎ అనేది బి అనే దానికి కారణమని బి అనేది ఎ అనేదానికి ఫరితమని 
మనం భావిస్తాము. ఎ అనే సంఘటన మొదటిసారిగా మనకు తెలియవచ్చిం 
దనుకోండి. దాన్ని బట్టి బి అనేది విధిగా జరిగి తీరుతుందని మనం ఊహిం 
చగలమా? బి అనేది కూడా జరిగిన తర్వాతనే-అలా కొన్నిసార్టు ఎ, బి 
కలిసికట్టుగా వచ్చిన తర్వాతనే-ఆ రెండింటికి మధ్య మనం కార్య కారణ 
సంబంధాన్ని అంటగడుతున్నాము. 


నిజానికి అవి రెండూ కలిసికట్టుగా రావడం తప్పితే మరేవిధమైన సంబంధం 
.వాటి మధ్య లేదు. కాని అలవాటుకొద్ది, వూర్వవు జ్ఞాపకాలకొద్దీ మనం ఎప్పుడు 
ఎ అనే సంఘటనను చూసినా బి అనేది విధిగా వస్తుందని భావించుకుంటాము. 
అదే కార్య కారణ సూత్రంగా మనకు అవగత మవుతున్నది. 


సంఘటనా (క్రమం 


ఉదాహరణకు ఒక బంతిని పై కెగరవేస్తే నేలమీద పడుతుంది. బంతిని 
పైకి ఎగరవేయడం, అది నేలమీద పడడం వేర్వేరు సంఘటనలు. కాన్సి అవి 
ఎప్పుడూ కలిసికట్టుగా రావడంవల్ల భూమి బంతిని ఆకర్షించడం కారణమని, 
బంతి నేలవై పడడం ఫలితమని మనం సూత్రీకరిస్తాము. ఈ విధంగా ప్రపం 
చంలో వివిధ సంఘటనలు ఒక [క్రమం (56000100) లో జరగడంవల్ల వాటి 


272 విశ్హాదర్శనం 


మధ్య కార్య కారణ సంబంధాన్ని మన మనస్సు కల్చించుకుంటున్నదే తన్న 
అట్టి సంబంధం నిజంగా ఆ సంఘటనల మధ్య లేదు. 


ఎందుకంటే అనుభూతి వాదం ప్రకారం మనకు యథార్హంగా అనుభవ మైన 
దానికే కదా అస్తిత్వం వున్నది? ఈ సూత్రం (ప్రకారం రెండు సంఘటనల 
మధ్య, రెండు సంవేదనల మధ్య, రెండు భావాలమధ్య ముందు, వెనుక 
అనే క్రమం (3664600) తప్ప మరే విధమైన సంబంధం మనకు అనుభూతం 
కావడం లేదు. 


ఈ (క్రమానుగతత్వాన్నే మనం కార్య కోరణ సంబంధంగా భ్రమిస్తున్నాము. 
అంతేతప్ప ఆ సంబంధం మన అనుభూతిలోకి రావడం లేదు. కనుక అటు 
వంటి కార్య కారణత్వం యథార్హంగా లేదు. అదొక మనోభావం; ఊహాకల్నన., 


లాక్‌, బర్కీల సిద్దాంతాలలోని లోపాలను హ్యూమ్‌ భర్తి చేసి ఎంపిరిసిస్టు 
(అనుభూతివాద) తత్వశాఖను పరివూర్ల స్తాయికి తీసుకువెళ్ళాడు. అతని (ప్రభావం 
తర్వాతి తత్వవేత్తలవై ఎంతో వున్నది. ముఖ్యంగా కాంట్‌ను “తాత్విక 
నిద్రనుంచి మేల్కొలిపినవాడు”గా హ్యూమ్‌ ప్రసిద్ది పొందాడు. 

వేర్వేరు మానసిక స్థితులే తప్ప మనస్సు ఆత్మ “నేను అనేవాటి! 
ప్రత్యేక అస్తిత్వం లేవనే హ్యూమ్‌ సిద్దాంతం ఇటీవలి జర్మన్‌ భౌతిక శాస్త్ర 
వేత్త హైజెన్‌ బర్న్‌ (ప్రతిపాదించిన “ప్రిన్సివుజ్‌ ఆఫ్‌ ఇన్‌డిటర్మి నెపీ”తో పోలిక 
కలిగినదనీ కొందరు వ్యాఖ్యాతలు పేర్కొన్నారు. బిహేవియరిజం అనబడే అధు 
నిక మనస్తత్వ శాస్త్ర, సిద్దాంతంపై కూడా అతని (ప్రభావం వున్నదంటున్నారు, 





25 
రొమాంటిక్‌ వాద ప్రవక్త రూసో 


06 
ముౌేనవుడు జన్మతః స్వేచ్చాజీవి. కాని ఎక్కడ చూసినా, సంకెళ్ల 
లోనే కనబడుతుస్నాడు.” Man is born free, but everywhere he is in chains)- 


ఈ సుప్రసిద్ద సుభాషితానికి కర్త జాం జాక్‌ రూసో (Jean jaques Rousseau). 


రూసో పేరు స్మరిస్తే మొదటగా జ్ఞాపకం వచ్చేది (ఫెంచి విప్లవం. అది 
18వ శతాబ్ది చివరలో (1789) యూరప్‌ను ఒక ఊపు ఊపేసింది. ఆ విష్లవౌ 
నికి తాత్విక దృక్పథాన్ని సమకూర్చిన వారిలో ఒకడు వోల్టేర్‌ కాగా మరొకడు 
రూసో. ఫ్రెంచి విప్లవ కారులకు రూసో వ్రాసిన “సోషల్‌ కాంట్రాక్టు” 
బైబుల్‌ తర్వాత బైబుల్‌ లాంటిది. ఆ (గ్రంథం మొదటి అధ్యాయంలో మొదటి 
వాక్యమే పైన పేర్కొన్న సుభాషిత్సం. (_ఫెంచి విప్లవ నాయకుడు రాబ్‌ స్పియర్‌ 
రూసోకు గాడాభిమాని. 


రూసో పేరు స్మరిస్తే జ్ఞాపకం వచ్చే వాటిలో మరొకటి జర్మనీ ఫ్రాన్సు, 
ఇంగ్రండు మొదలైన దేశాలలో మేధావులను, రచయితలను, కభాకారులను విప 
రీతంగా ప్రభావితం చేసిన రొమాంటిక్‌ ఉద్యమం. ఆ ఉద్యమ ప్రవక్త రూసో. 


274 వశ “(దర్మ గనం 


రూసో జీవితం చాలా చిత్రమైనది. అతని మనస్తత్వం ఇంకా విచిత్రమై 
నది. ఏ దాస్తోయెన్‌స్కీ నవలలో నుంచో, డి. హెచ్‌, లారెన్స్‌ నవలలోనుంచో 
వుాడిపడిన అసాధారణ పాొత్రవలె కనిపిస్తాడు. 


ఇప్పటివరకు మనం చదివిన తత్వవేత్తలకు రూసోకు పోలిక లేదు. వారి 
వలె ఇతడు పారభౌతిక సత్యాలను (Metaphysical truths) అన్వేషించలేదు. ఆ 
దృష్టితో చూస్తే ఇతడు దార్శనికుడే కాడు. మార్క్సవలెనే అతడు కూడా 
ఆధునిక యుగ ప్రవక్త. రాజకీయాలు, కళలు, సాహిత్యం, మనస్తత్వ శాస్త్రం, 
జీవిత దృక్పథం- అన్నిటిని రూసో ప్రభావితం చేశాడు. ప్రధానంగా అతడు 
సాంఘిక్క రాజకీయ సంస్కర్త. 


ఉత్తర దక్షిణ (ధ్రువాలు 


ఒక విచిత్రం ఏమంటే నోల్లేర్‌, రూసో ఇరువురు ((ఫెంచి విన్లవానికి 
తాత్విక మార్గ దర్శకులైనా ఉభయులకు పోలిక లేదు. ఒకరు దక్షిణ (ధ్రువం. 
మరొకరు ఉత్తర (ధ్రువం. వోల్లేర్‌ మేధావాది. రూసో హృదయవాది. అతడు 
వివేచన (7౭2501) కు ప్రాధాన్యమిస్తే, ఇతడు ' వృదయానుభూతి (£౭౭11గ్ర) 
కి పట్టాభిషేకం చేశాడు. 


దేకార్త్‌ “నేను ఆలోచిస్తున్నాను, కనుక వున్నాను” అన్నాడు. 


“నేను అనుభూతి పొందుతున్నాను, కనుక వున్నాను” (1 feel-therefore 1 
ఖు అన్నది రూసో వాదం. 


రూసో (ఫెంచి జాతీయుడు. జినీవాలో 1712 లో జన్మించాడు. తండ్రి 
గడియారాలు తయారుచేసేవాడు. పుత్రుడు జన్మించిన కొన్నాళ్లకే తల్లి మర 
ణించింది. తండ్రి ఇతడిని గురించి పట్టించుకోలేదు. విద్యాబుద్దులు చెప్పించలేదు. 


పదో ఏట నుంచే రకరకాల ఉద్యోగాలు చేశాడు. ఒక ఎన్‌ (గేవర్‌ దగ్గర 
వని చేస్తూండగా యజమాని అతడిని సోమరి అని, మందమతి అని దొంగ 
అని చావ బాదేవాడు. సర్కే ఎలాగూ దొంగ అనే ముద్రవడింది గదా అని, 
నిజంగానే దొంగతనాలు మొదలు ఫెట్టాడు. అడ్డ మైన వారితోను సావాసం చేసి, 


జులాయిగా తిరిగేవాడు. 
దేశ (ద్రిమ్మరి 


అలా తిరిగి తిరిగి ఒకసారి ఇంటిలో నుంచి పారిపోయాడు. ఇటలీలోని 
ట్యూరిన్‌ వెళ్లాడు. మదాం డి వారెన్స్‌ అనే ధనికురాలు అతడిని చేరతిసింది. 
కాథలిక్‌ మతం ఇప్పించింది. వ్యాకరణం, సంగీతం నేర్పించింది. 


రొమాంటిక్‌ వాద (వవక్త రూసో 275 


కొన్నాళ్లు ఆమెవద్ద గడిపి, మళ్లీ తిక్కరేగి పారిపోయాడు. ఎన్‌ (వర్‌ గొ 
సంగీతం టీచరుగా అక్కడా ఇక్కడా పనిచేశాడు కాని వూట గడిచేది కాదు. 
మల్లీ మదాం డి వారెన్స్‌ శరణ్యమైంది. 1738 నుంచి 1740 వరకు ఆమెతో 
వున్నాడు. సంగీతంతోపాటు కాస్త మంచి, మర్యాద, సభ్యత, సంస్కారం నేర్చు 
కున్నాడు. కొన్నాళ్లకు ఆమెకు అతనివై ఇష్టం తగ్గి వదిలేసింది. 


పారిస్‌ వెళ్ళాడు. వెనిస్‌ లో (ఫెంచి రాయబారికి కార్యదర్శిగా కుదురు 
కున్నాడు. రూసో ప్రవృత్తి చాలా చంచలమైంది. మనిషి ఆవేశపరుడు. 
అందరితోను దెబ్బలాడేవాడు. అలాగే తనకు ఉద్యోగమిచ్చిన రాయబారి 
తోనూ దెబ్బలాడాడు. యజమానివై కోపం మొత్తం ప్రభుత్వంవై, ధనికులవై, 
భూస్వాముల'వై, సమకాలిక సమాజ వ్యవస్థపై క్రోధంగా మారింది. 


ఏవో రచనలు చేసేవాడు. కాని రచయితగా పేరు రాలేదు. మేధావులతో 
పరిచయాలు, స్నేహాలు ఏర్పడ్డాయి. స్నేహితులలో ఒకడు దిదిరో (016400. 
అతడు ఫ్రెంచి ఎన్‌ సైక్లోపీడియా సంపాదకుడు. (ఫెంచి విప్లవానికి తాత్విక 
(పేరకులలో ఒకడు. మహా రచయితగా పేరెన్నిక గన్నవాడు, 


జీవితంలో వులుపు 


అది 1749 వ సంవత్సరం. దిదిరో ఏదో ప్రభుత్వ వ్యతిరేక రచన చేసి 
నందుకు కారాగార గిక్ష అనుభవిస్తున్నాడు. అతడిని చూడడానికి వెడుతూ, 
రూసో దారిలో ఒక పత్రిక కొన్నాడు. ఆ పత్రికలో ఒక (ప్రకటన అతడి 
దృష్టిని ఆకర్షించింది. అది దిజాన్‌ అకాడెమీ చేసిన ప్రకటన :- “కళలు, 
సైన్ఫ్సులవల్ల మానవ జీవితం బాగుపడిందా?” అనే విషయంపై ఉత్తను వ్యాసం 
వ్రాసినవారికీ బహునుతి ఇస్తామని ఆ అకాడెమీ ప్రకటించింది. 


ఆ ప్రకటన చదివి, దాన్ని గురించి ఆలోచించసాగాడు. శర పరంపరగా 


భావాలు అతడిని ముట్టడించాయి. అప్పటి తన మానసిక స్టితిని రూసో 
ఇలా వర్ణించాడు 


“నా ముందు ఒక వెయ్యి దీపాలు భగ్గున వెలిగాయి విస్పష్టమైన భావాలు 
గుంపులు గుంపులుగా నా మనస్సులో ముసిరాయి. వర్షనాతిత మైన మానసిక 
సంక్షోభానికి లోనయ్యాను. నా తల తిరిగిపోయింది. మద్యపానంవల్ల కలిగే 
మగత వంటిది నన్ను ఆవహించింది-” 


అవేశాన్ని అణచుకోలేక రోడ్డువక్క చెట్టుకింద కూర్చున్నాడు. మోనవుని 
పరిస్థితి గురించి ఆలోచిస్తుంటే ఉద్వేగం కట్టలు తెంచుకున్నది. విషాదం 
తుఫానులా చెలరేగింది. భావాలు సముద్ర తరంగాలవళె ముంచెత్తాయి. 


ee 
Ym 
| 


276 విశ (దర్శనం 
ఉ ద్వి గ్న త 


క్రమంగా అతని ఆవేశం తగ్గింది. ఇక్కడ ఎందుకు కూర్చున్నానా అని 
చుట్టూ చూశాడు. అతని కోటు ముందు పక్కన అంతా కన్నీటితో తడి 
సిపోయింది. తనకే తెలియకుండా అంతసేపు అతడు తనలో తను వెక్కి 
వెక్కి ఏడ్చా డన్నమాట. 


“ఆ చెట్టు నీడలో నాకు కలిగిన అనుభూతులలో ఏ పావు భాగమైనా 
కాగితం మీద వెట్టగలిగితే మానవ సమాజ వ్యవస్థలోని చైరుధ్యా లన్నిటిని 
ఎంత బలంగా చీల్చి చెండాడి వుందునో అనిపించింది.” 


అలాగే తన భావాలన్నీ అతడు కాగితంమీద పెట్టాడు. వ్యాసం పూర్తిచేసి 
అకాడెమీకి వంపించాడు. బహుమతి గెలుచుకున్నాడు. 


అతని జీవితం ఒక మలుపు తిరిగింది. ఉన్నట్టుండి ఫ్రాన్స్‌ అంతటా అతని 
పేరు మారుమోగింది. 


కాని అతనిది విచిత్ర ప్రవృత్తి కదా? డబ్బు అతనికి సుఖమివ్వలేదు. 
కీర్తి వల్ల అసలే సుఖం కలగలేదు. ఎప్పుడూ అందని దేనికోసమో ఆరాటం. 
ఎప్పుడూ ఎవరితోనో పోరాటం. ఏదో అశాంతి, అనుఖం, ఆవేదన. 


దగుల్బాజీ తనం 


రచయితగా వచ్చిన కీర్తితో ఉన్నత వర్తాలవారితో స్నేహాలు ఏర్పడ్డాయి. 
అదే సమయంలో పారిస్‌లో తాను నివసించే హోటల్‌లోని ఒక పనిపిల్లను 
(ప్రేమించాడు. ఆమె చేరు ఛెరిసి లీ వాసీయర్‌. ఆమెలో ఏమి చూశాడో తెలి 
యదు. వ్రాయడం, చదవడం బొత్తిగా రాదు. వైగా అనాకారి. బహుశా ఆమె 
ముందు తానొక గొప్ప మేధావిగా చెలామణీ కాగల అవకాశంకోసం ప్రేమించా 
డేమో నంటారు. ఆమెవల్ల అతనికి అయిదుగురు పిల్లలు కలిగారు. వారిని 
తానే పెంచితే, తన వలెనే భమ్టలుగా తయారవుతారని, కన్న తండ్రిననే 
మమకారం లేకుండా, పుట్టినవారిని పుట్టినట్టుగా ఒక అనాథ శరణాలయంలో 
చేర్చేవాడు. నిర్హయగా చేతులు దులువుకొని వచ్చేవాడు. 


1752 లో రూసో వ్రాసిన ఒక సంగీత రూపకాన్ని రాజ దర్బారులో ప్రద 
ర్భించారు. అది అందరి మెప్పు పొందింది. రాజు 15వ లూయీ, రూసోకు 
'వెన్షన్‌ ఇవ్వజూపాడు. కాని అతడు అనాసక్తితో అసలు దర్చారుకే వెళ్లలేదు. 
వెన్షన్‌ను స్వీకరించలేదు. యథాప్రకారం తనూ తన సంగీత పాఠాలు తన 
_ఉంపుడుకత్తె, తన పేదరికం-- 


రొమాంటిక్‌ వాద (వవక్త రూసో 277 


1755 లో దిజాన్‌ అకాడెమీ మరొక పోటీ ప్రకటించింది. రూసో మళ్లీ 
ఒక వ్యాసం వ్రాశాడు. దానికి ఈసారి బహుమతి రాలేదు. కొని, అంతకంలు 
విలువైన కీర్తి లభించింది. ఆ వ్యాసం "పేరు “A Discourse on the Origins of 
Inequality.” (మానవ జాతిలో అసమానతల పుట్టు పూర్వాలు),. 


విరోధాలు 


ఆ రోజులలో అతడిని ఆదరించిన మదాం డి ఎపినే అనే మరొక ధని 
కరాలు రూసోకు ఒక _ గృహంలో ఆశ్రయమిచ్చింది. దానిలో తన ఉంపుడు 
కత్తైతో సహా నివసించేవాడు. కాన్సి కొద్ది కాలానికే మదాం డి ఎపినేతో తగవు 
పెట్టుకున్నాడు. మరొకవైవు తనను అభిమానించిన మహా మనీషి దిదిరోతో 
విరోధం తెచ్చుకున్నాడు. చివరికి పారిస్‌ వదిలిపెట్టి మాంట్‌ మొరెన్సీ అనే 
అడవి మధ్యలో ఒక చిన్న కుటీరంలో నివసించాడు. అక్కడే తన చిరకీర్తికి 


వునాదులైన రెండు గ్రంథాలు వ్రాశాడు. ఒకటి ఒక నూతన విద్యా విధానాన్ని 
ప్రతిపాదించిన “ఎమిల్‌”, మరొకటి విప్లవాత్మక రచన “సోషల్‌ కాంట్రాక్ట్‌”. 


రూసో ఎప్పుడూ సగం ఉన్మాదావస్టలో వుండేవాడు. ఎవరో తనను హత్య 
చేయడానికి కుట వన్నుతున్నారని, తన గురించే మాట్టాడుకుంటున్నారని అను 
కునేవాడు. ఒకరకం పర్‌ సెక్యూషన్‌ మేనియా- వేధింపు భయం - పట్టుకున్నది. 


“సోషల్‌ కాంట్రాక్ట్‌”ను అధికారులు నిషేధించారు. అతడి అరెస్టుకు ఉత్త 
ర్వులు జారీ అయ్యాయి. అతడు ప్రష్యా పారిపోయాడు. (ఫైడరిక్‌ ది (గేట్‌ 
అతనికి ఆశ్రయ మిచ్చాడు. కాని అక్కడా వుండలేకపోయాడు. బ్రిటిష్‌ తత్వ 
వేత్త డేవిడ్‌ హ్యూమ్‌ అతడిని లండన్‌ తీసుకుపోయి ఆశ్రయమిచ్చి ఆదరించాడు. 
బర్‌, బాస్వెల్‌, ప్రధాని వాల్పోల్‌ మొదలైన వారితో వరిచయాలు ఏర్ప 
డ్హాయి. ఇంగ్లీషు వారు అతనికి బ్రహ్మరథం పట్టారు. రాజు మూడన జార్చి 
అతనికి _ పెన్షన్‌ ఇవ్వజూవగా నిరాకరించాడు. తనను ఎంతో అభిమానించిన 
హ్యూమ్‌తో తీవ్రంగా దెబ్బలాడాడు. తనను అతడు హత్యచేయ జూస్తున్నాడని 
భయం పట్టుకుని లండన్‌ నుంచి మల్టీ పారిస్‌కు పలాయితు డయ్యాడు. మళ్లీ 
కొత్త స్నేహాలు, కొత్త విరోధాలు.... 


సంగీతపు నోట్స్‌ కాపీ చేసే వృత్తితో పొట్టపోసుకొనేవాడు. ఎవరో మల్లీ 
చేరదీశారు. ఇల్లూ వాకిలీ కుదిర్చిపెట్టారు. దుర్భర దారిద్య(గస్తుడై, వ్యాధి 
పీడితుడై 17/8 లో కన్ను మూశాడు. 


విచ్మత వ్యక్తి 


మొదటనే చెప్పినట్టు రూసోది అనేక చె రుధ్యాలతో కూడిన విచిత్ర ప్రవృత్తి. 


278 వశ (దర్శ నం 


చిన్ననాడు ఏమంత చదువుకోలేదు. కాని (ప్రపంచమంతటా విద్యావిధానంలో 
వివవాత్మకమైన మార్పులకు కారణమైన ఉద్గుంథం (వ్రాశాడు. (ఫెంచి సాహి 
త్యంలో అతనిది అజరామరకీర్తి. గొప్ప నవలలు, నాటకాలు సంగీత రూపకాలు 
(వ్రాశాడు. రాజకీయ, సాంఘిక సమస్యలపై వ్యాసాలు, గ్రంథాలు, స్వీయచరిత్ర 
ఇత్యాదిగా 47 సంపుటాల రచనలు చేశాడు. అతని నవలలు ఆ రోజులలో 
పాఠకులను ఉరూత లూగించాయి. 


సంగీతం పెద్దగా నేర్చుకోలేదు. కాన్సి సంగీత ఉపాధ్యాయుడుగా వనిచే 
శాడు. సంగీతపు నొళేషన్‌ (స్వర రచనలో మార్పులు ప్రవేశ వెట్టాడు. 
దిడిరో తన ఎన్‌ సైక్టోపీడియాలోని సంగీత వ్యాసా లన్నిటిని రూసో చేతనే 
(వాయించాడు. 


మహామేధావి, మానవతావాది. కాన్సి వ్యక్తిగా అంత ఆకతాయి మరొకడు 
లేడన్న చెడ్డపేరు తెచ్చుకున్నాడు. 


హృదయవాది. కాని కొన్ని సమయాలలో హృదయం ఏ కోశాన లేనివాడి 


వలె-వ్రవర్తించేవాడు. అయితే మనిషి తన చిత్తవృత్తి ప్రకారం జీవించాలనేవాడు. 
అలాగే జీవించాడు. 


ఇక రూసో సిద్దాంతాలు. 


నాగరికతను నిరసించిన రూసో 


దైవ నిషిద్దమైన విజ్ఞాన వృక్ష ఫలాన్ని ఆరగించినందువల్ల నే ఆదిమానవుడు 
ఆదమ్‌ భూతలస్వర్గం నుంచి పతితుడై నాడని బైబుల్‌ కథ. “అలాంటిదే రూసో 
వాదం కూడా. దాని ప్రకారం మానవుడు విజ్ఞానం అర్హించి కృత్రిమ నాగరిక 
తను పెంపొందించుకోవడం వల్లనే (భ్రమ్టడయ్యాడు. 


మానవుడు స్వతహాగా మంచివాడు, అతడిని చెడగొట్టింది సమాజం, నాగ 
రికత-- ఇది రూసో ప్రబల విశ్వాసం. 


తనకు బహుమతి తెచ్చి పెట్టిన వ్యాసంలో రూసో సైన్సులను, కళలను 
పట్టుకుని తూర్చారబట్టాడు. మానవ పతనానికి అవే కారణా లన్నాడు. 


హాబ్స్‌ వలె లాక్‌ వలె రూసో కూడా ఒకానొక “సహజ స్థితి (State 
of Natureని ఊహించాడు. అయితే హాబ్స్‌ చెప్పినట్టు అది నిరంతర యుద్ద 
స్థితి కాదు. ప్రాచీన అనాగరిక మానవుడు సుఖంగా హాయిగా ఉండేవాడు. 
దొరికిందేదో తినేవాడు. కడువు నిండిన తర్వాత కాలుమీద కాలు వేసుకుని 


ప్రశాంతంగా జీవించేవాడు. అందిరితోను స్నేహంగా వుండేవాడు. అది . సత్య 
యుగం. 


రొమాంటిక్‌ వాద (వ్రవక్త రూసో 270 


కొని ఆ యుగం ఎంతో కాలం కొనసాగలేదు. మానవుడు ప్రకృతిలో 
అంతర్భాగంగా కాక్క దానిపై ఆధిపత్యానికి ఎప్పుడైతే ప్రయత్నించాడో, దొరికిన 
దానితో తృప్తిపడక ఎప్పుడైతే కోరికలు వెంచుకున్నాడో అప్పుడే అతని వతనం 
ప్రారంభమైంది. లోహాలు కనిపెట్టాడు. పనిముట్టు తయారుచేశాడు. కళలు 
నేర్చాడు. వ్యవసాయం నేర్చాడు. వీటి ఫలితంగా పతితు డయ్యాడు. ఇనుము, 
ధాన్యం మానవ పతనానికి ముఖ్యకారణాలని రూసో పేర్కొన్నాడు. 


అనమానతలు 


విజ్ఞానం పెరగడంతో మనుషులలో ఎక్కువతక్కువలు మొదలయినాయి. 
బలవంతుడు దుర్చలుడు, ధనికుడు, వేదవాడు అనే తారతమ్యాలు, వర్గ విభే 
దాలు బయలుదేరాయి. అసమానత్వం పెరిగింది. బలవంతుడు దుర్చలుడిని, 
ధనికుడు 'పేదవాడిని అణచివేసి బానిసగా చేసుకున్నారు. విజ్ఞానం, ధనం ఇవి 
అసమానతలను సృష్టించాయి. 


నాగరికత మానవుడిని భ్రష్ట్రుడిని చేసింది. నాగరికతకు దూరంగా, ప్రకృతికి 
దగ్గరగా వుండే మానవ సమాజాలలో కుళ్లు కుత్చితం, కృత్రిమత్వం కనబ 
డవు. నాగరిక సమాజంలో కంటె అనాగరిక అదిమ సమాజాలలో స్వేచ్చా, 
సమౌనత్వాలు ఎక్కువ. 


అనాగరిక ఉదాత్త మానవుడు (10016 52౪౭౭) స్వేచ్చాప్రియుడు, శాంతికా 
ముకుడు, కష్టవడి చెమటోడ్చి వనిచేయనవసరం లేని ప్రశాంత, విశ్రాంత జీవనం 
గడుపుతాడు. నాగరికుడు అలాకాక, ఎప్పుడూ ఏదో కొంప మునిగిపోయినట్టు 
ఎక్కడికో పరిగెడుతూ దేనికోసమో అర్రులు చాస్తూ, చెమటోడ్చి పనిచేస్తూ, 
ధవం కూడబెడుతూ, తాను హైరానవడుతూ, ఇతరులను హైరాన పెడుతూ, 
ధనికులకు ఊడిగం చేస్తూ, ఊడిగంలోనే తనకు స్వేచ్చ కలదని సమ్ముతూ, 
నమ్మిస్తూ, దొంగచేషాలు వెస్తూ, అవినీతి పంకంలో దొర్హుతూ, కులుకుతూ, 
"సంప్రదాయాల సంకెళ్లతో తనను తాను బంధించుకుంటూ, కట్టుబాట్లకు బాని 
సగా (బతుకుతూ తన సహజ ప్రవృత్తి (ప్రకారం తాను (బతకకుండా ఇతరుల 
అభిప్రాయాల ప్రకారం జీవిస్తూ, అధికారంలో వున్న వారిని లోపల ద్వేషిస్తూ, 
వెకి గులాములా వంగి వంగి సలాము చేస్తూ జీవితం గడుపుతాడు. 


సొంత ఆస్తి 


సొంత ఆస్తి అన్ని అనర్థాలకు మూలం. “నిజానికి ఏ పౌరుడు మరొక 
పౌరుడిని కొనగలిగినంత ధనం కూడబెట్టురాదు. ఏ పౌరుడు తనను తాను 
మరొకడికి అమ్ముకునేటంత పేదవాడు కారాదు”- ఇది రూసో సూక్తులలో 
మరొకటి. 


280 విశ క (దర్శ గానం 


“ఇది నాది అని ఏ మానవుడు ఒక స్టలం చుట్టూ గిరిగీస్తి చుట్టూ 
కర్రలు పాతి, కంచెకట్టై మొదటగా ప్రకటించాడ్పో ఇతరులను నమ్మించాడో 
అతడు మొట్టమొదటగా సభ్య సమాజాన్ని (01 5066000”. స్థాపించాడని 
చెప్పవచ్చు. కాని “ఈ మోసగాడిని నమ్మవద్దు. భూమి ఇచ్చే ఫలాలు మన 
అందరి ఉమ్మడి ఆస్తి అని విస్మరించవద్దు. ఈ భూమి ఏ ఒక్కరిదీ కాదు. 
అని ఏ ఒక్కడైనా ఆనాడే తన సోదర మానవులకు చెప్పి ఆ కంచెను ఊడబె 
రికి గుంటలు వూడ్శివుంటే, అతడు ఎన్ని నేరాలనుంచి, ఎన్ని హత్యలనుంచి, 
ఎన్ని ఘాతుకాలనుంచి, ఎన్ని దురదృష్టాలనుంచి మానవజాతిని రక్షించి వుండే 
వాడో చెప్పలేము అని రూసో “సోషల్‌ కాంట్రాక్ట్‌” వుస్తకంలో ఒక గొప్ప 
ఆవేశంతో, నాగరిక సమాజ వ్యవస్థపట్ట గొప్ప అసహనంతో, మానవజాతివట్లు 
అపార కరుణార్హ్రంతతో వ్రాశాడు. 


హాబ్బ్‌వల్సె లాక్‌వలె రూసోకూడా ఒక సోషల్‌ కాంట్రాక్ట్‌ను (ప్రజల 
ఒప్పందం) ఊహించాడు. హాబ్స్‌ సిద్దాంతం ప్రకారం సార్వభౌమత్వం 
(sovereignity) రాజులో నిక్షిప్త మై వుంటుంది. లాక్‌ ప్రజా ప్రతినిధులతో 
కూడిన పార్లమెంటుకు సార్వభౌమత్వం సం[క్రమిస్తుం దన్నాడు. రూసో అలా 
కాక సార్వభౌమత్వం ప్రజలందరిలోను ఏక కాలంలో వరివ్యావ్తమై వుంటుం 
దన్నాడు. 


ఏది ఉత్తవు వ్యవస్త? 


అన్నిటిలోకి రాజరిక వ్యవస్త చెడ్డది. మహాకవి ధూర్దటి మాటలలో “రాజు 
ల్మత్తులు వారి సేవ నరకృప్రాయంబు--” ఇది రూసో విశ్వాసం. రాజులచుట్టూ 
దుర్మార్గులు దుర్చలులు, అధికార మదాంధులు, భజనవరులు, అవినీతిపరులు, 
సోమరులు చేరుతారు. వారిలో కలికానికైనా మంచి కానరాదు. 

అదే సమయంలో సంపూర్ష (ప్రజానా ఇమాని (absolute 66౧౦౧౮10 కూడా 
రూసో అంగీకరించలేదు. ప్రజాస్వామ్యం చిన్నరాజ్యంలోనే సాధ్యం. అసమాన 
తల్పు వర్గ విభేదాలు, ధనబలం, విలాస జీవితం కల చోట అది సాధ్యపడదు. 
సంవూర్ల ప్రజాస్వామ్యంలో పనులు తెమలవు. చర్చలతోనే కాలన్షేవమైపోతుంది. 

అన్నిటికం లు ఉత్తమం-- ఎన్నిక అయిన విగిస్ట్ర వ్యక్తుల ప్రభుత్వం (elected 
aristocracy). అయితే అది వారసత్వంగా సం[క్రమించె అదికారం కారాదు. 

ప్రభుత్వ రూవాలు మారవచ్చుగాని, రాజ్యం (state) మారదు. అడి అవి 
చ్చిన్నంగా కొనసాగుతుంది. దానిలోనే సార్వభౌమత్వం నిక్షిప్త మై వుంటుంది. 
రాజ్యం సమిష్టి నిర్ణయానికి (general wil) (ప్రతీక. అది సమిష్టి (శ్రేయస్సును 
కోరుతుంది. అందరి ప్రయోజనాలను కోరుతుంది. 


రొమాంటిక్‌ వాద ప్రవక్త రూసో 281 


లాక్‌ అస్తి హక్కుల రక్షణకు విప్లవాన్ని అంతిమాయుధంగా పరిగణించాడు. 
కాని రూసో అలా కాదు. (ప్రభుత్వం ఎప్పుడైతే సమిస్టి (శ్రేయస్సుకు భంగక 
రంగా |వ్రవర్తిన్తుందో, దమననీతికి పాల్పడుతుందో అప్పుడు తిరుగుబాటు చేసే 
హక్కు ప్రజలకు వుంటుం దన్నాడు. విష్టవాలు రక్త పాతానికి దారితీస్తాయని, 
కనుక అవి తగనన్న వాదాన్ని అతడు తిరస్కరించాడు. విప్లవాలవల్ల సమాజం, 
మానవ జీవితం |షక్షాళితౌ లవుతా యన్నాడు. 


కొత్త విద్యా విధానం 


మిల్‌” అనే నవలలో రూసో ఒక నూతన విద్యా విధానాన్ని ప్రతిపాదిం 
చాడు. మనిషి వుట్టుకతో వచ్చిన మంచితనాన్ని పోగొట్టుకోకుండా వుండేటట్లు, 


అతని హృదయాన్ని అద్దంలా నిర్మరినంగా వుండేటట్టు చేయగల విద్యా విధానం 
అవసర మన్నాడు. 


శిశువు జన్మించినప్పుడు జంతుస్టితిలో వుంటాడు. అందుచేత పిల్లలను అయి 
దేళ్ల వరకు వారి సహజ ప్రవృత్తి ప్రకారం పెరగనివ్వాలి. క్రమశిక్షణ "పేరుతో 
వారిని పెద్దల మనోభీష్ట్రాల ప్రకారం లొంగటీయరఠాదు. పన్నెండేళ్ళు వచ్చేవరకు 
వారికి పుస్తక విజ్ఞానం నేర్చరాదు. సాంఘికమైన, నైతికమైన కట్టుబాట్లు 
రుద్దరాదు. ఆ తర్వాతనే వారికి ఖగోళం, ఇతర శాస్త్రాలు కళలు, చరిత్ర, 
రాజకీయాలు, ఆర్దిక, సాంఘిక శాస్త్రాలు, మతం లాంటివి బోధించాలి. (ప్రకృ 
తిని స్యయంగా పరిశీలించి నేర్చుకోనివ్వాలి. వారి సహజ కుతూహలాన్ని 
“పెంపొందించే విధంగా విద్యా విధానాన్ని రూపొందించాలి. 


కృత్రిమ నాగరికత 


రూసో తన కాలంనాటి కృత్రిమ నాగరికతనే అంతగా ఏవగించుకుంకు, 
ఇక ఈ రోజులలో మనం అంతకు ఎన్నోరెట్టు పెరిగిన ఈ యాంత్రిక, సాంకే 
తిక నాగరికతను. మరెంతగా అసహ్యించుకోవాలి? ఆధునిక జీవితం పూర్తిగా 
యాంత్రిక మైపోయింది. చేగం పెరిగింది. అశాంతి, ఒత్తిడి పెరిగాయి. విశ్రాంతి 
కరువైంది. భారీ పరిశ్రమలతో పరిసరాల కాలుష్యం పెరిగి, సహజసుందరమైన 
ప్రకృతికి మనిషి దూరమయ్యాడు. నాగరిక జీవనం మనిషిలో కృత్రిమత్వాన్ని 
పెంచింది. సహజమైన ఉద్రేకాలు బయటికిపోయే మార్గం (0111౭1) లేక మనిషి 
శారీరక, మానసిక ఆరోగ్యం దెబ్బ తింటున్నది. 


ఈ సందర్భంలో కాళిదాసు అభిజ్ఞాన శాకుంతలం పంచమాంకంలో కణ్వశి 
స్యులైన శార్జరన, శారద్వతులు మున్యాశ్రమంనుంచి వచ్చి మొదటిసారిగా నగర 
ప్రవేశం చేసినప్పుడు. చెప్పిన. మౌటలు గుర్తుకు వస్తాయి. జనసమ్మర్హంతో 


282 | నిశ (దర్శనం 


కూడిన వురం తగులబడుతున్న ఇల్లువలే వున్నదని ఒక శిష్యుడు అంటాడు, 
వుర ప్రజలను చూస్తున్నప్పుడు స్నానం చేసినవాడు అశుభ్రంగా వున్నవాడిని, 
వనిత్రుడు దుష్టుడిన్తి మేలుకుని వున్నవాడు నిద్రితుడిని, స్వేచ్చగా వున్నవాడు 
కారాబద్దుడిని చూస్తే కలిగే ఏవగింపు వంటిది కలగడం సవాజమేనని మరొక 
శిష్యుడు అంటాడు. 
[1. శార్హరవుడు : 
మహాభాగః కామం నరపతిరభిన్న స్రతిరసా 
న కశ్చి ద్వర్ణానామపథమపకృష్ణోపి భజతే 
తధాపీఠం శశ్వత్సరిచితవివిక్తేన మనసా 
జనాకీర్ల ౦ మన్యే హతవహపరీతం గృహమివ |! 
[2. శారద్వతుడు : 
అభ్యక్తమివ స్నాతఈః శుచిరశుచి మివ. 
(వ్రబుద్ద ఇవ సుప్తమ్‌ 
బద్దమివ ' స్వెరగతిర్ణనమిహ ॥ 
సుఖసంగినమవై మి .! 
(అభిజ్ఞాన శాకుంతలం : 5 అం. 10-11 క్లో.) 


దొమాంటిసిజం 


రూసో సిద్దాంతాలు ఇంగ్లండులో రొమాంటిక్‌ ఉద్యమానికి కారణమైన 
విషయం అందరికీ తెలిసిందే. వర్స్స్‌వర్త్‌ (ప్రకృతి ఆరాధన, కోల్‌రిజ్‌ “విన్లి 
యంట్‌ మేరినర్‌” లాంటి విచిత్ర భయానక గాథాకవితలు షెల్లీ మానవ 
"స్వేచ్భాసమానత్వాలను కీర్తిస్తూ వ్రాసిన అద్భుత గీతాలు వద్య నాటకాలు, 
కీట్సు ప్రావీన గ్రీకు వురాణ కథాకాలంలోనిక్కో మధ్య యుగాలలోనికో కవితా 
షక్షాలవై (On the viewless wings of poesy) .వలాయనం చేస్తూ వ్రాసిన వరమ 
రమణీయ కవిత్వం, స్కాట్‌ చారిత్రక నవలలలోని షివలస్‌ వాతావరణం, 
ఎమిలీ బ్రాంటీ “వుదరింగ్‌ హైట్స్‌” లోని ప్రాకృతికో(దేకాలు ఇటీవలి డి. 
పౌచ్‌. లారెన్స్‌ నవలలలోని “నేచురల్‌ మ్యాన్‌” ఫిలాసఫీ- వీటన్నిటిపై రూసో 
చింతనా ప్రభావం జ్ఞాతంగానో, అజ్ఞాతంగానో కనిపిస్తుంది. 


వర్డ్స్‌వర్త్‌ “The world is [00 much with us,...” అన్నప్పుడు రూసో జ్ఞాపకం 
వస్తాడు FE 


“రిటర్న్‌ టు నేచర్‌” అంటూ థోరో వాళ్లైన్‌ కొలనువద్ద కుటీరం నిర్మిం 
చుకుని నివసించిన ఉదంతం వింటే రూసో మడిలో మెదలుతాడు. 


రొమాంటిక్‌ వాద (ప్రవక్త రూసో 283 


టాల్‌స్టాయ్‌ రష్యన్‌ కర్షకుల అమాయక, సరళ జీవన విధానాన్ని కీర్తిం 
చినప్పుడు రూసో మన  స్మృతివీథిలో కదలాడుతాడు. 

గాంధి “గో బ్యాక్‌ టు విలేజెస్‌ి” అని గ్రామ స్వరాజ్యాన్ని మన లక్ష్యంగా 
నిర్చేశించి |ప్రబోధించినప్పుడు రూసో ప్రభావం ఎంత పరోక్షంగానైనా కనబడు 
తుంది. 


తెలుగులో భావకవులు ప్రకృతి గీతాలను పరవశించి పొడినప్పుడు, కృష్ణ 
శాస్తా 

“కార్య కౌటిల్య కల్పిత కఠిన దాస్య 

శృంఖలములు తమంతసనె చెదరిపోవ 

గగనతలము మార్మోరిగగ కంఠమెత్తి 

జగమునిండ స్వేచ్చాగాన రురుల నింతు.” 


అని స్వేచ్చాగానం చేసినప్పుడు 
రూసో భావప్రతిస్పందన దూరం నుంచే కావచ్చుగాని' మన చెవులలో 
మారుుమోగుళుంది, 


ఇంతకు ముందు పేర్కొన్నట్టు వోల్టేర్‌ , రూసోలు ఉత్తర, దక్షిణ (ధ్రువాల 
వంటివారు. ఇరువురి అలోచనా ధోరణులకు ఏ మాత్రం సమన్వయం కుద 
రదు. రూసో ఎంత రొమాంటిసిస్టో, వోల్లేర్‌ అంత రేషనరలిస్టు. అతనికి 
హృదయం, మానవుని సహజ ప్రవృత్తులు ముఖ్యం. ఇతనికి బుద్ది, వివేచన ముఖ్యం. 

రూసో ఒకసారి వోల్టేర్‌ కు తాను వాసన ఒక [గ్రంథం “పంపించోడు. అది 
చదివి వోల్టేర్‌ ఇలా సమాధానం వ్రాశాడట. “మీ పుస్తకం చదివిన తర్వాత 
మనిషికి నాలుగు కాళ్ళపై నడవా అనిపిస్తుంది. అయితే నేను ఆ అలవాటు 


మానుకుని దాదాపు అరవై యేళ్లయింది. ఇప్పుడు కొత్తగా అది అలవాటు 
చేసుకోలేను, సారీ!” 


నాగరిక జీవితంలోని అసహజత్వంవై రూసో విమర్శను కాదనడానికి వీలు 
లేదు. కాని ఈ సమస్యకు వరిష్కారం ఏమిటి? చరిత్ర గడియారాన్ని 
వెనక్కి తిప్పడానికి, తిరిగి |ప్రాకృతస్థితికి పోవడానికి వీలులేదు. నిజానికి 
అటువంటి ఆదర్శప్రాయమైన (పొకృతస్థితి (state of nature) ఒకప్పుడు వున్న 
దనడానికి ఆధారమూ లేదు. స్వర్ష్మయుగం, సత్యయుగం ఇవన్నీ అందమైన 
కల్పనలు, రొమాంటిక్‌ కలలు. రూసో ఊహించిన “నోబుల్‌ శావేజ్‌” కల్పిత 
వ్యక్తి. మానవ సమాజం ఎప్పుడూ ఆదర్శ ప్రాయంగా లేదు. అడి ఎప్పుడూ 
మంచి, చెడుల సమ్మిశణమే- అయితే రూసో, లేదా అతని తాత్వికానుయా 
యుల విమర్శ ఆధునిక నాగరికతలోని కృత్రిమత్వాన్ని, దాని దుష్పలితాలను 
తగ్గించడానికి కృషిని _వేరేపించగల మెరకు దాని విలువను గుర్తించక తప్పదు. 





26 
వోల్టేర్‌ రగిలించిన భావ విష్టవ జ్వాల 


66 
స్తీ చెప్పేదానిలో ఒక్క మాటను కూడా నేను అంగీకరించను. కాని, 
ఆమాట చెప్పడానికి నీకు గల హక్కును నా ప్రాణమిచ్చి అయినా సమర్దిస్తాను”. 


ప్రజాస్వామ్యానికి వాక్‌ స్వాతంత్ర్యం ఎంత ముఖ్యమైనదో చెప్పడానికి ఈ 
సుభాషితాన్ని పలువురు ఉదాహరిస్తూ వుంటారు. 
“నేను నమ్మినట్టు నమ్ము; లేకపోతే దేవుడు నిన్ను శిక్షిస్తాడు” అంటూ 


ఇవాళ భయపె్టేనాడు “నేను నమ్మినట్టు నమ్ము; లేకపోతే నిన్ను చంపేస్తాను” 
అని రేవు నిన్ను బెదిరించడానికి వెనుకాడడు.” 


మత మౌఢ్యం వెనుక ఎంత క్రౌర్యం దాగివుందో తెలపడానికి ఈ సుభా 
షితాన్ని కూడా పలువురు ఉదాహరిస్తూ వుంటారు. 


ఈ సుభాషితాల కర్త |(ఫెంచి మహా రచయిత, మేధావి తాత్వికుడు 
అయిన నోల్లేర్‌. 


ఇవే కాదు. ఇలాంటి వందలాది సుభాషితాలకు అతడు కర్త. నిజానికి 
వోల్లేర్‌ సుభాషిత రత్నాకరుడు. 


వోల్టేర్‌ రగిలించిన భావ విష్ట్రవ జ్యాల 285 


చిత్రం ఏమంటే ఈ రోజులలో ఈ సుభాషితాలు అతి సామాన్యంగా 
కనిపిస్తాయి. నియంతృత్వం పన్న దేశాలలో తప్ప ఇలాంటి సుభాషితాలు 
చెప్పడానికి పెద్ద ధైర్యం అక్కర లేదు. 


సాహసి 


కాని, నోల్లేర్‌ కాలంలో ఫ్రాన్సులో అలా కాదు. అప్పటి (ఫ్రాన్సులో (ప్రజా 
స్వామ్యం మచ్చుకైనా లేదు. నిరంకుశత్వం రాజ్యంచేస్తూ వుండేది. మత 
మౌఢ్యం చేయి వడగలు విప్పి బుసలుకొడుతూ వుండేది. రాజు పధ్నాలుగవ 
భాయీ “నేనే రాజ్యాన్ని” (ఐ యామ్‌ ది స్టేట్‌) అన్నాడు. రాజుకు, రాజ 
దర్బారుకు, మతానికి, మతాదికారులకు వ్యతిరేకంగా పల్లెత్తుమాట పలికినా, 
“బాస్ట్రీల్‌ ' అనే ఘోర కారాగారం తలుపులు తెరుచుకునేవి.. నిందితుడిని కబ 


లించి మూసుకునేవి. ఆనాటి రాజరిక నిరంకుశత్వానికి (ప్రతీక బాస్ట్రీల్‌. దాని 
మరోపేరు నరలోక నరకం. 


చివరికి (ఫెంచి ప్రజలు 1789 లో రాజుపై తిరుగుబాటు చేశారు. అదే 
ఆధునిక చరిత్రను మలుపు తిప్పిన (ఫెంచి విప్లవం. ఆ విప్లవానికి (ఫెంచి 
ప్రజలను మానసికంగా, సిద్దాంతవరంగా సిద్దంచేసిన మహామహులు చాలామంది 


వున్నారు. వారందరిలోకి ససిద్దులైన వారిలో ఒకడు వోల్డేర్‌. మరొకడు 
రూసో, 


వోల్లేర్‌, రూసోలు .ఉత్తర, దక్షిణధ్రువాలు; వోల్టేర్‌ హేతువాది, మేధావాది. 
రూసో హృదయవాది, ప్రకృతివాది. వీరిరువురు కలిసి స్వదేశ, విదేశాలలో సమ 
కాలికులను వినరీతంగా (ప్రభావితులను చేశారు. దంత గోపురంలో కూర్చొని 
పరవస్తు తత్వాన్ని గురించి తర్ణనభర్ణనలు చేస్తున్న తత్వశా,స్త్రాన్ని నేలమీదకు 
లాక్కువచ్చి నాలుగు బజార్ల కూడలిలో నిలబెట్టి ప్రజలకు మార్గనిర్దేశం చేసే 
సాధనంగా దాని గ తీర్చిదిద్దారు. ముఖ్యంగా వోల్టేర్‌. 


జననం 


వోల్టేర్‌ అసలు పేరు ఫ్రానస్వా మారీ అరూయేట్‌. 'పారిస్‌లో 1694 
లో జన్మించాడు. తండ్రి వృత్తిరీత్యా నోటరీ : మధ్య తరగతి కుటుందీకుడు. 
వోల్లేర్‌ పుట్టడమే అర్భకంగా అనారోగ్యంతో పుట్టాడు. నాలుగు రోజులకంటె 
ఎక్కువ బ్రతకడని దాది చెప్పింది. నాలుగు రోజులు కాదు- 84 సంవత్స 
రాలు (బతికాడు వోల్టేర్‌. ముగ్గురు ఫ్రెంచి రాజుల-14 వృ 15 వ, 16 
వ టూయీలా- పరిపాలన చూశాడు. అయితే అంత దీర్షకాలమూ అర్భకంగా, 
అనారోగ్యంతో నే బ్రతికాడు. 


286 విశ గ (దర్శ సనం 


పొడుగు ముక్కు, పొడుగు ముఖం, ముఖంనిండా మచ్చలు, గుంటకళ్ళు, 
చప్పి దవడలతో వికారంగా వుండేనాడు. అయితే అర్భకత్వం దేహానికే తప్ప 
మేధకు కాదు. కురూపం ముఖానికే తప్ప మనస్సుకు కాదు. అంత చురుకైన, 
పదునైన మేధాశక్తి, విద్వత్తు, (ప్రతిభ ప్రపంచ చరిత్రలోనే. అరుదు. దైర్య 
సాహసాలలో, అపాయాన్ని లెక్కచేయని మొండితనంలో అతనిదే బిరుదు. 


99 సంపుటాలు 


తొరి యౌవనంలోకి తొంగిచూచిన క్షణంనుంచి 64 వ యేట కన్నుమూసే 
వరకు నోల్లేర్‌ ఎత్తిన కలం దించలేదు. తెరిచిన నోరు మూయలేదు. అతని 
కలంనుంచి పుంఖాను వుంఖంగా - సమకారికులను _పొట్టుచెక్క లయ్యేటట్టు 
నవ్వించిన- మనదీ ఒక (బతుకేనా అని వారి ఆలోచనలను కవ్వించినా నవ 
లలు నాటకాలు పిట్ట కథలు, కట్టుకథలు, చరిత్రలు, సంగీత రూవకాలు, 
లఘుకావ్యాలు మహా కావ్యాలు వ్యాసాలు, తాత్విక వైజ్ఞానిక |గంథాలు-ఒక 
చమిటి-సమస్త సాహిత్య _ ప్రక్రియలలోను రచనలు వెలువడ్డాయి. అవి కాక 
వారికీ వీరికీ వదివేలదాకా ఉత్తరాలు వ్రాశాడట! అతని రచనా సంవుటాలు 
99 వరకు వుంటాయట. 


ఇక అతడు ఎక్కడవుంటే అక్కడ విద్వద్గోప్టి జరగవలసిందే. శరవరంవరగా 
అతడు గుప్పించే హాస్యచతురోక్తులతో శ్రోతలు హాస్యవరవశులు కావలసిందే. 


కత్తి గా కలం 


అయితే అతడు సాధారణ సాహిత్యవేత్త మాత్రమే కాడు. తన రచనలను 
సరదాగా పాఠకుల వినోదంకోసం వ్రాయలేదు. సమకాలిక సమాజ వ్యవస్థలోని 
దురన్యాయాలను, దురంతాలను, మోసాన్ని, క్రార్యాన్ని, రాజు నిరంకుశత్వాన్ని, 
మూఢ మత విశ్వాసాలను చీల్చి చెండాడడానికి తన కలాన్ని కత్తిగా వాడాడు. 
తన మాటలను ఈులుగా ప్రయోగించాడు. సమాజ పరివర్తన కోసం, పీడిత 
ప్రజల భుజం తట్టి ధైర్యాన్ని పవురికొల్పడానికి, వారి కన్నీరు తుడవడానికి, 
వారిలో భనిష్యత్తువై ఆశను చిగురింపజేయడానికి తన సాహిత్య సమస్తాన్ని 
అంకితం చేశాడు, 


ఆ కాలంలో నోల్లేర్‌ రచనలు ప్రజలను ఎంతగా వినోదింవజేసేవో, అంతగా 
అతడు లేవదీసిన రాజకీయ, తాత్విక, మత సమస్యలను గురించి అలోచింవ 
చేసేవి. (ఫెంచిలో నాటికి నేటికి అంత అందమైన, శక్తిమంతమైన ,వచనశె లి" 
మరొకరిలో కనబడదని ప్రతితీ. అయినా ఈ రోజులలో అతని అసంఖ్యాక 


వోల్లేర్‌ రగిలించిన భావ విప్రవ జ్యాల 267 
ళు ళా 


రచనలలో ఏవో కొన్ని తప్ప మిగిలినవి (ప్రచారంలో లేవు. వాటిని ఇప్పుడెవరూ 
చదవరు. అవి సమకాలిక ప్రయోజనాలను ఉద్దేశించి వ్రాసినవి. వాటి ప్రయో 
జనం తీరిపోవడంతో అవి విస్కృతి యవనిక చాటుకు వెళ్లిపోయాయి. కాని, 
నేటికీ కొరడిడ్‌, మైక్రో మెగాస్సి జాడిగ్‌ వంటి కథలు ముఖ్యంగా అతని 
లేఖా సాహిత్యం పాఠకులను అలరిస్తూనే వున్నాయి. 


సాహితో సపజీవి 


తండ్రి అతనికి మంచి చదువే చెప్పించాడు. జెసూయిట్‌ కాలేజీలో చదు 
వుకున్నాడు. ఆ రోజుల్లో నీతి నాటకాల (మొరాలిటీ స్టేస)లో వేషాలు 
చేసేవాడు. కొన్ని తనే వ్రాసి ప్రదర్శించేవాడు. (బహుశా చిన్ననాటి ఈ 
నాటకాల ప్రభావం అతనివై వుందేమో, సాహిత్యం సందేశాత్మకంగా, సమాజ 
.వరివర్తనకు సాధనంగా వుండాలన్న భావానికి ఆ నీతి నాటకాల ప్రభావమే 
కారణమేమో.) 


తండ్రి అతడిని వ్యాపారంలో (ప్రవేశపెట్టాలని ఒక ధనిక వర్తకుని కుమా 
ర్రెతో వివాహం చేయాలని తన ఇల్లు పిల్హాజెల్లాతో కలకల లాడాలని కలలు 
కన్నాడు. కొన్సి వోల్టేర్‌ తండ్రి. మాట పెడచెవిని పెట్టాడు. సాహిత్యమే 
తన ధ్యేయమన్నాడు. సాహిత్యం కూడు పెట్టుదని తండ్రి కోప్పడ్డాడు. కాని 
సాహిత్యం అతనికి కూడు వెట్టడమే కాదు. అపార భోగభాగ్యాలు ఇచ్చింది. 
అజరామరమైన కీర్తి తెచ్చింది. 


తండ్రి మరి లాభంలేదని వోళ్లేర్‌ను హేగ్‌ నగరానికి ఫ్రెంచి రాయబారివద్ద 
ఉద్యోగిగా పంపించాడు. అక్కడ అతడు ఒక 'పేదపిల్లను (ప్రేమించి అమెతో 
లేచిపోవడానికి ష్టాన్‌ వేశాడు. తండ్రి అతడిని అరెస్టు చేయిస్తానని బెదిరించి 
తిరిగి పారిస్‌ లాక్కాచ్చాడు. 


తిట్టే నోరు 


తిట్టే నోరు తిరిగే కాలు వూరుకోవని సామెత. నోల్లేర్‌కు తిట్టే నోరు, 
తిరిగే కాలు రెండూ వున్నాయి. అతడి నోటికి తాళం లేదు. ఎప్పుడూ 
ఎవరో ఒకరిపై ఛలోక్తులు విసురుతూండేవాడు.. ముఖ్యంగా రాజదర్చారుకు 
చెందిన ఉన్నతాధికారులపై, వ్రభువంశీకులపై వ్యంగ్య బాణాలు గుప్పిస్తూ 
వుండేవాడు. అవి వూరంతా పాకేవి. పారిస్‌లో ఎవరు ఏ రాజోద్యోగివై 
ఛలోక్తి విసిరినా అది వోళ్లేర్‌ కే అంట కట్టేవారు. అప్పటికి 14వ లూయీ 
చనిపోయి, పసిచాడయిన 15 వ లూయీ రాజు అయ్యాడు, అతని పేరువై 


288 బశ (దర్శ సనం 


పరిపాలన చేసే రాజ ప్రతినిధి విలాస జీవితంవై వోల్లేర్‌ ఏదో అనరాని మాట 
అన్నాడని ఫిర్యాదు వచ్చింది. వెంటనే వోల్లేర్‌ ను బాస్టైల్‌ జైలులో 'వెట్టారు. 


జైలులో వోల్లేర్‌ పదకొండు నెలలు గడిపాడు. ఆ రోజులలోనే అతడు తన 


వేరును “వోల్టేర్‌ ”గా మార్చుకున్నాడు. “హెన్రియాడ్‌” అనే మహా కావ్యం 
రాసి పారేశాడు. 


జైలునుంచి విడుదల అయిన తర్వాత కూడా అతని కలం, నోరు ఆగలేదు. 
మత అసహనాన్ని, నిరంకుశ రాజరికాన్ని విమర్శిస్తూ రచనలు ప్రారంభించాడు. 


నాటక రచన 


అ రోజులలోనే “ఈ డి ప్‌” అనే విషాదాంత నాటకం వ్రాశాడు. దాన్ని 
పారిస్‌లోని ప్రధాన నాటక మందిరంలో ప్రదర్శించారు. ఆ నాటక మంది 
రంలో ఎంత గొప్ప రచయిత నాటకమైనా అయిదు రాత్రులు వరుసగా ఆడితే 
గొప్ప. వోల్లేర్‌ నాటకం నలభై రాత్రులు వరసగా ఆడింది. అతనికి నాలుగు వేల 
(ఫ్రాంకుల ఆదాయం వచ్చింది. (ఫ్రెంచివారు అతడిని 23-24 ఏళ్లకే ఒక మహా 
రచయితగా గుర్తించారు. ఇక అక్కడనుంచి అతని ఆదాయం, కీర్తి పెరగడమే 
తప్ప తరగడం అనేది లేదు. వోల్లేర్‌ సాహిత్యంలో ఎంత ఘనుతో వ్యాపా 
రంలో అంత ఘటికుడు. సాహిత్యంలో వచ్చిన ఆదాయాన్ని స్పెక్యులేషన్‌ 
వ్యాపారంలో మదువు చేసి ఇంకా భాగ్యశాలి అయ్యాడు. 


వోళ్లేర్‌ నోటి తీట మరొకసారి అతడిని జైలుకు పంపించింది. మెవాలియర్‌ 
డీ రోహన్‌ అనే కులీనుడితో ఒక (స్త్రీ విషయమై తగాదా పడ్డాడు. రోహన్‌ 
వోల్టేర్‌ ను అవమానించడానికి అదనుకోసం ఎదురుచూస్తున్నాడు. ఒక రోజున 
వోల్టేర్‌ స్నేహితులతో ముచ్చటిస్తూ జోకుల బాకులు విసురుతూ నవ్విస్తూ 
వుండగా అక్కడికి రోహన్‌ వచ్చాడు. “అరూయేట్‌, వోళ్లేర్‌-ఈ రెండింటిలో 
నీ అసలు పేరు ఏది” అని అడిగాడు. 


“నా వేరు అంత చెప్పుకోదగిన గొప్ప పేరు కాదు. కొని నా వేరు 
నా పేరుకు గొప్ప పేరు తెచ్చే వేరు” అన్నాడు వోల్టేర్‌. దీని అర్హం “నీ 
వంశం వేరు గొప్పది కావచ్చు. నీకు దానినల్లనే పేరు వచ్చింది తప్ప నువ్వు 
వట్టి బడుద్దాయివి. నేను సామాన్యుడిగా వుట్టినా వ్రతిభవల్ల గొవ్పవాడిని” అని, 
వోల్టేర్‌ సమాధానం విని అందరూ గొలట్లన నవ్వారు. రోహన్‌ ముఖం కంద 
గడ్డలా అయింది. అప్పటికి వెళ్లిపోయి మర్నాడు శికటిలో నోల్లేర్‌ ఒంటరిగా 
పోతుండగా ఆరుగురు గూండాలచేత చితక్కొట్టించాడు. 


వోల్టేర్‌ రగిలించిన భావ విప్టవ జ్వాల 69 


వోల్టేర్‌ చావు తప్పి కన్ను లొట్టపోయి బయటపడినా పౌరుషశాలి కనుక, 
ఆ రాత్రికి రాత్రి కత్తియుద్ధం నేర్చుకున్నాడు. మర్నాడు రోహన్‌ ను ద్వంద్వ 
యుద్దానికి ఆహ్వానించాడు. అతని మాట ఎంత పదునో కత్తికూడా అంత 
వదునే అని [గ్రహించిన రోహన్‌ భయపడిపోయి, పోలీసులకు ఫిర్యాదు చేశాడు. 
మళ్లీ బాస్ట్రీల్‌కు అతిథిగా వెళ్లాడు వోల్టేర్‌. 


(ప్రవాస జీవితం 


కాన్సి వెంటనే అతడిని అధికారులు విడుదలచేశారు. దానిబదులు దేశ 
బహిష్కార శిక్ష విధించారు. వోల్టేర్‌ తన ప్రవాస జీవితానికి ఇంగ్రండును 
ఎంచుకున్నాడు. ఇంగ్లండులో మూడేళ్ల ప్రవాసం వోల్టేర్‌ జీవితంలో ఒక ముఖ్య 


వెళ్లిన మూడు నెలల్లో ఇంగ్లీషు భొష వ్రాయడం, చదవడం నేర్చుకు 
న్నాడు. ఇంగ్రీషులోని ఉత్తమోత్తమ సాహిత్యాన్ని, వైజ్ఞానిక వాబ్మయాన్ని 
ఆపోశన పట్టాడు. ఇంగ్లీషువారు ఆరాధించే షేక్‌స్పియర్‌ నాటకాలు అతనికెం 
దుకో నచ్చలేదు. వాటిని నాటురకం, మోటురకం నాటకాలుగా ఈసడించాడు. 
అనుభూతి వాద (ఎంపిరిసిజమ్‌) (ప్రవక్త జాన్‌ లాక్‌ (గ్రంథాలను మథిం 
చాడు. వాటివల్ల ప్రభావితుడయ్యాడు. అతడు ఇంగ్లండు వెళ్లిన కొద్ది రోజులకే 
(1727) న్యూటన్‌ మరణించాడు. న్యూటన్‌ అంత్యక్రియలలో పాల్గొన్నాడు. 
న్యూటన్‌ సిద్దాంతాలను జీర్షించుకుని అతడిని తన ఏకైక గురువుగా భావిం 
చుకున్నాడు. అనాటి ఇంగ్లీషు మేధావులు, రచయితలు - ముఖ్యంగా జొనాథన్‌ 
స్విఫ్ట్‌, కాంగ్రీవ్‌, ఎడిసన్‌, అలెగ్దాండర్‌ పోప్‌లాంటి వారితో స్నేహం చేశాడు. 
వారు కూడా ఇతడిని ఎంతో గౌరవించారు. 


ఇవన్నీ, ఒక ఎత్తు. ఇంగ్రీషువారి లిబరల్‌ రాజకీయ, సాంఘిక, మత 
వ్యవస్టలపట్ట వోల్లేర్‌ పెంచుకున్న ఆరాధనాభావం 'మరొక ఎత్తు. ఇంగ్లం 
డును వర్తకుల దేశమని (ఎ నేషన్‌ ఆఫ్‌ మర్చంట్స్‌) ఎగతాళి చెశాడుగాని, 
అక్కడి వాక్‌ స్వాతంత్ర్యం, మత స్వేచ్చ, భావస్వేచ్చలను, ఫ్రాన్స్‌లోని దుర్భర 
పరిస్థితులతో పోల్చి చూసుకుని బాధపడ్డాడు. ఇంగ్లండు పట్ట తన మెచ్చుకో 
లును, (ఫ్రాన్సు పట్ట తన ఏవగింపును పారిస్‌లోని తన స్నేహితులకు ఉత్తరాలలో 
వ్యక్తం చేశాడు, 


తిరిగి పలాయనం 


ప్రవాసశిక్ష ముగిసిన తర్వాత పారిస్‌ తిరిగి వచ్చాడు. కొన్నాళ్లు బాగానే 
గడిచింది. కాని, అతడు స్నేహితులకు (ప్రయిచేటుగా వ్రాసిన ఉత్తరాలన్నిటిని 


290 విళ్ల (దర్శ నం 


ఎవరో సేకరించి పుస్తకంగా అచ్చువేశారు. అందులో (ఫ్రాన్సు వేరు ఎక్కడా 

లేకపోయినా, అన్యాపదేశంగా అతడు విమర్శించిన దేశం అదే అని తెలుస్తూనే 

వుంది. దానితో అధికారులు మండివడి ఆ పుస్తకం (ప్రతులు తగలబెట్టించారు. 

వోల్లేర్‌ అరెస్టుకు ఉత్తర్వు జారీ అయింది. ఫ్రెంచివారికి బుద్దిచెప్పే ప్రయ 
లు లు చి 

త్నాన్ని తాత్కాలికంగా విరమించి తన కాలికి బుద్ది చెప్పాడు. 


అప్పుడు షాంపేన్‌ రాష్ట్రంలోని పైరీలో మార్క్విన్‌ డు షాటిలే అనే 
సామంత |వ్రభువు వోల్టేర్‌కు తన లోగిలిలోనుు ఆయన భార్య మదాం డు 
షాటిలే తన కౌగిలిలోను ఆశ్రయమిచ్చారు. వోల్లేర్‌ వట్ల వారి గౌరవ ప్రపత్తులు 
అంతటివి. ముగ్గురు పిల్లల తల్లి మదాం డు షాటిలే అద్భుత సౌందర్య ఖని; 
అద్భుత విదుషీమణి. గణిత, భౌతిక, రసాయనిక శాస్త్రాలను, సాహిత్యాన్ని 
ఆమె కాచి వడబోసింది. న్యూటన్‌ “ప్రీన్సిపియా” గ్రంథాన్ని (ఫెంచిలోకి 
అనువదించింది. 


ఆమె భర్త ఎప్పుడూ కదనకుతూహలంతో ఏవో యుద్దాలలో సేనానిగా 
పాలొంటూ దేశాంతరాలలో వుండేవాడు. ఇంటివద్ద ఈమె వోల్లేర్‌తో మదన 


కుతూహలం తీర్చుకునేది. ఈ విషయం ఫ్రాన్సు అంతా పొక్కింది. భర్త 
తెలిసీ తెలియనట్టు నటించేవాడు. 


విద్వద్స్‌ష్టులు 


సైరీలో వోళ్లేర్‌ పదిహేనేళ్లు గడిపాడు. వారి శృంగార వ్యాసంగం మేధా 
వ్యాసంగానికి అడ్డు రాలేదు. పొద్దున లేచింది మొదలుకొని పగలంతా ఎవరి 
గదులలో వారు రచనలలో, వైజ్ఞానిక పరిశోధనలలో, ప్రయోగాలలో మునిగి తేలే 
వారు వోల్టేర్‌ కోసం దేశదేశాంతరాల నుంచి కవి- పండితులు వచ్చేవారు. రాత్రి 
తొమ్మిది గంటలకు వారికి వోల్టేర్‌ మదాం డు షాటిలే దర్శనమిచ్చే వారు. 
పండిత గోష్టులు సందడిగా జరిగేవి. వోళ్టేర్‌ తన కథలు, నవలలు, నాటకాలు 
వినిపించేవాడు. నాటకాలు ప్రదర్శించేవాడు. వాటిలో చేషం వేసేవాడు కూడా. 


రాను రాను మదాం డు షాటిలేకు వోల్టేర్‌ వై మోజు తగ్గింది. ఒక 
యువకవిని చేరదీసింది. వోల్టేర్‌ అసూయాగ్రస్తుడయ్యాడు. ఇంతలో మదాం డు 
షాటిలే వ్యాధిగ్రస్తురాలై మరణించింది. వోల్టేర్‌ విషాదబాధతో పారిస్‌ ముఖం 
పట్టాడు. కాని అతడిని అధికారులు పారిస్‌లో అడుగు  పెట్టనివ్వలేదు. 


(ఫెడరిక్‌ ఆశ్రయం 


ఎటు పోవడమో తోచని స్టితిలో అంతకుముందు నుంచి ఉత్తరప్రత్యుత్తరా 


వోల్లేర్‌ రగిలించిన భావ వివ్దవ జ్వాల 291 
ళం ణా 


లతో వోల్లేర్‌పట్ల ఆరాధనా భావం వెంచుకున్న ప్రష్యా రాజు (ఛెడరిక్‌ ది 
(గ్రేట్‌ ఆహ్వానం పంపాడు. వోల్లేర్‌ బెర్లిన్‌ వెళ్ళాడు. తిరిగి మూడేళ్లు ప్రష్యాలో 
ప్రవాసం; తిరిగి రచనలు, గోప్టులు, మిత్రులపై ఛలోక్తులు, శ[తువుల'వై 
చండోక్తులు. 


కొన్నాళ్లకి (వైడరిక్‌కి కూడా మోజు తగ్గింది. “మహా అయితే వోల్లే 
ర్‌ను మరో ఏడాది వుండనిస్తాను. బత్తాయిపండును ఎవరైనా రసమంతా 
పీండేశాక తొక్క పారేస్తారు కదా” అని ఎవరితోనో అన్నాడట. ఆ మాట 
నోల్లేర్‌ చెవిని వడింది. (ఫ్రెడరిక్‌ చేతిలో బత్తాయివండు కావడం ఇష్టంలేక 
మళ్లీ పలాయన మంత్రం పఠించాడు. 


అటు తిరిగి ఇటు తిరిగి ఎక్కడా నిలవలేక, నిలవనీడ దొరక్క, చివరికి 
స్విట్టర్హాండుకు, (ఫ్రాన్ఫుకు మధ్య సరిహద్దులో సెర్నీ అనేచోట స్థిరవడ్డాడు. 
స్విస్‌ పోలీసులు అరెస్టు చేయవస్తే ఫ్రాన్సులో కాలు పెట్టవచ్చు. (ఫెంచి పోలీ 
సులు వస్తే స్విట్టర్దాండులోకి దూకవచ్చు. 


ఫెర్నీలో ఒక పెద్ద ఎస్టేటు ఏర్పాటు చేసుకున్నాడు. విశాలమైన ఉద్యాన 
వనం నిర్మించాడు. అతడు ఎక్కడ ఉంటే అక్కడ విద్వత్సభలు జరగవలసిందే 
కదా? ఇంగ్లండు నుంచి గిబ్బన్‌, బాస్వెల్‌లాంటి వారు, పారిసినుంచి, తక్కిన 
యూరపియన్‌ నగరాల నుంచి తీర్ధ ప్రజ లాగా రచయితలు, తాత్వికులు వచ్చే 
వారు. వోల్టేర్‌ ఆతిథ్యం స్వీకరిస్తూ కొన్నాళ్ళు గడిపి వెళ్లేవారు. 
దీర్చ వార్హక్యం 


అప్పటికి అతనికి వృద్దాప్యం వచ్చేసింది. అయితే ఇంకా ఇరవై ఏళ్లకు పైగా 
ఆ వృద్దావ్యం గడపవలసి వుంది, దేహం కృశిస్తున్నకొద్దీ మేధ పెరిగింది. రచనా 
బాహుళ్యం, వైవిధ్యం పెరిగాయి. పుంఖాను వుంఖంగా రచనలు చేసి పారిస్‌ వై 


కుంభవృష్టిగా కురిపించాడు. (ఫ్రెంచి ప్రజలు అతని రచనా మరందధారలు (గోరి 
మత్తెక్కిపోయేవారు. 


వెర్నీలోవున్న చివరి ఇరవై ఏళ్లు వోళ్లేర్‌ రచనా జీవితంలో సాహిత్య కేదా 
రాలు సమృద్ధంగా పండిన ఘట్టం. కథలు, నాటకాలు లేఖలు, చరిత్రలు, తాత్విక 
గ్రంథాలు వివాద రచనలు ' అసంఖ్యాకంగా చేశాడు. మత మౌఢ్యంమీద పట్టం 
చాడు. మానవుల అల్పత్వాన్ని, కాటిల్యాన్ని చీల్చి చెండాడాడు. మానవుడు 
సాటి మానవుడిని'పెట్ట హింసలకు ప్రతిస్పందించి ఆవేదనాభరితమైన వ్యంగ్యరచ 
నలు చేశాడు. “కాండిడ్‌” అనే సుప్రసిద్ద నవలిక ఆనాటిదే. దానిలో మానవ 
“జాతి”వై తన విద్వేషాన్ని, మానవ “వ్యక్తుల పె తన కారుణ్యాన్ని అమిత 
శక్తిమంతంగా న్యక్తం చేశాడు. 


292 విశ (దర్శనం 


పారిల్‌ లో దిదిరో, డి అలెంబేర్‌ ' ప్రభృతులు “ఎన్‌ సైక్షోపీడీ అనే గ్రంథ 
సంవుటాలను సంకలిస్తున్న రోజులవి. (ప్రపంచ విజ్ఞానమంతా వాటిలో పొందు 
పరచడానికి వారు కృషి సాగిస్తున్నారు. అకారాదిగా ఒక్కొక్క విషయాన్ని 
తీసుకుని ఒక్కొక్కరికి రచనా బాధ్యత అప్పగిస్తున్నారు. ప్రజా సామాన్యానికి 
మానవ విజ్ఞాన సంపదను అందజేయడం, వారిలో విప్లవ భావాలను రేకెత్తిం 
చడం, మూఢ విశ్వాసాలను ఛేదించడం, నిరీశ్వర వాదాన్ని ప్రచారం చేయడం 
వారి ధ్యేయాలు. వీరిని “ఎన్‌ సైక్లోపీడిస్ట్ర”ో లంటారు. ఫెంచి విప్లవానికి 
ముందు (ఫెంచివారి మనస్సులలో విప్లవ జ్యోతిని వెలిగించడంలో వీరి పాత్ర 
ఎంతో వుంది. వీరి నాయకుడు దిదిరో. ఎన్‌ సైక్షోపీడీలో ఎక్కువభాగం 
వ్రాసింది సంపాదకత్వ భారం వహించింది అతడే. 


వోల్లేర్‌ ను కూడా కొన్ని వ్యానాలు అందించవలసిందిగా ఎన సై క్లోపీడినులు 
కోరారు. అతడు వారు కోరినవి వ్రాసి ఇచ్చాడు. అయితే అతడు నిరీశ్వర 
వాదికాడు. అదే సమయంలో సాధారణ ఈశ్వరవాది కూడా కాడు, ధీయిస్టు 
(Theist) గాని ఎథీయిన్టు (Athei51) కాని కాదు. అతడు “డీయిస్టు”. (0లఏ) 


దైవ విశ్వాసం 


వోల్టేర్‌ దృష్టిలో ఈశ్వరు డున్నాడు. ఉన్నాడని లోకమంతా కోడై కూస్తోం 
దన్నాడు. ఒకవేళ ఈశ్వరుడు లేకపోతే అతడిని సృష్టించడం అవసరం అన్నాడు. 
(If there is no God it is necessary to invent Him) ఈశ (రుడు లేకపోతే సృష్టి 


ఎలా వచ్చింది అని అడిగాడు. గడియారం సృష్టించినవాడు లేకపోతే గడియారం 
ఎక్కడినుంచి వస్తుంది అని ప్రశ్నించాడు. 


అయితే, గడియారం తయారు చేసినవాడు తయారుచేసి కీ ఇచ్చిన తర్వాత 
మరి కల్పించుకోడు. దానంతట అది యాంత్రికంగా నడుస్తుంది. అలాగే 
దేవుడు లోకాన్ని సృష్టించి వదిలేస్తాడు. దాని సహజ 'సూత్రాల ప్రకారం అది 
కొనసాగుతుంది. లోక వ్యవహారంలో దేవుడు మరి కలిగించుకోడు. మానవుల 
ప్రార్ధనలు బాగోగులు పట్టించుకోడు. దేవుడు వుండడంవల్లనే లోకంలో ఒక 
నియతి, నైతికత్వం వున్నాయి. వోల్టేర్‌ వలె ఈ విధమైన దేవుడిని విశ్వసించేవా 
రిని ోడీయిస్టులు” (06i5t5) అంటారు. అతడు వెలిబుచ్చిన ఈ విశ్వాసాలను 
ఎన్‌ పైక్టోపీడిస్టులు ఏవగించుకున్నారు. 


ఆ తర్వాత వోల్టేర్‌ స్వయంగా ఒక తాత్విక నిఘంటువు (ఫిలసాఫిక్‌ 
డిక్‌ షనరీ) సంకల్పించాడు. అకారాదిగా ప్రతి విషయాన్ని తీసుకుని తన అపార 
' పాండిత్యాన్ని, వరిశోధనా ఫలితాలను దానిలో సమీకరించాడు. ఒక్క చేతిమీ 


వోల్డేర్‌ రగిలించిన భావ వివ్హవ జాల 293 


దుగా ఆ (బ్రహ్మాండమైన ఎన్‌ 'సైక్షోపీడియాను ఎంతో అందమైన వచనంలో 
రచించాడు. 


అవసాన దశ 


అతనికి అవసానం ఆసన్నమవుతోంది. జన్మస్టలమైన పారిస్‌ చూడా లని 
పించింది. తన ఆఖరు రచనలలో ఒకళైన “జరీన్‌” అనే విషాదాంత 
నాటకాన్ని తీసుకుని గుర్రవు బగ్గీలో బయలుదేరాడు. వట్టి ఎముకల గూడుతప్ప 
మనిషీ కనిపించడంలేదు, డాక్షరు ఈ ప్రయాణం వద్దని వారించినా వినలేదు. 
“జీవితమంతా నా ఇష్టం వచ్చినట్టు జీవించాను. చనిపోవడం కూడా నా 
ఇష్టం వచ్చినట్టు చనిపోతా” నన్నాడు. 


పారిస్‌ అతనికి బ్రహ్మరథం పట్టింది. అప్పటికి పదహారవ లూయీ పరి 
పాలిస్తున్నాడు. అతగాడు కూడా అసూయవడేటంతగా (ప్రజలు నోల్లేర్‌ను తమ 
గౌరవాభిమానాలలో ముంచెత్తారు. “ఐరీన్‌” నాటక ప్రదర్శనకు హాజరయ్యాడు. 
నాటక మందిరం వోల్లేర్‌ పట్ట ప్రశంసాధ్యనులతో దద్దరిల్లిపోయింది. నాటకాం 
తంలో అతడిని జనం ముట్టడించి కదలనివ్వలేదు. అతడు ఈ అఉవూర్వ 
గౌరవానికి ఉక్కిరి బిక్కిరయ్యాడు. . 


కన్నువపబాత 


వోల్టేర్‌ కు అప్పటికి 83 వెళ్లి 684 వచ్చింది. తనపట్ల ప్రజలు చూపిన 
గౌరవంవల్ల కల్గిన ఉత్సాహాన్ని అతని బడుగు దేహం తట్టుకోలేకపోయింది. 
ఆరోగ్యం క్షీణించింది, 1778 మే 30 వ తేదీన ప్రశాంతంగా, శాశ్వతంగా 


కన్నుమూశాడు. (అతని తాత్విక (ప్రత్యర్ణి, మహా రచయిత రూసో కూడా 
ఆ మేడాదే కన్ను మూయడం ఒక విశేషం.) 


వోల్టేర్‌ ను అధికారులు పారిస్‌లో ఖననం చేయనివ్వలేదు. (వైస్తవమత లాంఛ 
నాలతో వేరేచోట ఎక్కడో ఖననం చేయవలసి వచ్చింది. మరి వదకొండేళ్లు 
గడిచిన తర్వాత (ఫ్రెంచి ప్రజలు రాజుపై తిరుగుబాటు చేశారు. భూలోక 
నరకానికి ప్రతిక అయిన “బాస్ట్రీల్‌ ) కారాగారాన్ని 1789 జులై 14వ తేదిన 
భూస్థాపితం చేశారు. దాని అవశేషాలమీద వోల్లేైర్‌ భౌతిక “విశేషాలను అతని 
అంతిమ విజయ చిహ్నంగా (ప్రతిష్టించారు. 


“వోల్టేర్‌ అంపే 8 వ శతాబ్దం” అని విక్టర్‌ హ్యూగో కీర్తి చాడు. అతని 
భావ ప్రభావం 18 వ శతాబ్దాన్ని దాటి ప్రసరించింది. మానవ ప్రగతివథం వై 
అతని ప్రభావజ్యోతి నిరంతరాయంగా అలా _ప్రసరిస్తూనే వుంటుంది. 





ఇమాన్యుయెల్‌ కాంట్‌ తాత్విక విప్లవం 


యూారోపియన్‌ తత్వశాస్త్రంలో ఒక విచిత్ర, విప్లవాత్మక సిద్దాంతాన్ని 
వ్రవేశ పెట్టి, దాన్ని మరొక మలువుతిప్పిన మహామేధావి జర్మన్‌ తత్వవేత్త 
ఇమాన్యుయెల్‌ కాంట్‌. అతడు ప్రారంభించినదాన్ని కాంటియన్‌, రివల్యూషన్‌ 
అంటారు. తన సిద్దాంతోన్ని కోపర్నికస్‌ రివల్యూషన్‌ తో కాంట్‌ స్వయంగా 
పోల్చుకున్నాడు. 


భూమి చుట్టూ సూర్యుడు తిరుగుతున్నాడనేది వూర్వుల అభిప్రాయం. 
కాని సూర్యుని చుట్టూ భూమి తిరుగుతున్నదని సిద్దాంతీకరించి, విజ్ఞాన శాస్తా 
లలో విస్టవ శకానికి నాంది పలికినవాడు కోపర్నికస్‌. 


తత శాస్త్రంలో సరిగా ఇలాంటి విప్లవాత్మక సిద్దాంతాన్నే కాంట్‌ ప 'వతిపాదిం 
చాడు. బాహ్య ప్రపంచాన్ని వున్నదున్నట్టుగా యథాతథంగా మానవ మనన్సు 
గ్రహిస్తుందనేది సాధారణాభిప్రాయం. కాంట్‌ దీన్ని తిరగేశాడు. మౌనవ మన 
స్పుకు అనుగుణంగా బాహ్యా (ప్రపంచం కనబడుతుందన్నది , అతని సిద్దాంతం. 
అంటే బాహ్య (ప్రపంచం ఫలానా విధంగా కనబడాలని మనస్సే నిర్దేశిస్తుంది, 


అలా నిర్దేశించడం మన మనస్సు నిర్మాణంలోనే వుంది. 


ఇమాన్యుయెల్‌ కాంట్‌ తాత్సిక విస్టవం 295 
సాదా సీదా మనిషి 


తత్వశాస్త్రంలో ఒక విష్టవం తీసుకు వచ్చినా, వాస్తవజీవితంలో కాంట్‌ 
అంత సొదా మనిషి, సీదా మనిషి మరొకడు లేడు. మనం ఇంతవరకు చదివిన 
తత్వవేత్త లందరికి ఎంతో కొంత జీవిత చరిత్ర అంటూ వుంది. కనీసం కొన్ని 
ముఖ్య సంఘటనలైనా వారి జీవితాలలో జరిగాయి. 


కాని చెప్పుకోడానికి పెద్దగా జీవిత కథ అంటూ లేని తత్వవేత్త కాంట్‌. 
కొన్ని విషయాలలో కాంట్‌ను ను గ్రీకు తత్వవేత్త సోక్రటీస్‌తో పోల్చవచ్చు. 


సోక్రటీస్‌. ఏథెన్సులో వుట్టి ఏథెనులో మరణించాడు. ఎప్పుడో ఒకటి 
రెండుసార్లు తప్ప అతడు ఏథిన్సు దాటిపోలేదు. 


కాంట్‌ కూడా అంతే. తూర్పు ప్రష్యాలోని మారుమూల పట్టణమైన 
కోనిన్స్‌బర్ష్‌లో 1724 లో జన్మించాడు. కోనిగ్స్‌బర్న్‌లోనే 1804 లో చనిపో 
యాడు. ఆ ఎనభై ఏళ్లలోను అతడు కోనిగ్స్‌బర్స్‌ దాటి పట్టుమని 40 "మైళ్ళు 
కూడా ప్రయాణం చేయలేదు. అతని జీవితమంతా స్వస్టలంలోనే సాదాగా, 
పీదాగా గడిచిపోయింది. 


సేద కుటుంబం 


కాంట్‌ పూర్వులు స్కాబ్దండు దేశస్తులు. జర్మనీవచ్చి స్థిరవడ్డారు. వారిది 
జర్మన్‌ ప్రొటుస్టైెంట్టలో “వ “పయటిస్టు” శాఖ. కాంట్‌ తండ్రిది గుర్రాల జీనులు 
తయారుచేసే వృత్తి. కాంట్‌కు 22 ఏళ్లు వచ్చేసరికే తల్లిదండ్రు లిరువురూ 
చనిపోయారు. చాలా బీద కుటుంబం. తొమ్మిదిమంది సంతానంలో కొంట్‌ తో 
సహా అయిదుగురే-- ముగ్గురు ఆడపిల్లలు, ఇద్దరు మగపిల్లలు మిగిలారు. 


ఎనిమిదవ ఏట కాంట్‌ ఒక వయటిస్టి స్కూలులో చేరాడు. అకడి చదువు, 


మత బోధ అతనికి ఒక వ్యవస్థగా (క్రైస్తవ మతంవట్లు విముఖత మాత్రమే... 
కలిగించాయి. 


పదహారవ ఏట కోనిగ్స్‌బర్స్‌ యూనివర్సిటీలో చేరాడు. అక్కడ తత్వశాస్త్రం,- 
ఫీజిక్సు, జ్యామెట్రీ, ఆర్టీబా, "సైకాలజీ, అస్టారినమీ, లాజిక్‌ అభ్యసించాడు. 
తండ్రి పెద్దగా సహాయవడకపోయినందున, చదువులో తనకంటె వెనుకబడిన తోటి 
విద్యార్థులకు ట్యూషన్‌ లు చెప్పి డబ్బు సంపాదించి, పొట్టపోసుకొ నేవాడు. . 


విద్యాభ్యాసం వూర్తి అయిన తరా (త తొమ్మిదేళ్ళపాటు ధనికుల ఇళ్లల్లో 
నౌకరుగాను, పిల్లలకు ట్యూటర్‌ గాను వనిచేసి జీవనోపాధి సంపొదించుకునేవాడు. 


296 విళ్ల (దర్శనం 


తరవాత మరొకసారి యూనివర్శిటీలో చేరి డాక్టరేట్‌ తీసుకున్నాడు. అక్కడే 
ఫిజిక్స్‌ లెక్చరర్‌ గా చిన్న ఉద్యోగమిచ్చారు. తత్వ తర్క, గణితశ్నాస్త్రాల ప్రాఫె 
సరుగా 1770 నుంచి 1797 వరకు పనిచేశాడు. 


ఆకార విశేషాలు 


సోక్రటీస్‌ ఆకారం గురించి ఇదివరలో మనం చదివాము. అందంలో అతడే 
మెరుగేమో  అనిపించేటంత వికారరూపుడు కాంట్‌. ఎత్తు సుమారు అయి 
దడుగులు. అర్చకుడు. రొమ్ము చప్టా చేసినట్లువుండేది. పొట్ల ఉబ్బెత్తుగా 
లు (=) డం అటి 

వుండేది. ఒక భుజం వంకర తిరిగి అష్టావక్రుడిలా వుండేవాడు. 


కాని సోక్రటీస్‌ వలెనే పెదవి విప్పి మొట్టాడడం మొదలు పెట్టాడా, అతని 
వికార రూపం మరచిపోయి (శ్రోతలు ముగ్దులైపోయేవారు. గొప్ప సంభాషణా 
చతురుడు. హాస్యప్రియుడు. కాలేజీలో పాఠాలు చెబుతుంటే ఎంత గహవ విషయ 
మైనా అరటిసండు వలిచి చేతిలో పెట్టినట్టుండేది. సరళ సుందర భాషలో, 


అనర్గళ వాగాటితో, అపార పాండిత్య |ప్రాగల్బ్యంతో విద్యార్థులను 'మైమరపింవ 
త ఠా ఇ వూ 
జేసేవాడు. 


కాంట్‌ వెళ్లి చేసుకోలేదు. అతని రూపం చూసి ఎవరు (ప్రేమిస్తారు కనుక, 
వెల్లి చేసుకోబడలేదనడం సముచితం, యావజ్జీవ బ్రహ్మచారిగా వుండిపోయాడు. 


నిషా గరిష్టుడు 

అతని జీవితంలో చెప్పదగిన ఏకైక ముఖ్య విశేషం అతని నియమం, నిప్ప. 
సూర్యుడి ఉదయాస్తమయ సమయాలలోనైనా మార్చులుంటాయి కాని కాంట్‌, 
జీవిత క్రమంలో నిమిషమాత్రమైనా మార్చు వుండేది" కాదు.ప్రొద్దున' అయిదింటికి 
లేచేవాడు. కాఫీ త్రాగడం, |వ్రాతవని, కాలేజీలో పాఠాలు చెవ్పడం, మధ్యాహ్నం 
ఒంటిగంటకు ఏ రెస్టారెంట్‌లోనో భోజనం, సాయంత్రం వాహ్యాళి- అన్నీ 
నిర్తీత వేళలకు జరిగిపోయేవి. షికారునుంచి ఇంటికి వచ్చి తన  కిటికీలోనుంచి 
కనబడే చర్చిగోపురాన్ని చూస్తూ ధ్యాన సమాధిలో నిమగ్నుడయ్యెవాడు. సరిగా 
రాత్రి పదిగంటలకు పడుకునేవాడు. మళ్లీ పొద్దున అయిదింటికి లేచేవాడు, 


అతని వాహ్యాళిక్రమం చిత్రమైనది. సాయంత్రం మూడున్నర గంటలకు 
ఒక సెకండు కూడా ముందుగాని, వెనుకగాని కాకుండా వీథిగుమ్మం దాశే 
వాడు. అతడు గుమ్మంలో కనబడగానే ఇరుగు పొరుగువారు గడియారాలు 
దిద్దుకునేవారని ప్రతీతి. పట్టణంలోని “లెమ్‌ట్రీ” అనే అచెన్యూలో ఒక 
గంటసేవు అటూ ఇటూ వచారు చేసేవాడు. అతని కారణంగానే కోనిగ్స్‌బర్స్‌లో 


ఇమ్లాన్యుయెల్‌ కాంట్‌ తాత్సిక విష్ణవం 297 


ఆ _అవెన్యూకు “ఫిలాసఫర్స్‌ వాక్‌” అనే పేరు వచ్చింది. కాంట్‌కు ఒక 
వృద్ద సేవకుడుండేవాడు. వానవస్తే యజమాని తడవకుండా వుండేందుకు, ఆ 
నౌకరు గొడుగు పట్టుకుని వెనకాలే నడిచేవాడు. ముఫ్టయ్యేళ్లపాటు కాంట్‌ 
తన జీవితంలో ఎన్నడూ ఈ క్రమం ఏ ఒక్కరోజున కూడా తప్పలేదట. 


అర్భకుడైనా కాంట్‌ ఆరోగ్యం మంచిది. ఆరోగ్యాన్ని చాలా జాగ్రత్తగా 
కాపొడుకునేవాడు. అన్ని రోగాలు నోటిద్వారానే వస్తాయని అతని కొక నమ్మకం. 
అందువల్ల వీథిలోకి వస్తే నోటి ద్వారా ఏమాత్రం గాలి లోనికి పోకుండా 
జాగ్రత్తవడేవాడు. దారిలో తెలిసినవారెవరైనా తారసిల్లినా; పెదవి విప్పేవాడు 
కొడు. ఆరోగ్యం చెడుతుందేమోనన్న భయంవల్ల మితంగా భుజించేవాడు. రోజు 
కొకసారి పైవు. కాల్చడం అతని ఒకే ఒక “లగ్గరీ”. కాలక్షేపానికెప్తుడైనా 
వేకాట్క చిరియర్థ్స్‌ ఆడేవాడు.. 


పొండిత్యం 


సౌందర్యాస్వాదన అంటే ఏమిటో అతనికి. తెలియదు. కవిత్వంపట్టు, 
సంగీతం పట్ట ఆసక్తి, అభిరుచి వెద్దగాలేదు. అంతకంటె చిత్రం తత్వశాస్త్ర 
చరిత్ర అతడు పెద్దగా చదువుకోలేదు. లైబ్నిజ్‌, వుల్ఫ్‌, వోళ్లేర్‌, రూసోలను 
మాత్రం జీర్ణించుకున్నాడు. బ్రిటిష్‌ తత్వశాస్త్రం, సాహిత్యం బాగా చదివాడు. 
న్యూటన్‌ సిద్దాంతాలు తెలుసుకున్నాడు. 


ఎవ్వడూ వున్న వూరు వదలివెళ్లనందునో ఏమో, జాగ్రఫీ అంటే చెవి 
కోసుకునేవాడు. వార్తావత్రికలు చదివేవాడు. కాని, రాజకీయాల జోలికి పోలేదు. 
అయితే, (ఫ్రెంచి విప్లవాన్ని నిండు హృదయంతో ఆహ్వానించాడు. ఆది మానవ 
చరిత్రలో స్వేచ్చా, సమానత్వ, సౌభాత్రాల నవశకానికి నాంది అని విశ్వ 
సించాడు,, 

కాంట్‌ తన మేధా జీవితాన్ని తత్వ వేత్తగా కాక్క విజ్ఞానవేత్తగా ప్రారం 
భించాడు. ఫిజిక్సు, ఆస్టారినమీ, జియాలజీ, అంత్రపాలజీవంటి సైన్సులలో 
(గ్రంథాలు రచించాడు. డార్విన్‌ పరిణామవాదానికి మార్గాన్ని సుగమం చేశాడు. 


ఖగోళ సిద్దాంతం 


కాంట్‌ పేరు తాత్వికుడుగా కాకపోతే, "సెంటిన్టుగానై నా చరిత్రలో చిరస్తా 
యిగా నిలిచేదే. అతడు 1755 లో ప్రతిపాదించిన ఒక ఖగోళ సిద్దాంతాన్ని 
“నెబ్యులర్‌ హైపోధిసిస్‌” అంటారు. సౌరగ్రహాలు ఒక గొప్ప వాయు- ధూళి 
మేఘం కుదించుకుపోగా ఏర్పడినవన్నది ఆ సిద్దాంతం. అది ఆరోజులలో ఎవరి 


298 . ఏళ్ల (దర్శ సనం 


దృష్టిని ఆకర్షించలేదు. 1796 లో (ఫెంచి గణిత, భౌతికశాస్త్రవేత్త లాస్రేస్‌ 
తనంత తానే అదే సిద్దాంతాన్ని మరింత గణితశాస్త్ర సమ్మతమైన రుజువులతో 
పునఃప్రతిపాదించాడు. అది విశేష ప్రాచుర్యం పొందింది. పెక్కు మార్పులు, 
చేర్పులతో దాన్ని నేటికీ శాస్త్రజ్ఞులలో అధిక సంఖ్యాకులు ఆమోదిస్తున్నారు. 
ఆ తర్వాత కొన్నాళ్లకు కౌంట్‌ (గంథం బయటపడడంతో ఉభయుల గౌర 
వార్హం దాన్ని *కాంట్‌-లాస్టేస్‌ థియరీ” అని పిలుస్తున్నారు. 


కాంట్‌ [క్రమంగా ఫిజిక్స్‌నుంచి మెటఫిజిక్స్‌వెవు ప్రయాణం చేశాడు. పుట్టిన 
ఊరు ఎన్నడూ వదలి వెళ్లకపోయినా అతని 'మేధాయాత్ర మాత్రం విశ్వాం 


చలౌల వరకు సాగింది. విశ్వ రవాస్యాలన్నీ భేదించడానికి తన జీవితాన్ని 
వెచ్చించాడు. 


జోన్‌ లాక్‌ వదార్హం (మేటర్‌), మనస్సు (మైండ్‌) రెండూ వున్నా 
యన్నాడు. బర్క్రీ వదార్హం లేదన్సి మనస్సు ఒక్కటే వున్నదని అన్నాడు. 
హ్యూమ్‌ పదార్దం, మనస్సు రెండూ లేవన్నాడు, 


వోల్టేర్‌ వివేచన (రీజన్‌) ఒక్క మానవజాతికి శరణ్యమన్నాడు. రూసో 
హృదయానుభూతి (ఫీలింగ్‌) మాత్రమే నమ్ముకోదగిన దన్నాడు. ఇంకా 
ఎందరో మహానుభావులు రకరకాలుగా తాత్విక సిద్దాంతాలు చేశారు. ఇన్నింటిలో 
ఏది సత్యం? ఏది అసత్యం? ఈ గందరగోళంలో మానవుడికి ఏది మార్గం? 
ఏది గమ్యం? ఈ ప్రవంచానికి అర్హం వుందా? ఉంటే దాన్ని ఎలా అర్హం 
డు యు 

చేసుకోవాలి? 


హ్యూమ్‌ రచనలు చదివాక తాను తాత్విక మౌఢ్యం అనే నిద్ర (60్రుజరం 
slumbers) నుంచి మేలుకున్నానని కాంట్‌ చెప్పుకున్నాడు. మనస్సు లేకపోవడ 
మేమిటి? నిస్సంశయంగా వున్నది. మనస్సు లేకపోతే ప్రపంచాన్ని ఎలా అర్హం 
చేసుకోగలుగుతున్నాము? నిజానికి ప్రపంచాన్ని అర్హం చేసుకునే విధానాన్ని 
మనస్సే నిర్హయిస్తున్నది. 
వమాడు (గ్రంథాలు 


కాంట్‌ తన సిద్దాంతాలను మూడు ఉద్దుంథాలలో పొందువరిచాడు. ఒకటి-- 
క్రిటిక్‌ ఆఫ్‌ వ్యూూర్‌ రీజన్‌. రెండవది-- క్రిటిక్‌ అఫ్‌ ప్రాక్టికల్‌ రీజన్‌. 
మూడవది-- క్రిటిక్‌ ఆఫ్‌ జడ్జ్‌ మెంట్‌ . ఈ మూడింటిలో మొదటిది ముఖ్య 


మైనది. దాని పునాదిపై నే మిగిలిన రెండు [గ్రంథాలను రెండు అంతస్తులుగా 
నిర్మించాడు. 


ఇమొన్యుయెల్‌ కౌంట్‌ తాతి ౧5 విష్ణవం . 299 


కాంట్‌ తత్యచింతన అతి జటిలం. ఐన్‌స్ట్రయిన్‌ సాపేక్ష సిద్దాంతాన్ని 
ప్రకటిం చినప్పుడు దాన్ని ఏ ముగ్గురోో నలుగురో అర్హం చేసుకోగలిగారని 
ప్రతీతి. అయితే సాపేక్ష సిద్దాంతంలోనిది సహజమైన, అనివార్యమైన జాటిల్యం. 
కాంట్‌ సిద్దాంత జటిలత అలాంటిది కాదు. 


అయితే, స్వతహాగా అతని సిద్దాంతం గహనమైన దన్నమాట నిజమే. అది 
గజిబిజిగా మెలికలు తిరిగే ఇరుకు దారులతో కూడిన వీకటి గుహలాంటిది. 
ఎక్కడ బయలుదేరి ఎక్కడ తేలుతామో _ తెలియదు. దీనికి తోడు కాంట్‌ 
భాష కూడా జటిలం. పరిభాష మరింత జటిలం. చెప్పేది సూటిగా చెప్పడు. 
అయోమయంగా, గందరగోళంగా చెబుతాడు. చెప్పిందే చెప్పడ మేగాక, ఒకచోట 
చెప్పిన దానికి వ్యత్యస్తంగా మరొకచోట చెబుతాడు. ఒక వాక్యంలో చెప్పవ 
లసినదాన్ని పది పేజీలలో చెబుతాడు. 


ఒక జోక్‌ 


జర్మన్‌ తత్వవేత్తలవై ఒక జోక్‌ వున్నది. ఎడమ చెవి దురదవెడితే వారు 
కుడి చేతితో గోక్కుంటారట. కష్టంగా చెప్పడానికి వీలున్నప్పుడు సులభంగా 
ఎందుకు చెప్పా లనుకుంటారట. 


కాంట్‌ తన (గంథం వాతప్రతి నొకదాన్ని ఒక సమకాలిక తత్వవేత్తకు 
చదవమని పంపించాడట. అతడు దాన్ని కొంత చదివి వూర్తిగా చదివితే తన 
మతి పోయేటట్టున్నదని తిప్పి పంపించాడట. ఏమైనా కాంట్‌ గ్రంథాలవై 
వచ్చినన్ని వ్యాఖ్యాన (గ్రంథాలు మరి ఏ తత్వవేత్తపైన రాలేదు, 


కాంట్‌ కు చివరి సంవత్సరాలలో నిజంగానే మతిపోయింది. జ్ఞావక శక్తి 
మందగించింది. నిద్ర వట్టదికాదు. మానసికాందోళన ఎక్కువయింది. దీర్హ 
వ్యాదితో తీసుకుని 1804 లో కన్నుమూశాడు. 


భాషకు, పరిభాషకు సంబంధించిన కాఠిన్యపు దుర్గమారణ్యాన్ని ఛేదించు 
కుని లోనికి వెడితే అద్భుత సౌందర్యంతో మెరిసిపోయే కాంట్‌ తాత్విక 
మహాసౌధం దర్శన మిస్తుందని వ్యాఖ్యాతలు పేర్కొన్నారు. నిజానికి కాంట్‌ కు 
ముందున్న పాశ్చాత్య తత్వశాస్త్రం వేరు. ఆ తర్వాతది వేరు. ఒక నూరే 
శ్లకు పైగా పాశ్చాత్య తాత్వికులను అతడు ప్రభావితులను చేశాడు. హెగెల్‌, 
మార్క్స్‌, బెర్గ్‌ సన్‌, జేమ్స్‌ సార్త్రం లాంటి వారెందరో కాంట్‌ ప్రభావ పరిధి 
లోకి వచ్చి వినూత్న సిద్దాంతాలను వెలార్చినవారేనని పండితుల అభిప్రాయం. 
తత్వశాస్త్రంలో అతని స్తానం ప్లేటో, అరిస్టాటిల్‌ల సరసనే. 


300 ఎశ్వదర్భనం 
వ్యక్తిగా కాంట్‌ 


వ్యక్తిగా కాంట్‌ |, సరళ స్వభావుడు. వంక పెట్టడానికి వీలులేని ఉదా 
త్తచరితుడు. సంవూర్మ _ ప్రజాస్వామ్యవాది. వ్యక్తి స్వాతంత్రానికి, వ్యక్తి 
ఆత్మగౌరవానికి అతడు అగ్ర ప్రాధాన్య మిచ్చాడు. ఒక వ్యవస్థగా మతాన్ని 
అతడు అంగీకరించలేదు. ఆఖరికి “కలడు కలం డనెడువాడు కలడో లేడో” 
అనే సంశయానికి తావిచ్చే సిద్దాంతాన్ని రూపొందించాడు. 


కాంట్‌ దేవుడిని అన్వేషించడానికి బయలుదేరి - మానవుడిని కనుగొన్నాడని 
ఒక రచయిత వ్రాశాడు. “మానవుడే నా సంగీతం, మనుష్యుడే నా సందేశం” 
అన్నది అతని నినాదం. మనిషికి మనిషే లక్ష్యం (Manis an end himself). 
ఏ ఇతర ప్రయోజనానికీ వ్యక్తిని ఒక సాధనంగా ఉపయోగించరాదు. 


మానవునికి నిర్భయ స్వేచ్చ (free wi) వున్నది. కనుక వ్యక్తి నై తికత్వాన్ని 
నిర్ణయించేది అతని ఆంతర వివేచన. (ముల reasoning) మొత్రమే. 


ప్రకృతిలో ప్రతిదీ కొన్ని నిర్దిష్ట సూత్రాలకు లోబడి వుంటుంది. మాన 
వుడు ఒక్కడే తన అంతరాత్మ ప్రబోధాన్ని అనుసరించి, కొన్ని నీతిసూత్రాలకు 
అనుగుణంగా తన (ప్రవర్తనను తానే స్వేచ్చగా మలుచుకోగలడు. 


కర్త వ్యాచరణ 


మనిషి స్వతహాగా మంచివాడై, తన సహజ సౌజన్యంతో మంచి పనులు 
చేస్తే అవి నైతిక చర్యలు అనిపించుకోవు. వీది 'కర్తవ్యమో వీది తన 
విధ్యుక్త 'ధర్మమో తెలుసుకుని, దాన్ని స్వేచ్చగా నిర్ణయించుకుని ఆ (ప్రకారం 
ఆచరిస్తేనే నైతిక చర్యగా దానికి విలువ వుంటుంది. 

“ఏ నీతి సూత్రాన్ని నీవు విశ్వజనీన నీతి సూత్రంగా అంగీకరించబడాలని 
కోరడానికి వీలుంటుందో ఆ నీతి సూత్రం ప్రకారం నీవు |ప్రవర్తించారి”- దీన్నే 
కాంట్‌. Categorical imperative అన్నాడు. అంటి తిరుగులేని విధి (600. 
అసందిగ కర్తవ్యం. దీని ప్రకారం ఏ వ్యక్తీ తనకొక నీతి సూత్రాన్ని, పరులకొక 
నీతి సూత్రాన్ని నిర్ణయించడానికి వీలుండదు. అప్పడే మానవులందరి స్వేచ్చా, 
సమానత్వాలను నీవు ఆమోదించినట్టు అవుతుంది. 


కాంట లేవనెత్తిన తాత్విక సమస్య 


ఇమాన్యుయెల్‌ కాంట్‌ (గ్రంథా లన్నింటిలోకి ముఖ్యమైనది “క్రిటిక్‌ అఫ్‌ 
వ్యూర్‌ రీజన్‌” అతడు తన ప్రధాన తాతి క సిద్దాంతాన్ని దానిలో నిశ్నేపించాడు. 


ఇమొన్యుయెల్‌ కాంట్‌ తాత్తి(క విప్టవం 301 


క్రిటిక్‌ అనే మాటకు మామూలు అర్ధం విమర్శ. దీన్ని కాంట్‌ పరిశీలన, 
వివరణ, విశ్లేషణ అనే అర్హంలో ఉపయోగించాడు. 


ప్యూర్‌ అంతే విశుద్ధమైన, వినిర్మలమైన అని అర్ధం. దీన్ని అనుభవంతో 
నిమిత్తం లేని అనుభవాత్సూర్వమైన (2 గంగు అనే అర్హంలో కాంట్‌ ఉప 
యోగించాడు. రీజన్‌ అంకే వివేచన. కనుక క్రిటిక్‌ ఆఫ్‌ వ్యూర్‌ రీజన్‌ 
అంకే “అనుభవాత్స్ఫూర్య వివేచనవాదం యొక్క పరిశీలన” అని అర్హం. 


'ప్రేచో తన పూర్వుల విభిన్న తాత్విక సిద్దాంతాలను సమన్వయం చేస్తూ 
కొత్త సిద్దాంతాన్ని ప్రతిపాదించాడు. అలాగే కాంట్‌ కూడా విభిన్న, విరుద్ధ 


-] 
చి 


సిద్దాంతాలను సమన్వయం చేయబూని నూతన సిద్దాంతాన్ని (ప్రతిపాదించాడు. 


] 


“కాంట్‌ కాలానికి రెండు విరుద్ద తాత్వికవాదాలు ప్రహతంగా వుండేవి. 
ఒకటి చేకార్త్‌ |ప్రభృతుల బుద్దివాదం (రేషనరిజం), మరొకటి లాక్‌ ప్రభృతుల 
అనుభూతివాదం (ఎంపిరిసిజం.) 


బుద్దివాదం (ప్రకారం ఇంద్రియానుభూతివల్ల నిశ్చితమైన (621211), స్పష్టమైన 
(౧122) జ్ఞానం లభించదు. అది వివేచన ([ea50ning) ద్వారానే లభిస్తుంది. మన 
మనస్సులో స్వతస్సిద్ద భావాలు (innate idea5) వుంటాయి. వాటిని విశ్లేషించి, 
సంశ్లేషేంచి మనం నిశ్చితజ్ఞానం సంపాదించవచ్చు. ఇది గణిత శాస్త్రాన్ని పోలిన 
పద్దతిలో జరుగుతుంది. గణితంలో కొన్ని (ప్రాథమిక సూత్రాలు ప్రతిపాదనలు, 
నిర్వచనాలు వుంటాయి. వాటినుంచి సంక్తిష్టమైన సూత్రాలను, (ప్రతిపాదనలను 
రాభఖడతాము. అలాగే తాత్వికమైన నిశ్చిత జ్ఞానాన్ని కూడా వివేచన ద్వారా 
= ర జ్యా 
రాబట్టువచ్చు. 


ఈ వాదాన్ని అనుభూతివాదులు తిరస్కరించారు. లాక్‌ మునకు కలిగే 
జ్ఞానమంతా అనుభవంనుంచే వస్తుందన్నాడు. మనస్సులో స్వతస్పిద్రమైన భావా 
లేవీ వుండవని ప్రారంభంలో, అంటే శ శవంలో, మన మనస్సు శుభ్రంగా 
తుడిచివేసిన పలకవలె వుంటుందని, ఆ తర్వాత అనుభవాలవల్ల నే మనస్సులో 
భావాలు కలుగుతాయని అతని ఉద్దేశం. కనుక అనుభవానంతర జ్ఞానం (2 
posteriori) తప్ప అనుభవాత్పూర్వ జ్ఞానం (a priori) అనేది లేదని లాక్‌ అభి 
ప్రాయపడ్డాడు. . 
హ్యూమ్‌ సంశయ వాదం 


మరొక అనుభూతివాది డేవిడ్‌ హ్యూమ్‌ ఈ . వాదాన్ని దాని తార్కిక 
పర్యవసానం వరకు తీసుకుపోయాడు. అనుభవాలవల్లనే జ్ఞానం లభిస్తుం దన్న. 


302 విశ (దర్శనం 


మాట నిజమే, కాని ఆ జ్ఞానంలో నిశ్చితత్వం (౧49) లేదు. సార్వత్రికత 
(uhiversaliy) లేదు ఆవశ్యకత (16065100. లేదు. 


ఇంద్రియానుభవం ద్వారా సంవేదనలు కలుగుతాయి. సాధారణంగా సంవే 
దనలు ఒక వరుసక్రమంలో కలుగుతాయి. దానివల్ల మనకు జ్ఞానం లభిస్తుంది. 
కాని ఏ వరుసక్రమమైనా అలాగే వుండాలన్న నియమం లేదు. అందుచేత ఆ 
జ్ఞానంలో ఆవశ్యకత లేదు. అది యాదృచ్చికమైన (accidental), వై కల్పిక 
మైన (Contingent) జ్ఞానం మాత్రమే అవుతుంది. దానిలో కార్యకారణత్వం 
లేదు. అందుచేత నిశ్చిత జ్ఞానంగాన్సి సార్వత్రిక జ్ఞానంగాని మానవునికి సాధ్యం 
కాదు. శాస్త్రీయ. జ్ఞానం (scientific knowledge) సయితం అసాధ్యం. హ్యూమ్‌ 
సిద్దాంతం ఈ విధంగా సంశయవాదానికి (skepticism) కు దారితీసింది. 


ఈ రెండు విరుద్దవాదాలను (బుద్దినాదం, అనుభూతివాదం) సమన్వయం 
చేయడం ఎలా అనే సమస్య కాంట్‌ కు ఎదురైంది. పీనికి పరిష్కారాన్ని 
కనుగొనడానికి అతడు (ప్రయత్నించాడు. 


బుద్దివాదులు ఒక పొరపాటు చేశారు. నిశ్చిత జ్ఞానం అనుభవానికి ముందే 
వస్తుం దన్నమాట నిజమే. కాని జ్ఞానార్హనలో అనుభవానికిగల పాత్రను వారు 
అలక్ష్యం చేశారు. నిజానికి అనుభవాత్స్నూర్య జ్ఞానం వున్నప్పటికి, మొదట 
అనుభవంతోనే జ్ఞానార్హన ప్రారంభ మవుతుంది. 


కాంట్‌ (ప్రశ్నలు 


కాగా అనుభూతివాదులు, మరొక పొరపాటు చేశారు. జ్ఞానార్హనలో మనస్సు 
9 
పొత్రను వారు అలక్ష్యం చేశారు. హ్యూమ్‌ చెప్పినట్టు నిశ్చితమైన “జ్ఞానాన్ని 
ఇం|దియానుభవంనుంచి సాధించళే మన్నది నిజమే, అంతమాత్రాన అసలు 
నిశ్చిత జ్ఞానమనేదే లేదని ఎలా చెప్పగలము? ఇంద్రియానుభవజ్ఞానానికి మించిన 
జ్ఞానం ఎందుకు వుండరాదు? అనుభవానికి ముందే జ్ఞానం ఎందుకు వుండ 
9 
రాదు! ఆ విధమైన అనుభవాత్చూర్వ జ్ఞానానికి నిశ్చితత్వం, సార్వత్రికత, 
ఆవశ్యకత ఎందుకు వుండరాదు? శాస్త్రయ జ్ఞానం ఎందుకు సాధ్యంకాదు? 
ఇవీ కాంట్‌ వేసిన (వ్రశ్నలు. 


మన అవగాహన (Understading) ను కేవలం అనుభవానికి వరిమితం చేయడం 
అనుభూతివాదులు చేసిన పొరపాటు. అనుభవంవల్ల ఏది వున్నదో, అది మునకు ' 
తెలుస్తుంది. కాని అది అలాగే ఎందుకు వుండాలో, మరొక విధంగా ఎందుకు 
వుండరాదో మనకు తెలియదు. అనుభవాన్ని ఎంత విశ్లేషించినా నిశ్చితత్వం, 
కార్యకారణత, సార్వత్రికత మొదలైనవి మన (గహణశక్తి కి అందవు. 


ఇమొన్యుయెల్‌. కాంట్‌ తొత్తి(క వివ్హవం 303 
సార్వత్రిక సత్యాలు 


_ అంతమాత్రాన, సార్వత్రిక సత్యాలు నిశ్చిత సత్యాలు, ఆనశ్యక సత్యాలు 
అనేవి లేవని చెప్పలేము. అవి నిస్సందేహంగా ఉన్నాయి. కాని అనుభవం 
నుంచి అవి సిద్దించవు. అనుభవానికి ముందే అవి వున్నాయి. అనుభవానికి 
తర్వాత కూడా అవి వుంటాయి. అనుభవంనుంచి అవి సిద్దించకపోయినా అవి 
అనుభవానికి విధిగా వర్తిస్తాయి కూడా. 


ఉదాహరణకు గణితశాస్త్రం అనుభవాత్చూర్వ మైన సార్వత్రిక నిశ్చిత ఆవ 
శ్యక సూత్రాలతో కూడినట్టిది. ఆ సూత్రాలు ఒకప్పుడు నిజమై, మరొకవ్పుడు 
నిజం కాకుండా పోవు. 


రోజూ సూర్యుడు ఉదయించడం మనం చూస్తున్నాము. అందుచేత రోజూ 
విధిగా సూర్యుడు ఉదయిస్తాడని మనం భావిస్తాము. ఈ భావం మనకు 
రోజూ సూర్యోదయాన్ని చూడడం అనే అనుభవంనుంచే వచ్చింది. కాని ఈ 
భావంలో నిశ్చితత్వంగాని, ఆవశ్యకతగాని లేవు. ఏమో ఇవాళ సూర్యుడు 
ఉదయించినప్పటికి, రేవు ఉదయిస్తాడని నమ్మకం ఏమిటి? రేపటిలోగా సూర్యు 
డికి ఏదైనా ప్రమాదం జరిగి ఉదయించకపోవచ్చు. అందుచేత ప్రతిదినం 
సూర్యోదయం అనేది నిశ్చితసత్యం కాదు. అనుభవం మీద మాత్రమే ఆధా 
రవడి నిశ్చితజ్ఞానాన్ని, సార్వత్రిక జ్ఞానాన్ని సాధించలేము. అనుభవం ద్వారా 
యాదృచ్చికం, వైకల్పికం అయిన జ్ఞానాన్ని మాత్రమే పొందగలము. అంటే 
ఫలానా విధంగా జరగవచ్చు. జరగకపోవచ్చు. జరగడానికి ఎలా కారణం లేదో 
జరగకపోవడానికి కూడా అలాగే కారణం లేదు. 


గణీత జానం 
ఇ 


కాని అనుభవంమీద కాక్క వివేచన (రీజన్‌) మీద ఆధారపడిన జ్ఞాన మైతే 
దానిలో విధిగా _నిశ్చితత్వం, సార్వతికత మొదలైనవి వుంటాయి. గణిత-- 
సూత్రాలు అలాంటివే. 


'రెండురెళ్లు నాలుగు అనేది నిశ్చిత జ్ఞానం, అంటే దానిలో సందేహానికి. 
తావులేదు. అది సార్వత్రికం. అంటే అది ఇవాళ నిజమై రేవు కాకుండా 
పోదు. అది ఆవశ్యకం. అంటే విధిగా రెండు రెళ్లు నాలుగే కొవాలి తన్న మరొ 
కటి కావడానికి వీలులేదు. అది అనుభవాత్చూర్వం కూడా. అంతే రెండు 
రెళ్ళు నాలుగు అని చెప్పడానికి మనం రెండు జతల పుస్తకాలనో, కలాలనో, 
ఇంకా ఏ ప్రత్యేక వస్తువులనో చూడనవసరం లేదు. ఇది అనుభవానికి ముందే 


304 విశ $ ('దర్భనం 


మనకు తెలిసిన సాధారణ సూత్రం. కాని దాన్ని అనుభవానికి ఎప్పుడు వర్తిం 
వజేసినా నిజమై తీరుతుంది. 


అలాగే “ తిభుజంలోని మూడుకోణాల మొత్తం రెండు లంబకోణాల మొత్తా 
నికి సమానం” మొదలైన గణిత సూత్రాలు. 


అలాగే న్యూటన్‌ కనిపెట్టిన గురుత్వాకర్షణ సూత్రం. ప్రతి వస్తువు నేలపై 
పడడాన్ని చూడడం అనే అనుభవం ద్వారా ఈ సూత్రానికి నాందీ |ప్రస్తానన 
జరిగినా అది ప్రయోగరీత్యా సాధించిన సూత్రం కాదు. విశ్వంలో (ప్రతి వస్తువు 
ప్రతి ఇతర వస్తువును ఫలానా విధంగా ఆకర్షిస్తుందనేది అనుభవం ద్వారా 
సాగించిన సూత్రం కాదు. అది కేవలం తార్కిక, గణిత సూత్రాల ప్రకారం 
సాధించినట్టిదే. అయితే గురుత్వాకర్షణ సూత్రాన్ని వ్రయోగరీత్యా ఎప్పుడు రీ 
శకు నిలబెట్టినా అది నిజమై తీరుతుంది. 


అలాగే ఐన్‌స్టయిన్‌ కనిపెట్టిన కాంతివక్రీభవన సూత్రం. బరువైన ఖగోళ 
వస్తువుల _ సమీవంలోనుంచి కాంతి కిరణాలు ప్రయాణం చేసేటప్పుడు అవి 
ఒక మేరకు విధిగా వకక్రీభవిస్తాయి. కాని ఏ మేరకు వక్రీభవిస్తాయో ఐన్‌స్ట 
యిన్‌ అనుభవం ద్వారా, ప్రయోగరిత్యా సాధించలేదు. అది అనుభవాత్సూర 
ప్రతిపాదన. మర్కి ఆ తర్వాత కాలంలో (ప్రయోగరిత్యా ఖగోళ శాస్త్రజ్ఞులు 
పరీక్షించగా అది నిజమేనని తేలింది. 


అందుచేత హ్యూమ్‌ చెప్పినట్టు మన జ్ఞానం అనుభవానికి మాత్రమే రి 
మితమైంది కాదు. అనుభవానికి ముందే జ్ఞానం సిద్దిస్తుంది. అదే సార్వశ్రికం, 
నిశ్చితం ఆవశ్యకం అవుతుంది. అది అనుభవానికి విధిగా వర్తిస్తుంది కూడా, 


ఇది ఎలా సాధ్యమవుతున్నది? అనుభవంతో నిమిత్తం లేకుండా,అనుభవానికి 
వర్తించగల _ నిశ్చితజ్ఞానం మనకు ఎలా కలుగుతున్నది? శ్నాస్త్రీయజ్ఞానం ఎలా 
ఏర్పడుతున్నది? 


వీటికి సమాధానమే అతని అతీతభావవాదం. 


కాంట్‌ జ్ఞానతత్వ మీమాంస 
జా 


కాంట్‌ రెండు (ప్రధాన తాత్విక (ప్రశ్నలు లేవనెత్తాడు. ఒకటా అనుభ 
వాత్సూర్వజ్ఞానం అనేది సాధ్యమా? 'రెండవది-- సాధ్యమైతే అది ఎలొ 
సాధ్యపడుతున్నది? 


ఆలోచించడం మనస్సు లక్షణం. మనస్సు ఆలోచిస్తున్నదంకే తాను కొని 


ఇమొన్యుయెల్‌: కాంట్‌ తాళి (క విస్టవం 305 


దాన్ని గురించి- అంతే బాహ్యా ప్రపంచాన్ని గురించి-- ఆలోచిస్తున్నదని అర్హం. 

చానా వా 
కనుక మనస్సుకు వెలుపల ఒక బాహ్య ప్రపంచం (tm ఇంగత్సు వుండి 
వుండాలి. 


బాహ్య వ్రవంచం రెందు రకాలుగా వుంటుందని కాలట్‌ అన్నాడు. ఈ 
విషయంలో లాక్‌తో కొంతవరకు అతడు ఏకీభవించాడు. 


ఒకటి విషయ జగత్తు (phenomenal world) అంటే ఇంద్రియాలదా సరా 
మనకు తెలిసే ్రవంచం. అది రంగు, రుచ్చి వాసన ధ్వని, స్పర్శ, బరువు, 


ఆతి మొదలైన గుణాలతో కూడిన వస్తు (ప్రపంచం. ఇవన్నీ ఇంద్రియాలకు 
తెలిసే గుణాలే తప్ప వస్తువులో నిజంగా లేవు. ఇవి ఆభాసిక గుణాలు. 


" విషయ జగత్తు కాక వాస్తవ జగత్తు వేరే వృన్నది. రంగు రుచి మొదలైన 
సుణాలు మాత్రమే నునకు తెలుస్తున్నచై నప్పుడు, వాటికి ఆధారంగా, వాటికి 
(శ్రేరకంగా ఏనో వస్తువు లుండాలి కదా! ఏ వస్తువూ లేకుండా ఆభాసికగు 
ణాలు వాటంతట అవి బయలుదేరి మన ఇంద్రియాలకు గోచరించవు కదా! 
అందుచేత గుణాలకు వెనుక ఆ గుణాలకు (_పేరకాలైన వస్తువు లుండే వుండాలి. 


క్రష్టపదం 


ఆ వస్తువులకు కాంట్‌ “నూమినాి” (1000162) అని పేరు వెట్టాడు- 
కొంట్‌ తన తత్యచింతనలో చాలా క్లిష్టమైన పదాలను సృష్టించాడని అను 
కున్నాము కదా? అటువంటి క్రిషవదాలలో “నూమినా” అనే దొకటి. ఇది 
బహావచన పదం. దీనికి ఏకవచనం “నూమినన్‌” (n౦umM౭nంn). దీనికి సరైన 
ఇంగీను మాట లేదని వ్యాఖ్యాతలు పేర్కొన్నారు. ఉజ్జాయింపుగా (thing-in- 
12 అనే మాటను నారు ఉఫయోగించారు. వచ్చిన చిక్కేమిటంకు దీనికి 
కూడా సరైన తెలుగు మాటను కల్పించడం కష్టం. “థింగ్‌ ఇన్‌ ఇట్పొల్బ్‌ ” 
అంటే తనలో తాను వుండే వస్తువు. అది అప్రమేయ వస్తువు. అంలు 
మరొకదాని ప్రమేయం అక్కరలేని కేవల వస్తువు. అది అతిత వస్తువు. ఆంభు 
ఇద్రియానుభవానికి అందని వస్తువు. అది యథార్హ వస్తువు. అంటే ఇంద్రియ 
గోచరమయ్యే రంగు రుచి, వాసన మొదలైన అభాసిక (apparent) గుణాలకు 
కారణ మైన నిజమైన అసలు వస్తువు. 


నేత్రి నేతి '.... 


ఈ యథార్హ వస్తువు (నూమినన్‌ ) ఇంద్రియానుభూతికిగాన్సి మనన్ము 
అవగాహనకు గాని దేనికీ అందదు. అది విషయ జగత్తుకు వెనుకవుండె 


306 విశ దర [బం 


అవాజ్మానసగోచర వస్తువు. దాదావుగా మన వేదాంతులు పేర్కొనే (బ్రహ్మ 
పదార్థం లాంటిది. పారమార్థిక సత్యాన్ని వర్షించడానికి మన వేదాంతులు 
“యతో వాచో నివర్తంతే అప్రావ్య మనసా సహ...” (దేనినైతే వాక్కుగాని, 
మనస్సుగాని పొందలేక వెనక్కి మరలివస్తాయో అది...) అన్నారు. వూర్తిగా 
అదేనని కాదుగాని కాంట్‌ పేర్కొన్న అతీత వస్తువు (నూమినన్‌)కు ఈ 
నిర్వచనం చాలవరకు వర్తిస్తుంది. ఇంద్రియాలకు, మనస్సు అవగాహనకు అందే 
విషయ గుణాలన్నిటిని “నేతి నేతి...” (ఇదికాదు ఇదికాదు) అని తొలగిస్తూ 
పోగా చివరికి ఏది మిగులుతుందో దాన్ని కాంట్‌ వేర్కొన్న అతీతవస్తువుగా 
వర్గించవచ్చు. అయితే అది మనకు అజ్ఞాతమే కాదు అడ్జేయం కూడా. అంగు 
తెలియబడరానిది. కనుక కాంట్‌ అజ్జేయవాది. (2810560 


ఈ అతీత వస్తు వ్రవపంచాన్ని వ్రస్తుతానికి అవతల వుంచితే, విషయ జగత్తు 
(phenomenal world) గురించి మాత్రమే మనకు జ్ఞానం లభిస్తున్నది. దీన్ని 
గురించే మనం ప్రస్తుతం చర్చించి తెలుసుకోవలసి వుంది. 


విషయ జగత్తు గురించిన జ్ఞానం మనకు రెండు విధాలుగా లభిస్తున్నది. 
ఒకటి ఇంద్రియానుభవశక్తి (sensibly) ద్వారా, రెండవది బుద్ది లేదా అవ 
గాహన (Understanding) ద్వారా. 


రెందు రకాల జానం 
ఇ 


ఇలా లభించే జ్ఞానం కూడా రెండు రకాలుగా వుంటుంది. ఒకటి- ఇంద్రి 
యానుభవం తర్వాత లభించే జ్ఞానం (empirical knowledge), రెండవది- 
అనుభవానికి ముందు లభించే జ్ఞానం (a priori knowledge). 


ఈ రెండు రకాల జ్ఞానాలను గురించి ఇంతకు ముందు తెలుసుకున్నాము, 
ఇంద్రియానుభవంద్వారా లభించే జ్ఞానంలో నిగ్చితత్స్వం (certain) లేదు. ఆవ 
శ్యకత _ (౧6౦310) లేదు. అనుభవానికి ముందే లభించే జ్ఞానంలోనే నిశ్చితత్వం, 
ఆవశ్యకత వున్నాయి. అనుభవాత్పూర్వ జ్ఞానమే నిజమైన జ్ఞానం. ఇది మనకు 
ఎలా లభిస్తున్నదనేది ప్రశ్న. 


సమస్త మైన జ్ఞానం వాక్యాలుగా (ప్రతిపాదనల (9090914009 రూపంలో 
మనకు లభిస్తుంది. మనం ఏది ఆలోచించినా, ఏది తెలుసుకున్నా వాక్యాలుగా, 
ప్రతిపాదనలుగానే ఆలోచిస్తాము, తెలుసుకుంటాము. కేవలం ఒక (ప్రత్యేక భావ 
.శకలాన్ని (1662) తీసుకుంటే అది జ్ఞానం కాబోదు. ఆ భావశకలాన్ని మరొక 
భ్రావశక్షల్లంతో జోడించాలి. సమన్వయించాలి. అప్పుడే జ్ఞానం లభిస్తుంది. 


ఇమొన్యుయెల్‌ కాంట్‌ తాత్సిక విన్టవం 307 


నమస్తజ్ఞానం ప్రతిపాదనల రూపంలో వున్నప్పటికి, ప్రతి ప్రతిపాదన జ్ఞానా 
నికి దారితియదు. ఎందుకంటే- 


ప్రతిపాదనలన్నీ రెండు రకాలు. ఒకరకమైన దాన్ని విశ్లేషణాత్మక వ్రతిపొ 
దన(anutic judgment), రెండవ దాన్ని సంశ్లేషణాత్మక ప్రతిపాదన (9౫6016 
judgment) అంటారు. 
వి శే ష ఇ 
ముందు మొదటిదాన్ని తీసుకుందాము. విశ్లేషణ అంట విడదీయడం. 


దీనితో కూడినది విశ్లేషణాత్మక ప్రతిపాదన. 


ఉదాహరణకు--వృత్తం గుండ్రంగా వుంటుంది. వుస్త కంలో పేజీ లుంటాయి. 
త్రిభుజొనికి మూడు కోణాలుంటాయి. వస్తువులకు వ్యాప్తి (అశలకంు 
వుంటుంది. ఇవన్నీ 'విశ్లేషణాత్మక ప్రతిపాదనలు. 


ఎందుకంటే ఈ వాక్యాలలో అర్థ విశ్లేషణ మాత్రమే జరిగింది. వృత్తం 
గుండ్రంగా వుంటుందనే వాక్యంలో వృత్తాన్ని నిర్వచించడం మాత్రమే జరిగింది 
తప్ప వృత్తాన్ని గురించి మనకు కొత్తగా ఏమీ తెలియడం లేదు. ఎందుకంళకు 
గుండ్రంగా వున్న ఆకృతినే కదా మనం వృత్తం అనేది? 


అలాగే వేజీలుం'కేనే కదా వుస్తకం అవుతుంది? మూడు కోణాలుంటేనే 
కదా త్రిభుజం "అంటాము? వ్యాప్తి, లేదా విస్తృతి వుంటేనే కదా వస్తువు 
అయ్యేది? 


ఆ వాక్యాలవల్ల పుస్తకాన్ని, త్రిభుజాన్ని, వస్తువును విశ్లేషించి అర్హం చెప్పడం 
మాత్రమే జరిగిందితప్ప ఆ పుస్తకం ఎలాంటిదో, ఆ త్రిభుజం ఏ రకానికి 
చెందినదో, ఆ వస్తువు ఏదో మనకు కొత్తజ్ఞానం లభించడం లేదు. ఇలాంటి 
విశ్లేషణాత్మక ప్రతిపాదనలు అనుభవాత్సూర్వ మైన వన్నమాట నిజమే. అంటే 
వృత్తం గుండ్రంగా "*ంటుందని వృత్తాన్ని చూసిన తర్వాత కాక, చూడకుండానే 
మనం గ్రహించగలము. అలాగే పుస్తకాన్ని చూడకుండానే దానిలో సపేజీలుం 
టాయని మనకు తెలుసు. అలాగే (త్రిభుజం, వస్తువు మొదలైనవి కూడా. 


ఇది నిజమే కాని, మనకు ఈ _ వాక్యాలవల్ల అయా వస్తువుల గురించి కొత్త 
జ్ఞానమేదీ కలగడం లేదు కదా ? 


సం శేష ఆ 


చ 


కాని సంశ్లేషణాత్మక ప్రతిపాదనలు అలా కాదు. వాటివల్ల మనకు కొత్త 


308 వశ స (దర్శ సనం 


విషయాలు తెలుస్తాయి. కొత్త జ్ఞానం లభిస్తుంది. విశ్లేషణం అంఖే విడదీ 
యడం. సంశ్లేషణం అంపే కలవడం. రెండు భావశకలాలను కలవడం ద్వారా 
మనకు అదివరకు “తెలియని కొత్త విషయం తెలిస్తే అది సంశ్లేషణాత్మక 
జ్ఞానం అవుతుంది, 


ఉదాహరణకు “ఈ పుస్తకం కాళిదాసు నాటకం” అన్నామనుకోండి. ఆ 
వాక్యంలో వుస్తకం, కాళిదాస నాటకం అనే రెండు భావాలను (ideas) 
కలపడం ద్వారా ఆ వుస్తకం గురించి అదివరకు మనకు తెలియని కొత్త 
నిషయం-. అది కాళిదాసు వ్రాసిన నాటకమనే విషయం- తెలుస్తున్నది. అలాగే 
“ఈ త్రిభుజం సమకోణ త్రిభుజం” అనే వాక్యంవల్ల ఆ త్రిభుజొన్ని గురించి 
కొత్త సమాచారం మనకు లభిస్తున్నది. ఇది సంశ్లేషణాత్మక (రెండు భావా 
లను సంశ్లేషించడం ద్వారా వచ్చే) జ్ఞానం. ఇది అనుభవానంతర (a posteriori) 
జ్ఞానం కూడా. ఎందుకంటే ఇంతకుముందు చెప్పిన విశ్లేషణాత్మక వతి 
పాదనవలె కాక ఆ పుస్తకాన్ని, లేదా ఆ త్రిభుజాన్ని కళ్ళతో చూస్తే తప్ప, 
(అనుభవం తర్వాత తవ) మనకు ఆయా వస్తువులను గురించిన కొత్త జ్ఞానం 
లభించడం లేదు. 


ఏది నిశ్చిత జ్ఞానం ? 
Ca 


అయితే, సంశ్లేషణాత్మక ప్రతిపాదనలన్నీ మనకు సార్వత్రికమైన్స నిశ్చిత 
మైన, ఆవశ్యకమైన జ్ఞానాన్ని ఇవ్వలేవు. ఎందుకం అవన్నీ అనుభవం 
తర్వాత మనకు లభించే జ్ఞాన (ప్రతిపాదనలు. అనుభవం తర్వాతనే అట్టి జ్ఞానం 
లభిస్తున్నది కనుక అది సార్వత్రిక, నిశ్చిత, ఆవశ్యక జ్ఞానం ఎన్నటికీ కాబోదు. 
ఉదాహరణకు ఒక పుస్తకం కాళిదాస నాటకమే కానక్కరలేదు. మరొకళుదైనా 
కావచ్చు. ఒక (త్రిభుజం సమకోణ త్రిభుజమే కానక్కరలేదు. మరొక రకం 
కానచ్చు. అందుచేత ఈ విధమైన అనుభవానంతర జ్ఞానంలో సార్వత్రికత 
వుండదు. నార్వత్రికత్క నిశ్చితత్వం మొదలైన గుణాలు లేని జ్ఞానం యథార్హ 
జ్ఞానం కాబోదు. కనుక ఇటువంటి సంశ్లేషణాత్మక జ్ఞానం శాస్త్రీయ జ్ఞానానికీ 
(Scientific knowledge) దారితీయదు. 


విశ్లేషణాత్మక మైన ప్రతిపాదన అనుభవాత్ప్చూర్వమైనా- అందులో సార్వతత్రి 
కత వగైరా గుణాలున్నా- దానివల్ల కొత్త జ్ఞానం లభించదు. కాగా సంశ్లేష. 
ణాత్మక అనుభవాత్చూర్వ ప్రతిపాదనను ($౧౦66౦ & priori judgment మనం 
సాధించవలసి వుంటుంది. అదే శాస్త్రీయ జ్ఞానానికి (SCeNtific knowledge) 
పునాదిగా పనికివస్తుంది. 


ఇమాన్యుయల్‌, కొంట్‌ తాత్సిక వివ్రవం 309 


ఎందుకంటే దానిలో సంశయానికి తావు లేదు. ఒకసారి నిజమై మరొకసారి 
నిజం కాకుండా పోదు. ఒకచోట నిజమై మరొకచోట నిజం కాకుండా పోదు. 
అది అనుభనంద్వారా రాదు అనుభవానికి ముందే లభిస్తుంది. అయినా 
అనుభవానికి విధిగా వర్తిస్తుంది. 


మరి అటువంటి సంశ్లేషణాత్మక అనుభవాత్పూర్వ ప్రతిపాదనలు లేదా 
సూత్రాలు లేదా నిర్ణయాలు ((౪ర్యగM౭n15) వున్నాయా? అంటే, వున్నాయనే 
కాంట్‌ అన్నాడు. 


నిత్య సత్యాలు 


ఉదాహరణకు- త్రిభుజంలోని మూడు కోణాల మొత్తం రెండు సమకోణా 
లకు సమానం అనే ప్రతిపాదన తీసుకోండి. త్రిభుజం, రెండు సమకోణాలు 
అనే' రెండు వేర్వేరు భావశకలాలను కలపగా ఈ సంశ్లేషణాత్మక ప్రతిపాదన 
లభించింది. అంతేగాక అది అనుభవందా (రా కాక్క అనుభవానికి ముందే--కే 
వలం వివేచన ద్వారానే-లభించింది కూడా. కనుక, దానికి తిరుగు లేదు. 
అది సర్వకాల సర్వావస్థలలోను నిజమై తీరుతుంది. ఏ త్రిభుజంలోని మూడు 
కోణాల మొత్తాన్నయినా సర్వే కలపండి. రెండు సమకోణాలకు సమాన మవు 
తుంది. అలాగే “రెండు బిందువుల మధ్య దగ్గరిదారి సరళరేఖ” (౧౬౮ 
shortest distance between two points is a straight line) అనేది. ఇలాగే. తక్కిన 
గణిత, భౌతికశాస్త్ర, సూత్రాలు. 


ఈ (ప్రతిపాదనలు, సూత్రాలు ఎలా సాధ్య మవుతున్నాయి? 


ఇంద్రియానుభూతి రెండు అంచెలలో మనకు కలుగుతుంది. మొదటి దశలో 
వీదో ఇంద్రియ సంవేదన (sensati0n) మాత్రమే కలుగుతుంది. రెండవదశలో 
అది ఇంద్రియానుభూతి (perception) గా మారుతుంది.' 


సంవేదనలు 


సంవేదన అనేది కేవలం ఇందియాలకు కలిగే ప్రాథమిక (వేరణ (stimulus) 
మాత్రమే. అది అనుభూతికి ముందు సమాచారాన్ని మాత్రమే అందిస్తుంది. 
అంటే రంగు, రుచి, వాసన, స్పర్శ మొదలైన వేర్వేరు _పేరణలు మాత్రమే ఆ 
దశలో మన ఇంద్రియాలకు అందుతాయి. వాటిని ఏక సూత్రంతో బంధించి, 
ఏకత్వాన్ని (Unity Of consci0usn6s5)ఆపొదించి, వస్తనుభవంగా మార్చగలిగిన 
శక్తీ మనస్సుకు చూత్రమే వున్నది. మనస్సు లేకపోతే కేవల _ సంవేదనలు 
అనుభవంగా మారలేవు. 


310 విశ్శదర్భనం 
సలం, కాలం 
యా 


ఇందుకు మనస్సు రెండు రకాల సాధనాలను ఉపయోగిస్తుంది. ఒకటి ఫ్టలొ 
నికి సంబంధించినది, రెండవది కాలానికి సంబంధించినది. స్థలం (59266), కాలం 
(TiMల-ఈ రెండింటిని *వ్యూర్‌ ఇంట్యూయిషన్స్‌ (౪ intuitions)”m 
కాంట్‌ పేర్కొన్నాడు. 


“వ్యూర్‌” అంకేు “అనుభవాత్సూర్యమైన” (200%) అని ఇంతకు ముందు 
తెలుసుకున్నాము. ఇంట్యూయిషన్‌ అంతే అప్పటికప్పుడు, పూర్వానుభవంతో 
నిమిత్తం లేకుండా తనంతట తానుగా కలిగే ఆంతరికజ్ఞానం. స్థలం, కాలం 
అనేవి అటువంటి ఆంతరిక జ్ఞానం యొక్క రూపాలుగా కాంట్‌ భావించాడు. 
స్థలం, కాలం అనేవి వస్తువులలో, బాహ్య (ప్రపంచంలో వుండేవి కావు. అవి 
అనుభవానికి ముందే మనస్సులో వుంటాయి. మానవ మనస్సు నిర్మాణంలోనే 
అవి సహజాంతర్భాగాలు, అవి లేనిదే మానవ మనస్సు లేదు. బావ్యా వస్తువుల 
గురించిన జ్ఞానాన్ని సంపాదించడానికి మనస్సు స్టలకాలాలను సాధనాలుగా ఉవ 
యోగిస్తుంది.. మనకు కలిగే ఇంద్రియ సంవేదనలపై, స్టల కాలాలను మన 
మనస్సు, 'అధ్యారోపిస్తుంది. అప్పుడు సంవేదనలు అనుభవంగా మారుతాయి. 


ఆ పచ్చ కళ్ళజోడు 


ఉదాహరణకు వచ్చద్దాల కళ్ళజోడు పెట్టుకుని చూస్తే మనకు వస్తువులన్నీ 
పచ్చగా కనిపిస్తాయి. నిజానికి వస్తువులన్నీ పచ్చగా వుండవు కదా? మన వచ్చ 
కళ్లజోడు మూలంగానే అవి వచ్చగా కనిపిస్తాయి. అలాగే మన మనస్సు స్థలం, 
కాలం అనే రెండద్దాల కళ్లజోడు తగిలించుకుని వస్తు ప్రవంచాన్ని చూస్తుంది. 
దానితో వస్తు ప్రపంచం స్టల్క కాలాలలో ఒక వద్దతిలో క్రమంలో అమరివున్నట్టు 
కనబడుతుంది. వస్తు (ప్రపంచం (phenomenal world) లో నిజంగా పద్ధతి, 
క్రమం అనేవి లేవు. దేనికదిగా గందరగోళంగా వచ్చే సంవేదనలే వున్నాయి. 
అవి మనకు వస్తువులనుంచి లభిస్తాయి. వాటిని స్థలం, కాలం అనే ఆంతరిక 
జ్ఞాన ,రూపాలు లేదా సాధనాలు (fOrMs 0f intuition) ఒక క్రమంలో ఒక 
పద్దతిలో తీర్చిదిద్ది మన మనస్సుకు అందజేస్తాయి. ఎటొచ్చీ మామూలు వచ్చ 
కళ్లజోడును ఎప్పుడు పడితే అప్పుడు తీసివేయనచ్చు. కాని, ఈ సల్మ కాలాలనే 
“కళ్లడోడు”ను మనస్సునుంచి చేరు చేయడానికి వీలులేదు. అవి' మనస్సు 
తోపాటే పుడతొయి. మనస్సు వున్నంత కాలం వుంటాయి. మనస్సు అనేది 
లేకపోతే స్థల కాలాలు లేవు. బాహ్య జగత్తు మనకు అర్హంకాదు. అనుభవనీయం 
కాదు : అసలు బాహ్య జగత్తు అనేదే అంతర్జాన మవుతుంది. 


ఇమాన్యుయెల్‌ కొంట్‌ తాత్స్రిక విష్టవం 311 


మనస్సుకు స్పల, కాలాల కళ్లజోడు స్వతస్పిద్ధంగా వుండడంవల్ల నే ఆ వస్తువు 
అక్కడుంది, “ఇదె ఇక్కడుంది, ఆ సంఘటన అప్పుడు జరిగింది, ఇది ఇప్పుడు 
జరిగింది అనే జ్ఞానం మనకు కలుగుతున్నది. లేకపోతే అంతా గందరగోళమే. 


స్థలం, కాలం అనుభవాత్చూర్వ మైనవి. అంటే అవి వస్తువులలో వుండవు. 
వస్తువులే స్థల కాలాలలో వుంటాయి. ఇక్కడ వస్తువులంటే కాంట్‌ పేర్కొన్న 
యథార్థ వస్తువులు (నూమినా) అని కాదు. యథార్హ వస్తువులు స్థల, కాలా 
అకు అతీతమైనవి. యథార్థ వస్తు ప్రపంచం ఎలా. వుంటుందో ఎప్పటికీ మన 
మనస్సుకు, అనుభవానికి అందదు. అది _ అడ్జేయం (11110౪౩61). విషయ 
వస్తువులు (phenomena) మాత్రమే అంతే అనుభవంలోకి వచ్చే వస్తువులు 
మాత్రమే స్టల కాలాలలో వుంటాయి. విషయ వస్తువులు లేని శూన్య స్థలాన్ని, 
భాన్య కాలాన్ని (న్యూటన్‌ అబ్బల్యూట్‌ "స్పేస్‌. అబ్బల్యూట్‌ 'మైన్‌లను 
ఊహించినట్టు) ఊహించగలము. కాని స్థలంలో, కాలంలో లేని విషయ వస్తు 
వులను ఊహించనే లేము. 


సారాంశం 


ఇంతవరకు చెప్పినదాని సారాంశాన్ని వునరవలోకనం చేద్దాము : యథార్హ 
వస్తువుల (10401614 -) (నూమినా) తో కూడిన జగత్తు మనకు అనుభవంలో 
నికి రాదు. అది అననుభూతం. యథార్థ వస్తువుల ఆభాసిక గుణాలు (రంగు, 
రుచి ఇత్యాదులు) మాత్రమే మన అనుభవంలోనికి వస్తాయి. అందుచేత మన 
జ్ఞానం ఇంద్రియానుభవాన్ని దాటిపోలేదు. 


“ అయితే, ఆభాసిక గుణాలు మన ఇంద్రియాలద్వారా సంచేదనల (Sensations) 
రూపంలోనే మనకు తెలుస్తాయి. వాటినుంచి జ్ఞానం రాదు. వాటిని మనస్సు, 
స్థలం, కాలం అనే చట్రంలో బిగించి చూస్తుంది. అప్పుడు మనకు బాహ్య 
వస్తువుల గురించి [ప్రత్యక్ష జ్ఞానం (perception) కలుగుతుంది. స్థల, కాలాలు - 
లేకపోతే బాహ్య (ప్రపంచం మనకు అనుభూతమే కాదు. స్టలం, కాలం బాహ్య 
వస్తువులను. ఒక [క్రమంలో సంఘటితం చేసి మన మనస్సుకు అందజేస్తాయి. 


నిజానికి, అంతటితోనైనా మనకు జ్ఞానం లభించదు. ఊరికే వస్తువులు 
సల్మ కాలాల్లో వున్నాయని తెలుసుకోవడం మాత్రమే జ్ఞానంగా భాసించదు. 
జ్ఞానానికి ఇంద్రియానుభవం అనేది ముడి సమాచారాన్ని మాత్రమే అందిస్తుంది. 


మరి ఆ ముడి సమాచారం జ్ఞానంగా ఎలా మారుతున్నది? 


312 విళ్ల(దర్భనం 
బాహ్యా (ప్రపంచ అవగాహాన పదతులు 
వ్‌ 


మనకు బాహ్య ప్రపంచం నుంచి ఇంద్రియ సంవేదనలు (Sensations) 
మాత్రమే వస్తాయని అవి కేవలం ముడి సరుకేనని ఇంతకుముందు తెలుసు 
కున్నాము. స్థలం, కాలం (50206 and Time) అనేవి మనస్సుకు స్వతస్పిద్ధంగా 
వుండే కళ్ళజోడు వంటివని, ఆ కళ్లజోడులోనుంచి చూస్తేతప్ప ఇంద్రియ సంవే 


దనలు అనే ముడిసరుకు ఇంద్రియానుభూ3 (PeErCEepti0n) గా మారదని కూడా 
చదివాము. 


అయితే, కేవలం ఇంద్రియానుభూతితోనే మన జ్ఞానం సనుగం, సంపూర్ణం 
కాబోదు. ఇంద్రియ సంవేదనలు ఇంద్రియానుభూతికి ముడి సమాచారాన్ని 


అందించిన స్పై, ఇంద్రియానుభూతి జ్ఞాననంపాదనకు ముడి సమాచారాన్ని అంద 
జేస్తుంది. 


ఇంద్రియానుభూతి జ్ఞానంగా పర్యవసించాలంటే మనస్సుకు మరొక కళ్లజోడు 
అవసరం. ఆ _ కళ్లజోడులోనుంచి చూస్తే తప్ప విషయజగత్తు (Phenomenal 
₹/0గ4) మనకు అవగాహన కాదు; మన జ్ఞానం సమగ్రం కాదు. 


మరో కళ్ళజోడు 


ఈ రెండవ రకం కళ్ల జోడుకు కాంట్‌ పెట్టిన చేరు క్యాటిగరిస్‌ (categories). 


క్యాటిగరీస్‌ అంటే వర్గాలు. ఇవి మొత్తం, పన్నెండు అని కౌంట్‌ సిద్దాంతీకరిం 
చాడు. 


ఈ పన్నెండు వరాలు మనస్సులోనే వుంటాయి. మనస్సే వాటిని తయారు 
చేస్తుంది. వాటి సహాయంతోనే మానన మనస్సు విషయ ప్రవంచాన్ని 
అవగాహన చేసుకుంటుంది. మనకు బయటినుంచి వచ్చే ఇంద్రియానుభ 


వాలను మనస్సు పన్నెండు రకాలుగా వర్గీకరిస్తుంది. అలా వర్గీకరించకపోతే 
ఇంద్రియానుభవం మనకు అవగాహన కాదు. 


స్థలం, కాలం అనే కళ్ళజోడులోనుంచి చూస్తే బాహ్యవస్తువులన్నీ స్టలంలో, 
కాలంలో ఒక క్రమ పద్దతిలో అమరివున్నట్టు ఏ విధంగా కనిపిస్తుందో, అలాగే 
పన్నెండు నరాల కళ్లజోడుతో చూస్తే బాహ్యావస్తువులను గురించిన మన 
అనుభవాలన్నీ ఆ పన్నెండు వరాలకు అనుగుణంగా సంభవిస్తున్నట్టుగా మనం 
అవగాహన చేసుకుంటాము. అంటే ఈ వరాలు (4680౧06) అనేవి మనం 
ప్రపంచాన్ని అర్హం చెసుకునే పద్ధతు లన్నమాట. 


ఇమాన్ఫుయెల్‌ కౌంట్‌ తాత్తి (క విసవం 313 


అవగాహన పద్దతులు 


మొదట ఇంద్రియానుభవం వుండాలి. అప్పుడు దాన్ని మన మనస్సు 
పన్నెండు పద్దతుల్లో అవగాహన చేసుకుంటుంది. ఇంద్రియానుభవం లేకపోతే 
అవగాహన చేసుకొనడానికి విషయం వుండదు. అలాగే అవగాహన లేకపోతే 
వట్టి ఇంద్రియానుభవం జ్ఞానాన్ని ఇవ్వదు. దీన్నే కాంట్‌. ఇలా అన్నాడు 
: Concepts without percepts are empty, Percepts without concepts are blind. 
“ఇంద్రియానుభవం లేకపోతే అవగాహన చేసుకునే పద్దతులు నిరువయోగం. అవ 
గాహన పద్దతులు లేకపోతే ఇంద్రియానుభవం జ్ఞానంగా పర్యవసించదు.” కనుక, 
జ్ఞాన సంపాదనకు ఇంద్రియానుభవం. అవగాహన పద్దతులు (వరాలు) రెండూ 
అవసరమే నన్నమాట. బాహ్య (ప్రపంచాన్ని గురించి మానవుడి అవగాహన 
(understanding) పన్నెండు వర్గాలపై ఆధారపడివుంటుంది. అవి అవగాహనకు 
ఆధారసూా[తాలు (PrnCples of understanding) గా, పద్దతులు (forms గా పని 
చేస్తాయి. మనకు కలిగే అనుభవం 'ఏదైనాసరే ఈ పన్నెండు పద్దతులలోనే 
కలుగుతుంది, కలిగి తీరుతుంది. ఈ పన్నెండు పద్దతులలో తవ్ప మరొక విధంగా 
అనుభవం మనకు అవగాహన కానేరదు. 


ఎందుచేతనంటే పచ్చకళ్ళ్లజోడు పెట్టుకుని చూస్తే అన్ని వస్తువులు వచ్చ 
గానే కనిపించినట్టు, మనస్సు తనకు స్వతస్పిద్దంగా సంక్రమించిన ఈ పన్నెండు 
వదతులలో ప్రవంచాన్ని అవగాహన చేసుకున్నవ్పుడు ఈ పన్నెండు పద్దతులకు 
యా యి 
అనుగుణంగా నే అనుభవాలన్నీ వుండితీరుతాయి. 


నాలుగు (శ్రేణులు 


ఆ పన్నెండు వరాలను లేదా పద్దతులను కాంట్‌ తిరిగి నాలుగు రకా 
లుగా శేణీకరించాడు. అంతే ఒక్కొక్క (శ్రేణిలో మూడేసి చొప్పున మొత్తం 
పన్నిండు వరా లన్నమాట. 


ఒక శ్రేణి రాశిక్కి లేదా సంఖ్యాకు (662160) సంబంధించింది. ఇందులో 
ఏకత్వం (1౧1), బహుత్వం (Plural) సామస్త్యం (000210) అనే మూడు 
వర్గాలుంటాయి, సంఖ్యాత్మకంగా ;మీరు ఏ వాక్యం చెప్పవలసి వచ్చినా ఈ 
మూడు వరాలలో ఏదో ఒక దాని కిందికి అది వచ్చి తీరుతుంది. ఉదాహర 
ణకు- అశోకుడు భారతీయ చక్రవర్తి అన్నామనుకోండి. అది ఏకత్వం అనే వర్గం 
కిందికి వస్తుంది. కొందరు మానవులు తెల్లగా వుంటారు ఇన్నామనుకోండి. 
అది బహుత్వం అనే వర్షమవుతుంది. మొనవులందరు మర్త్యులు అన్నామను 
కోండి. అది సామస్త్యం అనే వర్గం కక్రిందికివచ్చి చేరుతుంది. 


314 బశ గ (దర్శ నం 


రెండవ శ్రేణి గుణానికి (quality) సంబంధించినది. దీనిలో యాథార్థ్యం 
(reality). ఖండన (Negation.) పరిమితత్వం (260%) అనే మూడు 
వరాలుంటాయి. వస్తు గుణానికి సంబంధించిన వీ వాక్యం చెప్పవలసి వచ్చినా 
ఈ మూడు నరాల [క్రిందికి వచ్చి తీరుతుంది. 


మూడవ(శ్రేణి “సంబంధం” (relation) అనేదానికి చెందినది. దీనిలో 
ద్రవ్యం (substance). కార్య కారణత్వం (62032100. పొరస్పర్యం (reciprocity) 
అనే మూడు వరాలుంటాయి- ఇవి వస్తువులమధ్య సంబంధాలను తెలియజేస్తాయి. 


నాల్లవ[శ్రేణి సంభావ్యత (06210) అనేదానికి చెందుతుంది. దీనిలో. 
సాధ్యతా సాధ్యతలు, అస్తిత 0 - అస్తిత్యరాహిత్యం, అవశ $కత- వై కల్పికత 
అనే వరాలుంటాయి. 


మనం ఏది ఆలోచించినా ఏ వాక్యం చెప్పినా ఏ నిర్ణయం (j1dgment) 
చేసినా అది ఈ నాలుగు (శ్రేణులలోని పన్నెండు వర్గాలలో ఏదో ఒకదాని క్రిందికి 
వచ్చి తీరుతుంది. వీటి సహాయంతో తప్ప మనస్సు మరొకవిధంగా ప్రపంచాన్ని, 
ప్రపంచ గతమైన వస్తువులను, సంఘటనలను, అనుభవాలను అవగాహన చేసుకో 
లేదు, ఈ వర్గాలను ఇంద్రియానుభవాలకు అన్వయించడం ద్వారానే మనస్సు 
వాటిని అవగాహన చేసుకుంటుంది. అందుచేత ఇంద్రియానుభవాలు విధిగా ఈ 
పన్నెండు వరాల పరిధిలోనే వుంటాయి. అప్పుడే ఇంద్రియానుభవాలు జ్ఞానంగా 
పర్యవసిస్తాయి. 


పునస్సమీక్ష 
ఇవ్వడు కాంట్‌ జ్ఞాన సిద్దాంతాన్ని మనం పునస్సమీక్షించవచ్చు, మనకు 
సంశ్లేషణాత్మక అనుభవాత్పూర్వ జ్ఞానం ఎలా లభ్యమవుతున్నది? అట్టి జ్ఞానం 


సార్వత్రికం, నిశ్చితం, ఆవశ్యకం ఎలా అవుతున్నది? అని కదా కాంట్‌ వేసిన 
ప్రశ్నలు? వాటికి సమాధానం ఇది 


బాహ్య (ప్రపంచం రెండు రకాలుగా వుంటుంది. ఒకటి యథార్హ వస్తు 
వులతో (నూమిన్యాా లేదా థింగ్స్‌ ఇన్‌ డెమ్‌ సెల్ప్‌) కూడిన (ప్రపంచం. 
ఆ ప్రపంచం, అందులోని యథార్హ వస్తువులు మన _ ఇం|ద్రియానుభవంలోకి 
రావు, ఇంద్రియానుభవంలోనికి వస్తేనే మనం దేనినయినా అవగాహన చేనుకు 
నేది. కాని యథార్హ వస్తువులు అవగాహనకు కూడా అందవు. అవి అజ్జేయాలు 
(unknowable) 


ఇక రండవ రకం |వవపంచం మనం నితం చూసున విషయ జగతు 
(a లీ par A] జో. 


ఇమాన్ఫుయెల్‌ కాంట్‌ తాత్సాక విషప్టవం 315 


(Phenomenal world) ఇదే మన ఇంద్రియానుభవంలోనికి వచ్చి మన చేత అవ 
గాహన చేసుకోబడేది. 


యథార్థ వస్తువులు 


అయితే, అజ్జేయం, అననుభూతం అయిన యథార్హ వస్తు ప్రపంచం ఒకటి 
వుందని మనం ఎలా చెప్పగలమన్న ప్రశ్న రావచ్చు. అంటే అనుమాన ప్రమా 
తాన్ని (inference) బ్టేనని చెప్పాలి. యథార్హ వస్తువులు లేకపోతే మనకు 
రంగు రుచి, వాసన, బరువు, ఆకృతి మొదలైన ఇంద్రియ సంచేదనలు 
(sensations) ఎలా కలుగుతున్నాయి? వాటికి ఆధారమైన వస్తువులు-వాటిని 
మనకు అందజేసే వస్తువులు-వుండాలి కదా? కనుక సంవేదనలను అనుభవా 
లుగా మార్చుకుని, అవగాహన చేసుకునేది మన మనస్సే అయినా, సంవేదనలను 
కలుగజేసేది మాత్రం బావ్యా (ప్రపంచంలోని యథార్థవస్తువులే. 


అందుచేత బాహ్య ప్రపంచం అనేది స్వతస్పిద్రంగా, దానంతట అది వుంది. 
దానికి కర్త వున్నాడో, లేడో మనకు తెలియదు. ఉంటే ఆ కర్త ఎవరో 
తఆలియదు. ' మన మనస్సుమాత్రం దానికి కర్త కాదు. మనకు సంవేదనలను 
పంపించడం వరకే బాహ్యప్రపంచం పని. ఆ సంవేదనలను స్టల కాలావస్టితంచేసి, 
అంటే ఒక (క్రమంలో ఒక పద్దతిలో అమర్చి, కార్యకారణ సంబంధం, సంఖ్య, 
గుణం, సంభావ్యత మొదలైన పద్ధతులద్వారా అవగాహన చేసుకునేది మాత్రం 
మన మనస్సే. ఈ పద్దతులు (62t౭5ం0ri౭5) బాహ్యప్రపంచానికి చెందినవి 
కావు. అని మన మనః ప్రపంచంలోనివి. మానవుడి మనస్సు నిర్మాణంలోనే 
అ పద్దతులు అంతర్బూతంగా వున్నాయి. మన మనస్సు ఆ వద్దతులలోకాక 
మరొక పద్దతిలో ఆలోచించలేదు. బాహ్య ప్రవపంచంనుంచి మనకు కలిగే ఇంద్రి 
యానుభవానికి ఆ పద్దతులను వర్తింపజేసి మనస్సు అప్పుడు ఆ అనుభవాన్ని 
అర్థం చేసుకుంటుంది. 


అందుచేత ఈ అవగాహన పద్ధతులు (Principles of understanding) అను 
భవం ద్వారా వచ్చేవి కావు. అనుభవానికి ముందే అవి మనలో వుంటాయి. 
కనుకనే వాటిని అనుభవానికి వర్తింవ జేయడం జరుగుతుంది. కనుకనే గణిత 
సూత్రాలు భౌతిక శాస్త్ర సూత్రాలు విధిగా. బాహ్య .ప్రవంచానుభవానికి 
వర్తించి తీరుతాయి. రెండు రెళ్లు నాలుగు అనే సూత్రంతో మొదలుపెట్టి 
సంక్షిష్ట మైన గణిత, భౌతిక సూత్రాల వరకు అన్నీ సర్వకాల, సర్వావస్టలలోను 
నిశ్చితంగ్భా అనివార్యంగా, నిజం కావడం ఈ కారణం చేతనే, మన మనస్సు 
ఒకానొక పద్దతిలో ప్రపంచాన్ని చూస్తున్నవుడు (ప్రపంచం అలా వుండక మరొక 
విధంగా ఎందుకుంటుంది? 


316 బిక (దర్శ సం 
వైరుధ్యాలు 


ఇక్కడ .ఒక ముఖ్య విషయాన్ని గుర్తు పెట్టుకోవాలి. మన మనస్సు 
నిర్మాణంలో సపాజంగా వున్న నలం, కాలం (space and time), పన్నెండు 
అవగాహన సూత్రాలు (categories) మనకు దృశ్యమానమవుతున్న విషయ ప్రవం 
చానికేతపవ్ప యథార్హ (ప్రపంచానికి వర్తించవు. యథార్హ వస్తువులు స్టలానికి, 
కొలానికి అతీతమైనవి. అలాగే మన అవగాహనా సూత్రాలకు కూడా అతీత 
మైనవి. ' కాన్సి మనస్సు అలా ఊరుకోలేదు కదా? కుతూహలం కొద్దీ స్థల, 
కాలాలను, అవగాహనా సూత్రాలను యథార్ల ప్రపంచానికి (nంumMenal world) 
కూడా వర్తింపజేయడానికి ప్రయత్నిస్తూ వుంటుంది. అలా ప్రయత్నించినప్పుడల్లా 
కొన్ని వరస్పర వైరుధ్యాలు మనకు ఎదురవుతూ వుంటాయి. ఆ వైరుధ్యాలను 
పరిష్కరించడం, వరిహరించడం నూనవ సాధ్యం కాదు. 


ఈ వరస్పర విరుద్ద ప్రతిపాదనలను పాశ్చాత్య తత్వ వరిభాషలో “యాంటీ 
నమీస్‌ి” అంటారు. యాంటీనమీ (AantiINnomy లో రెండు విరుద్ధ (ప్రతిపాదన 
లుంటాయి. ఆ రెండింటిని దేనికదిగా చూస్తే అదీ నిజమే, ఇదీ నిజమే, 
దాన్నీ రుజువు చేయవచ్చు. దీన్నీ రుజువు చేయవచ్చు అనిపిస్తుంది. కాని, 
వాటిలో ఒకటి నిజమైతే రెండవది నిజం కావడానికి వీలులేదు. అటువంటిదాన్ని 
యాంటీనమీ అంటారు. 


కాంట్‌ ఇటువంటి విరుద్ద ప్రతిపాదనలను (యాంటీనమీస్‌) నార్లింటిని 
పేర్కొన్నాడు. 
ఏది నిజం? 
1. కాలం దృష్టితో (temporally) చూస్తే జగత్తుకు ఆద్యంతాలు వున్నాయి. 


స్టాలికంగా (spatially) చూసనా ప్రపంచానికి ఆద్యంతాలు వున్నాయి. ఇది 
థీసిస్‌. అంశే వాదం. 


_ కాలికంగాన్సు స్టాలికంగాను ప్రపంచానికి ఆద్యంతాలు లేవు. ఇది యాంటీ 
థీసిస్‌. అంటే (ప్రతివాదం. 


ఈ వాద, ప్రతివాదాలు రెండింటికి రుజువులున్నాయి. కాని ఒకటి నిజ 
మైతే. రెండవది నిజం కావడానికి వీలులేదు కదా? అదే యాంటీనమీ. 


2. పదార్థాన్ని (24ల) అనంతంగా విభజించవచ్చు. ఇది వాదం. 


'వదార్థం ఇక విభజించడానికి వీలులేని అత్యల్ప శకలాలతో నిర్మింపబడింది- 
ఇది (ప్రతివాదం. 


ఇమాన్యుయెల్‌ కాంట్‌ తాత్తిక విప్టవం 317 


ఇదీ అంతే. రెండూ తర్కబద్ద మైనవే. కాని ఒకటి నిజమైతే రెండవది 
నిజం కానేరదు. 


తె కార్య కారణాల గొలుసు (Chain Of cause and effect) అనంతమైనది. 


ఎ 


కార్యకారణాల గొలుసు అనంతం కాదు. ఆదికారణం (first Cause) ఒకటే 
వున్నది. 


ఇది కాంట్‌ పేర్కొన్న మూడవ యాంటీనమీ. ఈ వాద ప్రతివాదాలు 
రెండూ నిజంగానే భాసిస్తాయి. కాని ఒకటి నిజమైతే రెండవది నిజం కాదు. 


ప్రపంచానికి కారణమైన దేవుడు వున్నాడు. ఇది వాదం. 
ప్రపంచానికి కారణంగా దేవుడు లేడు. ఇది ప్రతివాదం. 
ఇది నాల్లన యాంటీనమీ. 


వ రుధ్యాలకు కారణం 


ఈ విరుద్ర (ప్రతిపాదనలు ఏర్పడడానికి కారణం అనుభవ గోచరమైన విషయ 
జగత్తుకు వర్తించే కార్యకారణత్వాది అవగాహన సూత్రాలను అనుభవగోచరం కాని 
యథార్హ జగత్తుకు వర్తింపజేయాలని అత్యాశకొద్దీ [ప్రయత్నించడ మేనని కాంట్‌ 
అభిప్రాయపడ్డాడు. యథార్హ జగత్తు ఎలా వుంటుందో మనకు తెలియదు. 
తెలుసుకొనడానికి వీలులేదు. మనకు ఒక వస్తువు తెలిసింది అంటే, ఇంద్రియా 
లవల్ల అనుభూతమైందీ అంటి అది యథార్హ వస్తువు కాదన్నమాట. యథార్హ 
వస్తువు దానికి - అతీతంగా మిగిలే వుంటుం దన్నమాట. ఇంద్రియ గోచర వస్తు 
వులను మాత్రమే మన మనస్సు గణిత, భౌతిక సూత్రాల ప్రకారం అవగాహన 
చేసుకోగలదు. కాగా యథార్థ వస్తువులు (Things-in-themselves or ౧౦౮౧62) 
ఎన్నటికి మన అనుభవ పరిధిలోకి రావు. 


మెటఫిజిక్స్‌ అంటు పారభౌతికశ్నాస్త్రం. భౌతిక వస్తువులకు ఆధారంగా, 
వాటికి అతీతంగా వుండే శాశ్వత సత్యాన్ని కనుగొనడానికి పార భౌతిక శ్నాస్త్రం 
ప్రయత్నిస్తుంది. కాని అట్ట శాశ్వత సత్యం మానవమనస్సుకు, మానవ 
మేధకు ఎన్నటికి అందని అనభిగమ్యమైన పదార్హం. అదుచేత పారభౌతిక 
శాస్త్రం వృథా. మనం మనసుద్వ్యారా తెలుసుకోగలిగింది భౌతిక సత్యాలను 
మొత్రమే. దేవుడు, ఆత్మ, అమరత్వం (11౫0౫280) మొదలైనవి మన మనో 
వగాహనకు అందని విషయాలు, 


అంతమాత్రాన దైవం, ఆత్మ, దాని నిత్యత్వం లేవని కాంట్‌ అభిప్రాయం 


318 బళ దర్శ గనం 


కాదు. అవి వివేచనకు అందకపోవచ్చు; కాని, విశ్వాసానికి నిశ్చయంగా లభ్య 
మవుతాయని కాంట్‌ అభిప్రాయపడ్డాడు. 


కాంట్‌ నె తిక సిద్దాంతం 


కాంట్‌ పారభౌతిక (మెటఫిజికల్‌ ) సిద్దాంతం మీద ఆధారపడిందే అతని 
నెతిక సిద్దాంతం. “క్రిటిక్‌ ఆఫ్‌ వ్యూర్‌ రీజన్‌”లో కాంట్‌ తన పారభౌతిక 


(cn ఇ 


సిద్దాంతాన్ని విశదీకరించాడు. నిజానికి అతని పారభౌతిక సిద్దాంతం పారభౌతిక 
సిద్దాంతం, కానే కాదు. పారభౌతిక సత్యాన్ని కనుగొనడం మానవ మనస్సుకు 
సాధ్యం కాదని అది అజ్జేయమని కారట్‌ వాదం. అందుచేత అతడు నిజానికి 
అడ్జేయవాది (28౧050. తన “కిటిక్‌ ఆఫ్‌ ప్యూర్‌ రీజన్‌” లో తన అజ్జేయ 


వాదాన్నే (ప్రతిపాదించాడు. 


అయితే, అది అతనికి తృప్తినివ్వలేదో ఏమో, ఆ తర్వాత వ్రాసిన “|కిటిక్‌ 
ఆఫ్‌ ప్రాక్టికల్‌ రీజన్‌” అనే గ్రంథంలో కాంట్‌ తన జ్లేయవాదాన్ని విపు 
రీకరించాడు. అంటే అక్జేయమైన పారభౌతిక సత్యాన్ని ఏవిధంగా జ్ఞేయం 
చేసుకోగలమో చెప్పాడు. 


బుద్దిద్యారా; విచేచన ద్వారా పారభౌతిక యాథార్య్యాన్ని (Metaphysical 
realy) తెలుసుకోలేనున్న మాట నిజమే. ఏమిటీ ఆ పారభౌతిక యాథార్హ్యం? 
దాన్ని “తనలో తాను వుండే వనస్తువు”--ThNing-n-i[5౭1f-అనండి, విశ్వజనీన సత్యం 
అనండి, కేవల, శాశ్వత, నిరషేక్ష సత్యం అనండి, దేవుడు అనండి- ఏదో ఒక 
యాథార్హ్యం, (Realy) ఈ బాహ్య, ఇంద్రియ గోచర ప్రవంచానికి వెనుక, 
దానికి అధారభూతంగా వుంది. ఎటొబ్బీ అది మన ఇంద్రియాలకు, మనస్సుకు 
అననుభూతంగా, అజ్జేయంగా వున్నది. దాన్ని మనం తర్కం ద్వారా విదేచన 
(reasoning) ద్వారా, మనస్సు ద్వారా తెలుసుకోలేము. (“యతో వాచో నివ 
ర్రంతే అప్రావ్య మనసా సహ--ఆనందం బ్రహ్మణో విద్వాన్‌ నబిఖేతి కదాచన” 
అని ఉపనిషదా క్కు.) 

నైతిక సంకల్పం 


కాని మన నైతిక (ప్రవర్తనద్వారా దాన్ని తెలుసుకొనడానికి వీలున్నది. 
ప్రపంచ యాథార్హ్యం, లేదా దైవం మన నెతిక ప్రవర్తన (క్రమయోగం) 
ద్వారా, నైతిక సంకల్పం (Moral wi) ద్వారా మనకు గోచరించే అవకాశం 


వుంది. 


ఇనమూాన్ఫుయెల్‌. కౌంట్‌ తాతి (క విషప్టవం 319 


ఎందుకంటే నైతిక సంకల్పం అనేది మనకు ఇంద్రియగోచర ప్రపంచం 
నుంచి సమకూరడం లేదు. అలాగే మన మనస్సు దాన్ని కల్పించడం లేదు.. 
అంటే ఇంద్రియానుభవం ద్వారాగాని మనోవ్యాపారం ద్వారాగాని వివేచనద్వా 
రాగాన్సి నైతిక సంకల్పం మనలో కలగడం లేదు. 


మరి ఎలా వస్తోంది అది? అంక, ప్రపంచానికి ఆధారంగా, భూమికగా 
వున్న అవాజ్మానస గోచరమైన పరమ సత్యమే నైతిక సంకల్పొన్ని మనలో 
ఉద్బుద్దం చేస్తోంది. అందుచేత అ నైతిక సంకల్పంద్వారానే మనకు పారభౌతిక 


సత్యం గురించిన (ప్రత్యక్ష జ్ఞానం--చూచాయగానయినా-- లభిస్తోంది. 


ఇంతకీ నెకిక సంకఫుం అంటే ఏమిటి? 
ధం దం 
అవ్‌ 
నిక్షయ స్వచ్చ 


య్య 


మనం చేసే పనులు స్టూలంగా రెండు విధాలు. మన కోరికలు, ఉద్రేకాలు, 
ఉద్వేగాలు- వీటి ప్రేరణతో చేసే పనులు ఒక రకం. 


అలా కాక్క కర్తవ్య నివ్యృతో చేసే పనులు మరొక రకం. 


' కోరికలకు, ఉదేకాలకు లోనై కొన్ని పనులు చేస్తాము. అంటే అవి మనం 
స్వేచ్చగా చేసే వనులు కొవు. వాటికి (ప్రేరణలు బాహ్య (ప్రనంచం నుంచి 
వస్తాయి. మనకు ఒకానొక పని ఇష్టం కనుక్క అది చేస్తే. మనకు సుఖం 
లభిస్తుంది కనుక, లేదా ఏదో ప్రయోజనం, స్వలాభం చేకూరుతుంది కనుక 
ఆ వని చేస్తాము. దానిలో మన సంకల్ప స్వేచ్చ వ్యక్తం కాదు. మనల్ని బయ 
టినుంచి ఏదో ఆశ, ఏదో కోరిక, ఏదో తృష్ణ, ఏదో ఉద్రేకం ప్రోద్బలిస్తుంది. 
కనుక మనం ఆ నని చేస్తాము. 


అలా కాక, మానవుని సంకల్ప స్వేచ్చ వ్యక్తమయ్యే పనులు వేరే వుంటాయి. 
అవి మనం కర్తవ్య పొలనగా చేసే పనులు. ఒకానొక పని మనకు ఇష్టం 
కనుక, దానివల్ల సుఖమో లాభమో కలుగుతుంది కనుక, నుంచి పనులు 
చేయడం అతని స్వభావం కనుక, అతడు మంచి పనులు చేయరాదు. అలా 
చేసే వనులన్నీ మనం స్వతంత్రించి నున నైతిక సంకల్పానుసారం చేసే పనులు 
కావు. అవి స్వేచ్చా కర్మలు కావు. 


ఏ పనినయినా మన విధ్యుక్త ధర్మం కనుక చేయాలి. అందులో మన 
స్వార్థం లవలేశమెనా వుండరాదు. స్వసుఖం కోసం, స్పలాభంకోసం, స్వభా 
వానుసారం చెయరాదు. అడి మన అవశ్య _కర్తవ్యమైనందునే చేయాలి. 


320 వశ (దుర్గ చం 


ఒక పని మన విధ్యుక్తధర్మ మైనందునే మనం చేస్తే, దానిలో మానవ 
సంకల్ప స్వేచ్చ ఎక్కడ వ్యక్తమవుతోంది అని ప్రశ్న రావచ్చు. దానికి సమా 
ధానం ఇది 


ఏ పరిస్తితిలోనైనా మనకు అనేక ప్రత్యామ్నాయాలు ఎదురవుతాయి. 
వాటిలో ఇదీ మన కర్తవ్యం, ఇదీ మన విధ్యుక్తధర్మం అని ఒక ప్రత్యామ్నా 
యాన్ని మన అంతరాత్మ, లేదా అంతర్వాణి మనకు ప్రబోధించినపుడు, 
దాన్ని మన ఇష్టా ఇష్టాలతో నిమిత్తం లేకుండా దాని లాభనష్టాలతో, కష్ట 
సుఖాలతో ప్రమేయం లేకుండా, ఆచరించడానికి నిర్ణయించుకోవడంలోనే నున 
నిర్ణయ స్వేచ్చ (1౭౭౪) వ్యక్తమవుతుంది. అది కేవలం మన కర్తవ్యం అయినం 
దునే, విధ్యుక్త ధర్మం అయినందునే దాన్ని స్వేచ్చగా ఎంచుకుంటున్నాము. 
అలా ఎంచుకొనకుండా వుండే స్వేచ్చ కూడా మనకు వుంది. కాని అది 
మన కర్తవ్యమైనందున ఎంచుతున్నవ్పుడు అది ఉత్తమ కార్యం, నైతిక కార్యం 
అవుతున్నది. 


క్యాటిగారికల్‌ ఇంపరేటివ్‌ 


మన నాధారణ చర్యలకు, నైతిక చర్యలకు ఇదే తేడా. సాధారణ చర్యలను 
మనం బాహ్య (వపేరణలకు లోనై విధిగా చేస్తాము. అంకే అవి బాహ్య 
ప్రేరణా నియంత్రితాలైన పను లన్నమాట. అలాకాక నైతిక చర్యలను, కర్తవ్య 
వ్రచోదితమైన చర్యలను-మనం నిరాకరించే స్వేచ్చ కూడా వున్నప్పటికి, అవి 
కేవలం మన కర్తవ్యాలు కనుకనే ఆచరిస్తాము. అందుచేతనే అవి నైతిక చర్యలు 
అవుతున్నాయి. 


ఈ కర్తవ్య పొలనను- ఈ విధ్యుక్త ధర్మ నిర్వహణను-కాంట్‌ “క్యాటి 
గారికల్‌ ఇంపరేటిన్‌” (Categorical imperative) అని అన్నాడు. 


ఈ సమాసం పొశ్చాత్య తత్వ శాస్త్రంలో సుప్రసిద్ధమైనది. తత్వవేత్తలకే 
కాక్క పొమరులకు కూడా సువరిచితమైనది. 


క్యాటిగారికల్‌ ఇంపరేటివ్‌ అంటే “నిరవేక్ష కర్తవ్యం.” 


ఏ పనినైతే మనం ఏ అన్య ప్రయోజనాన్నీ ఆశించి చేయమో, కేవలం 
అది కర్తవ్యం కనుకనే చేయదగింది కనుకనే చేస్తామో అది నిరపేక్ష కర్తవ్యం-- 
క్యాటిగారికల్‌ ఇంపరేటివ్‌. కర్త వ్యానికి కర్తవ్యమే ప్రయోజనం. దానికి స్థల 
కాలాలతో ఇతర బాహ్యా కారణాలతో నిమిత్తం లేదు. ఒకానొక విశ్వజనీన 
నైతిక సూత్రాన్ని అనుసరించి అది నిక్షీత మవుతుంది. దాన్ని ఆచరించడం 
ద్వారా మనం పరము సత్యావగాహనకు మరొకింత చేరువ అవుతాము. 


ఇమొన్యుయెల్‌ కాంట్‌ తాత్సిక విష్టవం 321 
ఏది కర్త వ్యం? 


అయితే, ఏది కర్తవ్యం? అని ప్రశ్న ఉత్పన్న మవుతుంది. మానవునికి 
జీవితంలో అడుగడుగునా ఎదురయ్యే ధర్మ సందేహం ఇది ! 


కర్తవ్యం చేయాలని చెప్పడం తేలికే. కాని ఏది కర్తవ్యమో ఎల్లా చెప్పడం? 


అర్జునుడికి కురు పాండవ సేనలమధ్య నిలబడినప్పుడు ఇలాంటి ధర్మ సందే 

హమే కలిగింది-- యుద్దం చేయడమా, మానడమా అని. అప్పుడు కృష్ణుడు 

అతనికి సందేహ నివృత్తి చేశాడు- క్షాత్రధర్మం అనేది సర్వకాలాలకు నిర్దిష్ట మై, 

ఆ కళ అ 

నిర్గీతమై వుంది. దాన్ని అనుసరించి... నిరాశీ ర్నిర్మమో భూత్వా యుద్ధ్యస్వ 
విగతజ్వరః”. 


కృష్ణుడి బదులు మన అంతర్వాణి ధర్మసందేహం కలిగినవ్వుడల్లా మనలను 
ఇదీ నీకర్తవ్యమని ప్రబోధిస్తుంది. 


విశ ';జనిన సూత్రం 


ఏమిటా (ప్రబోధం? ఏదైనా ఒక ధర్మసందేహం ఉత్పన్న మైనప్పుడు- అంటే 
ధర్మాన్ని గురించిన సందేహం ఎదురై నవ్పుడు-ఆ పరిస్టితిలో ప్రపంచంలోని ప్రతి 
మానవుడు ఎలా ప్రవర్తించాలని నీవు కోరుతావో ప్రతివాడు ఎలా ప్రవర్తిస్తే 
లోకకళ్యాణం జరుగుతుందని నీవు భావిస్తావో, అలాగే నీవు కూడా చేయాలి. 


అంశే-నీకొక నీతిసూత్రం, అన్యులకొక నీతిసూత్రం లేవన్నమాట. ఒక 
నీతి సమస్య ఎదురైనప్పుడు అందరు ఎలా ప్రవర్తిస్తే నముచితం కాగలదని, 
నీతి కాగలదని నీవు భావిస్తావో, నీవు కూడా అలాగే ప్రవర్తించాలి. అదే నీకు 
కర్తవ్యం అవుతుంది. అంటే నీవు నిర్దేశించే కర్తవ్యం ఒక విశ్వజనీన నైతిక 
సూత్రం కావడానికి. అర్హ మై. వుండాలి. 


ఒకడిపై నీకు ద్వేషం కలిగి వాడికి హాని తలపెట్టాననుకో. వెంటనే 
లోకంలోని (ప్రతివాడు ఇతరులను ద్వేషించి, హాని తలపెడితే లోకం ఏమవు 
తుంది అని ఆలోచించు కోవాలి. ప్రతివాడు ఇతరులకు హాని తలపెట్టాలని 
నీవు కోరుకోవు కనుక్క అలా జరిగితే సంఘజీవనం, సహజీవనం సాధ్యంకావు 
కనుక, నీవు కూడా ఇతరులను ద్వేషించరాదు, హాని తల పెట్టరాదు, 


అలాగే ఒక సన్ని వేశంలో అబద్ధ్దమాడా లనిపించిం చనుకో. లోకంలో 
ప్రతివాడు అబద్దమాడడం మొదలు పెడితే ఏమవుతుందని ఆలోచించుకోవాలి. 
అలా అందరు అబద్దమాడడం మొదలెడితే ఎవడూ ఎవడి మాటను నమ్మలేడు. 
తిరిగి సంఘజీవనం, సహజీవనం అసాద్యమవుతాయి. 


322 బశ (దర్శ నం 


అలాగే ఎవరినీ మోసం చేయరాదు అనేది మన విధ్యుక్త ధర్మం, 
ఎందుకంటే ప్రతివాడు ప్రతివాడిని మోసం వేయతల వెడితే లోకవ్యవహారం 


తల|క్రిందులవుతుంది. అందుచేత, నిజాయితీగా (ప్రవర్తించడమే మన కర్తవ్యం 
అవుతుంది. 


కర్తవ్య [ప్రబోధం 


ఈ కారణంచేత ఏది కర్తవ్యం అనే ధర్మ సందేహానికి తావులేదు. లోకంలో 
అందరు ఎలా ప్రవర్తించాలని కోరుతానో, ఏ కర్తవ్యాన్ని సార్వజనీన సార్వకాలిక 
నీతిసూ(త్ర స్తాయికి తీసుకుపోవాలని నీవు కోరుతావో అదే నీకు కర్తవ్యమవు 


తుంది. అంటే కర్తవ్యం అనేది ఒకానొక విశ్వజనీన సూత్రాన్నిబట్టి నిర్ణయ 
మవుతుం దన్నమాట. 


మహాభారతంలో ఒక పద్యం వున్నది- 
“రు లేయవి యొనరించిన 


నరవర! అప్రియము తన మనంబున కగు(6దా 
నొరులకు నది సేయకునికి 


పరాయణము పరము ధర్మపథముల కెల్లన్‌ 0) 


అంటే ఇతరులు ఏ పనిచేస్తే మనకు అప్రియంగా వుంటుందో, ఆ వని 
ఇతరులకు మనం చేయకపోవడం అన్ని ధర్మాలలోకి ఉత్తమ ధర్మం అవుతుంది. 


కాంట్‌ సూత్రీకరించిన “క్యాటిగారికల్‌ ఇంవరేటిన్‌ ” కూడా దాదాపు 
ఇలాంటిదే. 


నైతిక ప్రవర్తనను నిర్దేశించే విశ్వజనీన సూత్రాన్ని అనుసరించి మనం కర్త 
వ్యపాలన చేయడంలో మనకు స్వార్హచింతన అనేది వుండదు. ఎందుకంటే 
అది లోకంలోని సర్వ మానవులకు వర్తిస్తుంది. అందులో స్వార్హంలేదు కనుక, 
అది ఉత్తమ స్థాయికి చెందినది. స్వార్హంకోసం చేసేది అధమ కార్యం. అలా 


కాక నిస్వార్ధంగా కర్తవ్యం కనుకనే కర్తవ్యం ఆచరిస్తే అది లోక సంగ్రహార్థం 
చేసినట్టిది అవుతుంది. 


భగవద్గీతలో కృష్ణుడు “*కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన... ..” 
అని. అర్జునుడికి బోధించాడు. అంటే కర్మలు చేయడానికి 'మాత్రమే నీకు 


అధికారం వుంది కాని, కర్మఫలాలవై నీకు అధికారంలేదు అని. ఇక్కడ 
కర్మలు అంటే ఏవో పనులని కాదు; కర్తవ్యాలు అనే. 


_ఇమొన్యుయెల్‌ కాంట్‌ తాత్తిక విన్హనం 323 


ఇలాంటి భావాన్నే ఈశావాస్యోపనిషత్తు కూడా విశదం చేస్తోంది : 
“క్షర్వ్యన్నే వేహ కర్మాణి 

జిజీవి షేచ్చతగం సమాః 

ఏవం త్వయి నాన్యధేతోస్తి 

న కర్మ లివ్యతే నరేి 


కర్మలు చేస్తూ నరుడు నూరేళ్లు జీవించాలని కోరుకోవాలి. ఆ విధంగా 
చేస్తే నీకు కర్మ ఫలితం అంటుకోదు అని దీని అర్హం. ఇక్కడ కూడా కర్మ 
అంటే కర్తవ్యం అనే. 


అతీత సత్యం 


కాంట్‌ చెప్పింది దీనికి దగ్గిరగా వస్తుంది. మనకు - ఇంద్రియ గోచరమవు 
తున్న ఈ (ప్రపంచం వెనుకగల, దేశకాలాబాధితమైన సత్యం మనకు అవౌజ్మా 
నస గోచరం. అయితే మన నైతిక సంకల్ప స్వేచ్చను వినియోగించుకోవడం 
ద్వారా, మన నిరపేక్ష కర్తవ్య నిర్వహణద్వారా, ఆ సత్యాన్ని మనం వూర్తిగా 
కాకపోయినా చూచాయగానైనా తెలుసుకోగలము. ఎందుకంటే మన కర్తవ్యం 
విశ్వజనీనం) దేశ కాలాబాధితం; అనుభవాత్పూర్వం; అనుభవాతీతం. అందుచేత 
దేశకాలాబాధితమైన పరమ సత్యం మన నైతిక, నిరపేక్ష కర్తవ్యాచరణలో తన్ను 
తాను అభివ్యక్తం చేసుకుంటుంది. .అట్టి కర్తవ్య నిర్వహణ లోక సంగ్రహాన్ని 
కోరుతుంది. కనుక అది అవశ్యం ఆచరణీయం. అదే కాంట్‌ ప్రవచించిన 
“క్యాటిగారికల్‌ ఇంపరేటివ్‌”, 


సర్వమానవ సమానత్వం 
దీనికి ఒక పర్యవసానం సర్వమానవ సమానత్వం; ఈనాటి వరిభాషలో 
(వ్రజొస్వామ్యం. 


నీకొక నీతి అన్యులకొక నీతి లేదు అనేది ఇందులో ముఖ్యసూత్రం. 
వ్రవంచంలో నైతిక దృష్టీ నుంచి ఎవడూ ఎవడికంబు గొప్పవాడు కాడు. 
సార్వకాలిక, సార్వజనీన నీతి సూత్రం ముందు ఎవడైనా ఆఖరికి దేవుడైనా 
తలవంచి నిలబడ వలసిందే. 


మానవుడే గమ్యం 


నీతిగా (ప్రవర్తించడం అంకే ఏమిటి? ఇతరులపట్ల నీతిగా ప్రవర్తించడమే 
కదా? ప్రతి వ్యక్తి ఎవడి దృష్టీనుంచి వాడు తనకు తానే సాటి. మనం 


324 వభ దర్శ నం 


మనకు ఇచ్చుకునే విలువనే, ఇతరులుకూడా తమకు తాము ఇచ్చుకుంటారని 
గ్రహించాలి. ప్రతి వ్యక్తి గమ్యం తానే, తన వ్యక్తిత్వవు సంవూర్త సాక్షాత్మా 
రమే. ఏ వ్యక్తి మరొక వ్యక్తికి సాధన మాత్రుడు కాడు. తానుతప్పు మరి 
ఏ ప్రయోజనానికి నిమిత్రమాత్రుడు కాడు. ఎవడి వ్యక్తిత్వం, ఎవడి ప్రత్యేకత, 
ఎవడి విశిష్టత వాడిదే. అందుచేత మనం మనకు ఇచ్చుకునే విలువను మనం 
ఇతరులకు కూడా ఇవ్వాలి. ఇదే మన నైతిక ప్రవర్తనకు ఆధార సూత్రం 
కావాలి. అ సూత్రాన్ని కాంట్‌ ఇలా నిర్వచించాడు : 


U 


మానవజాతి పట్ల మనం ఎలా టప్రవర్తించాలంటే నీతోసహా, మనలో ప్రతి 
ఒక్కరితో సహా మొత్తం మానవ జాతిని (ప్రతి (ప్రత్యేక సందర్భంలోను దాని 
కొరకే దాన్నిగా తన్న ఏ ఇతర (ప్రయోజనానికి సాధన మాత్రంగా మనం 
వేరిగణించరాదు. (Treat humanity whether in thine own person or in that of 


any other, in every case as an end withal, never as a means only.) 


మానవజాతిపట్ట మనం ఎలా (ప్రవర్తించాలంశే- మనతోసహా ప్రతి ఒక్క 
మానవుడు తనకు తానే గమ్యం అని మనం భావించాలి. ప్రతివాడు తన వ్యక్తి 


త్వసాక్షాత్కారమే తన గమ్యంగా పెట్టుకుంటాడు. ఎనడూ మరొక లక్ష్యానికి 
సాధన నూత్రుడు కాడు. 


దీని పర్యవసానంగా సర్వమానవ సమానత్వం అనే విశ్వజనీన సత్యం ఆవి 


ష్కృతం అవుతుంది. మన ఉపనిషత్తులు కూడా “ఆత్మవత్సర్వ భూతాని” 
అని సూత్రించాయి. అంతేకాదు. ఇంకా ముందుకుఫోయి- 


“యస్తు సర్వాణి భూతాని ఆత్మన్యేవాను పశ్యతి 
సర్వభూతేషు చాత్మానం తతో న విజుగుప్పతే” అన్నారు. 


అంటే, ఎవడైతే తనలో సర్వప్రాణులన్సు సర్వ ప్రాణులలోను తనను 
చూచుకుంటాడో వాడికి దుఃఖం లేదు అని. 


పాశ్చాత్య తత శాస్త్రంలో కాంట్‌ ప్రవచించిన క్యాటిగారికల్‌ ఇంవరేటివ్‌ - 
నిరషేక్ష, సార్వత్రిక, నైతిక (ప్రవర్తన సూత్రం చాలా ముఖ్యమైనది. అది ఒక 
గొవ్న ఉదాత్త సౌందర్యంతో భాసిస్తుంది. 


ఒక ధర్మ సూతం 
అయితే, బెర్జ్రాండ్‌ రస్సెల్‌ చెప్పినట్టు ఒక ధర్మ సూక్ష్మం దిన్ని బాధి 


స్తుంది. ఉదాహరణకు, “అబద్ధం చెప్పరాదు” అనే నీతి సూత్రాన్ని తీసుకోండి. 
ప్రపంచంలో ప్రతి ఒక్కరు సత్యమే పలకాలని మనం కోరుకుంటాము కనుక, 


ఇమూన్యుయెల్‌ కాంట్‌ తాత్సాక నిస్టవం 325 _ 


మనం -కూడా నిత్యం సత్యం పలకవలసిందే. కాని ఒక్కొక్కసారి నిజం చెప్ప 
డంవల్ల నిరపరాధికి ప్రాణాపాయం కలగవచ్చు. అప్పుడేమి చేయాలి? 
శ 


వెనుకటికొక వేటగాడు దారిలో ఒక చెట్టుక్రిందవున్న మునిని అడిగాడట- 
అ దారిన ఏదైనా మృగం వెళ్లిందా అని. వెళ్లిందని నిజం చెదితే వేటగాడు 
పోయి దాన్ని చంపేస్తాడు. అది జీవహింస. వెళ్లలేదని చెబితే నిజంగా వెళ్లింది 
కనుక అది అబద్దం అవుతుంది. 


ఇదొక ధర్మనూక్ష్మం. ఇలాంటి ధర్మ సూక్ష్మాలు దాదావు ప్రతి నీతి 
సూత్రాన్ని బాధిస్తాయి. ఒక నీతి సూత్రంతో మరొక నీతి సూత్రం సంఘర్షి 
స్తుంది. అప్పుడు ఏం చేయాలి? 


ఒక పరిష్కారం 


ఇది చిక్కు (ప్రశ్నే. బహశ దీనికొక టే వరిష్కారం. ఆయా ప్రత్యేక సన్నివే 
శాలలో అందరు మానవులు ఎలా ప్రవర్తిస్తే నీతి అవుతుందని నీ అంతర్వాణి 
నిన్ను ఉద్బోధిస్తుందో ఆ విధంగా ్రవర్తించడమె నీ కర్తవ్యం అని భావించాలి. 
అందులో నీ స్వార్థం లేనంతవరకు దాని దోషం నీకు చుట్టుకోదు. 


కనుక క్యాటిగారికల్‌ ఇంపరేటివ్‌ ను- అంతే విశ్వజనీన, నిరషేక్ష, నీతి 
సూత్రాన్ని గుడ్డిగా కాకుండా-పిడుక్కీ, బియ్యానికీ ఒకటే మంత్రం అన్నట్టుగా 
కాకుండా-- సందర్భానుసారంగా ఆవిష్కురించడమే 'సరైన మార్గం. 


కాంట్‌ రామణీయక సిద్దాంతం 


కాంట్‌ [గ్రంథ సముచ్చయంలో మూడు. ముఖ్య [గ్రంథా లున్నాయి. వాటిని 
“ది త్రీ క్రిటిక్‌” (౫౦౧66 Critiques) అంటారు. మొదటిది “ది క్రిటిక్‌ 
అఫ్‌ ప్యూర్‌ రీజన్‌”. ఇది జ్ఞాన మీమాంసకు సంబంధించినది. రెండవది “ది 
క్రిటిక్‌ ఆఫ్‌ ప్రాక్టికల్‌ రీజన్‌”. ఇది నైతిక మీమాంసకు సంబంధించినది. 
ఈ రెండింటిని గురించి ఇంతవరకు తెలుసుకున్నాము. 


కాగా. మూడవది “ది క్రిటిక్‌ అఫ్‌ జడ్డిమెంట్‌ .” ఇది సౌందర్య మీమాం 
నకు సంబంధించినది. అంతే “శఈస్తటిక్స్‌” (చీజరుంగయ). శాస్త్రాన్ని గురించి 
వ్రాసినది. సౌందర్యం అంటే ఏమిటి? ఒక వస్తువు-అది బాహ్యసృష్టిలోనిదై నా, 
కళాసృష్టిలోనిదై నా సుందరమైనదనో, అసుంచరమైనదనో ఎలా తెలుసుకోగలు 
గుతున్నాము? సౌందర్యాన్ని ఎలా ఆస్వాదించగలుగుతున్నాము? మొదలైన 
ప్రశ్నలను విచికిత్స చేసే శాస్త్రం. ఇది సంస్కృతంలో అలంకార శాస్త్రాన్ని 
పోలినది. 


326 వభ (దర్శనం 


పూర్వకాలంలో గ్రీకు తత్వవేత్తలు ప్లేటో, అరిస్టాటిల్‌ వంటివారు రామణీ 
యకాన్ని గురించి, కావ్యలక్షణాలను గురించి చర్చించారు కాని యూరోపియన్‌ 
తత్వవేత్తలు దిన్ని గురించి ఎక్కువగా పట్టించుకోలేదు. వారి తత్వ చర్చ 
పొరభౌతిక, నైతిక చింతనలకే పరిమితమైంది. -కాగాా కాంట్‌ రామణీయకాన్ని 
గురించి విస్తృతంగా చర్చించాడు. ఒక (గ్రంథానికి [గ్రంథమే దానికి కేటాయిం 


చాడు. అందుకే అతడిని ఆధునిక రామణీయక శాస్త్రానికి (MOdEM aesthetics) 
పితామహుడుగా పరిగణిస్తారు. 


సత్యం, శివర్య- సుందరం 


మొదటి “కిటికిలో కాంట్‌ సత్వం (Th) గురించిన చర్చ, చేశాడు. 

క్ష లీ ల 

రెండవ *కిటిక్‌” లో “శివం” (1168006) గురించిన చర! , చేశాడు. మూడవ 
అ ర్‌ టి 

“కిటిక్‌ లో “సుందరం” (the 06200). గురించిన చర్చ చేశాడు. దానితో 

సత్యం, శివం, సుందరం అనబడే త్రికాన్ని గురించిన మీమాంస పూర్తి అయిం 


దన్నమాట. కాంట్‌ కాలంనుంచే తత్వశాస్త్రంలో రామణీయక చర్చ ఒక 
ముఖ్య భాగమైంది. 


సత్యం, శివం సుందరం... ఈ మూడు తత్వాలు దేనికవి విభిన్న మైనవి. 
ఆంగ్లకవి కీట్సు తన “*ఓడ్‌ ఆన్‌ ఎ గ్రీషియన్‌ అర్న” అనే గీతంలో సత్యం, 
సౌందర్యం రెండూ ఒకటే నన్నాడు. 


“Beauty is truth, truth 064007 that is all ye know on earth, and all ye 
need to know.” | 


అయినా అది సర్వాంగీకారమైన ప్రతిపాదన కాదు. ఎందుకంకే సత్యమైన 
విషయం నీతిమంతమైనది, శుభంకరమైనది కాకపోవచ్చు. అలాగే నైతికమైనది 
సత్యం కాకపోవచ్చు. అలాగే సత్య విషయం సుందరమైనది, నీతిమంతమై 


నది కాకపోవచ్చు. సుందరమైన (ప్రతిది నైతికం, సత్యనిష్ప్టం కాకపోవచ్చు. ఈ 
మూడూ మూడు విభిన్న సూత్రాలు. 


- అంతేకాదు సత్యమైనది ఏ ఒక్కడికో కాక్క ప్రతి ఒక్కడికీ సత్యమే. 
దానికి సార్వత్రికత, సార్వజనీనత ఉన్నాయి. అలాగే నైతికమైనది కూడా 
సమస్త మానవాళికి ఒకళు, ఒకడికి ఒకటి నీతి అయి మరొకడికి కాకుండా 
పోదు. దానికి కూడా సార్వత్రికత్క సార్వజనీనత వున్నాయి. 


వ గక్కికానుభూతి 


కాని సుందరమైనది అలాకాదు. ఒకడికి సుందరమైనది మరొకడికి అసుం 


ఇమాన్యుయెల్‌ కాంట్‌ తాత్సిక విస్టవం 327 


దరం కావచ్చు. మజ్నూ ప్రేమించిన లైలా అందగత్తె కాదు. కాని అతడు 
అమెలో అతిలోక సౌందర్యాన్ని చూశాడు. అదేమని అడిగితే ఆమెను తన 
కళ్ళతో చూడమన్నాడు. అందుచేత రామణీయకం అనేది వ్యక్తిగత విషయం. 


ఒక వస్తువు .నాకు ఆనందం కరలిగస్తున్నదంటేు అది అందమైన దన్నమాట. 
జుగున్స కలిగిస్తే అది అనాకారమైన దన్నమాట. అందమైన వస్తువు కలి 
గించే సంవేదన (f౭౭1iNng ప్రతి ఇతర సంవేదనకంచు భిన్నమైనది. దానికి 
అదే లక్ష్యం. అదే గమ్యం. అది ఏ ఇతర సంవేదనకు కారణం కాబోదు. 
అంటే అందానికి ఆనందమే పరమావధి. “అందమె ఆనందంి”-- తెలుగు కవి 
తిలక్‌ చెప్పినట్టు కవిత్వం “అగ్ని జర్లినా; అమృతం ,కురిసినా అందం ఆనందం 
దాని వరమావధి.” అందంగా వున్నది అనైతికం కావచ్చు. అసత్యం కావచ్చు. 
అయినా అది అందమైనదే. 


కొలమానాలు వేరు 


అందమైన వస్తువుకు లేదా కళాఖండానికి నీతి సూత్రాలను వర్తింవజేయ 
రాదు. ఇతర ప్రయోజనాలను దానికి ఆపాదించరాదు. అలాగే అందమైన 
వస్తువుకు కళాఖండానికి వైజ్ఞానిక సూత్రాలను వర్తింపజేయరాదు. ఒక కళాత్మక 
వస్తువు అందంగా వున్నదో లేదో చెవ్పడానికి ఈ నైతిక భౌతిక శాస్త్రాల 
కొలమానాలు ఏమీ వనికి రావు. కళా రామణీయకం అనుభవై కవేద్యం. దాన్ని 
కళానియమాల దృష్టీతోనే చూడాలి. 


అంటే మనం రామణీయకాన్ని, కళాత్మకవస్తువును దానికి అదే గమ్యంగా 
లక్ష్యంగా- నిర్మలంగా నిర్లిప్తంగా పరిగణించాలి తప్ప అది సాంఘికంగానో, 
రాజకీయంగానో, ఆర్థికంగానో' ప్రయోజనకరమైనది కనుక అందమైనదిగా వరిగ 
ణించరాదన్నమాట. అది మనలో నిరషేక్షమైన రసానందం కలిగిస్తుంది కనుక, 
రమణీయార్జాన్ని ప్రతిపాదిస్తుంది కనుక, సుందరమైనది అవుతున్నదే తవ్ప 
మరొకందుకు కాదు. దాన్ని దాని కోసమే మనం (పేమిస్తాము, ఆస్వాదిస్తాము. 


మరొక విరోధాభాస 


అయితే, ఇక్కడ కూడా కాంట్‌ ఒక విరోధాభాసను (ముం) ప్రతి 
పాదించాడు. రామణీయకం వ్యక్తికం అయినా దానికి మనం సార్వత్రికత 
(Universality) ఆపొదించడానికి ప్రయత్నిస్తాము. దాన్ని అన్ని కాలాలకు, అన్ని 
దేశాలకు "వర్తింపజేయాలని చూస్తాము. అది అందరికీ అందంగా వుండాలని, 
ఆనందదాయకం కావాలని ఆశిస్తాము. దానివల్ల మనకు కలిగే ఆనందంలో 
అందరు పాలు పంచుకోవాలని కోరుతాము. 


328 ఎశ్ల (దర్శ శనం 


అయితే ఈ సార్వత్రికత గురుత్వాకర్షణశక్తి సూత్రంలాంటి భౌతిక సార్వ 
త్రకత కాదు. “అబద్దం ఆడరాదు” లాంటి నైతిక సార్వత్రికత కాదు. అది 
ఒకే సమయంలో వెయకికం, పార(జనీనం కూడా. ఇది ఎలా సంభవం? 
రా ఆది టీ 


సౌందర్యాస్వాదనవల్ల ఒకానొక పంతృప్తి మనకు కలుగుతున్నది. అయితే 
య 9 శి 9 
అది కేవలం ఇంద్రియపరమైన సంతృప్తి కాదు. వైజ్ఞానికమైన సంతృప్తి కాదు. 
ఒకానొక నిర్లివ నిర్మల సంతృప్తి కలుగుతున్నది. 
రాచి 


ఉదాహరణకీ-ఆకలిగా వున్నప్పుడు ఇష్టమృష్టాన్నం భుజిస్తే సుఖం కలుగు 
తుంది. అలాగే కామోపశమనంవల్ల సుఖం కలుగుతుంది. ఏదో సాంఘిక 
ప్రయోజనాన్ని ఆశించి కర్త న్యాన్ని, విధ్యుక్త ధర్మాన్ని ఆచరించడంవల్ల సుఖం 
కలుగుతుంది. 


కాని సౌందర్యాస్వాదనవల్ల అటువంటి ఏ బాహ్య ప్రయోజనం నెరవేరడం 
లేదు. సుందరమైన ప్రకృతి దృశ్యాన్ని చూసినప్పుడు, మనలోని ఒకానొక తృష్ణ 
తీరాలని ఫలానా లోటు భర్తీ కావాలని మనం కోరుకోవడం లేదు. సౌంద 
ర్యాస్వాదన వల్ల ఒకానొక "మానసిక సంతృప్తి కలుగుతుం దన్నమాట నిజమే. 
కాని అది మనలోని ఏదో లోపాన్ని పూారించినందువల్ల, ఏదో కోరిక నెరవే 
రడం వల్ల కలిగే సంతృప్తి కాదు, అది నిరషేక్షిత, నిరాసక్త సంతృప్తి. దానికి 
అదే లక్ష్యం. దానిలో స్వార్థానికి తావు లేదు. అది ఏ ఇతర బాహ్య ప్రయోజ 
నంతోను లిప్రం, మలినం కాని మానసిక ప్రతి. అందుచేత అది మన ఒక్కరిదే 
కాదు. అందరికీ చెందుతుంది, చెందాలి. కనుక మన వై యక్తి కానందానికి 
సార్వత్రికత్క విశ్వజనీనత కూడా సిద్ధిస్తాయి. కార్య-కారణ సంబంధంవలె అది 
అనుభవాత్పూర్వమే ప్రాప్తించే సిత. అందుచేత దానికి నిశ్చితత్వం (certainy), 
ఆవశ్యకత (neces) కూడా వున్నాయి. 


సుందరమైన వస్తువులు విధిగా ఆనందం కలిగిస్తాయి. ఆ ఆనందం వస్తు 
వులో లేదు. మన ఆస్వాదన శక్తిలో వుంది. అట్టి శక్తివల్లనే ఒక వస్తువు 
అందంగా వున్నట్టు కనిపిస్తుంది. అట్టి శక్తి అందరికీ వుంటుంది కనుకు ఆ 
వస్తువు అందరికీ అందంగానే కనిపిస్తుందని, కనిపించాలని ఆకిస్తాము. ఒక 
వస్తువు మనకు అందంగా వుండి ఇతరులకు అందంగా లేకపోతే అది ఆ 


వస్తువు లోపం కాదు. ఆసా దించే శక్తిలో తేడాల వల్లనే అభిరుచి లోవంవల్లనే 
అలో జరుగుతుంది. 


రెండు విధాల సౌందర్యం 


సౌందర్యం రెండు రకాలుగా వుంటుంది. ఒకటి సాషేక్ష సౌందర్యం 


ఇమాన్యుయెల్‌ కొంట్‌ తాత్సిక విప్టవం. $29 


(dependent beauty) అంటే అది మరొక బాహ్యా (ప్రయోజనంమీద ఆధారపడి 
వుంటుంది. ఆ ప్రయోజనాన్ని నెరవేర్చిన మేరకే ఆది సుందరం. 


అలా కాక నిరపేక్ష కేవల సౌందర్యం (16606బఏ) వుంటుంది. అదే అస్సలు 
సౌందర్యం. ఉదాహరణకు వువ్వులున్నాయి. అవి అందంగా వుంటాయి. కొని 
వాటి అందం ఏ మానవ, వైజ్ఞానిక, నైతిక ప్రయోజనాన్ని నెరవేర్చుతున్నడి? 
సుమరామణీయకానికి ఏ ఇతర ప్రయోజనం లేదు. ఆ రామణీయకాస్వాదన 
' కూడా నిరషేక్షమే. దానికదే ప్రయోజనం. 


ఇది కళాఖండాలకు కూడా వర్తిస్తుంది. కళ నిజమైన కళ కావాలంటే అది 
బాహ్య ప్రయోజన రహితం కావాలి. అంటే కళను కళ కోసమే ఆస్వాదిం 
చాలి ఆనందించాలి. దీన్ని కాంట్‌ ప్రయోజనరహితమైన ప్రయోజనాత్మకత- 
(purposeless purposiveness)—-అన్నాడు, 


కళాఖండానికి ఏ ఇతర ప్రయోజనాలు వుండవని, వుండరాదని కాదు. 
మానవుడు చేసే ప్రతి పనికి ఏదో (ప్రయోజనం వుంటుంది. ప్రయోజనం 
లేనిదే ఎవడూ ఏ వనీ చేయడు. కాని కళాఖండపు కళాత్మకత (గట) 
దాని నైతిక భౌతిక, సాంఘిక, తదితర (ప్రయోజనాలలో లేదు. - దానియొక్క 
కేవల రామణీయకంలోనే వుంది. అది అనుభవైక వేద్యం. దాని కొలమానాలు 
వేరు దాని సూత్రాలు వేరు. 


“కవిత్వాన్ని తూచే రాళ్లు తన దగ్గర 'లేవన్నాడు చలం. తూచవద్దు, 
అనుభవించి వలవరించమన్నాడు శ్రీ క్రీ.” 


ఓక యావత్తూ ఉపయోగ రహితం”- Al జగ. useless- అన్నాడు 


ఆస్కార్‌. వె ల్‌ 


పువ్వులు అనేక విధాలుగా ప్రయోజనకరం, ఉపయోగకరం. కాని వాటి 
అందం ఆ ప్రయోజనంలో లేదు ఉపయోగంలో లేదు. వాటి ప్రయోజన 
రాహిత్యంలో వుంది. అంటే అని మనల్ని వేరేకొలత (యులుంు లో 
స్పృశిస్తాయి. అలాగే కళాఖండంలోని “అందం” దాని సాంఘిక, తదితర 
ప్రయోజనాలలో లేదు. బాహ్య ప్రయోజన రహితమైన ఆనందానుభూతిని, రసా 
నుభూతిని కలిగించడంలో వుంది. అందుచేతనే, రసానుభూతిలోని సానుభూతి 
వ్యక్తికం, విశ్వజనీనం కూడా. ఆనందానికి ప్రయోజనం ఆనందమే. అటువంటి 
ఆనందం కలిగించడంలోనే నిజమైన కళారామణీయకం అభివ్యక్తం అవుతుంది. 


ఈ రామణీయక సిద్దాంతాన్ని, తర్కాన్ని ఆమోదించేవారికంటు, అంగీకరిం 


330 . విశ్శాదర్భనం 


చని వారే ఎక్కువగా వుంటారని వేరే చెప్పనక్కరలేదు. ముఖ్యంగా "అధునిక 
కాలంలో కళకు, సాహిత్యానికి సామాజిక స్పృహ, సాంఘిక (శ్రేయస్సు వరమ 
లక్ష్యాలన్న వాదం బలంగా ప్రచరితం అవుతుండగా, కళాసౌందర్యానికి ఆనందమే 
వరమావధి అనే సిద్దాంతాన్ని వలువురు తిరస్కరిస్తే వింతలేదు. 


కాన్సి కాంట్‌ ఏ దృష్టితో, ఏ అతీత దృక్పథంతో ఈ సిద్దాంతాన్ని |ప్రతిపా 
దించాడో లోతుగా ఆలోచించడం అవసరం. కళాఖండానికి (rk ంf rt) లేదా 
సాహిత్యానికి సాంఘిక వ్రయోజనం వుండదని, వుండరాదని దీని తాత్సర్యం 
కాదు. అనైతికం (iMMOral) అసత్యం (untruthful) అయినప్పటికి కళాఖండా 
లను ఆదరించాలని, ఆస్వాదించాలని కూడా దీని అర్ధం కాదు. కళలోని 
సౌందర్యం దాని నైతికత (Ethical) లో కాక్క దాని సత్య ప్రామాణికత 
(truthfulneకలోకాక్క తనకు తానే ప్రయోజనమైన అనందం కలిగించే లక్ష 


ణంలో వున్నదని, అది అన్నిటికి అతీతం - ((030626ల2)గా వుంటుందని 
దీని అర్థం. 


ఈ సౌందర్య లక్షణాన్ని అర్ధం చేసుకొనడానికి ఒక ఉదాహరణ చూడండి. 
- ఒక కుర్చీ వుంది. మనుషులు కూర్చోవడానికి ఉపయోగవడడం దాని సామాజిక 
ప్రయోజనం. అలా ఉపయోగవడకపోతే అది కుర్చీయే కాదు. కాని ఒక కళా 
కారుడు కుర్చీని తయారుచేస్తే కేవలం దాని సాంఘికోపయోగాన్ని మాత్రమే 
దృష్టిలో వెట్టుకోడు. దానికి ఏవో నగిషీలు చేస్తాడు. లతలు, వువ్వులు మొద 
లైనవి చెక్కి దాన్ని అందంగా తయారుచేస్తాడు. అదనంగా వచ్చీ చేరిన ఈ 
అందంవల్ల, కళాత్మకతవల్ల ఆ కుర్చీ సాంఘిక (ప్రయోజనం ఎక్కువైందా? ఉప 


యోగం దృష్ట్యా చూస్తే అది మామూలు కుర్చీ (functional chai) కంటు ఏ 
విధంగా గొప్పది? 


అంతే కళకు, కళాత్మకతకు, కళాసౌందర్యానికి సాంఘీక వ్రయోజనాన్ని 
మించిన అతీత _ ప్రయోజనం వుందన్నమాట అదే కాంట్‌ చెప్పిన (0800551655 
purposiveness) (ప్రయోజనరహిత ప్రయోజనాత్మకత). అది వున్నపవుడే అది 
కళాఖండమవుతుంది. అది ఏ మేరకు వుంటే ఆమేరకు అది కళాఖండ మవు 
తుంది. కళాసౌందర్యానికి కళాసౌందర్యమే లక్ష్యం, (ప్రయోజనం అనడంలో 
అర్హం ఇది. ఇదే దృష్టితో త్యాగయ్య కృతులనుంచి, కాళిదాస నాటకాలనుంచి, 
టాల్‌ స్టాయ్‌ నవలలనుంచి, వాల్మీకి రామాయణం నుంచి, షేక్‌స్పియర్‌ రచ 


నలనుంచి ప్రతి కళాఖండం వరకు వేటినైనా అవగాహన చేసుకోవాలి. ఇది 
అన్ని లరితకళలకు వర్తిస్తుంది. 





28 
జటిలతా నికి పరాకాష్ట హెగెల్‌ 


66 ' 
"నేన్ను ఎవరూ అర్దం చేసుకోలేక పోయారు-ఒక్క డాక్టర్‌ రోజెన్‌ క్రాంట్స్‌ 
తప్ప. అతడు కూడా తప్పుగా అర్థం చేసుకున్నాడు,” 


మరణ శయ్యమీద వుండగా హెగెల్‌ స్వయంగా అలా అన్నాడని (ప్రతీతి. 


అసలు తత్వశా,స్త్ర'మే జటిలమైంది. కాగా, హెగెల్‌ తన తత్వ చింత 
నను జటిలత్వ వరాకావ్టక్సు తీసుకువెళ్ళాడు. ఇంతకు ముందు ఇమాన్యుయెల్‌ 
కాంట్‌ను గురించిన అధ్యాయంలో కాంట్‌ చింతన అతి క్రిష్టమైందని పేర్కొ 
నడం జరిగింది. అంతకంటె క్రీష్ట్రమైంది "హెగెల్‌ సిద్దాంత వ్యవస్థ. 


భావక్తిష్టత కొంత, భాషా సంక్షిస్టత మరి కొంత. దానికి తోడు తన 
భావాల వ్యక్తీకరణకు అతడు స్వయంగా సృష్టించుకున్న నూతన పరిభాషా 
జటీలత కొంత. 


అయితేనేం, వందొమ్మిదవ శతాబ్దపు పాశ్చాత్యతత్వ (ప్రవంచం పై "పాగెల్‌ 
వ్రభావం ఇంతిం తన, రానంతటిది. అతడు స్లేటో తర్వాత "ప్లేటో అంతటి 


332 విశ (దర్శ సనం 


వాడని కొంద రన్నారు, అతడు చెప్పిందేమిటో అర్ధం కాకపోవడం వల్లనే అతనికి 
అంత పేరు వచ్చిందని కొందరు హేళన చేశారు. అతనిదంతా బుకాయింపవు 
ఆని మరొక ప్రముఖ తత్వవేత్త షోపెన్‌ హౌూవర్‌ అన్నాడు. 


మార్క్స్‌ పై ప్రభావం 


మొత్తంపై మంచికో, చెడుకో హెగెల్‌ సిద్దాంతాల ప్రభావం, యూరప్‌, 
అమెరికాలలో చాలా మందిపై పడింది. ఇందుకు ఒక ప్రఖ్యాతమైన ఉదాహరణ 
మార్క్‌. తన భావ వాదాన్ని ఆవిష్కరంచడానికి హౌగెల్‌ ఉపయోగించిన డయ 
లెక్టికల్‌ వద్దతిని (గతి తార్కికవాదం) మార్క్స్‌ దాదావు యథాతథంగా తీసుకుని 
దాన్ని తన భౌతికవాదానికి అన్వ్నయించాడు. అదే డయలెక్టి కల్‌ మెటీరియలిజం 
(గతి తార్కిక భౌతికవాదం)గా ప్రసిద్ధికెక్కింది. మార్క్స్‌ యౌవనంలో “యంగ్‌ 
హెగెరియన్స్‌” అనే బృందానికి చెందినవాడు. 


మరొకవెపు హెగెల్‌ సిద్దాంతాలు ఈ శతాబ్దంలో నాజీజం, ఫాసిజంవంటి 
దారుణ రాజకీయ సద్దాంతాలకు దారితీశాయని కొందరు ఆరోపించారు. కాని, 
శాసనంవట్లు విధేయతే స్వాతంత్ర్యం అన్న హెగెల్‌ వాదానికి ఇది మరీ దూరా 
న్వయం, దురన్వయం అని ప్రముఖ వ్యాఖ్యాత లందరు ఖండించారు. 


పది (గ్రంథాల జవాబు 


ఒకసారి ఒక (ఫెంచిమిత్రుడు “ఒక్క ముక్కలో మీ సిద్దాంతం ఏమిటో 
చెప్పండి” అని హెగెల్‌ను కోరాడట. దానికి సమాధానంగా హెగెల్‌ వది 
లావుపాటి పుస్తకాలు వ్రాశాడని విల్‌ డ్యురాంట్‌ పేర్కొన్నాడు, 


తర్కశాస్త్రం, భౌతిక శాస్త్రం, పారభౌతికశానస్త్రం, మానవ పరిణామ 
శాస్త్రం, మనస్తత్వ శాస్త్రం, న్యాయశాస్త్రం, నీతిశాస్త్రం, రాజనీతి శాస్త్రం, 
ఆర్థిక శాస్త్రం, అలంకార శాస్త్రం, మతం, చరిత్ర- ఇలా మొత్తం మానవ 
విజ్ఞానాన్ని హెగెల్‌ తన పరిధిలోకి తీసుకుని విశ్లేషించాడు. వూర్వ తాత్విక 
వాదాలను ఖండించాడు. వోటిని సమన్యయిస్తూ, నూతనభాష్యాలు చెబుతూ 
ఒక (బ్రహ్మాండమైన సిద్దాంత వ్యవస్థను నిర్మించాడు. 

ఠా “లా 


విజ్ఞాన శాస్త్రాలలో కోపర్నికస్‌ తీసుకు వచ్చిన విన్షవం లాంటిది తాను తత్వ 
శాస్త్రంలో తీసుకువచ్చానని కాంట్‌ చెప్పుకున్నాడు. హెగెల్‌ ఇంకా ముందుకు 
పోయాడు. తనకు పూర్వులైన తత్వవేత్త లందరిలోని వైరుధ్యాలను సమన్వ 
యించి ఒక నూతన సిద్దాంతాన్ని తాను వ్రతిపాదించడ మేకాక, . తత్వశా, స్తానికి 
తన సిద్దాంతం పరాకాష్ట అని తన తర్వాత ఎవరైనాసరే, చెప్పదగిందేమీ 
లేదని అన్నాడు. 


జటిలత్యానికీ నరాకొన్ట పాగల్‌ 333 
నిరంతర జిజొన 
Cu 


హెగెల్‌ పూర్తి పేరు గెవోర్స్‌ విల్‌హెల్మ్‌ ఫ్రీడ్రిక్‌ హెగెల్‌. జర్మనీలోని 
స్టుట్‌ గార్ట్స్‌లో 1770 అగస్టు 27 వ తేదీన జన్మించాడు. తండ్రి వుర్రైంబర్స్‌ 
వ్రభుత్వంలో ఉద్యోగి. అప్పటిలో (వ్రభుత్వోద్యోగు లందరివలెనే తండ్రి కూడా 
గుమాస్తా మనస్తత్వాన్ని నరనరానా జీర్షించుకున్నాడు. అంటు వై అధికారి 
ఏం చెబితే దాన్ని వేదవాక్కులా శిరసొవహించడం, అధికార యంత్రాంగంలో 
ఒక చిన్న మరమేకువలె పడివుండడం, ప్రభుత్వంపట్లు వినయవిధేయతలతో వన 
ర్పించడం. తండ్రి ప్రభావం తనయుని సిద్దాంతంలో లీలగా గోచరిస్తుందని 
కొందరు హేళనగా అంటారు. 


హెగెల్‌ ట్యూబిన్‌ గెన్‌ యూనివర్సిటీలో చదువుకున్నాడు. ప్లేటో, అరిస్టా 
టిల్‌ గ్రంథాలు, సొఫోక్షీ జ్‌ నాటకొలు చదివాడు. రూస్తో కాంట్‌ సిద్దాంతాలతో 
వ్రభావితుడయ్యాడు. . నిరంతర వఠనంతో వుస్తకాల వురుగుగా పేరు .తెచ్చుకు 
న్నాడు. తనకు ఆసక్తి కలిగించిన ప్రతి విషయం మీద దస్తాల కొద్ది నోట్సు 
వ్రాసుకునేవాడు. తరవాత కాలంలో మహా తత్వవేత్తగా వేరు తెచ్చుకున్న హెగెల్‌ 
1793 లో ట్యూబిన్‌ గన్‌ యూనివర్సిటీలో వట్టభద్రుడై తత్వశాస్త్రంలో చాలా 
వెనుకబడిన విద్యార్థి అనే సర్టిఫికెట్‌ పుచ్చుకుని మరీ బయటికి వచ్చాడు. 


విపవదశ 
ద 


అవ్పటికి (ఫ్రాన్సులో విజృంభిస్తున్న విప్లవాన్ని యూరప్‌లోని మేధావులు, 
రచయిత లందరివలెనే హెగెల్‌ కూడా రెండు చేతులా ఆహ్వానించాడు. మానవ 
చరిత్రలో ఒక కొత్త శకానికి నాందిగా, స్వేచ్చ, సమానత్వం, సౌభాత్రం అనే 
ఆదర్శాలను నిజంచేసే పరిణామంగా ((ఫెంచి విప్లవాన్ని అతడు సంభావిం 
చాడు. ఆ ' ఉత్సాహంతో ట్యూబిన్‌ గిన్‌ బజారులో ఒక “స్వేచ్చా వృక్షం” 
నాటాడు కూడా. 


పట్టుభద్రుడై న తర్వాత బ్రతుకు తెరువుకోసం కొన్నేళ్లు బెర్నీలోను, ఫ్రాంక్‌ 
ఫర్ట్‌లోను స్విస్‌, జర్మన్‌ కుటుంబాలకు ట్యూటర్‌గా పనిచేశాడు. తండ్రి 
1799..లో చనిపోతూ ఇతనికి 1500 డాలర్లు ఆదాయం వచ్చే అస్తి 
ఇచ్చాడు. సుఖ జీవనానికి అది సరిపోతుంది. అది పుచ్చుకుని ఎక్కడ స్థిర 
వడడమా అని ఆలోచిస్తుండగా యేనా యూనివర్సిటీలో అప్పటికే పనిచేస్తున్న 
సహాధ్యాయి, (ప్రఖ్యాత తత్వచేత్త 'షెల్లింగ్‌ ఆహ్వానించాడు, యేనా అప్పటిలో 
ఎందరో మేధావులకు కేంద్రంగా వుండేది. ప్రసిద్ద జర్మన్‌ నాటకకర్త షిల్లర్‌, 
ఇంకొక ప్రముఖ తత్వవేత్త ఫిక్లై కూడా ఆ రోజులలో అక్కడ వుండేవారు. 


334 విశ్చదర్శనం 


(కాంట్‌ తాత్విక వారసులుగా ఫిక్సె, 'షెల్టింగ్‌, హెగెల్‌- ఈ ముగ్గురిని 
పేర్కొంటారు. అందరిలోకి ప్రసిద్దుడు హెగెల్‌). 


మొహం మొత్తిన విప్లవం 


హెగెల్‌ 1801 లో యేనా వెళ్ళాడు. రెండేళ్ల తర్వాత యూనివర్సిటీలో 
ప్రొఫెసరుగా చేరాడు. అప్పటికి (ఫెంచి వివ్ల్షవంవట్లు యూరప్‌లో అందం! 
ముఖం మొత్తింది. మానవ స్వేచ్చ, సమానత్వం, సౌభ్రాత్రాలకు వునాది 
వేస్తుందని ఆశ పెట్టుకున్న వివ్లవం రక్తవు "పేరులు పారించింది. రాచరిక 
నిరంకుశత్వం పోయి మరొక నిరంకుశత్వం వచ్చింది. నెపోలియన్‌ యూరవ్‌ను 
పొదాక్రాంతం చేసుకొనఢానికి దండయాత్రలు ప్రారంభించాడు. ప్రష్యాను కట 
ఛించడానికి నెపోలియన్‌ దండెత్తి వచ్చాడు. 1806 లో యేనావద్ద జరిగిన 
యుద్దంలో వ్రష్యా ఓడిపోయి నెపోలియన్‌ కు దాసోహం అన్నది. ((ఫైంచి 'సైని 
కులు హెగెల్‌ ఇంటిలో చొరబడ్డారు. హెగెల్‌ తన _ గ్రంథాలు రచనట 
చేతపట్టుకుని పలాయితుడయ్యాడు. 


కొన్నాళ్లు బికారిలా తిరిగాడు. కొన్నాళ్లు బాంబెర్స్‌లో ఒక పత్రికకు సంపాద 
కుడుగా వనిచేశాడు. ఆ తర్వాత 1812 లో న్యూరెంబర్స్‌లో ఒక పాఠశాలకు 
డైరెక్టరుగా వనిచేశాడు. _అక్కడే వివాహితు డయ్యాడు. ఆ రోజులలోనే సుష 
సిద్దమైన “లాజిక్‌” అనే ఉద్దుంథం రచించాడు, దాని క్లిష్టత చూసి మొత్తం 
జర్మనీ మంత్ర ముగ్రమైపోయిందట. దానితో అతడిని పైడెల్‌ బర్గ్‌ యూని 
వర్సిటీవారు ఆహ్వానిఠచి తత్వశా,స్త్రాచార్య వదవి ఇచ్చారని విల్‌ డ్యురాంట్‌ 
వ్రాశాడు. హైడెల్‌ బర్త్‌ లో వుండగానే హెగెల్‌ బ్రహ్మాండ మైన మరొక (గ్రంథం 
“ఎన్‌ సై క్లోపీడియా అఫ్‌ ఫిలసాఫికల్‌ సైన్సెస్‌” రచించాడు. అది చూసి 
బెర్లిన్‌ "యూనివర్సిటీ వారు ఆచార్య వదవి ఇచ్చారు. 


పరధ్యానపు ప్రొఫెసర్‌ 


హెగెల్‌ బెర్లిన్‌లో 1818 నుంచి అవసానం వరకు వదమూడేళ్లు గడీ 
పాడు. అతని జీవితంలో చెప్పుకోదగిన గొప్ప విశేషాలేమీ లేవు. వోల్టేర్‌ ది 
ఎంత సాహసోపేత జీవితమో హెగెల్‌ది అంత సాదా సీదా జీవితం. అతడు 
బాహిరంగా కంటు అంతరంగంలోనే ఎక్కువ జీవించాడు. అతని (ప్రపంచమంతా 
మానసిక వ్రవంచమే. 


ఎప్పుడూ రచనల్నో;ఖ్లోధనలో మునిగి తేలేవాడు. గుంటలు పడిన కళ్ళతో, 
చప్పిదవడలతో, వంగిపోయి, అర్భకంగా, అలసిపోయినట్టు కనిపిస్తూ శేషజీవితం 


జటీలతౌ 0 (నికీ వరాకాన్ట 'వాగల్‌ 335 


గడిపాడు. ఎప్పుడూ ఆలోచనలలో మునిగి తేలుతూ పరధ్యానవు ప్రాఫెసర్‌ గా 
పేరువడ్డాడు. తన సిద్దాంత వ్యవనస్ర్ర [ప్రపంచ తత్వ శాస్త్ర, పరాకాష్ట అయి 

తాను నివసిస్తున్న ప్రష్యారాజ్య వ్యవస్థ మానవ . రాజకీయ చరిత్రలో ఆదర్శ 
ప్రాయమైన అంతిమ పరిణామ దశగా (వేస్తుతించాడు. తనను అంత ఘనంగా 
కీరించినందుకు ప్రష్యా (ప్రభుత్వం కూడా హెగెల్‌ను అంతే ఘనంగా సత్స_ 


రిస్తూ _ వచ్చింది. “సర్కారీ తత్వవేత్త ” (ఆఫీషల్‌ ఫిలాసఫర్‌ గా ఆతనికి 
నిక్‌ నేమ్‌ కూడా వచ్చింది. 


బెర్లిన్‌ నగరాన్ని 1831 లో కలరావ్యాధి ముట్ట్రడిరచింది. హెగెల్‌కు ఆ 


వ్యాధి సోకింది. ఒక్కరోజే మంచంమీద వున్నాడు. ఆ మర్నాడు (నవంబరు 
14వ తేదీన) ప్రశాంతంగా నిద్రలోనే అంతమ శ్వాన విడిచాడు. 


హెగెల్‌ పారభౌాతక తత్వ చింతన 


.వాగెల్‌ తాత్విక చింతన అతి జటిలమైనదని అనుకున్నాము. అది అసంఖ్యా 
కమైన కొమ్మలు, రెమ్మలతో, ఆకులు, వువ్వులుు కాయలతో కూడిన మహావృక్షం 
లాంటిది. ఎంత చెప్పినా ఇంకా చెప్పవలసింది వుంటుంది. ఎంత అర్హం 
చేసుకున్నా అర్ధం , చేసుకోవలసింది ఇంకా వుంటుంది. 


“హెగెల్‌ తన తత్వచింతనలో ఉపయోగించిన భాషను పరిభాషను వది 
లిపెట్టి దాని సారాంశాన్ని మాత్రమే వివరిస్తే దానిలోని సూక్ష్మమైన అనేక 
వివరాలు .పోతాయి. పోనీ అతని భాషను వరిభాషను యథాతథంగా ఉప 
యోగించి వివరించాలంశే అదేమో అర్హంకాకుండా పోతుంది”- అని పొఫెనర్‌ 
రీవెన్‌బెర్స్‌ అనే ఆయన అన్నాడు. హెగెల్‌ చింతన పాశ్చాత్య పారభౌతిక 
శాస్త్రానికే కాక జటిలత్వానికి కూడా పరాకాష్ట. 


పోతే ఇక తెలుగులో హౌగెల్‌ చింతనను విశదికరించడం ఇంకా కస్టం. 
పాఠకులకు ఈ హెచ్చరిక - చేయడం జరిగింది కనుక తెలుగులో సాధ్యమైనంత 
సంగ్రహంగా, సరళంగా కొన్ని విశేషాలను మాత్రమే చెప్పడానికి ఈ ప్రయత్నం. 


తత్వ (ప్రయోజనం 
తత్వశా స్త్రవు ప్రయోజనం ఏమిటి! దాని కర్తవ్యం ఏమిటి? 


వ్రపంచపు వాస్తవ తత్వం గురించి తత్వశాస్త్రం చెప్పాలి. దాని సంవూర్ష 
సత్యాన్ని వివరించాలి. అదే దాని. ప్రయోజనం, కర్తవ్యం. 


వ్రవంచానికి ఆధారభూతమైన అసలు సత్వం నవ మేధకు అందని 


336. విశ్శదర్శ్య 


విషయమని కాంట్‌ అన్నాడు. అది అజ్జేయమని, తనలో తాను వుండే-న్ని 
యమని (Thing-in-itsel) అన్నాడు. అందుచేత భౌతిక పప్రపంచానిక్థి అశీశ, 
దానికి కారణంఅయిన సత్యాన్ని కనుగొనడానికి జరిగే ప్రయత్నం వృథా జ 
పారభౌతిక శ్యాస్త్రం (మెటఫిజిక్స్‌) అసంభవమని అన్నాడు. 


హెగెల్‌ ఈ వాదంతో ఏకీభవించలేదు. పారభౌతిక తత్వం జ్లేయమేన్స 
ప్రారభౌతిక శాస్త్రం సాధ్యమేనని అతడు భావించాడు, 


లోకంలో అనేక వస్తువు లున్నాయి. వాటిని మనం చేరు వేరుగా, బేనిక్స 
విడివిడిగా వుండేవిగా చూస్తాము. కొని, నిజానికీ ప్రపంచం ఓకదానితో ఒక 
సంబంధం లేని విడివిడి వస్తువుల సమూహం కాదు. ్రవంచం వర్నర 
సంబంధం లేని (ప్రత్యేక వస్తువుల రాశి అని భావించడం ఒక (భ్రమ. (ఫ్రేపంళం 
ఒక సంయుక్త వదార్హం, ఒక ఏకత్వం (౮౫%), ఒక సంవూర్లత్వం (101), 


ఆంగిక సంబంధం 


' ప్రపంచంలోని వస్తువులు దేనికది విడివిడిగా స్వతంత్రంగా లేవు. క 
దానితో ఒకటి ఆంగిక (౦గ్జniల సంబంధం కలిగి వున్నాయి. అవి మిథ్య 
కాదు. మాయకొదు. నిజంగా వున్నాయి. కాని అవి నంవూర్ల వాస్తనాట 
కావు; ఫాొక్రీక వాస్తవాలు. నేందర్భాన్నిబట్టి వాటిలో కొన్ని ఎక్కున వాస్త 
వాలుకొన్ని తక్కువ వొస్తవాలు. 


వ్రవంచ వస్తువులు సంవూార్ల సత్యంలోని, లేదా; సర్వ సంవూర్ష్మత్యంలోని 
అంతర్భాగాలు, అటువంటి అంతర్చాగొలుగానే నాటికి అస్తిత్వం వుంది, వాస్త 
చత్వం (reality) వుంది, 


“హెగెల్‌ చెప్పిన ఈ విషయాన్ని వివరించడానికి రస్సెల్‌ ముతక ఉవనూ 
నాలంటూ కొన్ని ఉదహరించాడు. 


అటువంటిదే మరొక ముతక ఉదాహరణ వ ఒక కుర్చిని తీసుకోండి, 
దానికి నాలుగు కాళ్ళుంటాయి. కూర్చునేందుకు ఒక చెక్క, ఆనుకోడానికీ 
ఒక చెక్క వుంటాయి. అవన్నీ కలిస్తేనే కుర్చీ అవుతుంది. అయితే, కర్నీ 
లోని విడిభాగా లన్నిటిని కట్టుకట్టి వడేస్తే అది కుర్చీ కాదు. ఆ విడిభాగాలను 
ఒకొనొక ఆలోచనతో ఒక క్రమంలో, ఒక వద్డతిలో అమర్చితేనే అది కర్ఫీ 
అవుతుంది. ఊహలో ఏ భాగానికి ఆ భాగాన్ని విడదిస్‌ చూడవచ్చు. ఆయా 
విడి భాగాలు లేని కుర్చీని ఊహించలేము కూడా. కొని అవన్నీ ఒక క్రనుంలో 
అమరి వుండాలి. అంటే కుర్చీకి, దాని భాగాలకు ఆంగికమైన (05:10) 
సంబంధం వున్న దన్నమాటు, 





జటిలత్వానికీ వరాకొన్ట సౌగెల్‌ 337 


హేతు బదత 
నా 


కుర్చీలో ఆయాఖభ్గ్ధాగాలు అమరివున్న విధానం వెనుక ఒక ఆలోచన (thought) 
వున్నది. ఒక హేతువు (722501) వున్నది. ఒక తర్కం (00) వున్నది. ఒక 
క్రమం (0166) వున్నది. అవన్నీ వున్నదే- అంతే ఆలోచన, భావం, హేతువు, 
తర్కం, క్రమం వున్నదే- వస్తువు అవుతుంది. వాస్తవం (7221) అవుతుంది. 


కుర్చీని మనిషి తయారుచేస్తాడు కనుక, మనిషి హేతుబద్దంగా ఆలోచిస్తాడు 
కనుక, కుర్చీవంటి వస్తువులు మాత్రమే హేతుబద్ద మైనవి అనుకోవక్కరలేదు. 
ప్రపంచంలోని చేతనా చేతన వస్తువు లన్నింటిలోను హేతుబద్ధత తర్కబద్హత 
వున్నాయి. అలా వుండడంవల్లనే అవి యథార్హ వస్తువు లవుతున్నాయి. 


మానవ శరీర నిర్మాణాన్ని తీసుకోండి. కాళ్లూ, చేతులూ, కళ్లు ముక్కు 

రా tr) య , 

చెవులు, గుండె మెదడు ఇలా ఎన్నో విడి భాగాలు ఒకానొక పద్దతిలో, 
క్రమంలో అమరివుంటేనే మానవ శరీరం ఏర్పడుతుంది. ఆ క్రమం వెనుక 


పేతుబద్దత వున్నది. ఆ హేతుబద్దతవల్లనే అది మానవశరీరం అవుతున్నది. 
దానికి వాస్తవత్యం సిద్ధిస్తున్నది. 


(గ్రహవ్యవస్థను తీసుకోండి. సూర్యుడిచుటూ (గ్రహాలు ఒకానొక క్రమంలో, 
నియమిత దూరాలలో, నియమిత వేగాలలో, నియమిత కక్ష్యలలో నియమిత 
ద్రవ్యరాశితో తిరుగుతున్నాయి. ఈ క్రమంలో ఏ ఒక్కటి లోపించినా పౌర 
గ్రహ వ్యవస్థ ఏర్పడదు. (గ్రహవ్యవస్థ వాస్తవంగా వున్నది కనుక దానిలో ఒక 
క్రమం కూడా యథార్థంగా వున్నది ఆ (క్రమం వెనుక హేతుబద్దత వున్నది. 
ఇలాగే అణువు నుంచి బ్రహ్మాండం వరక్కు సమస్త భౌతిక (వ్రకృతిలోనుు మాన 
వుని ఆలోచనలలోనుు మానవ చర్మిత్రలోను, సంఘ వ్యవస్థలోనము అన్నిటిలోను 
హేతుబద్దత (162500) వున్నది. కనుకనే అవి వాస్తవా లవుతున్నాయి. 


సాషేక వాసవాలు 
+ బాట్‌ 


ప్రపంచంలోని ఏ వస్తువు. దానికది ఏకైక యథార్హం కాదు సంపూర్మ 
యథార్థం కాదు. అన్నీ సాపేక్ష యథార్జ్దాల్సే పరిమిత వాస్తవాలే. కుర్చీలోని 
విడిభాగాలతో పోలిస్తే కుర్చీ ఒక సంవూర్ల వాస్తవంగానే భాసిస్తుంది. కాని, 
కుర్చి తయారు కావడానికి చేసేవాడు కావాలి. ఇంకా ఎన్నో వస్తువులు 


కావాలి. అలాగే ప్రకృతిలోని ఏ వస్తువును తీసుకున్నా అది రూపొందడానికి 
ఎన్నో ఇతర వస్తువులు కావాలి. అందుచేత అన్ని వస్తువులు పాక్షిక వాస్తవాలే. 


అలాగే మన ఆలోచనలుకూడా. ఆలోచనలు దేనికవి స్వతంత్రంగా రావు. 


జటిలతొ ౨ (నికీ వరాకొష్ణ పాగెల్‌ 339 


హేతువు (Rea50n) ఏవీ స్తబ్దం కొవు. అవి పరివర్త న చెందుతాయి, వరిణామం 
చెందుతాయి, ముందుకు పోతాయి. 


ఈ పరివర్తన, వరిణామం ఎలా జరుగుతుందో వివేచించాలి. వురోగమనం 
అంశే- ఏదైతే అనిభాజ్యంగా ఒకటిగా వుంటుందో అది మార్పుచెందుతుంది. 
తనకు వ్యతిరేకమైన రూపం ధరిస్తుంది. ఆ వ్యతిరేకత, లేదా వైరుధ్యం నుంచి 
ఏీక్రీకతమైన వస్తువు వస్తుంది. ఏకీకృతత్వం (32%4609) లో వైరుధ్యాలు 
సమన్వయం చెందుతాయి. ఇది పరిణామవు ప్రతి దశలోను . జరుగుతుంది. 
అందుచేత వాస్తవం (య్య) అనేది ఒక సంయుక్తత (2 ర్చ). 


పరిణామ [క్రమంలో (క్రింది దశ తన వాస్తవత్వాన్ని వై దశలో సాక్షాత్క 
రింప జేసుకుంటుంది, [క్రింది దశ వైదశకోసమే వైదశవైవు వురోగమిస్తుంది. 
క్రీంది దశకు అర్హం, గమ్యం పై దశే. 


పరిణామంలో అవిష్కృతమయ్యే ప్రతి దశలోను దాన్ని క్రింది దశలన్నీ గర్భి 
తంగా వుంటాయి. ప్రతి వై దశ తన క్రింది _దశలన్నిటిని సమన్వయం 
చేసుకుని తనకంటె వై దశ వైవు వురోగమిస్తుంది. ఈ పరిణామం అనంతంగా 
సాగుతుంది. చివరికి ఏ చరమదశలో అనంతమైన వరిణామదశలు సమస్త 
మైన వైరుధ్యాలు సమన్వయమై, అదే సమయంలో దానిలో అంతర్నిహితమై, 
నిరషేక్షమై వుంటాయో అదే కేవలత్వం (Abs0lute). 


గతితర్కం 


ఈ పరిణామం గతి తార్కిక పద్దతిలో జరుగుతుందని "హెగెల్‌ ప్రవచిం 
చాడు. డయలెక్తిక్‌ అనే మాటకు గతితర్కం అనేది తెలుగులో రూఢమై 
చాలాకాలంగా వాడుకలో వుంది. డయలెక్టిక్‌ను గతి తర్కం అని మొదటగా 
అనువదించినవారు మార్కిస్టులే ననుకుంటాను. గతి అంకే గమనం, కదలిక 


(Movement). దానికి సంబంధించిన తర్కం కనుక గతి తర్కం అనేది చక్కని 
. అనువాదం. 


డయలెక్టిక్‌లో వాదం, (ప్రతివాదం అనే రెండు వుంటాయి. ఈ రెండింటి 
మధ్య సంఘర్షణవల్ల సౌగే తర్కం కనుక తెలుగులో దాన్ని ద్వంద్వ తర్కం 
అని కూడా అంటున్నారు. కాని డయలెక్రిక్‌లో వాద, (ప్రతీవాద, సమన్వయ 
వాదాలు మూడూ (TRIAD) వుంటాయి కనుక దాన్ని త్రయీ తర్కం అని, 
లేదా (త్రిక తర్కం అని కూడా. మరింత అర్థవంతంగా తెనిగించవచ్చు. ఏమైనా 
గతి తార్కిక వాదం, అనేది చాలాకాలంగా వాడుకలో రూఢంగా వున్నది కనుక, 
దాన్నే ఇక్కడ ఉపయోగిస్తున్నాను. 


340 విశ్ల(దర్శనం 
హెగెల్‌ గతితార్కిక వాదం 


గతి తార్కిక వాదం “హెగెల్‌ తోనే ప్రారంభం కాలేదు. గ్రీకు తత్వవేత్తల 
కాలంనుంచి వున్నది. ఫార్మెనిడీస్‌ శిష్యుడు జీనో ఈ వాద పద్ధతికి ఆద్యుడని 
ప్రతీతి. సోఫిస్టులు ఈ పద్దతిని విరివిగాను వెర్రిగాను ఉపయోగించారు. 


సోక్రటీస్‌ గతి తార్కిక వాదానికి పదును పెట్టాడు. ఏథెన్స్‌ పురవీథు 
లలో వరిచితుడెన (ప్రతివాడిని నిలబెట్టి ఏది ధర్మం, సది సత్యం, వీది నీతి, 
ఏది ధైర్యం, "విది సౌందర్యం- ఇలా (ప్రశ్నలు వేస్తూ సమాధానాలు రాబట్టి, 
వాటిలోని వైరుధ్యాలను బయటపెట్టి, వాదం కొనపాగించేవాడు. 


' అతని శిష్యుడు ప్లేటో గతి తార్కిక వాదాన్ని తన డైలాగ్స్‌లో అతి శక్తి 
మంతంగా ఉపయోగించాడు. అధునిక కాలంలో కాంట్‌, అతని తాత్విక 
వారసులు గతి తార్కిక వాదాన్ని ఉపయోగించినవారే. 


కాని హెగెల్‌ చింతనలో గతి తార్కిక వాదం పరివుష్ట్రమైంది. అతడు 
దాన్ని వూర్వులవలె వాద వివాదాలకు, ఆలోచనకే కాదు; మొత్తం ప్రపంచా 


నికే అన్వ్నయించాడు. చరాచర జగత్తు సమస్తం -గతితర్మ మయమని అతడు 
భావించాడు. 


(త్రయీ తర్కం 


మొదట ఒక ప్రతిపాదన చేస్తాము. అది వాదం (Ne). కాని మౌన 


వుడు చేయగలిగిన ఏ ప్రతిపాదన సంవూర్మ సత్యం కానేరదు. దానిలో కొంత 
సత్యేతరమైనది కూడా వుంటుంది. అందుచేత దానికి వ్యతిరేక ప్రతిపాదన 
వెంటనేగాని, |క్రమంగాగాని స్టురించి తీరుతుంది. 


ప్రతిపాదనలో నుంచే దాని వ్యతిరేక (ప్రతిపాదన కూడా బహిర్గత మవు 
తుంది. నాణానికి ఒక వైవు వుండి, రెండవ వైవు లేకుండా వుండదు. అలాగే 
(ప్రతిపాదన వుండి వ్యతిరేక (ప్రతిపాదన లేకుండా పోదు. ఆ వ్యతిరేక వ్రతిపాదన 
దినాం (Antithesis) అవుతుంది. (పతి వాదానికి (వ్రతివాదం వుంటుంది. 


) (పతివాదాలు సంఘర్షి స్తాయి. అది అనివార్యం. సంఘర్షణ (ప్రపం 
వానికి మహాలనూ త్రం సంఘర్షణ “లేనిదే (ప్రపంచమే లేదు. (గ్రీకు. తత [వేత్త 
పారాక్షిటస్‌ కూడా ఇదే అన్నాడని పాఠకులకు జ్ఞాపకం వుండివుంటుంది.) 


వాద, ప్రతివాదాల ఘర్షణ ఫలితంగా అవి సమన్వయమై, వాటిలో నుంచే 
సమన్వయవాదం ($౧|63ప) వస్తుంది. వాదం, ప్రతివాదం, సమన్వయవాదం- 
ఈమూడింటి ద్వారా మన అలోచనా క్రమం ముందుకు సాగుతుంది. 


జటీలతా (నికి నరాకాన్ట 'సాగెల్‌ 341 


అయితే, వురోగమనం ఆ సమన్వయ వాదంతొ ఆగిపోదు- ఏ సమన్వయ 
వాదమైనా ఒక (ప్రతిపాదనే కనుక, అది తిరిగి వాదం (థీసిస్‌) అవుతుంది. దానికి 
తిరిగి ప్రతివాదం (యాంటీ థీసిస్‌) ఏర్పడుతుంది. ఆ రెండింటి సంఘర్షణ 
ఫలితంగా వాటిలోని వైరుధ్యాలను తొలగించి, సమన్వయవాదం వెలువడుతుంది. 
ఆ కొత్త సమన్వయవాదం తిరిగి వాదం అవుతుంది... ఈ విధంగా గతి 
తొర్కికవాద ప్రక్రియ తనంతట తాను అనంతంగా ముందుకు సాగుతుంది. 


వాదం, |ప్రతివాదం- వీటిలో ఏది నిజం అన్నది ప్రశ్నకాదు. వాదం దృష్టి 
నుంచి ప్రతివాదం తప్పు. వ్రతివాదం దృష్టినుంచి వాదం తప్పు. చివరికి ఏర్పడే 
సమన్వయ వాదంలో వాద, వ్రతివాదాల వైరుధ్యం తొలగిపోతుంది. 


క్రింది దశలు పై దశలు 


= 


వాద, వ్రతివాదాల కంట సమన్యయవాదం ఉన్నత దశ. ఆ ఉన్నత 
దశలో [క్రింది దశలు నిక్షిప్తమై, అంతర్చాగాలుగా వుంటాయితప్ప అంతరించవు. 


విత్తనంలో చెట్టు అవ్యక్తంగా వుంటుంది. చెట్టులో విత్తనం తనను తాను 
వ్యక్తం చేసుకుంటుంది. అలాగే వాద, ప్రతివాదాల భిన్నత్వంలో సమన్వయ 
వాదవు ఏకత్వం అవ్యక్తంగా వుంటుంది. సమన్వయ వాదపు ఏకత్వంలో 
వాద [వతివాదాల భిన్నత 00 వ్యక్తమవుతుంది. 


గతితర్క వురోగమనంలో ఏర్పడే ప్రతి కొత్త సమన్వయవాదంలోను దానికి 
ముందు వచ్చిన పొత సమన్వయ వాదాలన్నీ విలీనమై వుంటాయి. ఒక 
సమన్వయ వాదంకంటు దాని తర్వాత వచ్చే సమన్వయ వాదం ఎక్కువ 
వాస్తవమై వుంటుంది. దానికంబు దాని తర్వాతది ఎక్కువ వాస్తవం, చివరికి 
ఈ సమన్వయ వాదాలన్నిటిని తనలో నిక్షిప్తం చేసుకున్న అంతిమ సమన్వయ 
వాదం సర్వసమగ్ర సంవూర్మ సత్యం అవుతుంది. 


అస్తి నాస్తి వెరుధ బం 


హెగెల్‌ తన “లాజిక్‌” గ్రంథంలో గతి తార్కిక వాదాన్ని ఇలా ప్రారంభి 
స్తాడు: ఏది యాథార్హ్యం (2౭) అనే ప్రశ్నకు సమాధానంగా శుద్ద, సత్‌ 
(Pure Being) లేదా శుద్ద అస్తిత్వం (Pure Existence) అని |ప్రతిపొదిస్తా మను 
కోండి. ఎందుకంశే, ప్రపంచంలో అనంతకోటి వస్తువు లున్నాయి. వీటిలో ఏది 
అంతిమ వాస్తవం? ఏ ఒక్కటీ కాదు. కాని వీటన్నిటిలోను కనిష్ణ సామాన్య 
గుణీజం లాంటిది ఒకటి వుంది అది అస్తి త(ం-ఉండడం- అనేది. అందుచేత 


శుద్ద సత్‌, శుద్ద అస్తిత్వం, కేవలం ఉండడం అనేది అంతిమ 'యాథార్హ్ల్యం 
అని ప్రతిపొదిస్తా మనుకోండి, 


342 వశ గ (దర్శ గనం 


అయితే, శుద్ద అస్తిత్వానికి ఏ లక్షణాలు వుండవు, అది నిర్గుణం అన్న 
మాట. మరి ఏ లక్షణాలు ఏ గుణాలు లేని దాన్ని గురించి అలోచన ఎలా 
సాధ్యం? అది లేని దానితో సమానమే కదా? అందుచేత అంతిమ యాథార్హ్యం 
నాస్తిత్వం (Nothingness) లేకపోవడం కావాలి. కాని అదే యాథార్శం 
(Reality) అంటున్నాము కనుక లేకపోవడం అనేది కూడా వున్నదన్నమాట. 


మరి ఇది వైరుధ్యం కాదా? యాథార్హ్యం వున్నది, లేనిది కూడా ఎలా 
అవుతుంది? ఈ సమస్యకు వరిష్కారం ఏమిటి? దీనికి సమన్వయంగా 
పాగెల్‌ వరివర్తన (3600యుళ్లు ను ప్రతిపాదిస్తాడు. అంశ వున్నది లేనిదిగా 
పరివర్తన .. చెందుతున్న దన్నమాట. యాథార్హ్యం అనేది [క్రిందటి క్షణంలో 
తాను ఏది కాదో ఈ క్షణంలో అది అవుతున్నది; ఈ క్షణంలో తాను వీది 
అయిందో, మరు క్షణంలో అది కాకుండా పోతున్నది. అంటే యాథార్హ్యం 
తాను తానుగా వుంటూ, తాను కానిదిగా పరివర్తన చెందుతున్నది. ఆ విధంగా 
అస్తికి, నాస్తికి సమన్వయంగా వరివర్తన (3600యుల్రిను హెగెల్‌ ప్రతిపాదించాడు. 


కాని యాథార్హ్యం మారుత్రున్నదంటే, పరివర్తన చెందుతున్నదంశే, పరివ 
రన చెందే వస్తువు ఏదో వుండాలి కదా? ఈ విధంగా గతి తర్కం గహనంగా 
సాగి సాగి పాగెల్‌ బహళత్వం, వైవిధ్యం, ఏకత్వం, రాశి గుణం, కొలత- 
మొదలైన వెక్కు వాదాలను ప్రతిపాదిస్తూ పోతాడు. ఈ వాదాలన్నీ ఇంతకు 
ముందు పేర్కొన్న త్రయోతర్క (1120) పద్దతిలో - అంటే వాద్య, ప్రతివాద, 
సమన్వయ వాదాల గతి తర్క పద్దతిలో - కొనసాగుతాయి. 


గతి తార్కికమైన ఆలోచనా క్రమంలో ఒక దానికంటె ఒకటి ఉన్నతమైన 
సమన్వయ భావాలు సిద్ధిస్తాయని ఇంతకుముందు అనుకున్నాము. ఆలోచన, 


వాస్తవ (ప్రపంచం ఒకయే కనుక, ఆలోచనకు వర్తించే ఈ సూత్రం వాస్తవ 
(ప్రపంచానికి కూడా వర్తిస్తుంది. 


కేవల భావం 


చివరికి విశ్వంలోని సమస్త ద్వంద్వాలమధ్య, పాక్షిక వాస్తవాల మధ్య 
గల వైరుధ్యాలన్నీ పరిష్కారమై, వాటినన్నిటిని తనలో నిక్షిప్తం చేసుకున్న 
ఏ అంతిమ సమన (యవాదం- (Ultimate కy॥thesisసిద్దిస్తుందో, దాన్ని "పాగల్‌ 
సర్వసమ[గ సంవూర్ల సత్యంగా భావించాడు. దానికి కేవలత్వం, లేదా కేవల 
భావం (The Absolute లేదా Absolute Idea) అని పేరు వెట్టాడు. వరమాత్మ 


అనండి, బ్రహ్మవదార్హ మనండి, ఏ వేరు పెట్టినా ఆ కేవల భావమే. దానినే 
పాగెల్‌ దైవం అని కూడా పేర్కొన్నాడు. . 


జటీలతా (నికి నరాకాష్ట పాగల్‌ 343 


కేవల భావంలో, లేదా దైవంలో వాస్తవ (ప్రపంచపు గతి తార్కిక పరిణామం 
అంతా గర్భితమై వుంటుంది. దీని అర్ధం (ప్రపంచ సృష్టి నిత్యం, అనాది, 
అనంతం. అది ఎప్పుడూ వున్నది. సృష్టి దేవుని బాహ్య రూవం, సృష్టి 
లోని హేతుబద్దత (262501) గౌ అంతసూత్రంగా దైవం, లేదా కేవలభావం 
తనను తాను అంతకంతకు ఉన్నతమైన దశలలో అభివ్యక్తం చేసుకుంటుంది. 
పరిణామం చెందుతూ వురోగమిస్తుంది. 


అందుచేత విశ్వంలేనిదే దాని అంతస్ఫూత్రం లేదు, అంతస్ఫూత్రం లేనిదే 
విశ్వం లేదు. విశ్వం, దానిలోని అంతస్ఫూత్రం, దానిలోని కేవల భావం, 
దైవం అన్నీ ఒకే. 


విశ్వమే దైవం 


విశ్వంలో విశ్వ వరిణామంలో కేవల భావం తనను తాను అంతకంతకు 
అధికాధికంగా, ఉన్నతోన్నత దశలలో వ్యక్తం చేనుకుంటూ పోతుంది. కేవల 
భావానికి స్వీయ వ్యక్తీకరణమే (Self Manifestation) విశ 0. విశ్వమే దైవం. 


కేవల భావం బాహ్యూప్రకృతి (1౩౧౪) లో, చరిత్రలో మానవ సమాజ 
పరిణామంలో, మానవుని ఆలోచనలో తనను తాను వ్యక్తం చేసుకుంటూ సంవూ 
రమైన సీ య జ్ఞానం (Self-Consciousness) చెవు వురోగమిస్తుంది. బాహ్యా 
ప్రకృతి, చరిత్ర మానవ సమాజం, మానవుని ఆలోచన- ఇవన్నీ లేకపోతే 
కేవలభావం. తనలో తాను (11-i15౭1f) వుండిపోతుంది. బాహ్య (ప్రకృతి మొదలైన 
వొటిద్వారా- అది తన వెలువల' (01 - 0f =1[5౭1f) వుంటుంది. ఒకే సమయంలో 
తాను తన లోవల్క తన వెలువల వుండడం మధ్య వైరుధ్యం అంతిమ దశలో 
సమన్వయమై తన కొరకు తాను (107130) వుంటుంది. అంటే తనను 
గురించి తాను వూార్తిజ్ఞానం, సంవూర్మ స్వీయస్పృహ కలిగివుంటుంది. 


పాగెల్‌ “లాజిక్‌” గ్రంథం విశ్వవరిణామ లక్ష్యమైన “కేవల భావంతో 
ముగుస్తుంది. కేవల భావం శుద్ద సత్‌ (Pre Being) గా ప్రారంభమై అనంత 
దశలను అధిగమించి శుద్ద చిత్‌ (౧౪౭ Consciousness) గా వర్యవసిస్తున్నది. 
ఇది స్థాలికంగాను, కాలికంగాను జరిగే పరిణామంగా అర్థం చేసుకోరాదు. తార్కిక 
పరిణామం మాత్రమే. స్థలం, కాలం స్వతంత్ర వాస్తవాలు కావు. అంతిమ 
సర్వ సమగ్ర సత్యంలో భాగాలుగానే వాటికి వాస్తవత్వం వున్నది. అంటే అవి 
పాక్షిక వాస్తవాలు మొత్రమే. 


లాజికల్‌ దేవుడు 


నిరుణమెన శుద సత్‌-సగుణమెన శుద చిత్‌గా వరిణమిస్తున్నది. అదే 
ta Cn వూ మ్‌ యు + అవధి 


344 విశ గ దర్శ స్థనం 


దైవం. హెగెల్‌ ఊహించిన దైవానికి అరిస్టాటిల్‌ ఊహించిన దైవానికి కొన్ని 
పోలిక లున్నాయి. అరిస్టాటిల్‌ కూడా దేవృడిని “ఆలోచన గురించి ఆలో 
చించే ఆలోచన” (Thought thinking about Thought) అని వర్షించాడు. హౌగెల్‌ 
దేవుడు కూడా అంతే. శుద్ద చిత్‌ అంటే కేవల స్పృహ. అది కానిది ఏదీ 
లేదు. కనుక అది తనను గురించే ఆలోచించాలి. హెగెల్‌ దేవునికి యుగాలుగా 
తనను గురించి తాను ఆలోచించడం తప్పవేరేవని లేదని తర్కశా,స్త్రవు 


ప్రొఫెసర్‌ ఊహించే దేవుడు ఇంతకంటు మరొకలా ఎలా వుంటాడని బెర్ట్రాండ్‌ 
రసెల్‌ ఛలోక్తి విసిరాడు. 


సమస్త విశ లోను ఈ విషయాన్ని తెలుసుకోగలిగింది మానవుని ఆలో 
చన. మానవుని సీ స్వీయస్పృహలో, ఆలోచనలో విశ్వగతి తార్కిక పరిణామం 
అంతా (వ్రతిబింబిస్తున్నది. కనుక దైవం, లేదా కేవలభావం మానవుని న స్వీయ 
స్పృహలోనే తనను తాను తెలుసుకునే దశకు పురోగమిస్తున్నది. .. మానవుడు 
తన వరిమిత (it) మనస్సు ద్వారా తాను కేవలత్వవు అనంత (ముల) 
స్వీయ స్పృహలో ఒక భాగమని తెలుసుకుంటాడు. 


హెగెల్‌ సమస్త సృష్టికి దాని వరిణామ చరిత్రకు, మానవ సమాజానికి 
సామాజిక సంస్థలకు, కళలకు, అన్నిటికి గతి తార్కిక వాదాన్ని అన్వయిం 
చాడు. మానవ సమాజం గతి తార్కిక (క్రమంలో తన సాఫల్యం (fulfilment) 
చెవు వురోగమిస్తున్న దని అతడు భావించాడు, ఈ  వురోగమనానికి లక్ష్యం 
మానవ స్వాతంత్ర్యం, స్వాతంత్ర్య స్పృహ. 


హెగెల్‌ రాజ్య వ్యవస్త సిద్దాంతం 


హెగెల్‌ పారభౌతిక సత్యం కోసం గతి తార్కికంగా సాగించిన అన్వేషణ 
అంతా ఒక ఎత్తు. గతితార్కిక వాదాన్ని రాజ్యవ్యవస్థక్కు చరిత్రకు అన ఫయించిన 
వద్దతి ఒక ఎత్తు. దానికంకు ఇది ముఖ్యమైనది, వివాదాస్పదమైనది, కొన్నిచోట్ల 
అభ్యంతరకర మైనది. 


కేవల భావమే (Absolute 164) అంతిమ సత్యమని హెగెల్‌ తన గతి 
తార్కికవాదం ద్వారా నిరూపించాడని ఇంతకు ముందు తెలుసుకున్నాము. 
కేవల భావం తననుతాను తెలుసుకొనడానికి స్వీయస్పృహ -కోనం చేసే ప్రయ 
త్నమే విశ్వ చరిత్ర. విశ్వం, దాని పరిణామ చరిత్ర మానవ ఆలోచనా 
వ్యవస్థ - ఇవన్నీ కేవల భావానికి బాహ్యరూపాలు, వాటిలో కేవల భావం 
తనను తాను వ్యక్తం చేసుకుని తన గురించి జ్ఞానాన్ని (Self - knంwledge) 
తాను పొందుతుంది. 


జటీలత్యానికి వరాకాన్ట పాగెల్‌ 345 


మనం నిర్జీవంగా భావించే అచేతన ప్రకృతిలో కూడా కేవలభావం వ్యక్తము 
వుతుంది. కాని, తక్కువగా వ్యక్తమవుతుంది. ఆ దశలో దానికి స్వీయస్పృహ 
వుండదు. తర్వాత దశ సచేతన  ప్రకృతి- అంటే వృక్ష ప్రపంచం, జంతు 
ప్రపంచం, ఆ తర్వాత మానవుడు, మానవ సమాజం, దాని చరిత్ర కళలు, 
మతం, తత్వశాస్త్రం. అంతిమంగా రాజ్యవ్యవస్త (5206. 


మానన చరిత్ర అంతిమ లక్ష్యం - మానవ స్వాతంత్ర్యం, స్వాతంత్ర్య 
స్పృహ. అటువంటి స్వాతంత్ర్య స్పృహ దిశగానే మానవ చరిత్ర అంతా పురో 
గమిస్తుంది. 


మూడు దశలు 


చరిత్రను మూడు దశలుగా హెగెల్‌ విభాగం చేశాడు. మానవ సమాజ 
శైశవ దశ ప్రాచ్య దేశాలైన చైనా ఇండియా, పర్షియా, ఈజిష్టులలో గడి 
చింది. అవి మానవ నాగరికతకు వుట్టునిళ్లు అయినా అవి అవరిణత సమా 
జాలు. చైనాలో వ్యక్తులకు ప్రాధాన్యం లేదు. చక్రవర్తి ఒక్కడే స్వతంత్రుడు. 
ఇండియాలో కుల వ్యవస్థ వ్యక్తిని అస్వతంత్రుడుగా చేసింది. 


రెండవదైన యౌవనదశ గ్రీసు రోమన్‌ సామాజ్యాలలో గడిచింది. గ్రీసులో 
రాజ్య వ్యనస్థ కళలు తత్వశాస్త్రం మరికొంత వురోగమించాయి. ప్రాచ్యదే 
శాలలో ఒకడే స్వతంత్రుడు. గ్రీసులో కొందరు స్వతంత్రులు. వ్యక్తి స్వేచ్చా 
భావం అంకురించింది. ప్రజాస్వామ్యం వర్హిల్లింది. అయినా, అది పరిమిత ప్రజా 
స్వామ్యం. అధిక సంఖ్యాకులు బానిసలై. అస్వతంత్రులుగా వుండేవారు. రోమన్‌ 
రాజ్యంలో వ్రజాన్వామ్యం బదులు ప్రభుస్వామ్యం వుండేది. కాని అది గీకుతో 
పోల్చదగినంత ఉత్తమ వ్యవస్థ కాదు. 


చరిత్ర పరాకొష్ట 


చరిత్ర తూర్పు నుంచి వడమరకు ప్రయాణం చేస్తూ చివరికి జర్మన్‌ 
ప్రపంచాన్ని చేరుకున్నది. అది మూడవ దశ. ప్రాచ్యదేశాలలో నిరంకుశత్వం, 
గ్రీనులో ప్రజాస్వామ్యం. ప్రాచ్యదేశాలలో ఒకడే స్వతంత్రుడు. గ్రీసులో కొందరు 
స్వతంత్రులు. జర్మనీలో అందరు స్వతంత్రులు. మానవ చరిత్ర రాజ్యవ్యవస్ధ 
హెగెల్‌ స్వదేశమైన జర్మనీలో, అందులోను ప్రష్యాలో పరివూర్ణత పొందాయి. 


ప్రాచ్యదేశాల దశ థీసిస్‌ అయితే, గ్రీసు యాంటీథీసిస్‌. వాటికి-నిరం 
కుశత్వానిక్సి (ప్రజాసా మ్యానికి -- సమన్వయదశ అయిన రాజరికపు (ప్రష్యా 
సింధెసిసి! ఇది హెగెల్‌ తన ోఫీలాసపీ అఫ్‌ హిస్టరీ” అనే ఉద్గుంథంలో 
చేసిన (ప్రతిపాదన. 


346 విశ్తాదర్భ్శనం 


ఈ విచిత్ర ప్రతిపాదనను రస్సెల్‌ హేళనచేస్తూ ఈ అనంత విశ్వం 
అంతటా నిబిడీకృత మైన - దైవస్యరూపమైన - "శవల భావం స్వయం 
వ్యక్తీకరణకు (Sef - Manifestation) కు మన భూలోకాన్నే ఎందుకు ఎంచుకో 
వలసివచ్చిందో, అందులోను మధ్యధరా సముద్రానికి సమీప ప్రాంతంలో ఈ 
వరిణామమంతా ఎందుకు జరిగిందో అర్హం కావడంలేదంటాడు. విశ్వం "హెగెల్‌ 
నుంచి తత్వశాస్త్ర పాఠాలు నేర్చుకుంటున్నదేమో అంటాడు. 


రాజ్య వ్యవస్త 


మానవ చరిత్రకు లక్ష్యం మానవ స్వాతంత్ర్య స్పృహ అయితే దాన్ని 
చేరుకొనడానికి ఏకైక సాధనం రాజ్య వ్యవస్థ అని పాగెల్‌ ప్రతిపాదించాడు. 
హెగెల్‌ రాజ్య సిద్దాంతం (Philosophy of State) విచిత్రంగా విడ్భూరంగా 
వుంటుంది. వ్రభుత్వాధికారాన్ని కిమ్మనకుండా పూర్తిగా శిరసావహించడంలోనే 
వ్యక్తికి స్వాతంత్ర్యం లభిస్తుందని గతితార్కికవాదం ద్వారా నిరూపించడా 
నికి పాగెల్‌ ప్రయత్నించాడు. ప్రభుత్వానికి సంవూర్ల విధేయతే సంవూర్ల 
స్వాతంత్ర్యమని అతడు విశ్వసించాడు. వ్యక్తి స్వేచ్చ, ప్రభుత్వాధికారం-ఈ 
రెండూ పరస్పర విరుద్దంగా కనిపిస్తాయిగాని, వాటి సమన్వయంలోనే వ్యక్తికి 
స్వీయ స్వాతంత్ర్య స్పృహ లభిస్తుందని అంటాడు. 


"పొగెల్‌ యౌవనకాలంనాటికి (ఫ్రాన్సులో విస్థ్లవం ప్రారంభమైంది. యూరప్‌ 
లోని పలువురు మేధావుల వలెనే అతడు కూడా (ఫ్రెంచి విష్టవాన్ని హర్షించాడు. 
వ్యూడల్‌ నిరంకుశత్వానికి అది గోరీ కట్టబోతున్నదనిి మానవాళికి నిజం 
గానే మంచి కాలం _రహించబోతున్నదని ఆశించాడు. కాని (ఫ్రాన్సులో జరిగిన 
రక్తపాతం, ఒక నిరంకుశత్వం స్టానంలో మరొక నిరంకుశత్వం రావడం చూసి 
ఆశాభంగం చెందాడు. విప్లవం పట్లు అతనికి ఏవగింవు పుట్టింది. చివరికి నెపో 
లియన్‌ యూరపిను ఫ్రాన్సుకు పొదాక్రాంతం చేయడానికి దండయాత్రలు 
సాగించాడు. జర్మనీతో సహా యూరపియన్‌ దేశాలకు సంకెళ్లు వేశాడు. ఈ 
పరిణామం వట్ట కలిగిన వైముఖ్యంలోనుంచి, ఆశాభంగంలో నుంచి హెగెల్‌ 
రాజ్య సిద్దాంతం ఆవిర్భవించిందని కొందరు వ్యాఖ్యాతలు అభిప్రాయపడ్డారు, 


రాజ్యం ఎలా వచ్చింది ? 
అసలు రాజ్యం అనేది ఎలొ ఏర్పడింది? “ఏకాకి న రమతే” అని బృహదార 


ణ్యకం పేర్కొన్నట్టుగా. ఏకాకిగా వున్న మనిషి మానవుడే కాడు. స్వతంత్రుడు 
కాడు. వివాహ ఫలితంగా మనషి ఒక కుటుంబంలో భాగసా మి అయినప్పుడే 


జటిలతా (నికీ వరాకాన్ట పాగల్‌ 347 


మానవు డనిపించుకుంటాడు. స్య్వతంత్రుడవుతాడు. ఏకాకి అయినప్పుడు, అతడు 
తనలో తాను జీవిస్తాడు. అతని భౌతిక అవసరాలు కొని మానసిక, ఇతర 
అనసరాలు కాని తీరవు. భార్య, పిల్లల కోసం, కుటుంబ యోగక్షేమాల కోసం 
జీవించినప్పుడే అతని మానవత్వానికి సార్హకత కలుగుతుంది. ఏక వ్యక్తి కంశు 
కుటుంబం పై మెట్టు. 


అయితే, కుటుంబ వ్యవస్థలో కూడా మానవునికి పరివూర్ల్ణ్లత సిద్ధించదు. 
ఏ వ్యక్తికి ఆ వ్యక్తి తన స్వార్హంకోసం తాను జీవిస్తే ఏ విధంగా వ్యక్తి 
స్వాతంత్ర్యం లుప్త మై పోతుందో, అదేవిధంగా ఏ కుటుంబానికి ఆ కుటుంబం 
తనకోసం తాను జీవించడంవల్ల సంఘర్షణ ఏర్పడుతుంది. అది వినాశనా 
నికి దారితీస్తుంది. కుటుంబ వ్యవస్థలో వ్యక్తి (భర్తకాన్సి భార్య కాని) కొంత 
స్వార్ధాన్ని వదలుకుని, ఒకరొకరి బాగోగుల కోసం జీవించడం ప్రారంభించిన 
వృటిక్రీ అనేక కుటుంబాలు ఏర్పడినవుడు వాటిమధ్య స్వార్థం కారణంగా 
ఘర్షణలు అనివార్యం, 


* ఆ. ఘర్షణకు సమన్వయంగా విధిగా సభ్య సమాజం, లేదా పౌర సమాజం 
(Civil Sociey) ఏర్పడుతుంది. అటువంటి పౌర సమాజంలో వ్యక్తి తన 
స్వార్ధాన్ని మరింతగా త్యాగం చేస్తాడు. ఇతర వ్యక్తుల గురించి, కుటుంబాల 
గురించి ఆలోచిస్తాడు. సొంతలాభం కొంత మానుకు పొరుగువాడికి తోడుపడడం 
నేర్చుకుంటాడు. (ప్రజాహితంతో కొంతవరకు తాదాత్మ్యం చెందుతాడు. 


మరొక (త్రయం 


కొని పౌర సమాజంలో కూడా వ్యక్తి సంవూర్దుడు కాడు; స్వతంత్రుడు 
కాడు పౌర సమాజం ఆంగికమైన (Organi) వ్యవస్థ కాదు. అది కుటుంబాల 
సమూహం మాత్రమే. దానిలో రైతాంగం, భూస్వామ్యవర్గం, వ్యాపారవర్గం 
మొదలైన విభాగా లుంటాయి. వీటిమధ్య వైరుధ్యం, సంఘర్షణ వుంటాయి. 
ఈ సంఘర్షణను పౌరసమాజం సమయం చేయలేదు. అవ్వడు ఆ సమన్వయ 
సాధనకు .రాజ్య వ్యవస్థ ($ణ69"ఏర్పడుతుంది. కుటుంబం థీసిస్‌-పౌర సమాజం 
యాంటీ థీసిస్‌, రాజ్యం సింతెసిస్‌. 


మానవ స్వాతంత్ర్య భావం సర్వ సమగ్రత్వాన్ని పొందే అంతిమ దశ 
రాజ్య వ్యవస్థ. రాజ్యవ్యవస్థ లేనిదే మానవ స్వాతంత్ర్య స్పృహ సంవూర్లం 
కాదు. 


వాస్తవమైన దంతా హేతుబద్దం, హేతుబద్ధమైన దంతా వాస్తవం అని కదా 


345 విశ్ల (దర్శనం 


హాగెల్‌ మౌలిక సూత్రం ? కుటుంబం, పౌర సమాజం వాస్తవాలు కనుక అవి 


కూడా హేతుబద్దాలెనవే. కాని అని పాక్షిక వాస్తవాలు. కనుక పాొక్షికంగానే 
. హేతుబద్దాలు. 


వాటికంటే ఉన్నతదశ రాజ్య వ్యవస్త, అది సంవూర్ల సత్యం. సంవూ 
ర్లంగా హేతుబద్ధం. కేవల భావానికి, దైవత్వానికి మానవ స్వాతంత్ర్యానికి 
రాజ్య వ్యవస్థ బాహ్యారూవం. 
రాజ్యం కోసం రాజ్యం 


రాజ్య వ్యవస్థ మరొకదానికి దేనికీ లక్ష్యం కాదు. దానికి అదే. లక్ష్యం. 
రాజ్యం కోసమే రాజ్యం. (ప్రజలకోసం, వ్యక్తికోసం రాజ్యం కాదు. రాజ్యం 
కోసమే వ్రజలు.. రాజ్యంకోసమే వ్యక్తి. 


ఎందుకంటే వ్యక్తుల వ్యక్తిగత వాంఛలను, స్వార్ధాలను రాజ్యం క్రమబద్దం, 
'హేతుబద్ధం (rationalise) చేస్తుంది. సమన్వయం చేస్తుంది. సమష్టి (శ్రేయస్సుకు 
వ్యక్తీ కరణమే రాజ్యం. సమష్ట్రీ (శ్రేయస్సులోనే తన (శ్రేయస్సు ఇమిడివున్నదనే 
సత్యాన్ని వ్యక్తి రాజ్య వ్యవస్థలోనే గ్రహిస్తాడు. సమష్టి (శ్రేయస్సుతో వ్యక్తి 
తాదాత్మ్యం చెందడం రాజ్య వ్యవస్థలోనే సాధ్యమవుతుంది. 


వ్యక్తి స్వేచ్చ అనేదాన్ని విడిగా తీనుకుంటే దానికి అర్హం లేదు. రాజ్యశాన 
నొన్ని శిరసావహించడంలోనే వ్యక్తి స్వేచ్చ ఇమిడి వుంది. అందుచేత రాజ్యానికి 
విధేయుడైన పౌరుడే నిజంగా స తంత్రుడు. రాజ్య శాసనాన్ని .శిరసావహించడం 
ద్వారా వ్యక్తి తన శాసనాన్ని తాను శిరసావహిస్తున్నాడు. ఎందుకంటే వ్యక్తులు 
వేరు రాజ్యం వేరు కాదు. రాజ్యం శరీరమైతే, వ్యక్తులు దాని అంగాలు. ఈ 
సంబంధం ఆంగికమైంది, కనుక హేతుబద్దమైనది. 


అయితే, అన్ని రాజ్యాలు హేతుబద్ధమైనవేనా ? వాటిలో మంచివి, చెడ్డవి 
లేవా? నిరంకుశమైనని, ఉదారమైనవి లేవా? ఉండవచ్చు కాని, ఇవి మౌలికమైన 
ప్రశ్నలు కావు. వాస్తవమైన ప్రతిదీ హేతుబద్ధమైనది. రాజ్యం-అది మంచిడై నా, 
చెడ్డదైనా- వాస్తనమైనది కనుక హేతుబద్దమైనది. “కేవల భావం” దానిలో 
వ్యక్తమవుతుంది. 


కనుక దాన్ని తిరస్కరించడానికి, సంస్కరించడానికి దానిపై తిరుగుబాటు 
చేయడానికి వీలులేదు. రాజ్య శాసనాన్ని జాదల దాల్చడంలోనే పౌరులు తమ 
స్వాతంత్ర్యం నిక్షిప్తమై వుందని గ్రహిస్తారు. రాజ్య వ్యవస్థకు వెలువల వారికి 
అస్తిత్వమే లేదు. 


జటిలతా (నికి వరాకాష్ణ వాగెల్‌ 349 
నిమిత్త మా(త్రులు 


చరిత్రలో కొందరు గొప్ప వ్యక్తులుంటారు. అలెగ్జాండర్‌, జూలియస్‌ సీజర్‌, 
నెఫోలియన్‌ మొదలై నవారు అలాంటి, మహా వ్యక్తులు. అయినా, వారు కేవలం 
వ్యక్తులు కారు. చారిత్రిక శక్తుల చేతిలో నారు నిమిత్తమాత్రులు. చరిత్ర 
అటువంటివారిని సాధనాలుగా ఉపయోగించుకుని ఆయా కాలాలలో కేవల 
స్వాతంత్ర్య స్పృహ దిశగా వురోగమిస్తుంది. 


కుటుంబ వ్యవస్థ ఏర్పడినపుడు, అనేక కుటుంబాలు ఏర్పడతాయి. వాటి 
మధ్య వైరుధ్యాలు సహజం. ఆ వైరుధ్యాలను తొలగించడానికి పౌరసమాజం, 
రాజ్యం ఏర్పడతాయి. అలాగే రాజ్య వ్యవస్థ ఏర్పడినప్పుడు అనేక రాజ్యాలు 
అవతరిస్తాయి. వాటిమధ్య సంఘర్షణ ఏర్పడవచ్చు. ఆ సంఘర్షణను సమ 
న్వయం చేయడానికి అన్నీ రాజ్యాలతో కూడిన ఒక అధిరాజ్యం (Super State) 
- ఒక (ప్రపంచ రాజ్య సమాఖ్య- ఏర్పడాలి కదా! 


ఈ ప్రశ్నను హెగెల్‌ తిరస్కరిస్తాడు. రాజ్యం అనేది “కేవల” మైనది. 
తన పౌరుల విషయంలోనే కొదు, ఇతర రాజ్యాల విషయంలో కూడా దాని 
స్వాతంత్ర్య ్రతివత్తికి తిరుగులేదు. అది ఏ ఇతర ' శక్తికీ తలవంచదు. దాని 
కదే సర్వ సమగ్రం. 


అందుచేత ప్రపంచరాజ్య సమాఖ్య, (ప్రవంచ పభుత్వం ఏర్పడడానికి వీలు 
లేదు. 


మరి |వ్రజారాజ్యం స్వయం సార్వభౌమం అయినవ్పుడు వివిధ రాజ్యాల 
మధ్య సంఘర్షణ, యుద్దం తప్పవు కదా! 


యుద్దాలు తప్పవు 


అవును తప్పవనే హెగెల్‌ ' అంటాడు. రాజ్యాలు పరస్పరం సంఘర్షించడం, 
యుద్దం, చేయడం అనివార్యం కావచ్చు. అందులో అసహజం లేధు. అందుకు 
మనం చేయగలిగింది కూడా లేదు. 


అంతేకాదు, హెగెల్‌ యుద్దాలను నిరసించడు. వాస్తవ మైనది ప్రతిది హేతు 
బద్దమైనదే అయినప్పుడు యుద్దం వాస్తవం కనుక అది హేతుబద్దమే అవుతుంది. 
దానికీ మంచి చెడులతో నిమిత్తం లేదు. (ప్రపంచ చరిత్ర యుద్దాల మయం. 
యుద్దాల ఫలితంగా ఒకసారి ఒక రాజ్యం మరొక రాజ్యాన్ని అణచివేస్తుంది. 
మరొకసారి ఇంకొక రాజ్యానిది వెచెయ్యి అవుతుంది. ఏ కాలంలో 


350 విశ్శదర్శ నం 


రాజ్యానిది 'వైచెయ్యి అవుతుందో, ఆ కాలంలో ఆ రాజ్యం కేవల భావా 
నికి (తాత్మాలికంగానైనా) నిజమైన ప్రతినిధి అవుతుంది. తాను అణచివేసిన, 
లేదా విలీనం చేసుకున్న రాజ్యాల విషయంలో గెలిచిన రాజ్యం తన పౌరుల 
విషయంలో తాను ఏ విధంగా వ్యవహరిస్తుందో అలాగే వ్యవహరిస్తుంది. 


వివిధ రాజ్యాల ప్రయోజనాల మధ్య ఘర్షణ ఏర్పడినప్పుడు యుద్దం ద్వారా 
సమస్యను పరిష్కరించుకోవడం అనివార్యమనే కాక్క యుద్దాన్ని హెగెల్‌ నైతికంగా 
కూడా సమర్థిస్తాడు. రాజ్యాలు యుద్దం చేయడం ఎంథతమాత్రం. తప్పుకాదని, 
యుద్దాలకు నైతిక ప్రయోజనం వుందని అంటాడు. 


యుద్దం వ్యక్తిని ఉన్నతుడిని చెస్తుంది. తన దైనందిన, సంకుచిత స్వార్హ 
ప్రయోజనాలు ఎంత తుచ్చమైనవో, రాజ్య (ప్రయోజనాలు ఎంత సమున్న 
తమైనవో పౌరునికి తెలియజెబుతుంది. రాజ్య ప్రయోజనాలు నిజంగా తన 
ప్రయోజనాలే కనుక (తాను వేరు, రాజ్యం వేరు కాదు కనుక) రాజ్య ప్రయో 
జనాల కోసం యుద్దం చేయడం నిజంగా తన ప్రయోజనాలకోన మేనని వ్యక్తి 


గ్రహిస్తాడు. ఈ విధమైన తాదాత్మ్యం పొందగల పౌరులున్నవ్రుడే ఆ రాజ్యం 
ఆరోగ్యవంతంగా, శక్తిమంతంగా వుంటుంది. 


యుద్దాలు అవసరం 


యుద్దాలు అవసరమని కూడా హెగెల్‌ సూత్రికరించాడు. అప్పుడప్పుడు 
యుద్దాలలో పాలొనని రాజ్యం స్తబ్దమైపోతుంది. కదలికలేని నిలవనీటితో 
కూడిన తటాకం ఎలా పాడైపోతుందో అలాగే యుద్ద సంక్షోభాన్ని చవిచూ 
డని రాజ్యం క్షీణించి పోతుంది. యుద్ధం పౌరులలో క్రమశిక్షణను, దేశభక్తిని 
పెంపొందిస్తుంది. యుద్దంలో గాయవడడంవల్ల లేదా, చనిపోవడం వల్ల పౌరుని 
వ్యక్తిత్వం వెరుగుతుంది. వీర మరణం అతనికి వీర “జీవితాన్ని” ప్రసాదిస్తుంది. 


హెగెల్‌ ప్రతిపాదించిన రాజ్య సిద్దాంతం, యుద్దాన్ని అతడు సమర్థిం 
చిన తీరు చాలా అభివృద్ది నిరోధకమైన వనడంలో సందేహం లేదు. ఇడి 
అతని గతి తార్కిక వాద పద్ధతి పర్యవసానం. రాజ్యుంలోపల నిరంకుశపాల 
నను, (Totalitarianism), రాజ్యం వెలుపల దురా|కమణను (aggression) అతని 


తర్కం సమర్డ్హిస్తున్నది. అది అంగీకరించడానికి వీలులేనిదని పలువురు పండితులు 
కొట్టి వేశారు. 


పోనీ ఏదో అతని తర్కం అలాంటిది కనుక అలాంటి సిద్దాంతాలకు 
ధారి తీసింది, అందులో హెగెల్‌ చేయగరిగిం దేమున్నదని సరి పెట్టుకొనడానికి 


జటేలతొ (నికి వరాకాస్ణ పాగల్‌ 351 


వీలులేదు. అతడు తన గతితార్కికవాద సూత్రాలను తానే ఉల్లంఘించాడని 
రస్సెల్‌, తదితరులు విమర్శించారు. 


ఉదాహరణకు వ్యక్తుల స్వార్ధపూరిత సంఘర్షణలను సమన్వయం చేయ 
డానికి అనివార్యంగా రాజ్య వ్యవస్థ ఏర్పడుతుందని చెప్పిన హెగెల్‌, వివిధ 
రాజ్యాల మధ్య సంఘర్షణలను నివారించి వాటి పరస్పర (ప్రవర్తనను క్రమబద్ధం 
చేయడానికి ప్రపంచ ప్రభుత్వం ఏర్పడాలన్న వాదాన్ని ఎందుకు ,నమర్థించలేదు? 
అంగాల కంటే అంగి గొవ్పదనికదా అతని సిద్దాంతం? రాజ్యాలను అంగాలుగాను, 
ప్రపంచ వ్రభుత్వాన్ని అంగిగాను అతడెందుకు అంగీకరించలేదు? 


బహుశా వాస్తవమైనదే హేతుబద్ధమని హెగెల్‌ సూత్రం కనుక, ప్రపంచ 
రాజ్య భావన ఇంకా వాస్తవరూపం ధరించలేదు కనుక్క అది హేతుబద్దం 
కాదని అనుకోవాలి. ఇది గతితర్భం కావచ్చు కాని మతి వున్న తర్కంకాదని 
మాత్రం ఘంటావథంగా చెనవచ్చు. 


హెగెల్‌ తత్వబోధలో చాలా లోపాలున్నాయి కాని, అతనికి పాశ్చాత్య 
తత్వశాస్త్ర చరిత్రలో అత్యున్నత స్థానం వున్నది. ఆధునిక తత్వవేత్తలవై 
అతని వ్రభావం గణనీయమైంది. ముఖ్యంగా కార్డ్‌ మార్క్స్‌వై అతని ప్రభావం 
ఇంత్రిం-.తనరానిది. హెగెల్‌ గతితార్కిక భావవాదాన్ని ప్రవచిస్తే మార్క్స్‌ గతి 
తార్కిక భౌతికవాదాన్ని వెలయించాడు. 





నిరాశావాది షోపెన్‌ హూవర్‌ 


నిరాశావాదాన్ని ఒక తాత్విక సిద్దాంత .స్టాయికి తీసుకుపోవడం ఒక్క, ఘనతే 
అయితే, ఆ ఘనత నిస్సందేహంగా షోవెన్‌ హూవర్‌కి దక్కుతుంది. 


ఊరందరిది ఒకదారి, ఉలిపికష్టైది ఒక దారి అని సామెత. నవీనయు॥ 
పాశ్చాత్య తత్వవేత్తలందరు ఎంతో కొంత ఆశావాదులు. వారి మధ్య షోఫె 
న్‌హౌొవర్‌ ఒక్కడే- వ్యక్తిగా, తాత్సికుడుగా-సరమ నిరాశావాది, 


ఆర్థర్‌ షోవెన్‌హూవర్‌ పోలెండులోని డాన్టిగ్‌లో 1788 ఫిబ్రవరి 22 న 
తేదీన జన్మించాడు. తండ్రి హీన్రిక్‌ షోపెన్‌హావర్‌ వర్తకుడు, సంపన్నుడు. 


డాన్టిగ్‌ ను 1793 లో ప్రష్యా స్వాధీనం చేసుకున్నది. 'స్వేచ్భాప్రియు 
డైన హీస్రిక్‌ షోవెన్‌ హానర్‌ పారతంత్ర్యంలో జీవించడం ఇస్టంలేక డాన్టిగ్‌ను 


విడిచిపెట్టి స్వతంత్ర నగరమైన హాంబర్న్‌ కి వలసపోయాడు. అప్పటికి ఆర్హర్‌ కి 
అయిదేళ్లు. 


1798-1800 సంవత్సరాలలో ఆర్హర్‌ ఫ్రాన్సులో చదువుకున్నాడు. (ఫెంచి 
నేర్చుకున్నాడు. 1803 లో తల్లిదండ్రులతో కలిసి బెల్జియం, ఇంగ్లండు, 


నిరాశావాది షోవెన్‌ వూవర్‌ 353 


ఫ్రాన్సు, స్విట్టర్దాండు అస్ట్రయాలలో పర్యటించాడు. ఆ రోజులలోనే అతని 
నిరాశావాదానికి బీజొలు పడ్డాయి. నెపోలియన్‌ దండయా(తలలో యూరప్‌ పర్వ 
నాశనమైంది. ఎందరో మరణించారు. ఎందరో శతగాతులయ్యారు. లక్షలాది 
ప్రజలు పేదరికంలో మగ్గిపోయారు. వల్లెలు, పట్టణాలు దైన్యానిక్కి హైన్యానికి 
ప్రతీకలయ్యాయి. కొన్ని సంవత్సరాలపాటు యూరప్‌లో 

చింది. అది చూసి ఆర్ధర్‌ చలించి పోయాడు. 


అశాంతి తాండవిం 
తండ్రి మృతి, తల్లి తీరు 


కుమారుడు తనవలె వర్తకవృత్తి అవలంబించాలని తండ్రి ఆశించాడు. 
తండ్రిపై గౌరవంతో ఆర్ధర్‌ అందుకు అంగీకరించాడు. కాని, తండ్రి 1805 
లో ఆర్థర్‌ వదిహేడవేట-ఒక కాల్వలో వేడి మరణించాడు. 


ఆర్డర్‌ తల్లి జొహానా మంచి అందగత్తె. విదుషీవుణి. ఆ రోజులలో 


భాగా పేరు పొందిన నవలా రచయిత్రి. ఆమె భర్త కన్నుకప్పి వై తిరుగుళ్ళు 


తిరిగేది. అది భరించలేకనే ఆర్ధర్‌ తండ్రి ఆత్మహత్య చేసుకున్నాడని ప్రతీతి, 

తల్లికి అర్ధర్‌ కు ఒక్కక్షణం వడేది కాదు. ఒకరినొకరు ఆగర్భ శత్రువులుగా 
భావించుకొనేవారు. అతని వేద్దతులు, స్వభావం ఆమెకు ఆమె నడవడి అతనికి 
గిట్టలేదు. తండ్రిపై అతనికి అపార గౌరవం; తల్లి వై అమిత ద్వేషం. తండ్రి 
అకాల నురణానికి ఆమె పరోక్ష కారణమై వుండవచ్చునన్న అనుమానంతో - 


హామ్లెట్‌ తన తల్లినివలె-ఆమెను అతడు క్షమించలేకపోయాడు. హామ్లెట్‌ వలె 
“టు బీ ఆర్‌ నాట్‌ టు వీ అనే అవస్థలో వడ్డాడు. 


భర్త మరణం తర్వాత జొహానా హాంబర్స్‌ నుంచి వీమర్‌కు మకాం మార్చింది. 
ఆ రోజులలో వీమర్‌ జర్మనీలోని సాహిత్య, సాంస్కృతిక కేంద్రాలలో ఒకటి. 


తన సాహిత్య వ్యాసంగానికి, స్వెర జీవితానికి అది అనువై నదని జొవోనా ఆ 
న్లగరంలో స్థిరపడింది. న 


విద్యాభ్యాసం 
ఆర్థర్‌ మాత్రం హాంబర్త్‌లోనే వుండిపోయాడు. 1807 లో గోథా వెళ్లాడు. 
1809 లో గాటింగెన్‌ యూనివర్సిటీలో చేరాడు. ప్లేటో, కాంట్‌ లను, చరిత్ర, 
ఫిజిక్సు వృక్షశాస్త్రం, ఖగోళశాస్త్రం, శరీరశా, స్తం, న్యాయశాస్త్రంఒకలేమిటి 
సమస్త శాస్త్రాలు అధ్యయనం చేశాడు. 


తల్లి వద్దకు అప్పుడప్పుడు వెడుతూ, వస్తూ వుండేవాడు. “వస్తే వచ్చావు 


354 విశ (దర్శ సం 


గాని నా కుమారుడుగా మాత్రం రాబోకు. అతిథిగా రా వచ్చి కాసేవు 


వుండి, భోజనం చేసి నీ దారిన పో. నీవంటే నాకు అసహ్యం. నీ పొడ నాకు 
గిట్టదు” అని తల్లి ఉత్తరాలు వ్రాసేది. 


“గటీతో పరిచయం 


ఆమె ఇల్లు రచయితలతో, కళాకారులతో నిత్య కల్యాణం, వచ్చ తోరణంగా 
కలకలలాడుతూ వుండేది. ఎవుడూ విందులు, సాహిత్య గోమ్టులు. వాటికి 
హాజరయ్యే ప్రముఖులలో మహాకవి గేశే ఒకడు. ఆయనతో అక్కడే ఆర్థర్‌ 
షోపెన్‌ హూవరి కు పరిచయమైంది. గేళుకు ఆర్హర్‌ పట్ల చాలా అభిమానం. 
“మీవాడు ఎప్పుడో మనందరికంటె గొప్పవాడై పోతాడు” అని జొహానాతో అనే 


వాడు. దానితో ఆమెకు అరికాలిమంట నెత్తికెక్కేది. “వీడి మొహం. వీడు 
గొవృవాడవుతాడా నేనుండగా” అనుకునేది. 


ఆర్థర్‌ 1811 లో బెర్లిన్‌ యూనివర్శిటీలో చేరి విద్యాభ్యాసం కొనసాగిం 
చాడు. ఒక ధీసిస్‌ వ్రాసి డాక్టరేట్‌ పొందాడు. ఆ ధీపిస్‌ శీర్షికను సయితం 
చూసీ చూడగానే తల్లి వెదవి విరిచింది. అర్హర్‌ “అమ్మా! నీ నవలలు చెత్త 


పోగులో కూడా మిగలని రోజున: ప్రపంచం నా వుస్తకాన్ని నెత్తిమీద పెట్టుకుని 
గౌరవిస్తుం”దన్నాడు. 


ఒక రోజున అమె కొడుకుపై పట్టరాని కోవంతో మేడమెట్ల మీదినుంచి 
తోసివేసింది. అతడు లేచి వళ్లు 'దులువుకుని “*వ్రపంచం నీ పేరు ఎన్నడైనా 
తలిస్తే నా మూలంగానే” అంటూ వెళ్లిపోయాడు. ఆ తరవాత ఆమె 24 
ఏళ్ళు జీవించింది. కొని, ఆర్ధర్‌ మళ్లీ ఆమె గుమ్మం తొక్కలేదు. 


మానవ దే కషం 


ఇటువంటి కుటుంబ జీవితం తర్వాత, అనుభవాల తర్వాత, ఆర్థర్‌ షోపెన్‌ 


హూవర్‌ నిరాశావాది కావడంలో ఆశ్చర్యం లేదు. మానవజాతినే దే ఫషించాడు. 
అందులో (స్త్రీలను మరీని. 


కొంతకాలంపాటు (డైజ్‌ డెన్‌ లో నివసించాడు. ఎవరితోను కరిసేవాడు కాడు. 
ఒంటరిగా తన ఆలోచనలలో తాను మునిగి తేలేవాడు. జీనియన్‌లకి స్నేహితులు 
వుండరనే వాడు. పొదలాగ గుబురుగా పెరిగిన జుట్టు, పెద్ద నుదురు, తీక్ష 


ణమైన చూపులు... మనుషులమీద, (ప్రవంచం మీద అసహ్యంతోో అసహనంతో 
ఎప్పుడూ చిర్రుబురు లాడుతూండేవాడు. 


ఇంతేకాదు. |ప్రతివారిమీద అపనమ్మకం. జీవితం తుచ్చమని, లోకం శోక 


నిరాశావాది, షోవెన్‌ వూవర్‌ 355 


మయమని, మృత్యువే మానవునికి విముక్తి అని నమ్మేటంతటి నిరాశావాది 
అయిన షోహెన్‌హూవర్‌కు రోగభయం, ప్రాణభయం, దారిద్యభయం ఇంతా 
అంతా కొదు. ఆరోగ్యంపట్ల అమితశ్రద్ద చూపేవాడు. డబ్బుపట్ల ఎంత కాపీ 
నమో చెవ్పడానికి వీలులేదు. చిల్లర డబ్బులు, బాండ్లు, అకౌంటు వుస్తకాలు 
ఎవరికంటా వడకుండా భద్రంగా దాచుకునేవాడు ఎవరన్నా వచ్చి దోచుకుం 
టారేమోనని. పడుకునేటప్పుడు తలగడ [కింద తూటాలు నింపిన రివాల్వర్‌ 


వుంచుకునేవాడు. ఎప్పుడూ ఎవరో మోసగిస్తారేమోనని భయవడేవాడు. ఎంత 
దగ్గర స్నేహితులనైనా నమ్మేవాడు కాడు. 


జీనియస్‌ లక్షణాలు 


ఈ విపరీత లక్షణాలను తనే ఏవగించుకునేవాడు. అయినా, ఇవన్నీ జీనియ 


స్‌ల లక్షణాలని సరిపెట్టుకునేవాడు. జీనియస్‌ లందరూ నైతికంగా నికృష్టులే 
నేవాడు న 
న్లనేవాడు. 


తాను జీనియస్‌ అని అతనికి గొన్స .నమ్ముకం, 1819 లో అతని తత్వ 
సిద్దాంతానికి మూలగంథమైన “ది వరల్డ్‌ యాజ్‌ విల్‌ అండ్‌ ఐడియా” (ప్రచు 
రణ జరిగింది. దాన్ని ప్రచురణకర్తకు పంపిస్తూ “ఆ వుస్తకాన్ని విశ్లేషిస్తూ 
నూరు (గ్రంథాలు రాగలొవని వ్రాశాడు. దాన్ని జనం ఎగరేసుకుని కొనుక్కు 
పోతారని ఆశించాడు. కాని పదహారేళ్ల తర్వాత ప్రచురణ కర్త ఆ పుస్తకం 
ప్రతులలో ఎక్కువ భాగాన్ని చిత్తు కాగితాలుగా అమ్మేశాడు. 


దీనితో షోవెన్‌హూవర్‌ అహం దెబ్బతిన్నది. తనంతటి జీనియస్‌ ఒక సరి 
కొత్త తత్వ సిద్దాంతాన్ని ప్రతిపాదిస్తే లోకం తిరస్కరిస్తుందా అని ఆవేశపడ్డాడు. 
భవభూతిలాగా “కాలోహ్యయం నిరవధి ర్వివులాచ వృధ” అనుకొన్నాడు. తనను 
అలక్ష్యం చేసిన జనం ఎప్పటికైనా తన జీనియస్‌ను గుర్తించకపో రనుకున్నాడు: 
“నిజం వేచి వుంటుంది. ఎందుకంకే నిజం చిరంజీవి” అన్నాడు. ఈ ఒక్క 


(స్వ) విషయంలో మాత్రం తన నిరాశావాదాన్ని సడలించుకున్నాడు. 


“హెగెల్‌ తో పోటీ 


బెర్లిన్‌ యూనివర్శిటీనుంచి పిలువు వచ్చింది. 1820 లో వెళ్లి ఆచార్య సద 
విలో కుదురుకున్నాడు. అదే యూనివర్శిటీలో హెగెల్‌ కూడా వనిచేస్తున్నాడు. 
ఆ రోజులలో జర్మనీలో, యూరప్‌లో తత శా స్ర్రానికి సంబంధించినంతవరక్షు 


"హెగెల్‌ దే రాజ్యం. ప్రష్యన్‌ ప్రభుత్వంతోసహా జర్మన్లు హెగెల్‌కు బ్రహ్మరథం 
పడుతున్నారు. 


హెగెల్‌ పట్ల షోవెన్‌ హూవర్‌కు వల్లమాలిన అసూయ. పాగల్‌ “కేవల భావ 


356 దభ (దర్శ స్థనం 


వాదంి వట్టి బుకాయింపు అనేవాడు. అతని కంటు గొవ్పవాడి ననిపించుకోవాలని 
హెగెల్‌ పాఠాలు చెప్పే సమయంలోనే తను కూడా క్లాసులు ఏర్పాటు చేశాడు. 
హెగెల్‌ కాసునుంచి విద్యార్థులు చిలబిలమంటూ తన క్లాసులోకి వచ్చేస్తారని 
అతని ఆశ. కాని ఇందుకు విరుద్దంగా షో సెన్‌ హూవర్‌ క్రాసునుంచే విద్యా 
రులు బిలబిలముంటూ హెగెల్‌ క్లాసుకు వరుగెత్తేవారు. షోపెన్‌ హూవరి కి వళ్లు 
మండిపోయి ఖాళి బెంచీలకి పాఠాలు చెప్పేవాడు. “సి అంతేనండి! జీనియస్‌లని 
లోకం తొందరగా గుర్తించదు. సోక్రటీస్‌ ఏమయ్యాడు?”... అనేవాడు. 


బెర్లిన్‌ నగరాన్ని 1831 లో కలరా వ్యాధి ముట్టుడించింది. "హెగెల్‌ తో 
పొటు షోపెన్‌హావర్‌ కూడా బెర్లిన్‌ విడిచివెట్టాడు. హెగెల్‌ కలరా తగ్గింద 
నుకొని తొందరవడి తిరిగివచ్చాడు. కలరా అతడిని బలి గొన్నది. షోపెన్‌ హూవర్‌ 
ఎంత నిరాశావాది అయినా తెలివైనవాడు కనుక తిరిగి రాలేదు. బతికిపోయాడు. 


ముదిరిన నిరాశావాదం 


చివరికి ఫ్రాంక్‌ ఫర్టులో స్టిరవడ్డాడు. అక్కడ తన జీవితాంతంవరకు 27 ఏళ్ల 
పాటు నివసించాడు. వయస్సు ముదురుతున్నకొద్దీ అతని నిరాశావాదం కూడా 
చెరిగిపోయింది. అతని చిర్రుబుర్రులు స్నేహితులకు దుర్చరమైపోయాయి. 
అతడు అటు వస్తున్నాడంటే జనం ఇటు పారిపోయేవారు. అతని చూవులు 
ప్రసరించినంత మేర చీకట్టు కమ్ముకున్నట్టు వుండేదట, 


తిరిగి ఒంటరి జీవితం. అతడు యావజ్జీవ బ్రహ్మచారి. యౌవనంలో ఒకటి 
రెండు వ్రణయకలాపాలు తప్ప (స్త్రీలపట్ల ఏవగింపు. 


_. వ్యక్తిగాను తాత్వికుడుగాను కాంట్‌ పట్టు షో'పెన్‌ హూవర్‌ కు అభిమానం, ఆరా 
ధన. జీవితంలో కూడా కాంట్‌ను అనుకరించాడు. పొద్దున్నే చన్నీటి స్నానం, 
స్టాంగ్‌ కాఫీ రాతకోతలు, కాసేపు వ్లూటు సాధన (అతడు మంచి సంగీత 
విద్వాంసుడు. అతని తత్వచింతనలో సంగీతానికి (ప్రత్యేక స్థానం వున్నది), 
మధ్యాహ్నం రెస్టారెంట్‌ లో భోజనం, విశ్రాంతి; సాయంత్రం నాలుగున్నరనుంచి 
రెండుగంటల సేవు చకచక నడక. రాత్రి తిరిగి రెస్టారెంట్‌లో భోజనం, 
తర్వాత థియేటర్‌లో కాలక్షేపం, ఇంటికి వచ్చి చదువు. 


వెంటనడిచే “ఆత్మ” 
సాయంత్రపు నడక సమయంలో కాంట్‌ వెంట అతని సేవకుడు వుండే 


వాడు. షోవెన్‌ హూవర్‌కు మనుషులంకే వడదు కనుక తెల్లని వెంవుడు కుక్క 
వెంటవుండేది. దాన్నీ (ఫ్రాంక్‌ ఫర్ట్‌ వురజనులు “జూనియర్‌ షోవెన్‌హావర్‌” 


నిరాశావాది షో వెన్‌ వూవర్‌ 357 


అనేవారు. షోపెన్‌హొవర్‌ మాత్రం దాన్ని “ఆత్మ” అని ముద్దు పేరుతో సిరి 
చేవాడు. 


అతని గదిలో ఒకవైవు షేక్‌స్పియర్‌ చిత్రపటం, మరొకవైవు గేళు చిత్ర 
వటం వుండేవి. బల్లమీద ఒక (ప్రక్క కాంట్‌ ప్రతిమ, మరొకవైవు బుద్దుని 
కాంస్య విగ్రహం, మధ్యలో ఉపనిషత్తులు, ఇతర హిందూ, బౌద్ద వాజ్మయం. 
రాత్రి పడుకోబోయే ముందు అవే చదివేవాడు. 


“ది వరల్డ్‌ యాజ్‌ విల్‌ అండ్‌ ఐడియా” (వచురించిన పదిహేడేళ్ల వరకు 
షోపెన్‌హొవర్‌ ఏమీ వ్రాయలేదు. 1835 లో “విల్‌ ఇన్‌ నేచర్‌” అని 
మొదటి వుస్తకంలోని సిద్దాంతాలను కొనసాగిస్తూ మరొక గ్రంథం రచించాడు. 
ఆ తర్వాత అతని రచనా వ్యాసంగం నిరాఘాటంగా సొగింది. 


ఆలస సంగా కీర్తి 


. (క్రమంగా అతని (గ్రంథాలు జనాన్ని ఆకర్షించాయి. పేరొచ్చింది. అతని 
క్రీర్తి జర్మనీ సరిహద్దులను కూడా దాటిపోయింది. 


షోవెన్‌ హూవర్‌ నిజంగానే జీనియస్‌. అతని మేధాశక్తిని లోకం గుర్తించింది. 
ఎందరో శిష్యులయ్యారు. అనాటి యూరోపియన్‌ సమాజాన్ని ఆవహించిన 
నైరాశ్యానికి అతని నిరాశా సిద్దాంతం సరిగా అతికినట్టు సరిపోయింది. నవ 
యుగప్రవక్తగా అతడిని వ్రస్తుతించడం ప్రారంభమైంది. 1858 లో అతని 
70 వ ఏట గొప్ప సన్మానం జరిగింది. ఇటీవరి కాలంలో జాం పాల్‌ సార్తం 
అస్తిత్వవాదం ఎంత ప్రజొదరం పొందిందో, విద్యాధికులలో ఎంతగా ఫ్యాషన్‌ 


అయిందో, షోపెన్‌హూవర్‌ తత్యచింతన కూడా అంతగా ప్రాచుర్యం పొందింది, 
ఒక ఫ్యాషన్‌ అయింది. 


తనకు పేరు ఎప్పుడు వస్తుందా అని అంత దీర్హకాలంగా ఎదురు చూస్తున్న 
షోపెన్‌హూవర్‌ లోలోపల సంబరపడిపోయాడు. తనవై వెలువడే వ్యాసాలను, 


సమీక్షలను [శ్రద్దగా సేకరించి చదివి, దాచుకునేవాడు. “ఎవడికోసం నన్ను గుర్తి 
స్తుందోయ్‌ లోకం” అనుకునేవాడు. 


తీరిన కండూతి 


తన కీర్తి కండూతి తీరడంతో లోకం అంత మరీ చెడ్డది కాదేమో నని 
ఫంచింది. ఈశావాస్యోపనిషత్తు... “జిజీవిషే చృతగ్‌౦ సమాః” అన్నది కదా? 
అంకే మానవుడు కర్మలుచేస్తూ నూరేళ్లు బ్రతకాలని కోరుకోవాలని, అలాగే 
తాను నూరేళ్లు జీవించాలని కోరుకున్నాడు. 


358 విశ “దర్శ సనం 


కాని ఆరోగ్యం విషయంలో ఎంత జాగ్రత్తగా వున్నా, ఊపిరితిత్తుల వ్యాధి 
ప్రవేశించింది. 1860 సెప్టెంబరు 21వ తేదీ ఉదయం తన గదిలో గృహ 
యజమానురాలు తెచ్చి ఇచ్చే కాఫీ కోసం ఎదురుచూస్తూ ఆలోచనలలో 
మునిగివున్నాడు. కాఫీ వచ్చేసరికి తాపీగా అతని ప్రాణవాయువులు అనంతంలో 
విలీనమైపోయాయి. “అనాయాసేన మరణం...” అన్నట్టు గుండె ఫోటుతో 
సునాయాసంగా అంతిమశ్వాస విడిచాడు. 


ఇచ్చామూల మిదవ్‌ జగత్‌ 


“పఫవంచం నా భానం”-—The World is my idea. 


శ | 
ఈ వాక్యంతో షోపెన్‌ హూవర్‌ ప్రఖ్యాత [గ్రంథం “ది వరల్డ్‌ యాజ్‌ విల్‌ 
అండ్‌ ఐడియా” (ఇచ్చగా భావంగా ప్రవంచం) ప్రారంభమవుతుంది. 


ఇది స్పృహ- “కాన్లన్‌నెస్‌”-- అంటూ వున్న ప్రతి జీవికి వర్తించే సత్య 
మని షోపెన్‌ హావర్‌ అంటాడు. అయితే ఈ సత్యాన్ని తెలుసుకోగలిగేది మనిషి 
ఒక్కడే; అలా తెలుసుకోగలిగిన మనిషి తాత్విక జ్ఞానం పొందినమ్టై. 


ఎందుకంకే మనిషి తెలుసుకునేది సూర్యుడిని భూమిని కాదు; సూర్యు 
డిని చూసే కంటిని భూమిని స్పృశించే చేతిని మాత్రమే. అంటు తన 
చుట్టూ వున్న ఈ ప్రపంచం తన భావంగా మాత్రమే వుంది. అంతకు మించిన 
యాథార్హ్యం ([౭జషర్బ) దానికి లేదు. 


ఇది స్పష్టమైన, నిరషేక్షమైన సత్యం. దీనికి చేరే రుజువు అక్కరలేదు. 
అనుభవాత్ప్చూర్వమైన (22908) సత్యం అంటూ ఏదైనా వుంకే అది ఇటేనని 
షోపెన్‌ హూనర్‌ అభిప్రాయపడ్డాడు. 


ఈ .సత్యం కొత్తది కాదని కూడా షోపెన్‌హూవర్‌ అంటాడు. “నేను 
ఆలోచిస్తున్నాను కనుక నేను వున్నాను” (1యుం therefore 1am) అని 
సిద్దాంతీకరించిన దెకార్త్‌ చింతనలో ఇది గర్భితమై వుంది. బెర్చ్‌లీ దీన్ని 


మరింత స్పష్టంగా నిర్వచించాడు. ఒక వస్తువు ఉనికి దాన్ని తెలుసుకోవడంవై 
ఆధారపడి వుంటుందని బెర్క్‌రీ అన్నాడు. 


ఇదే సత్యాన్ని భారతీయ బుషులు ఏనాడో దర్శించారని షోపెన్‌ హూవర్‌ 
అంటాడు. 


ఈ విధంగా అతని [గ్రంథంలోని మొదటిభాగం ప్రారంభమవుతుంది. 


నిరాశావాది షోవెన్‌ వూవర్‌ . 359 
కాంట్‌ సిద్దాంతం 


కాంట్‌ తత్వ సిద్దాంతంపట్టు షోపెన్‌ హూవర్‌కు ప్రగాఢ విశ్వాసమని ఇంత 
కుముందు. తెలుసుకున్నాము. కొంట్‌ సిద్దాంతం వ్రకారం (ప్రపంచం రెండు 
రకాలైెనది. ఒకటి మనకు ఇంద్రియ గోచరమవుతున్న ఆభాసిక (Phenomenal) 
వ్రవంచం. ఇది మనకు అనుభవంద్వారా, వివేచనద్వారా తెలుస్తున్నది. మానవుని 
బుద్దీంద్రియం ఈ ప్రవంచాన్ని స్టలంలోను, కాలంలోను మాత్రమే చూడగలు 
గుతున్నది; కార్య కారణత్వం (యి) దా $రనే తెలుసుకోగలుగుతున్నది. 


ఈ ప్రవంచాన్ని మనం ఈ విధంగా చూడడానికి కారణం మన బుద్దీం 
ద్రియ నిర్మాణం ఈ విధంగా వుండడమే. మన బుద్రింద్రియం ఇలా కాక, 
మరొక విధంగా ఉంటే ఈ ప్రపంచం గురించిన మన అవగాహన మరొకలా 
వుండేదేమో? 


ఇది ఆభాసిక ప్రపంచం కాగా దీనికి ఆధారభూతమైన- కారణభూత మైన-- 
వ్రవంచం వేరే వుంది అది తనలో తాను (1 - ఘులయ్ఫిమనకు అజ్ఞాతంగా 
వుండే ప్రపంచం. అది యథార్ధ (101౭nఖు ప్రపంచం. అది మన బుద్దికి 
అవగాహనకు అందనిది. అది అజ్ఞాతమే కాదు; మన బుద్టింద్రియానిక గల 
పరిమితులను బట్టి అజ్జేయం కూడా. అది ఈ అభాసిక ప్రపంచానికి కార 


ఇంగా వుందని ఊహించ వలసిందే తప్పు దాన్ని గురించిన జ్ఞానం మనకు 
ఎన్నటికీ లభించదు. 


ఇది కౌంట్‌ తన “కిటిక్‌ ఆఫ్‌ వూ్యర్‌ రీజన్‌” అనే [గంథంలో వతి 
న్‌ లీ ' న 
పొదించిన సిద్దాంతం. 


భిన్నాభి ప్రాయం 


(ప్రపంచం రెండు రకాలైనదని, ఒకటి మన అవగాహనకు అదే ఆభాసిక 
ప్రవంచం, మరొకటి యథార్హ (ప్రపంచం అన్నంతవరకు షోపెన్‌ హూవర్‌ కాంట్‌ తో 
వీకీభవించాడు. కాని దీనికి కారణమైన యథార్హ్ల (ప్రవంచం అజ్జేయమన్న 


దానితో విభేదించాడు. ఆ విభేదం ఆధారంగా తన నూతన సిద్దాంతాన్ని 
నిర్మించాడు. 


నేను కేవలం బుద్దిజీవిని మాత్రమే. అయితే నాకు ఈ (ప్రపంచం ఒక 
భావం "(1692 గా కనిపించేమాట నిజమే. ఈ ప్రపంచం, దానిలోని వస్తు 
వులు 'స్థలంలోను, కాలంలోను, కార్య కారణత్వంలోను .ఒక (క్రమంలో అమరి 
వున్నట్టు కనిపించేమాట నిజమే. 


360 విశ (దర్శ నం 


కాని నేను బుద్దిజీవిని మాత్రమే కాదు. అంపే కేవలం ఆలోచించే, వివే 
చించే జీవిని మాత్రమే కాదు. నా అంతరాంతరాలలోకి చూసుకున్నప్పుడు నా 
నిజ స్వరూవం నాకు గోచరిస్తుంది. నా శరిరం కొన్ని వనులు చేస్తున్నది. నా 
మనస్సు కొన్ని ఆలోచనలు చేస్తున్నది. నీటికి వెనుక, వీటికి అంతర్బూతంగా 
ఏదో శక్తి వున్నది. దాన్ని షోపెన్‌ హూవర్‌ ఇచ్చ (౪1) అని పేర్కొన్నాడు. 
మన బుద్దికి అందనిదిగా తనలో తాను అడ్జేయంగా వుండే వస్తువుగా కాంట్‌ 
వదరలివేసినది అదేనని అభిప్రాయపడ్డాడు. 


ప్రపంచం, దానిలోని వస్తువులు అన్నీ నా భావమే అయినప్పుడు, ఇతర 
మానవులు, వారి శరీరాలు కూడా నా భావమే అయివుండాలి. మానవులలో 
నేనూ ఒకడిని కనుక నా శరీరం, అది చేసే పనులు కూడా నా భావమే 


అయివుండాలి. అంశే నా శరీరం నా మనస్సు ద్వారా ఆలోచనలద్వారా, 
నాకు తెలియవస్తున్న ఒక వస్తువు మాత్రమే. 


అయితే, నా శరీరం, నా అవయవాలు కొన్ని పనులు చేయగలుగుతున్నాయి. 
ఎలా చేయగలుగుతున్నాయి? ఇలా చేయాలని నేను జ్ఞాతంగానో అజ్ఞాతం 
గానో నంకల్పిస్తున్నాను కనుక్క చేయగలుగుతున్నాయి. అలాగే నా మనస్సు 
కొన్ని ఆలోచనలు చేస్తున్నది. ఎలా చేయగలుగుతున్నది? ఇలా చేయాలని 
జ్ఞాతంగానో అజ్ఞాతంగానో ఇచ్చయిస్తున్నాను కనుక ఆలోచించగలుగుతున్నది. 


అన్నిటికీ వెనుక ఇచ్చ 


అంటే నా శరీరం కదలికలకు, నా ఆలోచనలకు వెనుక వున్నది నా 
ఇచ్చ నా సంకల్పం (ఇమ అన్నమాట; ఆ ఇచ్చ అనేది నా సమస్త మైన 
కార్యకలాపాలలోను వ్యక్తమవుతున్నది. నాలో ఇచ్చ నా కోర్కెలుగా, నా ఉద్రే 
కాలుగ్భా సాహజాతాలు (ఘయుంటు గా నా ఆరాటంగా నా పోరాటంగా 
వ్యక్తమవుతున్నది. 


నా శారీరక [క్రియలలో ఇచ్చ వ్యక్తమవుతున్న స్టే. మొత్తం ప్రపంచంలో ఇచ్చ 
వ్యక్తమవుతున్నది. నా శరీరం ఇచ్చకు బాహ్యరూపం, అలాగే మొత్తం |ప్రవంచం 
ఇచ్చకు బాహ్యారూవం. 


ప్రపంచం ఒక దృష్టితో చూస్తే భావం (14౭2). కాని, నిజానికి అది ఇచ్చ 
(౫/1). ఇచ్చకు వాస్తవీకరణమే (Objectification) ప్రవంచం,. 


ప్రాణం లేని రాయిలో కూడా ఇచ్చ వున్నది. అయితే, ఆ నిర్జీవ దశలో 
ఇచ్చకు స్వయంస్పృహ _(self-conMsciousnes5) లేదు. నిర్జీన ప్రవంచంలో ఇచ్చ 
వట్టి భౌతికమైన అంధ శక్తి (0610500) గా వ్యక్తమవుతున్నది. 


నిరాశావాది. ష్టో వెన్‌ వూవర్‌ 361 
శకి రూపాలు 


బాహ్య భౌతిక ప్రకృతి అంతటా వక్తి రకరకాలుగా - గురుత్స్యాకర్ణ ణశక్తి క 
అయస్కాంతశక్తి, విద్యుచ్చక్తి, అణుశక్తి మొదలైన రూపాలలో - వుంటుందని 
మనకు తెలుసు. అవన్నీ ఇచ్చ తనను తాను వ్యక్తం చేసుకునే రూపాలు. ఇచ్చ. 
కారణంగానే వై కెగర వేసిన రాయిని భూమి ఆకర్షిస్తున్నది. సూదంటురాయి 
ఇనువముక్కను ఆకర్షిస్తున్నది. 


వృక్ష ప్రపంచంలోకి వచ్చేసరికి ఇచ్చకు స్వయంస్పృహ వుండీలేనంత స్వల్పంగా 
వుంటుంది. ఆ దశలో అది ప్రాణశక్తిగా వ్యక్త మవుతుంది. మొక్క 
తొను జీవించాలని, తనను తాను పునరుత్పత్తి చేసుకుని తన జాతిని కొన 
సాగించాలని చేసే ప్రయత్నంలో ఇచ్చ వ్యక్తమవుతుంది. ఉదాహరణకు- వృక్షం 
నేలలోకి వేళ్లుతన్ని నీటిని, ఆహారాన్ని తీసుకుంటుంది. సూర్యరశ్మికోసం పెకి 


"పెరుగుతుంది. అంటే ఒకానొక ప్రయత్నం (8 వృక్షంలో కనబడుతుంది. 
ఆ ప్రయత్నం ఇచ్చ్భావూర్వక మైనది. 


జీవనేచ్చ 


జంతు (ప్రపంచంలో నురింత ఉన్నత, వరిణత దశలో ఈ జీవనేచ్చ (1/11 
t0 lve) వ్యక్తమవుతుంది. మానవునిలో అది పూర్తి స్వయం స్పృహతో వ్యక్త 
మవుతుంది. 


భౌతిక ప్రపంచంలోని |క్రింది దశలలో-- అంటే నిన్టీవ వస్తువులలో ఇచ్చకు 


స్వయం స్పృహ వుండదు. అది కేవలం అంధశక్తిగా వ్యక్త మవుతుంది. మాన 
వులలో అది స్వయం చైతన్య విలసిత మవుతుంది. 


దాదావుగా తాత్వికులందరు మనిషిలో బుద్ది (11లఅలి ని, స్వీయస్పృహను 
(self - consciousness) ప్రధాన తత్వంగా భావించారు. ఇది తప్పు, సాగెల్‌- 
ప్రపంచమంతా కేవల భావానికి వ్యక్తీకరణం, వాస్తవీకరణం అన్నాడు. అదీ 
తప్పే. బుద్ది, హేతువు తర్కం, స్పృహ, భావం ఇవన్నీ పైపై తత్వాలు. 
వీటి అడుగున వీటికి మూలాధారంగా వుండి వీటిని నడిపించేది ఇచ్చ. బుద్దిఃక 
ర్మానుసారిణీ అన్నారు. అది సరికాదు. బుద్దిః ఇచ్చానుసారిణీ- బుద్ది ఇచ్చను 
అనుసరిస్తుంది- కర్మలు కూడా అంతే. 


మనం ఒకానొక వస్తువును కోరుతున్నామంకే అది హేతుబద్ధమైనదని 


కాదు. ఆ వస్తువును కోరుతున్నాము కనుక, అలా కోరడానికి ఒక హేతువును, 
కారణాన్ని సృష్టించుకుంటున్నాము. 


362 లశ (దర్శ సనం 


జంతువులు కారణాలతో నిమిత్తం లేకుండానే తను సహజాత జ్ఞానాన్ని 
(గటnయ). బ్ర వస్తువులను కోరుతాయి. మానవునిలో అలాకాక ఇచ్చ అనేది 

తన కోర్కెను సమర్హించుకోవడం కోసం బుద్దీంద్రియాన్ని సృష్టించుకుంటుంది. 
. (= లు 


బుద్ది సేవకుడు, ఇచ్చ యజమాని మనం చేసే వనులన్నిటిని బుద్ధితో 
ఆలోచించి తర్కించి చేస్తున్నామని అనుకుంటాము. కాని మనచేత ఆ పనులు 
చేయించేది మనలోని ఇచ్చ. 


సచేతన (ప్రపంచంలో జీవనేచ్చ ప్రధానమైనది. నునం తిండి తినాలని 
కోరుతాము. కామ తృప్తిని కోరుతాము. సంతానాన్ని కోరుతాము. ఇవన్నీ 
హేతుబద్దమైనవి కనుక కోరుతున్నామా? కాదు. జీవనేచ్చవల్ల కోరుతున్నాము. 
బ్రతకాలన్న ఇచ్చతో, మన మనుగడను మన సంతానంలో కొనసాగించాలన్న 
ఇచ్చతో వాటిని కోరుతున్నాము. 


లీలా సృష్టి 


మానవ శరీరం కూడా ఇచ్చ సృష్టే. ఇచ్చ కారణంగానే రక్త ప్రసరణకోసం 
రక్తనాళాలు ఏర్పడుతాయి. వస్తువులను పట్టుకోవాలనే కోర్కెతో చేతులు, 
ఆహారం తినాలన్న కోర్కెవల్ల నోరు, తిన్నది. జీర్ణం కావాలన్న కోర్కెవల్ల 
జీర్ణకోశం, చూడాలన్న కోర్కెతో కళ్లు- ఇలా 'సమస్తావయవాలు ఏర్పడు 
తాయి. (ప్రపంచాన్ని తనను తెలుసుకోవాలన్న కోర్కెతో ఇచ్చ మెదడు అనే 
అవయవాన్ని సృజిస్తుంది. పునరుత్పత్తి కోసం జననేంద్రియాలను సృష్టిస్తుంది. 
ఇచ్చకు వాస్తవీకరణం శరీరం. దాని లీలా మానుష విగ్రహమే మన శరీరం. 


మన వివేచనకు భావంగా గోచరించే ఈ సమస్త ప్రకృతి కూడా ఇచ్చకు 
వొస్తవీకరణమే. 


ప్రపంచం ఇచ్చాసృష్టి. కాని ఇచ్చకు కారణం లేదు గమ్యం లేదు. అర్ధం 
లేదు ప్రయోజనం లేదు అది అంధశక్తి. అది స్వయంభువం, అనంతం. 
స్థలానికి కాలానికి, కార్యకారణ సంబంధాలకు అతీతం. కాంట్‌ తనలో తానుండే 


అజ్ఞాత పరతత్వంగా దేన్ని భావీంచాడో అది నిజానికి ఈ ఇచ్చ మాత్రమే. 
దాని లీల మాత్రమే ఈ |వ్రపంచం, 


ఈ సిద్దాంతం (ప్రకారం ఇచ్చయే సర్వశక్తి సమన్వితుడైన భగవంతుడు 
కావాలి. కాని షోపెనహూవర్‌ దృష్టిలో ఇచ్చ భగవంతుడు కాదు. భగవం 
తుడంకే మామూలుగా మనం దయామయుడు, [వేమస్యరూపవుడు అని 
అనుకుంటాము. కాని షోవెన హూవర్‌ దృష్టిలో సర్వసృష్టికి మూలమైన ఇచ్చ 


నిరాశావాది ష్లోవెన్‌ వూవర్‌ 363 


వరమ తుచ్చ శక్తి. దీనివల్ల ప్రవంచానిక్సి మానవునికి దుఖమే కాని ఆనందం 
లేదు. ప్రపంచం దుఃఖమయం, ఈ దుఃఖానికి కారణం ఇచ్చ. 


నిరాశద్వారా నిర్వాణానికి నిర్ణమనం 


ప్రపంచానికి ఏది మూల ' సూత్రం -? ఒక్కొక్క తాత్వికుడు ఒక్కొక్క 
మూలసూత్రాన్ని (ప్రతిపాదించాడు. 


తాత్వికులలో చాలమంది “అద్వెత” వాదులు. అంతే ప్రవంచానికి మూల 


సూత్రం ఒకశేనని, అది తప్ప మరెమీ లేదని, అది కానివన్నీ దాని అభాసలేనని 
అన్నారు. 


షోవెన్‌ హూవర్‌ ప్రవంచానికి మూలసూత్రం ఇచ్చ (ఇ) అన్నాడు. సమస్త 
చరాచర జగత్తును నడిపించేది ఇచ్చ. దాని అభాసే (ప్రవంచమంతా. సత్తు 
(ten), చిత్తు  (00040659టఏ9) దాని అభాసలే. 


అయితే ఇచ్చ అనేది దైవశక్తి కాదన్సి దాన్ని షోపెన్‌ హౌవర్‌ తుచ్చ శక్తిగా, 
దుష్ట్రశక్తిగా భావించాడని కూడా ఇంతకుముందు తెలుసుకున్నాము. 


ఎందుకని? . ప్రపంచనుంతా దుఃఖమయం. ఈ దుఃఖానికి కారణం ఇచ్చ. 
అందుచేతనే ఇచ్చ దుష్టశక్తి. దాన్ని అంతం చేయడమే మానవుని కర్తవ్యం. 


9 జ 
బాంద్యూ బౌద్ద ప్రభావం 


బుద్దుడు కూడా లోకాన్ని నోకమయంగా దర్శించాడు. కోరిక దుఃఖానికి 
మూలమని కోరికను నశింపజేస్తే నిర్వాణం సిద్దిస్తుందని అన్నాడు. 


. హిందూ. వేదాంతులు కూడా “జన్మ దుఃఖం జరా దుఃఖం; జొయా 


దుఃఖం వునవునః; సంసారం సాగరం దుఃఖం...” అన్నారు. ఈ విషవలయం 
నుంచి విముక్తి పొందడమే మోక్షమన్నారు. 


షోవెన్‌ హూవర్‌' హిందూ, బౌద్ద దర్శనాల వల్ల వ్రభావితు డయ్యాడు. 
అతడు కూడా లోకం మరొక పేరు శోకం అన్నాడు. దుఃఖానికి కారణం 
ఇచ్చ అన్నాడు. 


ఇచ్చ అంకే కోరిక, సంకల్పం. కోరిక ఎప్పుడు, ఎందుకు కలుగుతుంది? 
లేమివల్ల- అంటే ఏదో మనకు లేకపోవడంవల్ల, ఏదో లోపించడంవల్ల కలు 
గుతుంది. లేనిదాన్ని పొందా లనుకోవడమే కోరిక. 


364 వభ “(దర్శ గనం 


అటువంటి ఇచ్చ వల్లనే సమస్త సృష్టి ఉద్భవించింది. తనను తాను తెలు 
సుకొనడానికి ఇచ్చ చేసిన ప్రయత్నమే సృష్టి. ఇచ్చ మానవునిలో సంవూర్ల 
స్వయం స్పృహను పొందుతున్నది. 


కోరికవల్ల దుఃఖం 


ఇచ్చ అంటే కోరిక. కోరికవల్ల దుఃఖం కలుగుతుంది. 


కోరినది దొరకక పోవడంవల్ల దుఃఖం కలుగుతుంది. దొరికిన తర్వాత 
కూడా దుఃఖం కలుగుతుంది, 


“ఆశ లావు పీక సన్నం” అని సామెత. కోరికకు అంతం లేదు. తీరినకొద్దీ 
కోరిక "పెరుగుతుంది. 


ఒక కోరిక తీరిన దనుకోండి. వది కోరికలు ఈరిక లెత్తుతాయి. 


పేదవాడు ఈ వూటకు తిండి దొరికితే చాలనుకుంటాడు. కాని ఆ 
తర్వాత మరొక పూటకు తిండి కోసం ఆరాటం ప్రారంభ మవుతుంది. 


లక్షాధికారి కోటీశ్వరుడు కావా లనుకుంటాడు. ఒక కోటి సంపాదించిన 
వాడు ఇంకోటి సంపాదించాలని ఆరాటపడతాడు. 


దారేషణ, ధనేషణ, వుత్రేషణ-- ఇవి ఈషణత్రయం. వీటికోసమే మాన 
వుని తాపత్రయం. 


తీరని కోరిక బాధ కలిగిస్తుంది. తీరిన కోరిక కూడా బాధ కలిగిస్తుంది. 
ఎందుకంటే. దేనివల్ల కోరిక తీరిందో దానివల్ల అనాసక్తి (అన్వీ-యిుఫ కలు 
గుతుంది. అనాసక్తివల్ల విసుగుదల (001660%) కలుగుతుంది. దానినుంచి 


తప్పించుకొనడానికి మరొకదాన్ని కోరడం జరుగుతుంది. . ఇది అనంతంగా 
సాగుతుంది. 


ఇచ్చ అంటు జీననేచ్చ. (బతుకును శాశ్వతంగా కొనసాగించాలనే కోరక. 
ఇది సాధ్యంకాదు కనుక, ప్రతి ప్రాణి తన సంతానం ద్వారా -తన మనుగ 
డను కొనసాగించాలని చూస్తుంది. కాని సంతానంవల్ల తిరిగి దుఃఖసాగరంలో 
ఈదులాడవలసిన కొత్త జీవులు పుట్టినట్టు అవుతుంది. 


రాయికి, రప్పకి స్పృహ లేదు కనుక, వాటిలో ఇచ్చ అంధశక్తిగా వుంటుంది. 
వాటికి బాధ తెలియదు. వృక్షాలలో కూడా అంతే. 


కాని జీవులలో ఉన్నతదశలకు పోతున్నకొద్దీ స్పృహ పెరుగుతూ పోతుంది. 


నిరాశావాది షో'వెన్‌ వూవల్‌ 3౦9 


స్పృహ ఎంత ఎక్కువైతే, ప్రాణి అంత దుఃఖం అనుభవిస్తుంది. మానవునిలో 
స్వయం స్పృహ గరిష _స్టాయిని అందుకుంటుంది. కనుకనే మానవునిలో 
దుఃఖానుభూతి కూడా గరివ్మ స్థాయిలో వుంటుంది, 


తెలివితేటలవల్ల, విజ్ఞానంవల్ల, ఆలోచనవల్ల కూడా దుఃఖ నివృత్తి కాదు. 
ఆలోచన, ఊహాశక్తి ఎక్కువైనకొద్దీ దుఃఖం ఎక్కువౌతుంది. జ్ఞావకశక్తి ఎక్కు 
వైనా అంతే. గతంలోని బాధలు జ్ఞప్తికి వచ్చి దుఃఖం కలుగుతుంది. ముందు 


రాబోయేది ఊహించుకున్నా దుఃఖమే. మృత్యువుకంటు మృత్యుభీతి ఎక్కువ 
దుఃఖకారణం, 


జీవితం తుచ్చమైనది. లోకంలో ఎక్కడైనా చూడండి, ఒకరితో ఒకరు 
బ్రతుకు కోసం, స్వార్ధం కోసం, సుఖం కోసం, సంపద కోసం ఫోటీ, పోరాటం. 
ఈ పోరాటం, ఘర్షణ దుఃఖ కారకం. 


గూడు కట్టన బాధ 


మనం. సాధారణంగా చూడం, చూడదలుచుకోము గాని చూస్తే, జీవి 
తంలో ఎంత దుఃఖం గూడుకట్టుకుని వుందో తెలుస్తుంది. 


ఏ అస్పత్రికైనా వెళ్లి రోగుల మూల్లులు వినండి. శస్త్ర, చికిత్సాలయా 
నికి- వెళ్ళండి, చిత్రహింసాలయాలకు వెళ్లండి యుద్ద భూమికి వెళ్లండి, “పేదల 
మురికి వాడలు చూడండి ఎక్కడ చూసినా బాధ, దుఃఖం, యాతన. 


నరకొన్ని అన్ని జాతులవారూ ఊహించారు. భూలోకాన్ని చూసే ఊహిం 
చారు. 


“ఏ దేశ చరిత్ర చూచినా ఏమున్నది గర్వకారణం? నరజొతి చరిత్ర 
సమస్తం పరపీడన పరాయణత్వం !” 


హత్యలు, దోపిడీలు, కుట్రలు ఇవే చరిత్ర, 
చరిత్రలో ఒక పేజీ తిరగేస్తే చాలు. వుస్తకమంతా చూచినగ్టే. 


లైబ్నిజ్‌ “ఊహించడానికి వీలైన అన్ని వ్రపంచాలలోకి మనదే ఉత్తమ 
|ప్రవేంచం (This is the best of all possible worlds)” అన్నాడు. నిజానికి ఊహిం 
చడానికి వీలైన అన్ని ప్రపంచాలలోకి మనదే అధమాధమ ప్రపంచం. 


మనిషి పుట్టుక మృత్యుదిశగా ప్రయాణంతో ప్రారంభ మవుతుంది. మనం 
పీల్చే ప్రతి ఊపిరి మనం తినే తిండి మృత్యువును దూరం చేస్తున్నట్టు భమ 


366 విశ “(దర్శ శనం 


పడతాము. కొని, జీవితంలో (ప్రతిక్షణం మృత్యువు మనతో ఫిల్లి ఎలుకతో చెల 
గాట మాడినట్టు ఆడుకుంటుంది. ఎంత తప్పించుకున్నా మనుకున్నా, చివరికి 
బాటచివర మలుపులో మృత్యువు మనకోసం వేచి వుంటుంది. ఏదో ఒకచోట 
మనల్ని-డాక్షర్‌ ఫాస్ట్రస్‌ (మార్గో నాటకం)ను మెఫిస్టాఫిలిస్‌లాగా- చటుక్కున 
ఒడిసిపట్టి కబళిస్తుంది. 


అయితే, ఈ ఇచ్చా (ప్రపంచంనుంచి మానవునికి మోక్షం లేదా? 


ఆత్మహత్య ఒక విముక్తి మార్గంగా కనిపించవచ్చు. కాని అదీ ప్రయోజనం 
లేదు.. ఒకడు ఆత్మహత్య ద్వారా విముక్తి పొందినా, ప్రవంచం నశించదు. 
ఇచ్చ అంతరించదు. మానవజాతి కొనసాగుతూనే వుంటుంది. కనుక అది 
విముక్తి మార్గం కాదు. 


జితేం (దియత 009 


ఇచ్చను అణచివేయడానికి, జయించడానికి ఒక మార్గం తాత్విక దృక్పథం. 
జీవితాన్ని వివేకంతో వివేచించాలి. కోరికలవల్ల దుఃఖం కలుగుతుంది కనుక, 
కోరికలను జయించాలి. మనస్సు _ గుర్రంలాంటిది. దాన్ని వివేకం, వివేచన 
అనే పగ్గాలతో నిగ్రహించాలి. మన కోర్కెలు మన ఉద్రేకాల స్వభావాన్ని 
తరచి చూసి అర్ధం చేసుకుంచు వాటిని నిగ్రహించవచ్చు. 


నిమ్న(శ్రేణి జీవులలో ఇచ్చ ప్రాబల్యం ఎక్కువ, వివేచన మటుకు శూన్యం. 
సగటుమనిషిలో కూడా ఇచ్చదే వైచేయి, వివేచనది తక్కువ స్థానం. 


కాని (ప్రతిభాశాలియైనవాడిలో ఇచ్చకంటు వివేచన, విజ్ఞానం వ్రబల స్థితిలో 
వుంటాయి. కనుక్క మహో (ప్రతిభాశాలి ఇచ్చను, ముఖ్యంగా కామాన్ని జయిం 
చడం సులభం. . 


కళా సౌందర్యాస్వాదన కూడా ఇచ్చను జయించడానికి తోడ్పడుతుంది. 
కళాస్వాదనలో మన  సాంత ఇచ్చ అంతరిస్తుంది. మన ఇచ్చ ప్రపంచపు 
ఇచ్చలో కలిసిపోతుంది. దానివల్ల మన సంకుచితావరణను దాటి విశ్వావరణలో 
ప్రవేశించ గలుగుతాము. అంశే, రసానుభూతివల్ల (భారతీయ ఆలంకారికులు 
చెప్పినట్టు) “ఆవరణ భంగం” జరుగుతుంది. మన వ్యక్తిత్వపు పరిమితులను 
అతిక్రమించ గలుగుతాము. దీనివల్ల ఇచ్చ అంతరిస్తుంది. దుఃఖం ఉపశమిస్తుంది. 
అన్నిటిలోకి ఉత్తమ కళ సంగీతం. తక్కిన కళలు కేనలం భావాలకు |ప్రతిబిం 
బాలు కాగా సంగీతం భావాలకు అతీతమైన, ప్రపంచపు ఇచ్చను యథాతథంగా 
ప్రతిధ్వనిస్తుంది. భావాల ద్వారా కాక్క 'సూటిగా మనలను తాకుతుంది. 


నిరాశావాది షోవెన్‌ వూవర్‌ 367 


ఇచ్చను జయించడానికి మతం కూడా ముఖ్యమైన మార్గం. షోపెన్‌ హూవర్‌ 
దృష్టిలో (క్రైస్తవంకంజ తదితర మతాల కంకు, హిందూమతం, బౌద్దమతం- 


వాటి దర్శనాలకు సంబంధించినంతవరకు-- గొప్పవి. 
మాయా యవనిక 


నమస్త ప్రాణులు, సకల మానవులు స్వభావతః ఒకళు. ఆత్మవత్సర్వ 
భూతాని. ఎవడు తనలో సమస్త భూతకోటిని, సమస్త భూతకోటిలో తనను 
చూసుకుంటాడో అతడిని మోహం, శోకం బాధించవు. 


“ప్రపంచమంతా నా భావం” అని షోవెన్‌హూవర్‌ అన్నాడు. అంటే ఈ 
వ్రవంచం మన భావంగా మాత్రమే వున్నదని అర్ధం. షోపెన్‌ హూవర్‌ “భావం” 
అన్నదాన్నే హిందూ వేదాంతులు మాయ అన్నారు. మనల్ని మాయ ఆవరిం 
చడంవల్లనే ప్రపంచవు అసలు స్వభావాన్ని తెలుసుకోలేకపోతున్నాము. కఠోర 
నియమబద్ద మైన జీవితం ద్వారా, సర్వసంగ వరిత్యాగంద్వారా, సంసార వై ముఖ్యం 
ద్యారా ఈ మాయా యవనికను చేదించడం, సత్యాన్ని దర్శించడం సాధ్యం. 
అపుడు ఇచ్చ నశిస్తుంది. 


అది నిర్వాణానికి మార్గమని హిందూ, బౌద్ద దర్శనాలు ఉపదేశిస్తున్నాయి. 
నిర్వాణం అంతే అరిపోవడం, లేకపోవడం. అయితే, అది శూన్యస్థితి కాదు. 
అది ఇచ్చ్భారాహిత్య స్థితి, జీవన్ముక్త స్థితి. అందుచేత కేవలం ఆనంద స్థితి. 
దాన్ని వర్షించడానికి మాటలు, భావాలు చాలవు. అది అన్నిటికీ అతీత స్థితి. 


విమర్శ 


హిందూ బౌద్ద దర్శనాల అధ్యయనం ద్వారా షోవెన్‌ హూవర్‌ (ప్రవచించిన 
ఈ సిద్దాంతాన్ని సంవూర్మ నిరాశావాదంగా పలువురు పాశ్చాత్య వ్యాఖ్యాతలు 
విమర్శించారు, నిరసించారు. షోపెన్‌ హూవర్‌ కు వ్యక్తిగత జీవితంలో తటస్టిం 
చిన అనుభవాలు అతడిని ఇంత నిరాశావాదిగా చేశాయన్నారు. అతడికి తిండికి 
లోటు లేదు. పనీపొటు లేదు. హాయిగా తిని కూర్చునేవాడు. ఒంటరిగా వుండే 
వాడు. ఎప్పుడూ తన ఆలోచనలలో మునిగి తేలేవాడు. ఈ విధమైన జీవితం 
గడవడం వల్లనే అతనిలో నిరాశావాదం బయలుదేరింది. పైగా ఆ రోజులలో 
యూరపిలోని దుర్చరజీవిత వరిస్తితులు, ముఖ్యంగా నెపోలియన్‌ దండయాత్రల 


బీభత్సంవళల్ల ఏర్పడిన నైరాశ్యం కూడా అతని నిరాశావాదానికి కారణమని 
విల్‌ డ్యురాంట్‌ వ్రాశాడు. 


కోరికవల్ల దుఃఖం కలగవచ్చు. కాని అంతమాత్రాన ప్రపంచం దుఃఖమయం 


368 యిల స (దం })90 


మాత్రమేనని అనడం అంగీకరించరానిది. _ లేనిదాన్ని పొందడంలో కంటె, 
పొందడానికి చేసే ప్రయత్నంలోనే మానవుడు జీవిత సాఫల్యం పొందుతాడని 
డ్యురాంట్‌ అంటాడు. 


ఇచ్చవల్ల దుఃఖం మాత్రమే కలుగుతుందని చెప్పడం సరికాదని బెర్జాంండ్‌ 
రసెల్‌ విమర్శించాడు. అసలు ఆశావాదం, నిరాశావాదం రెండూ శాస్త్రీయ 
దృష్టి నుంచి సమర్ధించదగినవి కావు. ఆశావాది ప్రపంచం తన సుఖంకోసమే 
వుట్టిం దనుకుంటాడు. నిరాశావాది ప్రపంచం తనకు దుఃఖం  కలిగించడా 
నికే వున్న దనుకుంటాడు. నిజానికి ప్రపంచం మన ఆశా, నిరాశావాదాలతో 
ప్రమేయం లేనిది. ఆశా, నిరాశలు మన చిత్తవృత్తిని బట్టి వుంటాయి. 


(ప్రశంస 


ఈ విధంగా పలువురు విమర్శించినవ్పటికి--షో పెన్‌ హూవర్‌ లేవనెత్తిన ఇచ్చా 
వాదానికి వారు పొశ్చాత్య తత్వ శాస్త్రంలో ఒక (ప్రముఖ స్థానం ఇచ్చారు, 
అతనికి ముందు తత్వవేత్తలు బుద్దికి, హేతువుకు అ(గస్థానం ఇచ్చారు. మౌన 
వుడు బుద్దిజీవి, వివేచనాశీలి అన్నారు. కాని షోవెన్‌ హూవర్‌ మొదటిసారిగా 
మానన ప్రకృతిలోని రెండవ వైవును చూపించాడు. ఇచ్చ, ఉ(దేకం. సహ 
జొతం (Instn). సహాజజ్ఞొనం (INHUiti0n)-ఇవి కూడా మానవ ప్రకృతిలో 
ముఖ్యమన్న విషయాన్ని షోపెన్‌ హూవచర్‌ సిద్దాంతీకరించాడు. ఈ వాదంవల్ల 
ప్రభావితులై నవారే నీష్కే బెర్స్‌సన్‌, జేమ్స్‌ మొదలైన తాత్వికులు... ఆధునిక 
మనస్తత్వ శాస్త్రంపై కూడా ఈ 'వాద ప్రభానం ఎంతో వున్నది. చారిత్రి 
కంగా అతని సిద్దాంతం తత్వ శాస్త్ర, ప్రగతికి చాలా దోహదం చేసిందనడంలో 
సందేహం లేదు. 





టి ద్యేడు చనిపోయాడు” -- గాడ్‌ ఈజ్‌ డెడ్‌ - 


ఆస్పికులకు ఆగ్రహం దైవభక్తులకు ఉలికిపొలటు తెప్పించగల ఈ వాక్యం 
వ్రకటించినవాడు జర్మన్‌ తత్వవేత్త ఫీడ్రిక్‌ విల్లైల్మ్‌ నీషే. తాను వ్రాసిన 
“దజ్‌ స్పేక్‌ జరతూ,స్త్ర” అనే (గ్రంథంలో ప్రాచినకాలపు పర్షియన్‌ (ప్రవక్త 
జరతూ,స్త్ర, నోట ఈ మాట పలికించాడు నీషే, 


అతడు ఏది వ్రాసినా, సమకాలికులను షాక్‌ చేయడానికి |బ్రాసీనట్టు కనిపి 
స్తుంది. నిజంగానే అతని వ్రాతలకు 19న శతాబ్దపు యూరప్‌ షాక్‌ అయింది; 
20 వ శతాబ్దవు యూరప్‌ సర్వనాశనానికి చేరువైంది. 


సమకాలికులను షాక్‌ చేయడం అతని ఉద్దేశం కావచ్చు; కాని ఆలోచింప 


జేయడం కూడా అతని లక్ష్యం. అతని రచనలు గుండె లోతులలో నుంచి, 
జీవితపు చీకటి కోణాల నుంచి చీల్చుకు వెలువడ్డాయి. 


తన కాలపు పండితులు పామరులు, మతాధివతులు, రాజ్యాధినేతలు తిరుగు 
లేనివిగా భావించే విలువలను, విశ్వాసాలను నీషే తలక్రిందులుగా నిలబెట్టాడు. 


370 విశ 1 (దర్శ స్థనం 


“వా మీరు నమ్మే విలువలు ? ఇవా మిమ్మల్ని రక్షించే విశ్వాసాలు?” అని 
లోకం అదిరిపడే కేకలు వేశాడు. 


నీషే సాధారణార్హంలో తాత్వికుడు కాడు. అతడు తార్కికంగా, హేతుబ 
ద్దంగా తన వాదాన్ని నిర్మించలేదు. ఒక మత ప్రవక్తవలె శాస్తవలె తాను 
కనుగొన్న సత్యాలను ఉన్మీలనం చేశాడు. కవితామయంగా, మార్మికంగా, మహా 
వేశంతో “నేను చెబుతాను. మీరు వినండి” అని జబర్హస్తీగా తన విచిత్ర 
తత్వ చింతనను ఆవిష్కరించాడు. ఆనాటి యూరప్‌ నోరు వెళ్ళబెట్టి విస్తుపో 


యింది. “ఎవరీతడు? ఏమిటీ ఉన్మత్త (ప్రేలాపన? ఎందుకీ గర్వాలొవన?” అని 
ఆశ్చర్యవడింది, అ[గ్రహవడింది. 


సగం కవిత్వం, సగం తత్వం 


అతని రచనలు సగం ఉత్తమ కవిత్వం, సగం ఉన్మత్త తత్వం. మంచికో, 


చెడుకో-బహాశా మంచి కంటె చెడుకే ఎక్కువగా- అవి యూరీపను ప్రభా 
వితం చేశాయి. 


“ఏది నీవు కాదో, అదే దైవం, అదే ఆదర్శం-” ఇది జరతూ,స్త, నోటు 
నీషే పలికించిన మరొక సూక్తి. ఈ సూక్తికి సజీవ నిదర్శనం నీషే జీవితం. 


నీష్నే వ్రష్యాలోని రాకెన్‌లో 1844 అక్టోబరు 15 వ తేదీన జన్మిం 
చాడు. అది అప్పటి ప్రష్యారాజు ఫ్రీడ్రిక్‌ విల్లెల్మ్‌ (1౧ వుట్టిన రోజు. రాజు 
పేరే తండ్రి తన కుమారునికి పెట్టాడు. చిత్రంగా ఆ తర్వాత రాజుకు 
మతి చలించింది. నిషే తండ్రికి మతి పోయింది. నీషే జీవితపు ఆఖరి 
దశాబ్దమంతా పిచ్చాసుపత్రులలో గడిపాడు, 


ఒకరోజు రాత్రి నీషే తండ్రి ఇంటి మెట్లు ఎక్కుతూ, తూలి వెనక్కి 
పడ్డాడు. తల నేలకు కొట్టుకుని మెదడు దెబ్బతిన్నది, మతిస్తిమితం కోల్పోయి 
ఒక ఏడాదిపాటు తీసుకుని చనిపోయాడు. తండ్రి బాధలు మరణం, ఖననం 
అప్పటికి ఏడేళ్ళు కూడా లేని నీషే మనస్సులో గాఢంగా నాటుకున్నాయి. 


నీషే తండ్రి మతోద్యోగి. తండ్రి వైపు, తల్లివైపు కొన్ని తరాలవారు చర్చి 
ఉద్యోగులు. తండ్రి. మరణం తర్వాత నీష్మే అతని చెల్లెలు దైవ విశ్వాసం 
గల నలుగురు (స్త్రీల చేతులలో పెరిగారు. ఒకరు తల్లి, మరొకరు ముత్తవ, 
ఇరువురు పిన తల్టులు. వారు ఎంతగా మత విశ్వాసం నూరిపోయినా సిషే 
'వెరిగి పెద్దవాడైన తర్వాత నాస్త్రకుడయ్యాడు. 


జిగీషావాది నీవే 371 
నిత్య రోగిప్పి 


అతడు శారీరకంగా దుర్చలుడు, రోగిస్టి. ఎవ్పుడూ తలపోటు, ఏదో కంటి 
జబ్బు. వెలుగును చూడలేకఫోయేవాడు. జీవితాంతం అనారోగ్యం నీడలౌ 
వెన్నాడింది. నరాల బలహీనత వల్ల సుకుమారంగా, అబలాత్వం - మూర్తీ భవిం 


చినట్టుండేవాడు. ఎక్కువగా చెల్లెలుతో ఆడుకునేవాడు. లేదా వుస్తకాలలో తన 
దూర్చేవాడు. తోటి మగ పిల్లలతో కలిసేవాడు కాడు. 


బాల్యంలో ఫోర్టా స్కూలులో చదువుకున్నాడు. అతని పాఠ్యాలు కవిత్వం, 
సైన్సు, గ్రీక్‌; లాటిన్‌. స్కూలు తరవాత బాన్‌ లో యూనివర్శిటీలో చదివాడు. 
ఆ రోజులలోనే పురుష లక్షణంగా మద్యపానం అలవాటు చేసుకున్నాడు. 
బూతు కవిత్వం చెప్పేవాడు. వేశ్యాగ్భహాలకు వెళ్లేవాడు. సిఫిలిస్‌ అంటించుకు 
న్నాడు. తరువాత కాలంలో అతని మతిభమణానికి అదొక కారణమంటారు. 
త్వరలోనే ఆ బ్రతుకువై రోతవుట్టి వ్యసనాలకు స్వస్తి చెప్పాడు. అనారోగ్య 
కారణంగా సెక్సుపట్టు విరక్తి పుట్టింది. "సెక్సును పాపంగా భావించిన సన్యా 
సులు శారీరకంగా అశక్తులె వుండాలని తమ బలహీనతనే ఒక సుగుణంగౌ 


వారు ప్రచారం చేశారని అనుకున్నాడు. మతంపట్ట ఆ రోజులలోనే అతనికి 
వైముఖ్యం ఏర్పడింది. . 


బాన్‌ తర్వాత లీప్టిగ్‌ యూనివర్శిటీలో చేరి భాషా శాస్త్రం అభ్యసిం 
చాడు. శారీరక బలం కోసం పరితపించిపోయేవాడు. తాను వుట్టడమే వృద్దుడుగా 
వుట్టినట్టు అనిపించేది. జీవితోన్ని అనుభవించలేక ఫోతున్నానని కుంగిపోయేవాడు. 


ష్లోపెన్‌ హూవర్‌ (ప్రభావం 


ఆ రోజులలోనే షోపెన్‌హూవర్‌ గ్రంథం “ద వర్డ్‌ యాజ్‌ విల్‌ అండ్‌ 
ఐడియా” యాదృచ్చికంగా అతని కంటపడింది. షోవెన్‌హొవర్‌ నిరాశావాదం 


అతని శారీరక మనస్తత్వానికి సరిపోయింది. షోపిన్‌హూవర్‌ అతడిని విపరితంగా 
ప్రభావితం చేశాడు. 


జీవనేచ్చ ప్రపంచపు మూలసూత్రం. అయితే ఆ ఇచ్చ దుఃఖొనికి కారణం. 
కనుక జీవనేచ్చ మరజేచ్చగా మారాలని ష్లోపెన్‌ హొవర్‌ అన్నాడు. కాని స్రీషే 


దీనితో విభేదించి, జీవనేచ్చ మానవుడిని నడిపించాలన్నాడు. మరణాఫట్లు అత 
నికి విపరీతమైన భయం. 


ఆరోగ్యం సరిగా లేకపోయినా, చూపు బాగాలేదని చెప్పినా అధికారులు 
అతడిని "సైన్యంలోకి నిర్బంధంగా రిక్రూట్‌ చేశారు. ఒక రోజున గుర్రవు 


372 విశ్శాదర్భునం 


స్వారీ చేస్తూ కిందపడ్డాడు. ఛాతీపై బలమైన దెబ్బ తగిలింది, సైన్యం నుంచి 
విడుదల చేశారు. బ్రతుకు జీవుడా అని. బయటపడ్డాడు. 


అప్పటికే అతని (ప్రతిభా వైదుష్యాలను యూనివర్సిటీల అధికారులు గుర్తిం 
చారు. డాక్టరేట్‌ థీసిస్‌ వూర్తిచేయకముందే స్విట్టర్లెండ్‌ లోని బేసిల్‌ యూని 
వర్శిటీలో ప్రొఫెనరుగా ఉద్యోగమిచ్చారు. అప్పటికి అతనికి ఇరవై అయిదేళ్లు 
కూడా లేవు. 


ఇంతలో (ఫ్రాన్సు, జర్మనీల మధ్య యుద్దం బద్దలైంది. వీథులలో సైనిక 
విన్యాసాలు చూస్తుండగా అతనికి మెరువులా ఒక ఆలోచన తట్టింది. అది 
అతని తత్వచింతనకు మూలసూత్ర మైంది. 


శక్తి సాధ నేచ్చ 


షోవెన్‌ హూవర్‌ జీవనేచ్చ ప్రపంచాన్ని నడిపిస్తున్న దన్నాడు. కాని, జీవనేచ్చ 
అంతే ఏదో వూరికే మనుగడ సాగించాలన్న కోరిక కాదు. అది శక్తి 
సొధనేచ్చ- విజయేచ్చ- విల్‌ టు పవర్‌, విల్‌ టు ఓవర్‌ వవర్‌. 


శక్తీ రష - జిగీష - అదీ జీవిత మూలసూత్రం. 


ష్లోవెన హూవర్‌ ఇచ్చవల్ల దుఃఖం కలుగుతుందని నిరాశావాది అయ్యాడు. 
నీషే ఇచ్చవల్ల శక్తి కలుగుతుందని ఆశావాది అయ్యాడు. 


జీవితం దుఃఖమయమే. కాని దుఃఖానికి జీవితంలో ప్రధాన స్తానం వున్నది, 
బాధానుభవం మనిషికి అవసరం. మానవునిలోని గొవ్న గుణాలు బాధలో నుంచే 
బహిర్గతా -లవుతాయి. ముఖ్యంగా జీవనేష, విజిగీష. 


ఈ విషయానికి ఉదాహరణగా గ్రీకుల విషాంత నాటకాలను తీసుకుని నే 
ఒక గొప్ప సిద్దాంత [గ్రంథం రచించాడు. గ్రీకు ట్రాజెడీలలో హీరోలను దేవతలు 
భయంకరంగా శిక్షిస్తారు. ధీరోదాత్తులైన గ్రీకు హీరోలు శిక్షలు అనుభవిస్తారుగాని 
దేవతలకు తల బగ్గరు. విధిని ఎదిరించి తల ఎత్తుకుని సగర్వంగా నిలబడ 
తారు. గ్రీకు హీరోల ధీరోదాత్తతకు వరమోదాహరణ ప్రొమీథియస్‌. అతడు, 
దేవతల నుంచి అగ్నిని దొంగిలించి మానవులకు అందజేస్తాడు. ఈ నేరానికి 
అతడిని దేవతలు శిక్షిస్తారు. అతడు చిరంజీని అయి శాశ (తంగా ఘోర హింస 
అనుభవిస్తూ వుంటాడు తప్ప, వశ్చాత్తావం చెందడు. 


తిరుగుబాటు తత go 


మానవుడు కూడా అంతే. విధిని దేవుడిని ఎదిరించి తిరుగుబాటుచేసి 


జిగీషావాది నీచే 3/3 


స్వేచ్చ సాధించాలి. బాధలవల్ల నే మనిషి బలవంతుడు అవుతాడు. బాధల కొలి 
మిలో కొల్సి మనిషి ఇచ్చ శక్తిమంత మవుతుంది. బాధల నుంచి, పోరాటం 
నుంచి, తిరుగుబాటు నుంచి శక్తి పొందాలి. జీవితంతో రాజీవడేవారు, సుఖాన్ని 
కామించేనారు మూర్చలు బానిసలు. 


గ్రీకులకు ఇరువురు దేవత లున్నారు. ఒకడు డయనీసస్‌. ఇతడు మానవ 
ప్రకృతిలోని ఉద్రేకానికి, కాంక్షకు, తృష్ణకు, సౌఖ్యకామనకు ప్రతీక, సంగీ 
తానికి నాటకానికి అధిదేవత. రెండవ దేవత అపోలో. అతడు ఆలోచనకు, 
ధీరోదాత్తతకు ప్రతిక. సాహిత్య, శిల్పాది కళలకు అధిదేవత. ఈ రెండు 
దేవతా (ప్రతీకల సమ్మేళనం నుంచి గ్రీకు ట్రాజెడీ పుట్టిందని నీషే భావించాడు. 
గ్రీకులకు జీవిత దుఃఖం తెలుసు, కొని జీవనానందం కూడా తెలుసు. 


డయనీసస్‌నే బాకస్‌ అని కూడా అంటారు. అతడు షోవెన్‌ హూవర్‌ చెప్పిన 
ఇచ్చకు ప్రతిక. భావానికి అపోలో (ప్రతీక. జీవితాన్ని ఈ రెండింటి కలయి 
కగ్యా శక్తికి ఆనందానికి సమన్వయంగా చూడాలి. కేవలం దుఃఖమయంగా 
చూడడం షోపెన్‌హూవర్‌ చేసిన పొరపాటు. 


వాగ్నర్‌ తో స్నేహం 
నీప్పే ఎప్పుడూ ఒంటరిగానే గడిపేవాడు. అత్తనికి ఒకే ఒక్క స్నేహితు 
డుండేవాడు. బేసిల్‌ యూనివర్సిటీలో పనిచేసే రోజులలో అతనికి రిచర్త్‌ 
వాగ్నర్‌తో పరిచయమైంది. వాగ్నర్‌ కవిగా _సంగీతకారుడుగా, సంగీతరూపక 
స్రష్టగా అప్పటికే యూరీపలో సువ్రసిద్దుడు. పైగా షోపెన్‌హూవర్‌ తత్వచిం 


తన ప్రభావం అతనిపై చాలా వుంది. బహశా ఈ కారణం వల్లనే వాగ్నర్‌, 
నీషే పరస్పరాభిమానులై వుంటారు. 


నీషే నిత్య వ్యాధిగ్రస్తుడు. తలనొప్పి తరచుగా వచ్చేది. బేసిల్‌ యూని 
వర్సిటీలో ఉద్యోగానికి రాజీనామా ఇచ్చాడు. ఒకచోటి నుంచి ఒకచోటికి 
మకాం మార్చేవాడు. ఒక అస్పత్రినుంచి మరొక అస్పత్రికి తిరిగేవాడు. ఎక్కడా 
అతనికి ఉపశాంతి లభించలేదు. 1879 లో అతని వ్యాధి మరీ ముదిరిపో 
యింది. అంతిను ఘడియలు ఆసన్న మైనాయనే అనుకున్నాడు. అప్పటికి అతనికి 
35 ఏళ్ళు, తన తండ్రి 35 వ ఏటనే మరణించాడు. తాను కూడా అంతే 
ననుకున్నాడు. చెల్లెలుతో చెప్పాడు--తాను చనిపోతే తన శవపేటిక వద్దకు 
మిత్రులను తప్ప (కైస్తవ మత గురువులను రానివ్వవద్దని, మతలాంఛనాలు 
లేకుండా ఖననం చేయాలని. 


భక్న (ప్రేమ 
కాని అతడు భయపడినట్టుగా చనిపోలేదు. ఆరోగ్యం నెమ్మదిగా కుదుట 


374 వశ (దర్శ సనం 


పడింది. కొండలలో తిరిగాడు, రోమ్‌లో కొన్నాళ్టున్నాడు. అక్కడ ఫిన్లెండ్‌ కు 
చెందిన లూవాన్‌ సెలోమీ అనే అందాలరాశి, అతని అభిమానురాలు తటస్ట 
పడింది. ఆమెను (గ్రేమించాడు. వెళ్లి చేసుకుంటా నన్నాడు. కాని ఆమె 
అతని రచనలను తప్ప అతడిని |వేమించలేక పోయింది. ఎంత గొప్ప తత్వవేత్త 
అయినా రోగిప్టిని ఎవరు వెళ్లి చేసుకుంటారు? చివరికి ఆమె తత్వశా,స్త్రపు 
ఓనమాలు కూడా తెలియని ఒక యువకుడిని “వెళ్లి చేసుకుంది. దానితో 
అతడు మానసికంగా క్రుంగిపోయాడు, ఆడజాతిని నమ్మరాదనుకుని వారిని 
ఘాటుగా విమర్శిస్తూ సుభాషితాలు వ్రాసేవాడు. 


చివరికి అతనికివున్న ఒకే ఒక్క స్నేహితుడైన వాగ్నర్‌తో కూడా తగాదా 
వెట్టుకున్నాడు. అప్పటిలో వాగ్నర్‌ నాస్తికత్వం నుంచి క్రమంగా ఆస్తికత్వం 

ళు అలి అనాలే 
చెవు మారుతున్నాడు. దేవుడిపై, [క్రీస్తు ఉపదేశాలవై, చర్చివై అతనికి నమ్మకం 
కలుగుతున్నది. మారిన విశ్వాసాలు ఆధారంగా తాను వ్రాస్తున్న “*పార్పిఫాల్‌ ” 
అనే సంగీత రూవకం గురించి నీషేకి వాగ్నర్‌ చెప్పాడు. దానితో నీషే 
వున్నట్టుండి వాగ్నర్‌ సాంగత్యం వదిలేశాడు. మల్టీ అతనితో మాట్లాడలేదు, 
వైగా వాగ్నర్‌ వై తీవ విమర్శలు ప్రచురించాడు. 


క్రమంగా నీషే భావాలు ైస్తవ మతానికి, విలువలకు వ్యతిరేకంగా మారడం 
ప్రారంభించాయి. అతని ఈ అంతర్మథనం నుంచి జనించిన ఉద్దుంథమే “దణ 
స్పేక్‌ జరతూ,స్త్ర”. నీషే సెక్కు రచనలు చేశాడు. అన్నిటిలోకి బహళ 
ప్రచారం పొంది, బహుధా (ప్రభావం ప్రసరించింది ఈ (గ్రంథమే. 1883 లో 
ఆ (గంథం వెలువడింది. అది తత్వశాస్త్రం కాదు. ఒక దర్శనం. [దష్టగా, 
కవిగా గొప్ప కవితా సౌందర్యాత్మకంగా నీషే ఆ గ్రంథం వ్రాశాడు. 19 వ 
శతాబ్దపు మహా (గ్రంథాలలో ఒకటిగా దాన్ని పండితులు పరిగణించారు. అతని 
తత్వచింతన సారాంశమంతా దానిలో నిక్షిప్తమైంది. ఆ తర్వాత నీషే అనేక 
గ్రంథాలు వ్రాశాడు. కాని అవన్నీ ఆ గ్రంథానికి భాష్య ప్రాయమైన రచనలే. 


“దజ్‌ స్పేక్‌ జరతూస్త్ర” అంటే “జరతూ,స్త్ర, ఇలా అన్నాడు” అని 
అర్హం. 


నీషే అధిమానవ వాదం 


జరత్యూస్త్ర, ప్రాచీన కాలపు పర్షియన్‌ మత - ప్రవక్త. క్రీస్తుపూర్వం పన్నెం 
డవ శతాబ్ది వాడని ప్రతీతి. అతడినే జొరాస్ట్రర్‌ అని కూడా అంటారు. 
అతని పేరుమీదుగా విలసిల్లినదే జొరాస్ట్రియన్‌ మతం. 


జిగీషావాది నీచే 375 


తన ఇరవైయవ ఏట జొరాస్ట్రర్‌ ఇల్లు విడిచి ఒక పర్వత శిఖరానికి వెళ్లి 
పదేళ్లపాటు తపస్సు _ చేశాడు. ఒక 'దేవదూత వచ్చి అతడిని దేవుని వద్దకు 
తీసుకువెళ్లాడు. దేవుడు అతనికి జ్ఞానబోధచేస్తి దాన్ని ప్రపంచంలో వ్యాప్తిచే 
యవలసిందిగా (ప్రజలను తరింపచేయవలసిందిగా ఆజ్ఞాపించాడు. 


వర్షియాలో మహమ్మదీయ మత వ్యాప్తితో జొరాస్ట్రియన్‌ మతం అంతరిం 
చింది. కొంతమంది జొరాస్ట్రియన్‌ లు మాత్రం వర్షియానుంచి కొందిగీకులుగా 
భారతదేశం వచ్చి స్థిరపడ్డారు. వారే ఈనాటి పార్సీల వూర్వులు. 


“దక్‌ స్వేక్‌ జరతూ,స్త్ర”లో నీషే ఆ మత ప్రవక్త పేరును మాత్రం" 
వాడుకున్నాడు. ఆనాటి జొరాస్టర్‌ బోధలకు, నీషే తన గ్రంథంలో జరతూ స్త్ర, 
నోట పలికించిన బోధలకు పోలిక లేదు. అవన్నీ నీషే భావాలే. 


నిషే గ్రంథంలోని జరత్నూస్త, కూడా ఇల్లు విడిచి వర్వత శిఖరం మీదికి 
వెళ్లి ధ్యానసమాధిలో _ నిమగ్నుడవుతాడు: తన ముప్పదవయేట ' (క్రిందికి దిగి 
వస్తాడు. తాను కనుగొన్న సత్యాన్ని ప్రజలకు బోధించా లనుకుంటాడు. 


దారిలో ఒక సాధువు ఎదురవుతాడు. వారిద్దరిమధ్య సంభాషణ జరుగు 
తుంది. ప్రజలకు జ్ఞానబోధ చేయడం దండుగ అని సాధువు అంటాడు. దేవుని 
వ్రసక్తి కూడా తెస్తాడు. తిరిగి అడవులలోకి పొమ్మంటాడు. అతని మాటలకు 
జరతూ, స్త్ర, ఆశ్చర్యవడతాడు. “ఈ సాధువు మూఢుడిలా వున్నాడే. దేవుడు 
మరణించిన సంగతి ఇతడింకా వినలేదు కొబోలు” అనుకుంటాడు. ముందుకు 
సొగిపోతాడు, 


జరతూ స్త్ర ఒక పట్టణానికి వెడతాడు. అక్కడ జనం గుమిగూడి ఒకడు 
తాడుమీద "ఎక్కి గడసాము చేస్తుంు చూసి వినోదిస్తుంటారు. వారి వద్దకు 


వెళ్లి జరతూ;స్త్ర, తన సందేశం వినిపిస్తాడు. వారు వినిపించుకోరు. అయినా, 
అతడు పట్టుదలగా చెప్పుకుపోతుంటాడు. 


నూతన సందేశం 


నరులు వానరులవలె బతుకుతున్నారు. మానవుడు అధిమానవుడు కావాలి. 
భూలోకానికి అర్హం మానవుడు. ఉన్నదంతా ఇహలోకం ఒక్కటే. పరలోకం 
లేదు. జీవితాన్ని ప్రేమించాలి. ఒకప్పుడు దేవుడిని నిందించడం పాపం. ఇప్పుడు 
భూలోకాన్ని, జీవితాన్ని నిందించడం పావం. న్యాయం, హేతువు దయ, 


మంచితనం ఇలాంటి భావాలతో జీవితాన్ని కలుషితం చేయరాదు. మానవుడు 
జీవితాన్ని అర్హనంతం చేసుకోవాలి. 


376 విశ (దర్శనం 


ఈ సందేశం విని జనం జరత్నూస్త్రను ఈసడిస్తారు, ఏడిపిస్తారు. “గడ 
సాము ఆటగాడు రావాలి” అని కేకలు పెడతారు. వారికి బోధ చేయడం 
వృథా అని జరత్నూస్త్ర గ్రహిస్తాడు. 


ఆటగాడు గడసాము చేస్తుండగా, హాస్యగాడు వాడిని తాడుమీదనుంచి తోసి 
వేస్తాడు. ఆటగాడు కిందపడి గాయపడి చనిపోతాడు. వాడు కొన ఊపిరితో 
వుండగా జరతూ,స్త్ర, ఓదారుస్తాడు-మృత్యువు భయవడదగింది కాదు. ఎందు 


కంకే నరకం లేదు సైతాను లేడు. దేహంతోపాటు ఆత్మకూడా చనిపోతుంది-- 
అని చెబుతాడు. 


జనం నెమ్మదిగా నిష్కర్శిమిస్తారు. చీకటి పడుతుంది. హాస్యగాడు మళ్లీ 
వస్తాడు. “నీ భోధలకు జనానికి కోవం వచ్చింది. ఇక్కడ వుండడం శ్నేమం 
కాదు. వెళ్లిపో” అని జరతూస్త్రతో చెబుతాడు. 


జరతూస్త్ర ఆటగాడి శవాన్ని తీసుకుని అడవిలోకిపోయి ఆ రాత్రంతా 
శవజాగరణ చేస్తాడు. తెల్లవారిన తర్వాత దాన్ని పాతివెడతాడు. అతనికి ఒక 
విషయం తెలిసివస్తుంది : జనానికి నేరుగా సత్యబోధ చేయరాదు. నూతన 


జ్ఞానాన్ని సహృదయంతో అవగాహన చేసుకోగలవారికే చెప్పాలి. కొద్దిమంది శిష్యు 
లను చేర్చుకోవాలి. 


జరతూ, స్త్ర, ఉవాచ 


నీషే ఈవిధంగా కథ ప్రారంభించి జరతూ,స్త్ర,చేత వందలాదిగా తన సుభా 
షితాలు పరికిస్తాడు. ఆ గ్రంథాన్ని 158838 లో ప్రచురించినవుడు ఎవరూ 
పట్టించుకోలేదు. నలభై కాపీలు అమ్ముడు కావడం గగనమైంది. కాని క్రమంగా 
అది బహుళ ప్రాచుర్యం పొంది (ప్రపంచపు ఉత్తమ [గ్రంథాలలో ఒకటిగా పేరు 
పొందింది. దానిలో నీషే తన అధిమానవవాదాన్ని ఆవిష్కరించాడు. అధిమా 
నవుడు అంటే సూపర్‌మాన్‌ (660లగుజఖు. మానవుడు తన ప్రస్తుత స్తితిని 
అతిగమించి అధిమానవుడు కావాలని నీమే దానిలో బోధిస్తాడు. 


మచ్చుకు దానిలో ఒక ఖండిక : 


“దేవతలందరు మరణించారు. ఇప్పుడు మనం అధిమానవుడిని ఆవాహన 
చేద్దాము.” 


మీకు అధిమానవుడిని గురించి ఉపదేశిస్తాను. మానవుడు అతిగమించదగి 
నవాడు (t0 06 surpassed.) మానవుడిని అతిగమించడానికి మీరు ఏం చేశారు? 


జోషావాది నీవే 377 


మానవుడిలో గొవ్పదనం ఏమిటంకే, అతడు లక్ష్యం కాదు; వంతెన. 
అతనిలో (వేమించదగింది ఏమైనా వుంటే అది అతడు సంధి దశ కావడం, 
అంతీవుదశ కావడం. 


వినాశనంలోనే తప్ప జీవించడం ఎరుగని వారిని నేను (ప్రేమిస్తాను. ఎందు 
కంటే వారే అవతలి తీరానికి వెడతారు. 


ద్వేషించే వారిని నేను (ప్రేమిస్తాను. వారే ఆరాధించేవారు. అవతలి 
తీరాన్ని చేరగోరే బాణాలు వారు, 


వినాశనం కావడానికి బలి కావడానికి కారణంకోసం నక్షత్రాలకు అవ 
తలివైవు చూడని వారిని నేను (ప్రేమిస్తాను. భూలోకం ఏదో ఒకనాడు 
అధిమానవుడికి ఆవాసం కావడంకోసం తమను తాము త్యాగం చేసుకొనే 
వారిని నేను (ప్రేమిస్తాను. 


నరుడు .తన లక్ష్యాన్ని నిర్చేశించవలసిన సమయం ఆసన్నమైంది. తన అత్యు 
న్నత ఆదర్శదీజాన్ని నాటవలసిన అదను వచ్చింది. 


చెప్పండి, సోదరులారా! మానవజాతి లక్ష్యహీనమైతే మానవజాతే హీనమై 
పోదా? 


“అంతిమ మానవునివట్లు (వేమ పొరుగువాడివై (వపేమకంళు గొప్పది.” 
అధిమానవు డెవరు? 


ఎవరు అధిమానవుడు ? అతడు ఏం చేస్తాడు ? షోవెన్‌ హూవర్‌ జీవనేచ్చయే 
చోదకశక్తి (రుసుం force) అన్నాడు. కాని, అసలైన చోదకశక్తి ఆధిక్యాన్ని, 
ఆధిపత్యాన్ని జాన్నత్యాన్ని-ఒక్క మాటలో శక్తిని కోరడం (1౫/10 Power). 


శక్తికోసం మానవుడు ఏదైనా చేస్తాడు, చేయాలి. అది తోటి మానవు 
లవై ఆధిక్యం కావచ్చు; ప్రకృతిపై కావచ్చు: దుఖంపై, బాధలపవైై, జీవితంపై, 
మృత్యువువై కావచ్చు; మొత్తంపై అధిక్యసాధన-అదీ చోదకశక్తి. ఇతరులతో 
పోటీ-కళలలో, యుద్దంలో, అధికారంలో, మేధాశక్తిల్పో ఇంద్రియ ని[గ్రహంలో, 
బొధానహిమ్హతలో ఆధిక్యం-అదీ చోదకశక్తి (ArViNng force). 


ప్రాణికి మనుగడకోసం పోరాటం (struggle for existence) సహజం అన్నాడు 
డార్విన్‌. అంటే. ప్రాణి తన పరిసరాలకు అనుగుణంగా వరిణామం చెందడా 
నికి ప్రయత్నిస్తుంది. అలా పరిసరాలకు అనుగుణంగా వున్న ప్రాణులనే ప్రకృతి 
వర్షిల్లజేస్తుంది. అటువంటి ప్రాణులే కొనసాగుతాయి. 


378 విశ $ (దుర్గ నం 


కాని ఇది సరికాదు. మనుగడకోసం పోరాటం అంశ పరిసరాలవై పోరాటం, 
(ప్రాణి తాను పరిసరాలకు అనుగుణంగా వుండడానికి కాక్క తనకు అనుగుణంగా 
పరిసరాలను మార్చుకొనడానికి- పోరాటం సాగిస్తుంది. అలా పోరాడి విజయం 
పొందిన |ప్రాణులే జీవించడానికి అర్హమైనవి. ఏ ప్రాణీ ప్రకృతి దయవల్ల బ్రత 
కదు. ఏది బ్రతకాలని కోరుకుంటుందో, దేనిలో జీవనేచ్చ బలంగా వుంటుందో 
అదే బ్రతుకుతుంది. 


పరిణావుక్రమం 


ప్రవంచం పరిణామ శీలం. అ వరిణామం వర్తులాకారం (య01జ)గా కాక, 
ఆవర్తాకారం (991౫2) గా జరుగుతుంది. మానవుడి నుంచి అతనికంట అధిక 
శక్తిగల _ అధిమానవుడు రావాలి. ఇంకా బలంగా ఉదేకంగా, సంపూర్లంగా, 
విశాలంగా జీవించగల అధిమానవుడు రావాలి. ఎంత సుఖం అనుభవించగలడో, 
అంత బాధ అనుభవించగల శక్తి ధైర్యం కలవాడు రావాలి. 


సౌఖ్యంకాదు ముఖ్యం. ఆధిక్యం. అదీ ముఖ్యం. శక్తి కోసం-సృజనాత్మక 
శక్తి కోసం-సుఖాలను కాలదన్నగలగడం ముఖ్యం. అది ఎంత బాధ, దుఃఖం 
కలిగించినా చివరికి అదే నిజమైన ఆనందం కలిగిస్తుంది. బాధారాహిత్యం 
సుఖం కాదు. బాధలనుంచి శక్తిని సాధించడం ఆనందం కలిగిస్తుంది. కన్నీళ్లు, 
త్యాగం, బాధలు, ఆత్మహింస, ఆత్మత్యాగం, ఆత్మ నిగ్రహం - అవే ఆనందం 
కలిగిస్తాయి. 


అధిమానవుడు (531p౭rm2n) భౌతిక, నైతిక, ఆత్మిక బలహీనతలను ద్వేషి 
స్తాడు. తన ఉద్రేకాలను ఉన్నమితం (31028) చేస్తి వాటిని సృజనాత్మకంగా 
ఉపయోగిస్తే మానవుడు అధిమానవుడు అవుతాడు. 


అలాంటి అధిమానవుడు రావాలంటే మానవజాతి తన ఇవృటి విలువలన్ని 
టిని వదలివేయారి. కొత్త విలువలను సృష్టించుకోవాలి. 


శకైస్తవ నీతి 


ఇప్పటి విలువలు (1726) యూదులనుంచ్చి (కైస్తవ మతంనుంచి వచ్చి 
నవి. ఈ నైతిక మూల్యాలు శతాబ్దాలుగా మానవులను నిర్వీర్యులుగా చేశాయి. 
క్రైస్తవ నీతి బానిసల నీతి జీవితాన్ని యథాతథంగా ఎదుర్కొనలేని బలహీ 
నుల నీతి, జీవితాన్ని అనుభవించలేని ఆనందించు లేనివారి నీతి జీవితవు 
అపాయాల సుడిగుండాలను చూసి భయవడేవారి నీతి. అంతే కాదు. బలవం 
తులనుంచి తమ్ము తాము రక్షించుకొనడానికి సృష్టించుకున్న నీతి. 


జిగీషావాది నీషే ఏ/9 


వినమ్రత, విధేయత, శరణాగతి, ఈ చెంపపై కొడితే ఆ చెంపను చూపడం, 
జారి దయ, (పేమ ఇవన్నీ బలహీనులైన “బానిసలు తమ రక్షణ కోసం 
కల్పించుకున్న నీతులు. అధికసంఖ్యాకులైన బలహీనులు అల్ప సంఖ్యాకులైన 
వ్రభువులను అణచివేసి వారిని కూడా తమవలె నిర్వీర్యులుగా చేయడానికి 
నారికి కూడా ఈ నీతులను బోధంచారు. సుఖంగా వుండడం, ఆనందించడం, 
జీవితాన్ని అనుభవించడం, శక్తిని, ఆధిక్యాన్ని సాధించడం పొవమన్సి నేరమని 
వారు ఉపదేశించారు. బలవంతులను లొంగదిసుకొనడానికే వారు పాప వుణ్యా 
లను స్వర్గ నరకాలను, దేవుడు విధించే శిక్షను కల్పించారు. ముఖ్యంగా 
అధిక కాలం బానిసలుగా బ్రతికిన యూదులు తమను అణచివేసినవారి ఆధి 
క్యాన్ని సహించలేక, అసలు అధిక్యేచ్చనే పావమని నిర్ణయించారు. యూదుల 
నుంచి ఆ నీతి (కైస్తవ మతానికి అంటుకుంది. “బలహీనులకే స్వర్గరాజ్యం 


లభిస్తుంది. Blessed are the meek : for they shall inherit the earth” అన్నది 
(కైస్తన సూత్రం. అది పిరికివారి నీతి, 


అంతరాత్మ (C0n56i౭n66)ను, అంతరా '(ణీని కూడా బలహీనులే కని పెట్టారు. 
అది సమాజాన్ని నిర్వీర్యం చేసింది. 


నిజానికి బలవంతులే రాజ్యానికి అర్హులు. రాజ్యం వీరభోజ్యం. బలహీనుల శే 


నీత్రి అవినీతి న్యాయం, అన్యాయం అనే విచక్షణ. బలవంతుడి నీతి మంచి, 
చెడులకు అతీతం. 


“దజ్‌ స్పేక్‌ జరత్స్నూస్త్ర”, ఆ తర్వాత వ్రాసిన మరికొన్ని గ్రంథాలలో 
నీషే వెల్లడించిన ఈ అభిప్రాయాలు దాదాపు నూరేళ్ల తర్వాత ఇప్పటికి 
కూడా ఇంత కర్షకఠోరంగా వుంటే ఆ రోజులలో అతని సమకాలికులకు 
ఎంత దారుణంగా వినిపించివుంటాయో ఊహించుకోవచ్చు. అతని అభిమాను 
లక్కు 'స్నేహితు లనదగినవారికి కూడా అవి రుచించలేదు. చివరికి అతనికి 
సన్నిహితులంటూ ఎవరూ మిగలలేదు. అందరూ అతడిని వదలివేశారు. అత 


డిని అంతకాలం కనివెట్టుకునివున్న ఒక్క సోదరి కూడా యూదు విద్వేషిగా 
పేరుపొందిన ఒకడిని పెళ్లిచేసుకుని పరాగ్వే వెళ్లిపోయింది. 


ఒంటరితనం 


ప్రీషే ఒంటరివాడయ్యాడు. అతడికి " ప్రజాస్వామ్యంవట్లు బొత్తిగా -నమ్మకం 
లేదు. అల్పసంఖ్యాకుళై న యోధులకు, శక్తి మంతులకు. వారి శక్తి” క్రి సౌమర్జ్యాలను 
క్రస్గుటింవజేయడానికి ఉపయోగపడడం తప్ప అధిక సంఖ్యాకులైన సామాన్య 
ప్రజలకు వేరే వ్యక్తిత్వం వుండకూడదని అతని మతం. అయితే, అతనికి జాతి 
విచక్షణవట్ట, విద్వేషంపట్ల నమ్మకం లేదు. యూదులపట్లు వ్యతిరేకత లేదు. 


380 'బుశ్ల (దర్శనం 


జాతివాదాన్ని, జాతీయవాదాన్ని కూడా నీషే అంగీకరించలేదు. అన్ని 
జాతులవారు సమానులేనని అధిమానవులు ఏ జాతిలోనైనా ఉద్భవించవచ్చునని 
అతని విశ్వాసం. అందుచేతనే తన సోదరి ఒక యూదు విద్వేషిని వివాహం 
చేసుకోనడం అతనికి చాలొ మనస్తాపం కలిగించింది. 


క్రమంగా అతని ఆరోగ్యం క్షీణించింది. బాల్యం నుంచి అంతంతమా 
త్రమైన కంటి చూపు బాగా మందగించింది. మనస్సు ఎంత చురుకుగా, 
తీక్షణంగా, (ప్రతిభా వంతంగా ప్రజ్వలిస్తూ వుండేదో శరీరం అంతగా జర్షరిత 
'మైపోయింది. చివరికి అతని ప్రజ్ఞా తీక్షణత మెదడును కూడా కాల్చివేసింది. 


అప్పటికి అతనికి 45 సంవత్సరాల వయస్సు. 1889 జనవరిలో ఉన్మాదం 
శఅవహించింది. పదేళ్లపాటు పిచ్చాసువత్రులలో గడిపాడు. (ప్రపంచ చరిత్రాకాశం 
మీద నూతన శతాబ్ది ఉదయిస్తుండగా-1900 లో అంతిమ శ్వాస విడిచాడు. 


వ్యక్తిగా నష్నే 


వ్యక్తిగా నీషే చీమను కూడా చంపడానికి చేతులు రానంతటి సుకుమార 
మనస్తత్త(ం కలవాడు. క్రౌర్యాన్ని, హింసను అతడు సహించలేకపోయేవాడు. 
అయినా తన తత్వచింతనలో మాత్రం శౌర్య ధైర్యవంతుడైన వాడికి, 
బలోపేతుడై నవాడికి సాధారణ నీతి నియమాలేవీ అడ్డురావని రాకూడదని 
ప్రబోధించాడు. శక్తి సాధనే మానవ ధ్యేయమని ప్రవచించాడు. 


శారీరకంగా అతడు దుర్చలుడు; మానసికంగా కూడా బలహీనుడు. కనుకనే, 
ఆ దౌర్చల్యాన్ని అధిగమించడానికి ఒక మార్గంగా అతడు శక్తిని, ధైర్యసాహసా 
లతో కూడిన జీవితాన్ని, అన్ని నీతినియమాలకు అతీతమైన అధిమానవత్వాన్ని 
ఆరాధించాడని అర్హం చేసుకోవలసి వుంటుంది. తన బలహీనత నుంచి తనకే 
మానసిక రక్షణగా శక్తిని ఉపాసించాడని అనుకోవలసివస్తుంది. 


ఆధునిక మనస్తత్వ శ్నాస్త్రవేత్తలలో అగ్రగణ్యులలో ఒకడైన ఆల్ల్టడ్‌ యాడ్లర్‌ 
(Adler) వై నీషే ప్రభావం చాలా వున్నది. తొను అల్పుడనని, అధముడ. 
నని న్యూనతాభావం (6గంగం/ feeling) తో తనకే తెలియకుండా బాధపడే 
వ్యక్తి ఆ భావంనుంచి రక్షణగా ఒక ఆధిక్య భావాన్ని (sUperniority feeling) 
వెంపొందించుకుంటాడని, న్యూనతాభావం దౌరన్యపూరితమైన ఆధిక్యభావంగా 
బహిర్గత మవుతుందని యాడ్డర్‌ సిద్దాంతీకరించాడు. ఈ సిద్దాంతీకరణ నీషేకి 
అతికినట్టు సరిపోతుంది. 


నాజీజం 


నీషే 'తత్వసిద్దాంతాలను నాజీలు, ఫాసిస్టులు స్వవ్రయోజనాలకు వాడుకు 


జిగీషావాది నీచే 381 


న్నారు. ముఖ్యంగా నాజీలు అతడిని తను అధికార తత్వవేత్తగా పరిగణించారు. 
హిట్లర్‌ అధికారానికి వచ్చిన తర్వాత వీమర్‌ నగరంలో నీషే మరణించిన గృహా 
నికీ వెళ్లి న్‌షే స్మృతికి జోహారు లర్పించాడు. ఆ సందర్భంలో వీషే సోదరి 
హిట్టర్‌కు స్వయంగా స్వాగతం చెప్పింది. నీషే భావాలలో కొన్ని నొజీజంను 
సమర్హిస్తున్నట్టు కనబడవచ్చు. కాని, నాజీల (ప్రధాన సూత్రాలైన ఆర్యజొతి 
ఆధిక్యం, యూదు విద్వేషం నీషేలో మచ్చుకైనా కనబడవని గుర్తుంచుకోవాలి. 
సమకొలికమైన యూరోపియన్‌ సమాజంలో (కైస్తవ నీతి పేరిట వ్యాప్తమైన 
కృత్రిమత్వాన్ని, ఆధునిక నాగరికతలోని వంచనా శిల్పాన్ని తూర్చారపట్టుడానికి 
ఫే తన అధిమానవ వాదాన్ని ప్రయోగించాడు. అయితే, అతనిలో ఆ 
వాదం “ఆతి” అయింది. అతడు అతిశయోక్సులతో తన వాదాన్ని ప్రబోధిం 
చాడు. అది నొజీజం వంటి అమానుష సిద్దాంతానికి దారితీసింది, 


ఈ విషయంలోనే కాక్క తత్వశా,స్త్రానికి సంబంధించిన మరి పెక్కు సాంకే 
తిక విషయాలలో కూడా నీషే భావాలను పలువురు వ్యాఖ్యాతలు తీవ్రంగా 
విమర్శించారు. 


అదే సమయంలో పాశ్చాత్య తత్వశ్వాస్త్రంలో అతని చింతన ఒక మైలురా 
యిగా జర్మన్‌ భాషలో ' అతని కవితాగంధి వచనం శిఖరాయమాన మైనదిగా 
కీర్తించారు. గ్రీకు విషాదాంత నాటకాలకు అతడు చేసిన భాష్యం నేటికీ శిరో 


ధార్యంగా భావిస్తున్నారు. కృత్రిమమైన బూర్జువా విలువలను చీల్చి చెండాడిన 
వాడుగా పరిగణిస్తున్నారు. 


మానన (ప్రవర్తనకు శక్తిసాధనేచ్చయే చోదక శక్తి అని నీషే చేసిన సిద్దాంతం 
మానవ ప్రకృతిలోని రహస్య |ప్రదేశాలపై కొత్త వెలుగు ప్రసరించింది. దయ, 
జొల్సి (ప్రమ మొదలైన నైతిక మూల్యాల అడుగున గల (ప్రేరణలను అతడు 
కొత్త దృష్టి నుంచి పరీశీలించాడు. అయితే, అతని భావాలకు అతివ్యాప్తి దోషం 
కలదనడంలో- అతడు తాను చెప్పదలచినదాన్ని అతిశయోక్తిగా చెప్పాడని అన 
డంలో - వీసమైనా సందేహం లేదు. అందుచేత అతడి చింతనలో ఎక్కువ 
భాగాన్ని తిరస్కరించనలసి వుంటుంది, 

















31 
అస్తిత్వవాద పితామహుడు కీర్స్‌_గార్డ్‌ 


తత్వశాస్త్రం వట్ల వ్రత్యేకాభిరుచి లేనివారిలో కూడా అస్తిత్వ వాదం గురించి 
వినని వారు, ఎంతోకొంత తెలియనివారు వుండరు. ద్వితీయ (వ్రవంచ యుద్ద 
కాలంలోను, ఆ తర్వాతను పాశ్చాత్య దేశాలలో అదొక ఫ్యాషన్‌ అయింది. 
అస్తిత్వవాదం గురించి క్షబ్బులల్నో రెస్టారెంటులలో, ఇతర సమావేశ స్థలాలలో 
మాట్లాడుకోవడం, చర్చించుకోవడం రచయితల, మేధావుల అభిరుచికి ఒక 
చిహ్నాం అయింది. 1950 ప్రాంతాలలో అస్తిత్వవాదం తెలుగు రచయితలను, 
మేధావులను కూడా అకర్షించింది. 


అస్తిత్వవాదవు ఈ ప్రాచుర్యానికి కారణం (ఫెంచి రచయిత, తత్వవేత్త 
జాం పాల్‌ సార్త్ర, ఆయన తన కథలు నవలలు నాటకాలు, వ్యాసాలు, 
తత్వ గ్రంథాల ద్వారా దాన్ని ఒక ఉద్యమ స్థాయికి తీసుకువెళ్ళాడు. ద్వితీయ 
ప్రపంచ యుద్ధకాలంలో నాజీలు, ఫాసిస్థుల క్రౌర్యం, దారుణ దురంతాలవల్ల 
జనించిన నిరాశా నిస్పృహల వాతావరణం కూడా అస్తిత వాదంవట్ల ఆకర్షణకు 
కారణ మైంది. 


అన్తీత్తవాద సీతామవాడు కీర్చ్‌ గార్డ్‌ 383 


సాధారణార్హంలో అస్తిత్వ వాదం ఒక తాత్విక వ్యవస్థా ఫిలసొఫికల్‌ 
. సిస్తమ్‌- కాదు. ఎందుకంట తత్వశా,స్తానికి తర్క నిరూపణ, హేతుబద్దత 
eo (ప 
జీవగ్యర్ర. వస్తు వరత్వం- ఆబ్జక్టివిటీ- దానికి ముఖ్యం. కాని అస్తిత్వ వాదం 
వీటికి వ్యతిరేకంగా, అతీతంగా ఆత్మాశయతను-- సబ్దక్తి విటీని- ఆధారం చేసు 
కున్నది. నిజానికి, దాన్ని యాంటీ ఫిలాసఫీగా,-- ఫిలాసఫీ ఆఫ్‌ ది అబ్బర్డ్‌ గాం 
ేర్కొంటారు. "హేతుపరత్వానికి- రేషనలిజమ్‌కు- అది విరుద్దం. 


శాఖాభేదాలు 


అదీకాక, అస్తిత్వవాదంలో ఎన్నో శాఖాభేదా లున్నాయి. అస్తిత్వవాదులలో 
కొందరు ఆస్తికులైతే, కొందరు నాస్తికులు. మళ్లీ వారిలోను వీరిలోను కూడా 
ఎవరివాదం వారిది, ఎవరి ధోరణి వారిది. 


అయినా, మొత్తంమీద కనిపించే సామాన్య లక్షణాలనుబట్టి హస్పెర్ట్‌, 
హైడెగ్గర్‌, యాస్పర్స్‌, మార్చెల్‌, సార్హ్ర మొదలైన వారిని స్టూలంగా అస్తి 

Fa ది రా రు ద 
తకహిదులని పేర్కొంటారు. వీరిలో కొందరు తాము అస్తిత్వవాదులమని 
అంగీకరించరు. అయినా, అస్తిత్వవాద లక్షణాలు వారి చింతనలో వ్యక్తమైన 
మేరకు వారిని అస్తిత్వ నాదులుగానే వరిగణించాలి. 


అస్తిత్వవాదం అంటే ఏమిటి? “*ఎర్ట సైన్స్‌” అంటే అస్తిత్వం, ఉనికి, 
ఉదడడం. దానికి సంబంధించిన వాదం “ఎ్టి సైన్స లిజం”- తెలుగులో అస్తిత్వ 
వాదం, 


హేతువాదం 


స్టేటోనుంచి తీసుకుంటే తాతి (కులలో ఎక్కువమంది హేతువాదులు. అంటే 
ఈ విశ్వం హేతుబద్ద మైనదని విశ్వసించినవారు. కొన్ని సూత్రాలకు, 
నియమాలకు కట్టుబడి విశ్వం నడుస్తున్నది. కనుకనే దాన్ని మానవుడు 
"హేతువు (reason) దొ రా అర్హం చేసుకో గలుగుతున్నాడు.. మనిషి స్వతహాగా 
బుద్దిజీవి, "హేతువాది (440141 being). 


మానవుడిలో పేతు వ్యతిరేకత ([02/101210), దానివల్ల జనించే ఉద్రే 
కాలు, ఉద్వేగాలు, ఉన్మాదాలు లేకపోలేదు. కాని వాటిని బుద్దిబలంతో అణచివేసి 
మనిషీ హేతుబద్ధంగా జీవించాలి. హేతు వ్యతిరేకతకు కారణం అవిద్య, అజ్ఞానం, 


హేతువాదం పౌగల్‌లో పరాకాష్టకు వెళ్లింది, విశ్వానికి మూలసూత్రం 


హేతుబద్ధత అన్నాడు. వాస్తవ మైనదంతా హేతు బద్ధం, హేతుబద్ద మైనదంతా 
వాస్తవం అని హెగెల్‌ నిర్వచించాడు. 


384 విశ దర్శ సనం 


అలాగే నీతి-ఏథిక్స్‌. వ్యక్తినీతి అనేది లేదు. ఉన్నదంతా సంఘనీతి- 
మనిషికొక నీతి చొప్పున వుండదు. నీతి విశ్వజనీనమైనది. నీతిసూత్రాలు 
మానవులందరికీ సమానంగా వర్తిస్తాయి. కాంట్‌ కాటిగారికల్‌ ఇంనరేటి 
వ్‌ను-అసందిగ, సార్వజనీన కర్తవ్యాన్ని- ప్రవచించాడు. మనకు ఏదైనా ఒక 
సందర్భంలో ఏది కర్తవ్యం, ఏది నీతి అని ధర్మమీమాంస వచ్చినప్పుడు మనం 
అనుసరించదలచిన మార్గం మానవులందరు అనుసరించదగినది అవునా కాదా 
అని ఆలోచించాలి. 


వైయక్త్‌ క వాదం 


అస్తిత్వవాదులు ఈ వాదాన్ని తిరస్కరించారు. దానికి ఎదురు తిరిగారు. 
వైయక్తిక వాదాన్ని ఉపదేశించారు. 


హేతువాదులు, భావవాదులు ప్రతిదాన్ని సాధారణేకరించారు. ఉదాహర 
ణకు ప్రపంచం, మానవజాతి, సంఘం, .రాజ్యం, నుతం, చరిత్ర, AY 
మానవ న్యభావం, ఇవన్నీ సాధారణీకరణాలు; సామస్త్యాన్ని (70111) (బ్రాతిప 
దికగా తీసుకున్న భావాలు. వీటిలో మానవ వ్యక్తికి (HuMan individual) స్థానం 
ఎక్కడ? మానవ జాతిలో మందలో ఒకడుగా మాత్రమే వ్యక్తికి అత్యల్ప 
స్థానం ఇచ్చారు. ఈ సాధారణీకరణాల మధ్య వ్యక్తి ఒక చిన్న నలుసైపో 
యాడు. దీన్ని అస్తిత్వవాదులు వ్యతిరేకించారు. 


అస్తిత్వవాదులు చెప్పేది ఇది : మానవజాతిలో నీవు నేను చిన్న నలు 
సులం. మానవ స్వభావం అనే సోధారణీకృత భావం నీ స్వభావానికి నా 
స్వభావానికి అందరి స్వభావానికి వర్తిస్తుంది అని కొందరు అంటారు. 


కాని ఈ నర్గికరణ సరైనదేనా? నీకు నాకు తేడా లేదా? నీవు, 
నేను ఒకటి ఎలా అవుతాము? నీవు నీవే, నేను నేనే. మనం మానవు 
లమే. కాని నీలోని మానవుడు వేరు. నాలోని మానవుడు వేరు. అలాగే 
మరొకనిలోని మానవుడు వేరు. బయటినుంచి చూస్తే, అందరం ఒక విధం 
గానే కనిపించవచ్చు. కాని నాలోకి నేను చూచుకున్నప్పుడు నేను నన్ను 
ఎలా అర్హంచేసుకుంటాన్నో నీవు నన్ను అలా అర్థం చేసుకోలేవు. అలాగే నేను 
నిన్ను అర్ధం చేసుకోలేను. సామూహిక హేతువాదంలో వ్యక్తి కిగల వ్యక్తిత్వాన్ని 
విస్మరించడం జరుగుతుంది. అది తప్పు. 


మానవుని అద్వితీయత 


నాకు నేను అద్వితీయుడిని. అంటే నా వంటివాడు ప్రపంచంలో నురొ 


అన్తీ త్వవాద వీతామవాడు కీర్చ్‌ గార్డ్‌ 385 


కడు లేడు. నా ప్రత్యేకత నాదే. ఇది ఎంత అల్బజీవికైనా వర్తిస్తుంది. 
కనుక వ్యకిత్వపు అది వ్రతీయత (Uniqueness of individual) వ్రవంచానికి మూల 
సూత్రం. అందుకే అసిత్వ వాదానికి మూల వురుషుడై న కీర్చిగార్డ్మ్‌ “నేను 
తశ్యశ్నా స్త్రంలో ఒక పేరాగ్రాఫ్‌ కావడానికి అంగికరించను” అన్నాడు. 


సోరెల్‌ అబ్వే కీర్చిగార్డ్‌ 1813 మే రవ తేదీన డెన్మార్మి రాజధాని 
కోపెన్‌ హేగన్‌లో జన్మించాడు. తండ్రి మైకేల్‌ పెడెర్సెన్‌ కీర్ళ్‌గార్డ్హ్‌ మొదట 
నిరుపేద. తర్వాత వర్తక వ్యాపారాలు చేసి బాగా ధనం  ఆర్టించాడు. 
అతడు |ప్రొబుస్టెంట్లలో లూథరన్‌ వర్గానికి చెందినవాడు. అతడు చిన్నతనంలో 
ఒకసారి తన దారిద్య్ర బాధలను ఓర్చుకోలేక ఒక కొండపైకి వెళ్లి దేవుడిని 
'దూషించాడట. ఆ తర్వాత వశ్చాత్తావపడ్డాడు. దైవదూషణ చేశానన్న పావ 
భావం (Sense 01 guilt) అతడిని జీవితాంతం వెన్నాడుతూనే వుంది. ఎప్పుడూ 
దిగులుగా తవ్పు చేశానన్న భావంతో కుంగి పోయేవాడు. భార్య చనిపోవడం, 
ఫీడుగురు సంతానంలో అయిదుగురు వరసగా పోవడం తన దైవదూషణ 
ఫలితమేనని, తనది శాప గ్రస్త కుటుంబమని బాధపడేవాడు, 


కీర్చ్‌గార్డ్‌ తన 17 వ ఏట కోపెన్‌ హేగన్‌ యూనివర్శిటీలో చేరాడు. 
మొదట థియాలజీ చదివాడు. తరువాత తత్వశాస్త్రం, సాహిత్యం తీసుకున్నాడు. 


తండ్రి 1883 లో చనిపోయాడు. ఆయన ఇచ్చిపోయిన బోలెడు ఆస్తితో 
పాటు ఆయన దిగులు పశ్చాత్తాప భావం కూడా కుమారుడికి వారసత్వంగా 
వచ్చాయి. ఎప్పుడూ విచారంగా వున్నట్టు వుండేవాడు. అయితే, వైకి మాత్రం 
విచార భావాన్ని కప్పివుచ్చుకుంటూ ఉల్లాసంగా కనబడడానికి (ప్రయత్నించేవాడు. 


రెగిన్‌ ఓల్సెన్‌ అనే యువతిని గాఢంగా (పేమించాడు. ఆమె కూడా 
అతడిని (వ్రేమించింది. 


అప్పటికి అతనికి 28 ఏళ్లు. వెళ్లి నిశ్చయమైంది. అయితే కొన్నాళ్లు 
అటూ ఇటూ ఊగిసలాడ్కి చివరికి పెళ్లి నిర్ణయం మార్చుకున్నాడు. అయినా, 
ఆమె అతడిని పట్టుకుని వదలలేదు. ఏమైనాసరే, పెళ్లి జరగవలసిందేనని పట్టువ 
ట్టింది. కొని, అతడు అంగీకరించలేదు. అయితే, ఆమె ప్రతిష్టను కాపాడడానికి 
ఓక నాటకం ఆడాడు. వెళ్లి నిర్గయం మార్చుకున్నది తానుకాదని, తాను వట్ట 


దగుల్బాజీ కనుక ఆమెయే తన్ను సెళ్ళాడడానికి నిరాకరించిందని ఒక కట్టుకథ 
ప్రచారం చేశాడు. చివరికి నిశ్చితార్థం తెగతెంపులైంది. 


రెగిన్‌ను కీర్చిగార్హు పెళ్లి చేసుకొని వుండవచ్చు. సుఖంగా అందరివలెనే 


386 వళ దర్శ నం 


సంసారం చేసి వుండవచ్చు. కాని, తన భావ పరిణతి వేరు తన ఉద్విగ్నత 

వేరు. తనకు వివాహ యోగం లేదు. తనను పెళ్లాడి ఆమె సుఖవడ లేదు. 

అందుకే అతడు పెళ్లి నిర్ణయాన్ని మార్చుకున్నాడు. “ఆమెకంశు నేను వెయ్యేళ్ల 
య ౯ 

వృద్దుడిని” అని డైరీలో వ్రాసుకున్నాడు. 


ప్రధాన ఘట్టం 


ఈ ఉదంతం- (ప్రేమించడం, పెళ్లి చేసుకోవా లనుకోవడం, చివరికి 
నిర్ణయం మార్చుకోవడం- కీర్మ్‌గార్హ్‌ జీవితంలోని ప్రధాన వుటం. అది అతడిని 
అమితంగా ప్రభావితం చేసింది. ముఖ్యంగా అతడిని రచనా వ్యాసంగానికి వురి 


కొల్పింది. అతని రచన లన్నిటిలోను ఎక్కడో ఒక చోట రెగిన్‌ ఓల్పెన్‌తో 
(ప్రేమ వ్యవహారం (ప్రసక్తి వస్తూనే వుంటుంది. 


కొన్నాళ్లు బెర్లిన్‌లో గడిపి, కోపెన్‌ హేగన్‌ తిరిగి వచ్చాడు. అతని తొలి 
గ్రంథం 1848 లో - అతని 30 వ ఏట- వెలువడింది. దానిపేరు “ఎయి 
దర్‌ / ఆర్‌” అంటే “అది గాని / ఇది గాని. దాన్ని మారుపేరుతో 
వ్రాశాడు. కీర్ళ్‌గార్డ్‌ దాదాపుగా తన రచనలన్నీ మారు పేర్లతోనే వ్రాశాడు. ఒక 
సారి ఉపయోగించిన కలం పేరు మరొకసారి ఉపయోగించలేదు. ఒక పేరుతో 


ఒక (గంథం వాస్తే ) మరొక పేరుతో వ్యాఖ్యానం వ్రాసేవాడు. ఇది ఆ రోజు 
లలో అందరికి తెలిసిన బహిరంగ రహస్యం. 


శీకటిలో ఏకాకి పొలికేక 


రెగిన్‌ ఓల్ఫెన్‌తో (పేమ వ్యవహారం కీర్స్‌గార్డ్‌ చింతనా సర్వస్వాన్ని (ప్రభా 
వితం చేసింది. ఆమెను "వెళ్లి చేసుకొనడానికి మొదట నిర్ణయించుకున్నాడు. 
తర్వాత వెళ్లి చేసుకోరాదని నిర్ణయించుకున్నాడు, 


ఈ నిర్ణయం అతనికి తీవ్ర బాధాకరంగా పరిణమించింది. ఇదేకాదు. 
మానవుడు నిత్యజీవితంలో చేయవలసివచ్చే (ప్రతి నిర్ణయం బాధా వూరితమై 


నదే; బాద్యతతో కూడినదే. దీనినుంచే కీర్మ్‌గార్డ్‌ తన చింతన (10%8920ను 
రూపొందించుకున్నాడు. 


ఎయిదర్‌ / ఆర్‌. ఇదిగాని, అదిగాని. ఇది చేయడమా అది చేయడమా? 
ఈ సమస్య మానవుడికి ప్రతి ఘట్టంలోను ఎదురవుతుంది. అంటే జీవితం 
“ఛాయిస్‌”-నిరయం చేయవలసిన అవసరం-రూపంలో మానవుడిని సవాలు 
చేస్తుంది. ఆ సవాలుకు జనాబు ఇవ్వడంలో-- రెండు (పత్యామ్నాయాలు తనను 


అస్తీత (వాద పితామవొడు కీర్చ్‌ గార్డ్‌ 387 


ఎదుర్కొన్నప్పుడు దేనినో ఒకదాన్ని ఎంచుకోవడంలో మానవుని అస్తిత్వం 
వాస్తవ రూపం ధరిస్తుంది. 


జీ 
నిర్ణయ స్వేచ్చ 


అస్తిత్వం అనేది ఎక్కడో ఏదో భావ లోకంలో లేదు. 'దానికి శాశ్వత 
నిర్తిష్ట రూవం లేదు. అది (ప్రతి క్షణం- ఇప్పుడు, ఇక్కడ, వ్యక్తిచేసే .నిర్ల 
యంలో ఆచరణలో నిహితమై వుంది. అటువంటి నిర్భయం చేసే స్వేచ్చ (ఈ. 
wh మానవుడికి వుంది. 


ఈ నిర్భయ "స్వేచ్చ భీతి (4r౭2ర)తో, కంవన (బయింముల్రుతో కూడినది. 
ఎందుకంకే ఒక ప్రత్యామ్నాయాన్ని కాదని మరొకదాన్ని ఎంచుకోవడంలో వ్యక్తి 
ఒకానొక అజ్ఞాత భవిష్యత్తమస్సులో కి దూకుతున్నా డన్నమాట. ఆ నిర్భయం 
ఫలితాలు ఎలా వుంటాయో, సుఖమిస్తాయో, దుఃఖమిస్తాయో తెలియదు. అజ్ఞా 
తంపట్ల ఇట్టిభీతితో అతడు నిర్ణయాలు చేస్తాడు. నిర్భయ బాధ్యత నిర్ణయ 
ఫలితాల బాధ్యత అతనిదే. విధి పైకి నీతి సూత్రాల పైకి, ఇతరులపైకి 
బాధ్యత త్రోసి వేయడానికి వీలులేదు. కనుకనే వ్యక్తి అస్తిత్వానికి వాస్తవతౌ 
రూవం ఇచ్చేది నీ నిర్గయ స్వేచ్చ- ఛాయిస్‌. : 


సాగెరియన్‌ తత్వ సిద్దాంతంమీద క్రీర్షగార్డ్‌ కత్తి దూశాడు. అంటీ అది 
బుద్దివాదం మీద, భావవాదం మీద దూసిన కత్తి. పాగల్‌ మొత్తం అస్తి 
త్వాన్ని తత్వ శా,స్త్రవు ఇరుకు చట్రంలో ఇరికించడానికి (ప్రయత్నించాడు. 
అది తవ్పు. అస్తిత్వం హెగెల్‌ చెప్పినట్టు స్తబ్ధమైంది కాదు. వూర్వనిర్హిస్ట్ర 
నియమానుసారంగా ప్రవర్తించేది కాదు. అది క్షణక్షణ పరినర్తనా (becoming) 
స్వభావం కలిగినది. 


ఆత్మపరత go ఇ 


పాగెలియనిజమ్‌లో మానవుడు ఒక ప్రత్యేక వ్యక్తికాడు. ఒక భావం 
మాత్రమే. మానవుడు మందలో ఒకడు. అంతే తప్ప అనుక్షణం హృదయం 
స్పందేంచే, జీవించే, అనుభవించే జీవి కొడు. భావ వాదంలో వ్యక్తికి వరిగణన 
లేదు. చరిత్ర దేశకాలాలు వ్యక్తిలో (ప్రతిబింబించవచ్చు కొని, అతని వ్యక్తిత్వం 
వాటికి అతీతమైంది. వ్యక్తి వ్యక్తే తవ్ప అపరిమితుడు కాడు. మొత్తం వాస్త 
వత్వపు భారాన్ని ఏ ఒక్క వ్యక్తి మోయలేడు. తనంతట తనకు మొత్రమే 
అనుభవైక వేద్యం- అయ్యే తన పరిమిత అస్తి త్వంలోనే వ్యక్తి వుంటాడు. అతడు 
ఏకాకి. మనిషి వ్యక్తిగా జన్మించి, వ్యక్తిగా 'వెరిగి, వ్యక్తిగా (ప్రవర్తించి, వ్యక్తిగా 


ఏ5 బిళ్ల (దర్శ స్థనం 


బాధలు అనుభవించి, వ్యక్తిగా మరణిస్తాడు. కనుక ఆత్మవరత్వం (Subjectivity) 
ఒక్క లే నిజం. వస్తుపరత్వం (09601౧0) మిథ్య. 


అస్తత వాదులలో ఈశ్వరవాదులు, నిరిశ్వరవాదులు కూడా వున్నారని ఇంత 
కుముందు తెలుసుకున్నాము. కీర్చ్‌గార్డ్‌ ఈశ్వరవాది. మానవునికి దేవునితో 
సంబంధం వుంది. దేవుడు అనంతుడు. వ్యక్తి పరిమితుడు. తన పరిమి 
తత్వం (finiteness) వల్ల దేవునికి దూరమై దుఃఖానుభవం పొందుతాడు. ఈ 
వియోగం (alienation) వల్ల మానవునికి ఆందోళన (యణ) కలుగుతుంది. 
దానివల్ల నిస్పృహ (౮౭pa॥1) జనిస్తుంది. అది మృత్యువులో పర్యవసించే నిస్పృహ 
(sickness unto death). 


మూడు దశలు 


నిస్పృహనుంచి విముక్తుడు కావడానికి వ్యక్తికి నైతిక జీవనం, ఆధ్యాత్మిక 
జీవనం తోడ్పడుతాయి. మానవ జీవనయా[త్రలో పరివర్తన మూడు దశ 
లలో జరుగుతుంది. మొదటిది సౌందర్యోపాసన, కళాత్మకత (260660 w2y), 
సుఖానుభవం మొదలైన వాటికి చెందిన దశ. రెండవది నైతిక నివకు, 
కర్తవ్య, పాలనకు చెందిన దశ. మూడవది దివ్య జీవన మార్గం, ఆధ్యాత్మిక 
దశ. మొదటి దశకు డాన్‌ యువాన్‌, రెండవ దశకు సోక్రటీస్‌, మూడవ 
దశకు అబ్రహాం (ఓల్డ్‌ బస్టమెంట్‌ ) ప్రతీకలు. 


ఒక దశనుంచి మరొకదశకు పరివర్తన అనేది వ్యక్తి స్వేచ్చగా తనంతట 
తాను చేసే నిర్భయాల ద్వారా జరుగుతుంది. వీటిలో మూడవ దశకు 
చేరడం ఐచ్చిక నిర్భయమయినా అది చీకటిలోకి, అజ్ఞాతంలోకి సాహసంతో, 
కేవలం విశ్వాస బలంతో వేసిన గంతు (leap into the dark) వంటిది. ఆ 
దశలో మానవుడు దేవునీతో ముఖాముఖి నిలబడతాడు. అది తాత్విక నిర్వచ 
నానికి లొంగని అనుభవై కవేద్యమైన పరివర్తన. ఆ దశలో మానవుడు తన 
నిజస్వరూపాన్ని తనకు తాను సిద్దింవజేసు కుంటాడు. అది అనిర్వచనీయమైన 
ఆధ్యాత్మిక ()56020 అనుభవం. అది అపరోక్షానుభూతి. 


జీవితంలో అధికభాగం హెగెలియనిజన్‌వై తిరుగుబాటులో గడిపిన కీర్కి 
గార్డ్‌ చివరిదశలో తన _ సమకాలీన (క్రైస్తవ మత వ్యవస్థవై, చర్చిపై అంతే 
తవ దృక్పథంతో దాడిచేస్తూ గడిపాడు. చర్చి అనే వ్యవస్థ మానవుడిని ఎలా 
అస్వతంధత్రుడిన్సి అవ్యక్తిని చేస్తున్నదో చూపిస్తూ 'వుంఖానుపుంఖంగా రచనలు 
చేశాడు. “ది మొమెంట్‌” అనే వత్రిక స్టాపించాడు. దాని సంచికలలో అన్నీ 


అస్తీ త్ర వాద పతామవాడు కీర్చ్‌గార్డ్‌. 389 


అతని రచనలే. మతాధికారుల ప్రాబల్యాన్ని హేళన మేళవించిన కర్కశ విమర్శ 
లతో చీల్చి చెండాడాడు. అతడు వస్తుతః దైవ విశ్వాసి. కైస్తవుడు, అసలైన 
(కైస్తవ మతం ఏదో తెలియజెప్పడానికి రచనలు చేశాడు. ఈ ప్రయత్నంలో 
అతడిని (క్రైస్తవ విరోధిగా నాస్తికుడుగా కొందరు పరిగణించడం జరిగింది. 


అవసానదశ 


ఏకాకిగా, చర్చికి వ్యతిరేకిగా నడిపిన తిరుగుబాటు ఉద్యమంలో కీర్చ్‌గార్డ్‌ 
శారీరకంగాను, ఆర్థికంగాను బలహీనపడి పోయాడు. ఆరోగ్యం, ఆదాయం రెండూ 


క్షీణించాయ్టు. “ది మొమెంట్‌” పత్రిక పదన సంచికతో అతడు వూర్తిగా 
దివాళా తీశాడు. 


ఒకరోజున కోపెన్‌ హేగన్‌ వీధులలో నడుస్తూ, నడుస్తూ వడిపోయాడు. 
ఎవరో తీసుకువెళ్లి ఆస్పత్రిలో చేర్చారు. నెలరోజుల తర్వాత-1855 నవం 
బరు 11వ తేదిన- శాశ్వతంగా కన్నుమూశాడు. 


అప్పటికి అతనికి 42 ఏళ్లు మాత్రమే. ఒకనాటి అతని (ప్రేయసి రెగిన్‌ 
ఓల్సెన్‌ అప్పటికి డేనిష్‌ వెస్టిండీస్‌ గవర్నరును పెళ్లాడి సుఖంగా వుంటున్నది. 
కీర గార్డ్‌ చనిపోవడానికి ముందు తనవద్ద మిగిలిన కొద్దిపాటి విలువైన వస్తు 
వులను ఆమెకు చెందాలని [వాస ఇచ్చాడు. 


పెరిగిన ఆసక్తి 


అస్తిస్వవాద పితామహుడైన కీర్మ్‌గార్డ్‌ వ్యథాభరిత జీవిత కథ ఆ విధంగా 
ముగిసింది. అతని సమకాలికులు అతడు రేకెత్తించిన సమస్యల ప్రాముఖ్యాన్ని 
గుర్తించలేదు. జర్మన్‌ భాషలో అతని: రచనల అనువాదాలు వెలువడ్డాయి. 
ముఖ్యంగా ఈ శతాబ్దిలో రెండు ప్రపంచ యుద్దాల మధ్యకాలంలో అతని 
రచనలను లోతుగా అధ్యయనం చేయడం ప్రారంభమైంది. ద్వితీయ ప్రపంచ 
యుద్దం తర్వాత అస్పిత్వవాదం ఒక ఉద్యమస్థాయికి వెళ్లిన రోజులలో అతని 
కీర్తి మరింతగా పెరిగింది. అతడు, తనను తాను అస్తిత్యవాదిగా చెప్పుకొన 


కపోయినా, అతడిని ఆధునిక _అస్తిత్వవాదానికి అంకురారోపణ చేసినవాడుగా 
గుర్తించారు. 


అనుక్ష ణీకం 


అస్తిత్వవాదం ఇంతకు ముందు చెప్పినట్టు మానవుడికి (పాధాన్యమిస్తుంది. 
అయితే, మానవుడంరే విశ్వజనీన మానవుడని కాదు. అనుక్షణం స్పందించే, 


390 విశ దర్శనం 
అనుభవించే, జీవించే, మరణించే వ్యక్తి. నీవూ; నేనూ అతడు ఆమె ఇలొ 
అనబడే వ్యక్తి; ప్రతిక్షణం బాధాభరిత, బాధ్యతాయుత, నైతిక నిర్ణయాలు చేసే 
వ్యక్తి; తనలోని తనకే తెలిసిన వ్యక్తి. ఆ వ్యక్తికి అతని వైయక్తికత్వానికి, 
శణక్షణ నిర్ణయ స్వేచ్చలో రూవుదిద్దుకునే అతని అస్తితా (నికి అస్తిత్వవాదం 
నీరాజనం పడుతుంది. అది నిర్జీవ తర్క శాస్త్రానికి, హేతుబద్ధ తత్వశా,స్త్రానికి 
అతీతమైన వాదం. అందుచేతనే దాన్ని సాంప్రదాయకమైన అర్హంలో తత్వవాదంగా 
పరిగణించరు. అపారమైన అస్తిత్వవాద తాత్విక సారస్వతం లేకపోలేదు గాని, 
ఆ వాదాన్ని ఎక్కువగా సృజనాత్మక కళా రూపాలలోనే- నవలలు, నాటకాలు 
మొదలైన వాటిలోనే-వ్యక్తం చేయడానికి వీలున్నదని అంటారు. ఇందుకు జాం 


పాల్‌ సార్తం, ఆల్బర్ట్‌ కామూ మొదలైన వారి రచనలు ప్రముఖోదాహరణలు. 


“థియేటర్‌ ఆఫ్‌ ది అబ్బర్డ్‌” “పేరుతో ప్రసిద్దమైన ఆధునిక నాటక ప్రక్రి 
యాశాఖకు (ప్రేరణ ఇచ్చిన తాత్విక దృక్పథాలలో అస్తిత్వవాదం కూడా ఒకటి, 





32 
కమ్యూనిస్టు ప్రవక్త కారల్‌ మార్క్‌ 


66 
ఇప్పటి "వరకు నడిచిన సమాజ చరిత్ర అంతా వర్గ సంఘర్షణల చరిత్ర!” 
ఇది ప్రపంచ ప్రసిద్దమైన వాక్యాలలో ఒకటి. దీని కర్తలు ఇరువురు జర్మన్‌ 
తత్వవేత్తలు. ఒకరు కారల్‌ మార్క్స్‌, రెండవవారు ్రెడరిక్‌ ఎంగెల్స్‌. వారు 
1848 లో (ప్రచురించిన “కమ్యూనిస్టు మ్యానిఫెస్టో” అనే చిన్న పుస్త కంలోని 
ప్రారంభ వాక్యం అది. 


అంతే సువ్రసిద్దమైన ఈ [క్రింది వాక్యాలతో ఆ పుస్తకం ఆఖరవుతుంది : 


“కమ్యూనిస్టులు తమ అభిప్రాయాలను, ఆశయాలను దాచుకోవడానికి ఇష్ట 
పడరు. తమ లక్ష్యాలు వర్తమాన సాంఘిక వ్యవస్థను బల(వ్రయోగంతో పడగొ 
డితేనే సిద్ధిస్తాయని వారు బహిరంగంగా ప్రకటిస్తున్నారు. రానున్న కమ్యూనిస్టు 
విస్లవంవట్ల 'భయంతో పాలక నరాలు వణికిపోవాలి. కార్మికులకు పోయేదేమీ 


లేదు. తమ సంకెళ్లు తప్ప. ఒక వినూత్న (ప్రపంచం వారిది కాబోతున్నది. 
దేశ దేశ కార్మికులారా! ఏకం కండి!” 


392 విశ్శాదర్భనం 


కమ్యూనిస్ట్‌ మ్యానిఫెస్టో ఆ వాక్యంతో ప్రారంభమై, ఈ వాక్యాలతో 
అంతం కొనడం యాదృచ్చికంగా జరిగింది కాదు. మార్క్స్‌? ఎంగెల్స్‌ 
రూపొందించిన చారిత్రిక భౌతిక వాదానికి (హిస్టారికల్‌ మెటీరియలిజం) ఆ 
ప్రారంభవాక్యం కీలకమైన వాక్యం. కమ్యూనిజానికి అది సిద్దాంత ప్రాతివదికను 
సమకూరుస్తుంది. మానవ చరిత్రను అర్థం చేసుకునే వద్దతిని అది సూచిస్తుంది. 


కాగా “దేశ దేశ కార్మికులారా ! ఏకం కండి !” అని చివర పేర్కొన్న 
వాక్యం కార్మికులను కార్యాచరణకు వురికొల్సే వాక్యం. 


విపవ సిదాంతం 
థి వా 


ఒకటి సిద్దాంత వాక్యం, అంటే థియరీ. రెండవది ఆచరణాత్మక వాక్యం. 
అంటే ప్రాక్టీస్‌. 


వాగర్జాలకువలె సిద్దాంతానికి ఆచరణకు (థియరీ, ప్రాక్టీస్‌లకు) మార్క్సి 
జంలో అభేదం వున్నది. ఆ రెండింటికి సమాన ప్రాధాన్యం వున్నది. ఒకటి 
లేకుండా మరొకటి లేదు. వాటి ఏకత్వాన్ని మార్క్సిజం నొక్కి వక్కాణిస్తున్నది. 


“విశ్వదర్శనం”లో ఇంతవరకు మనం చదువుకున్న సిద్దాంతాలన్నీ ఒక ఎత్తు. 
మార్క్సిజం ఒక్కటీ ఒక ఎత్తు. ప్రాచీనకాలవు గ్రీకు తత్వవేత్తలతో “విశ్వద 
ర్శనం” ప్రారంభించాము. రెండు వేల ఏళ్లకు వైగా ఆయా ప్రానీన, ఆధునిక 
తత్వవేత్తలు ఒకరి సిద్దాంతాన్ని మరొకరు ఖండించడంతోనే సరిపోయింది. 

చాలా చిత్రం ! ఉన్నది ఒకశే' విశ్వం. దాన్ని ఒక్కొక్కరు ఒక్కొక్క 
విధంగా ' దర్శించారు. ' 


ఈ వివిధ దర్శనాలతోను, విభిన్న సందర్శనాలతోను విసిగిపోయినందు నే 
కావచ్చు- కార్ట్‌ మార్క్స్‌ ఒకచోట ఇలా వ్రాశాడు : 


“తత్వవేత్తలు ప్రపంచాన్ని రకరకాలుగా వ్యాఖ్యానించారు. కాని, అసలు 
విషయం దాన్ని మార్చడం.” 


(Philosophers have variously interpreted the world. The point however, 
is to change it.) 


సాధారణంగా |వ్రతి తత్వవేత్త తన సమకాలిక సాంఘిక వ్యవస్థతో రాజీ 
వడలేక .అంతకంచు ఉత్తమ వ్యవస్థకోసమే తత్వచింతన ప్రారంభిస్తాడు. కాని 
చివరికి-లక్ష్యసాధనకు జరగవలసిన కృషి విషయం మరిచిపోయినట్టు- తాను 
నిర్మించిన తత్వచింతనా దంతగోవురంలోనే కూర్చుండి పోతాడు. మార్క్‌, 


కమ్యూనిస్టు (వవక్త కొరల్‌ మార్చ్‌ బి 393 


ఏంగెల్స్‌ అలా కొక తత్వ శోధనతో సమానంగా దాని కన్న మిన్నగా- లక్ష్య 
సాధనకు, కార్యాచరణకు ప్రాముఖ్యం ఇచ్చారు. వొరు' సిద్దాంతకోరులే కాదు, 
విప్లవకారులు కూడా! 


[క్రియకు మార దర్శకం 
Ca 


మనం నివసిస్తున్న (ప్రపంచాన్ని అర్ధం చేసుకోవడం అవసరమే. కాని, 
అంతటితో ఆగిపోకూడదు. ప్రపంచాన్ని ఎలా మార్చాలో తెలుసుకోవాలి. అలా 
మార్చడానికి చేయవలసిన సమస్తం చేయాలి. తత్వాన్వేషణ లక్ష్యం సత్య 
సందర్శన మాత్రమే కారాదు. తత్వశా,స్త్రం కార్యాచరణకు మార్గదర్శకం 
కావాలి, 


కనుకనే, మార్క్స్‌, ఎంగెల్స్‌ తన కమ్యూనిస్టు మ్యానిఫెస్టోను- “ఇప్పటి 
వరకు నడిచిన సమాజ చరిత్ర అంతా వర్గ సంఘర్షణల చరిత్ర” అంటూ 
ప్రారంభించారు. నడిచిన చరిత్రను, నడుస్తున్న చరిత్రను సమీక్షించారు. ఆ 
చరిత్ర ఏ దిశగా అనివార్యంగా నడుస్తున్నదో శాస్త్రీయ సూత్రబద్దంగా కను 
గొన్నారు. ఆ దిశగా సమాజాన్ని మరింత త్వరగా నడిపించడానికి ఉద్యుక్తులు 
కావలసిందిగా- అందుకు అర్హత కలదిగా తాము భావించిన కార్మిక వర్గాన్ని - 
ఉద్బోధించారు. 


కమ్యూనిస్టు మ్యాని'వెస్టోలోని ప్రారంభ వాక్యానికి, అంతిమ వాక్యానికి అదీ 
అర్థం. అదీ నాటి సార్ధకత. 


మార్క్‌ పేరిట మార్క్సిజం 


నేడు మనం మార్క్సిజం అని వ్యవహరిస్తున్న సిద్దాంత వ్యవస్థకు మార్క్స్‌, 

అణ యు ర 
ఎంగెల్స్‌ ఇరువురు మూల పురుషులే. ఇరువురు కలిసి కొన్ని [గ్రంథాలు 
వ్రాశారు. విడివిడిగా మరికొన్ని వ్రాశారు. ఎంగెల్స్‌ మార్క్‌తో సమాన 
మైన ప్రతిభా సంపత్తి కలవాడు. అయినా మార్క్‌ను తనకంబు ఉన్నతుడుగా, 
తన నాయకుడుగా అంగీకరించాడు. మార్క్స్‌కు సహచరుడుగా, సహకారుడుగానే 
తన చారిత్రికపాత్ర అని భావించాడు. ఆ కారణంగానే వారిరువురు జంటగా 


రూపొందించిన సిద్దాంత వ్యవస్థ మార్చ్‌ “పీరు మీదుగానే మార్క్సిజం అని 
చెలామణీలోకి వచ్చింది. 


మత (గ్రంథాలు 


మార్క్‌ ఎంగెల్స్‌ గ్రంథాలు ప్రపంచపు కమ్యూనిస్టులకు వేదాలతో సమానం, 
కమ్యూనిస్టు మ్యానిఫెస్టో భగవద్గీత అయితే, “దస్‌ క్యాపిటల్‌” బైబుల్‌. మతా 


394 విశ్ల(దర్శనం 
నికి వారిరువురు బద్ద వ్యతిరేకులే కాని తను రచనలు తమ అనుయాయులఖే 
నుత గ్రంథాల స్టాయికి తీసుకుపోబడకుండా వారు నివారించలేకపోయారు. ఒకా 
నొక సందర్భంలో మార్క్‌ ఎవరిమీదనో విసుగువుట్టి “నేను మార్కిన్టును 
కాను- (౭౫10౯2 కేశ టజుయథ” అని మందలించవలసివచ్చిందట. సాధారణంగా 
మత [గ్రంథాలకు భాష్య భేదాలుండవచ్చు తవ్ప అవి మౌలికంగా ప్రశ్నించడా 
నికి వీలులేనివి. అలాగే కమ్యూనిస్టులు అధికారికంగా ఆమోద ముద వేసిన 


గ్రంథాలు వారి దృష్టిలో (ప్రశ్నలకు అతీత మైనవి. 


ఇరువురు [గ్రంథాలలో కనీసం కొన్ని అయినా తర్జుమా కాని |వ్రధాన 
ప్రపంచ భాషలంటూ లేవు. దేశం తర్వాత దేశాన్ని, తరం తర్వాత తరాన్ని 
అంతగా (ప్రభావితం చేసిన సిద్దాంతం కూడా -- (ప్రవంచ వరివ్యాస్త మతాలను 
మినహాయి స్తే-మరొకటి లేదేమో. మొదటిసారిగా కమ్యూనిన్గు మ్యూని'ఫెస్టోను 
చదువుతున్న యువకులకు నెత్తురు ఉడుకెత్తుతుంది. మరో వ్రవంచవుసిలువు 
పిడుగులా మేలుకొలువుతుంది. “పదండి ముందుక్కు పడండి త్రోసుకు, పోదాం 
పోదాం వైవైకి...” అన్న ప్రబోధం చురకలు వేసి ఉరకలు పెట్టిస్తుంది. దానిలో 
అంతటి ఆలోచనతోపాటు అంత అపారమైన ఆవేశాన్ని, ఉద్వేగాన్ని మార్స్‌, 
ఎంగెల్స్‌ తుపాకి మందులా దట్టించారు. 


అనుకున్న దొకటీ... 


మార్క్స్‌, ఎంగెల్స్‌ తమ (గంథాలన్నీ జర్మన్‌ భాషలో (వ్రాశారు, “దస్‌ 
క్యాపిటల్‌ ” ప్రథమ అనువాదం రష్యన్‌ లో జరిగింది. తాము కలలుకన్న కమ్యూ 
నిమ్హ విప్లవం, సోషలిస్టు రాజ్య స్టావన మొదటగా పారిశ్రామికంగా అభివృద్ది 
చెందిన-అంతే కార్మిక వర్గం గణనీయమైన సంఖ్యలో గల ఇంగ్రండు వంటి 
వశ్చిను యూరోపియన్‌ రాజ్యాలలో జరగగలదని మార్క్స్‌ ఎంగెల్స్‌ ఊహించారు. 
కాని వారి ఊహలకు భిన్నంగా, పారిశ్రామికంగా వెనుకబడిన-- కార్మికవర్గం 
గణనీయంగా లేని- రష్యాలో మొట్టమొదటి కమ్యూనిస్టు విన్హవం జరిగింది. 


(ప్రథమ ప్రపంచ సంగ్రామం జరుగుతున్న సమయంలో-1917 నవంబరు 7 
వ తేదీన రష్యాలో లెనిన్‌ నాయకత్వాన కమ్యూనిస్టు విప్లవం జరిగింది. కాగా, 
ద్వితీయ ప్రపంచయుద్దం ముగిసిన సమయంలో తూర్పు యూరప్‌లోని కొన్ని 
దేశాలు సోషలిస్టు రాజ్యాలుగా అవతరించాయి. ఆ  తరా త కొద్ది ఏళ్లకే - 
1949 లో -- ప్రపంచంలో కెల్లా అత్యధిక జనసంఖ్యగల చైనాలో కమ్యూనిస్టు 
విప్షవం జరిగి అది కూడా సోషలిస్టు రాజ్యమైంది. అ పిదవ క్యూబా, మరి 


డం 


కొన్ని లాటిన్‌ అమెరికన్‌ దేశాలు, ఆఫ్రికన్‌ దేశాలు, ఇండోచెనా దేశాలు 
కమ్యూనిస్టుల హస్తగతాలై నాయి, గా 


కమ్యూనిస్టు ప్రవక్త కారల్‌ మార్చ్‌ 


395 

అయితే, కమ్యూనిజం ఎంత చరచరా వ్యాఫించిందో, అంత త్వర తరగా 
విఫలమైపోయింది. ఇరవై యవ శతాబ్దపు ఆఖరి దశాబ్దం నమీపేను సుండగా 
గ్‌ 3 


తూర్పు యూరప్‌ రాజ్యాలతో సహా సోవియెట్‌ యూనియన్‌లో కమ్యూనిస్టు 
వ్యవస్థ సేకమేడలొ కుప్పకూలిపోయింది. లి 


చరిత్రలో మొట్టమొదటిసారిగా సమ సమాజ స్థావనకోసం "పెద్ద ఎత్తున 


జరిగిన గొన్న వ్రయోగం నేలపాలైంది. టి. ఎస్‌. ఎలియట్‌ వేరే సందర్భంలో 


This is the way the world ends. 
This is the way the world ends. 
This is the way the world ends. 
Not with a bang but a whimper. 


అని వాపోయినట్టు, ఒక గొప్ప ఆదర్శం నిశ్శబ్దంగా, చడీ చప్తూడు లేకుండా, 
ఎవరికంటా ఒక్క న్నీటిలొట్టు రాలకుండా, ఎవరూ అయ్యో అని ఒక్క 
నిట్టూర్వు కూడా విడవకుండా చల్లగా, మెల్లగా కల్లగా మారిపోయింది, 


నిజోనికి సోవియెట్‌ యూనియన్‌లో కమ్యూనిజం తన వైఫల్యాన్ని తనతో 
తానే వెంటవెట్టుకుని వచ్చింది. వ్యక్తి స్వేచ్చ అనేది బూర్జువా వర్గవు కుటిల 
వాదమన్సి అది 'సట్టుబడిదారీ దోపిడీ విధానానికి మారు పేరు అని కమూ్యూూ 
నిన్దులు నన్మూరు. వ్యక్తి కి, సమిష్ట్రికి సమన్వయాన్ని పాధించడానికి బదులు, 
వ్యక్తీని అణగదొక్కి సమిష్టికి ప్రాధాన్యం ఇచ్చారు. సమిష్టి "పేరుతో పార్టీ, 
పార్టీ "పేరుతో కొద్దిమందితో కూడిన పాలకమండలి, ఆ మండరి వేరుతో ఒక 
వ్యక్తే నియంతృత్వం చెలాయించడం, అలా చెలాయించే అవకాశాన్ని కమ్యూ 
నిస్టులు కల్పించడం జరిగింది. దానితో సోవియెట్‌ ప్రయోగం విఫలం కాక 


తప్పలేదు. టొటారి "ఓరియన్‌ నియంతృత ంలో తప్ప కమ్యూనిజం వర్ణిల్ల లేదని 
సోవియట్‌ యూనియన్‌లో రుజువైంది. కమ్యూనిజానికి మానవ ముఖాన్ని 


తగిలించాలన్న గ్లాసినోస్తి, వెరి స్త్రోయికా ప్రయోగాలు వృథా వ్రయత్నాలుగా మిగి 
లిపోయాయి. 


కాన్సి కమ్యూనిజం సాధనకు సోవియెట్‌ వ్రయోగం ఒకక మోడల్‌ 
కాదని మరొక రూపంలో అది మున్ముందు వచ్చి తీరుతుందని కమ్యూనిస్టులు 
నమ్ముతారు. ఈ నమ్మకాన్ని భవిష్యత్తుకు వదిలివేసి, ప్రపంచ తత్వశ్వా,ప్త్ర, చరి 
త్రలో ఒక ప్రముఖ స్థానం సంపాదించుకున్న మార్క్సిజం గురించి ' ఇవుడు 
తెలుసుకుందాము. 


యుటోపియన్‌లు 


మార్చ్‌ ఒకానొక అదర్శ సమాజాన్ని ఊహించాడు. ఒక వ్యక్తిని మరొక 


396 విళ్లదర్శ నం 


వ్యక్తీ, ఒక జాతిని వేరొక జాతీ పీడించే సాంఘిక ధర్మం ఇకవై సాగని మరో 
(ప్రపంచాన్ని సంభావించాడు. 


కాని ఇలా ఊహించడంలో విశేషం ఏమీ లేదు. ఎందరో తత్వవేత్తలు, 
రచయితలు ఇలా ఊహించినవారే. అలా ఊహించడం రచయితలలో ఒక 
ఫ్యోషన్‌ కూడా. ఉదాహరణకు క్రీస్తుకు పూర్వమే ప్లేటో తన “రివద్దిక్‌ ”లో 
అలాంటి ఆదర్శ సమాజాన్ని వర్ణించాడు. అలాంటి దాన్ని వాస్తవంగా స్థాపిం 
చడానికి ఒక, విఫలయత్నం చేశాడు కూడా. 


ఆ పిదవ ప్లేటో ఒరవడిలో ఎందరో ఆదర్శ రాఖ్యాలను చిత్రిస్తూ గ్రంథాలు 
వ్రాశారు. 


ఆధునిక యుగ ప్రారంభంలో సర్‌ థామస్‌ మోర్‌ “యుటోపియా” అని 
ఒక గ్రంథం వ్రాశాడు. ఈ మాటకు అర్హం “ఎక్కడా లేనిది” అని. ఒక 
ఊహా ద్వీపానికి ఆయన “యుటోపియా” అని పేరు 'వెట్టాడు. అందులో 
ఒకరకమైన కమ్యూనిజం అమలులో వుంటుంది. అక్కడ అంతా శ్రమిస్తారు. 
ఎవరి అవసరాన్నిబట్టి వారు వస్తువులను తీసుకుంటారు. 


అలాగే తొమాసో క్యాంవనెలా (1568-1639) అనే ఇటాలియన్‌ (క్రైస్తవ 
సన్యాసి తత్వవేత్త “సిటీ అఫ్‌ ది సన్‌” అనే పేరుతో ఒక ఆదర్శ 
రాజ్యాన్ని వర్లిస్తా వ్రాశాడు. అందులోనూ అంతే, |వ్రజలు చీకు చింతా లేని 
సుఖ జీవితాలు గడువుతారు. ప్రయివేట్‌ ఆస్తి అనేది లేదు. సంవద అంద 
రికి చెందినది. అలాగే భార్యలు కూడా ఉమ్మడి భార్యలు. పిల్లల వెంపకం 
బాధ్యతను ప్రభుత్వమే వహిస్తుంది. 


ఎరిహోన్‌ 


ఇంకా రేబిలే బేకన్‌, వోల్లేర్‌ , ఇటీవలి కాలంలో వెల్స్‌ వంటి ఎందరెం 
దరో సమకాలిక రాజకీయ, సామాజిక వ్యవస్థలను చీల్చి చెండాడడానికి ఆదర్శ 
రాజ్యాలను ఊహించడానికి [గ్రంథాలు వ్రాసి చదువరుల నోళ్లూరించారు. జొనా 
థన్‌ స్విఫ్ట్‌ “గలివర్స్‌ ట్రావెల్స్‌” ఏమిటి? తన కాలవు బ్రిటిష్‌ వ్యవస్థను 
విమర్శించడానికి వ్రాసిన వ్యంగ్య (గ్రంథమే కదా? అలాగే శామ్యూల్‌ బట్టర్‌ 
(1835-1902) వ్రాసిన “ఎరిహోన్‌” అనే వ్యంగ్య నవల కూడా పేర్కొ 
నదగింది. Nowhere (ఎక్కడా లేనిది) అనే మాటను తిరగేస్తే Erehwon 
అవుతుంది. ఆ మాటనే తన ఊహా ద్వీపానికి వేరుగా బట్టర్‌ ఉపయోగిం 
చాడు. తన సమకాలవు సమాజాలలోని మోసాన్ని, మూర్ధత్యాన్ని బట్టబయలు 


కమ్యూనిస్టు ప్రవక్త కారల్‌ మార్స్‌ 397 


చేయడానికి ఈ నవలను బట్టర్‌ వ్రాశాడు- ఉదాహరణకి ఆ నవలలోని 
రాజ్యంలో (ప్రజలు వ్యాధిగ్రస్తులు కావడం శిక్షార్హమైన నేరం కాగా అవినీతికి 
పాల్పడడం జాలిపడదగిన దౌర్బల్యం. 1872 లో వ్రాసిన ఈ నవలలోని కథను 
పొడిగిస్తూ 1901 లో “ఎరిహోన్‌ రి విజిటబడ్‌” అనే మరో వ్యంగ్య నవలను 
కూడా బట్టర్‌ వ్రాశాడు. 


ఆదర్శ వాదులు 


వీరందరూ కేవలం రచనలో యుటోపియన్‌లు కాగా ఆచరణలో యుటోపి 
యన్‌లు అయినవారు కూడా పలువురు వున్నారు. అంటే తవుచుట్టూ వున్న 
దారుణ సామాజిక అన్యాయాలను సహించలేక భూలోకంలోనే స్వర్గ ఖండాలను 
సృష్టించడానికి కృషి వేసినవారు, ప్టేటో స్వయంగా అటువంటి ప్రయత్నం చేసి 
విఫలుడయ్యాడని ఇంతకుముందు చదువుకున్నాము. కాగా, ఆధునిక కాలంలో 
అటునంటి ప్రయత్నం స్యయంగా చేసిన ప్రాతస్మరణీయుడు రాబర్జ్‌ ఓవెన్‌. 


ఇతడు 1771 లో వేల్చ్‌లో నిరుపేద కుటుంబంలో జన్మించాడు. కేవలం 
స్వీయ ప్రతిభా విశేషాలతో అపారంగా ధనం ఆర్టించాడు. స్కాబ్లుండ్‌లో న్యూ 
లానార్స్‌ అనేచోట అతడు ఓ ఆదర్శ సమాజాన్ని నిర్మించాడు. 1815-1825 
సంవత్సరాల మధ్య భూలోక స్వర్గంగా ప్రపంచ ప్రఖ్యాతి పొందిన ఆ ప్రదే 
శానికి యూరప్‌ నలుమూలలనుంచి రాజు, రారాజులు రాణులు రచయితలు, 
తత్వవేత్తలు, సంఘ సంస్కర్తలు వందలాదిగా వచ్చి చూసి ఒకే ఒక వ్యక్తి 
ఇంత అద్భుత కృషి ఎలా చేశాడని ఆశ్చర్యపోయేవారు. ఆ రోజులలో పారి 
శ్రామికంగా వురోభివృద్ధ్ది చెందుతున్న బ్రిటన్‌ లో కార్మికుల జీవన పరిస్తితుల 
దుర్చరత వర్లించనలవి కానిది. ముక్కువచ్చలారని ఏడెనిమిదేళ్ళ బాలబాలికల 
చేత కూడా కర్మాగారాలలో పనిచేయిస్తూ వుండేవారు. పనిచేయలేక అలసటతో 
ఒక నిమిషం ఆగినవారినైనా సరే కొరడాలతో చావగొస్టైవారు. రోజుకు 16 
గంటల పైగా పనిచేయించేవారు. పెట్టుబడిదారీ వ్యవస్థలోని దానవత్వం అంతా 
రూపుదౌల్చినట్టు వుండేవి ఆ రోజులలో బ్రిటిష్‌ కర్మాగారాలు. 


ఓవెన్‌ ప్రయోగం 


రాబర్థ్‌ ఓవెన్‌ ఆ పరిస్థితులను కళ్ళారా చూసి విచలితుడయ్యాడు. నిరు పేదగా 
జీవితం ప్రారంభించి న్యాయమార్గంలోనే లక్షాధికారి అయ్యాడు. తన లక్షలతో 
అదర్శ కర్మాగారాలను స్టాపించాడు. తీర్చిదిద్ది ఎంతో పరిశుభ్రంగా వున్న ఇళ్లను 
నిర్మించి కార్మికులకు ఇచ్చాడు. వారి పిల్లల విద్యాబుద్దులకు ఆదర్శ పాఠశాలలు 
నిర్మించాడు. తాను స్వయంగా పెట్టుబడిదారు అయివుండి తన లాభాలలో 


398 బశ (దర్భ Pe 


వీసమైనా కోల్పోకుండానే కార్మికులకు న్యాయం చేకూర్చవచ్చునని- వరిమిత 
సలంలో పరిమిత కాలంలోనే అయినా-- అక్షరాలా నిరూపించాడు. దేశ దేశాల 
వారి జోహార్లు అందుకున్నాడు. అయిన అతని ఆదర్శ ప్రయోగం ఎక్కువ 
కాలం సాగలేదు. అలాంటి స్వాప్నిక ప్రయోగాలన్నిటి వలెనే త్వరలోనే అది 
కూడా అంతమైంది. 


యుచోపీయన్‌ సోషలిస్టులు 


అలాగే ఈ సందర్భంలో-- అంటే మార్క్‌, ఎంగెల్స్‌ తమ సైంటిఫిక్‌ సోష 
లిజాన్ని ప్రచారం చేయడానికి ముందు రోజులలో-- "పేర్కొనదగిన యుటోపియన్‌ 
సోషలిన్టులు వురి ఇద్దరున్నారు. వారిలో ఒకరు 1760-1825 మధ్యకాలంలో 
జీవించిన (ఫెంచి సంస్కర్త, రచయిత సెయింట్‌ సిమోన్‌, 1772-1837 
మధ్య కాలానికి చెందిన మరొక (ఫెంచి సంస్కర్త చార్లెస్‌ ఫూర్యర్‌. బ్రిటిష్‌ 
జాతీయుడయిన రాబర్జ్‌ ఓవెన్‌ జీవిత చరిత్ర చూస్తేనే అతనిలో వేనకాయ 
కంబు ఒకరవ్వ పెద్ద సైజులోనే వెర్రితనం వుందనిపిస్తుంది. కాగా ఈ ఇరు 
వురు (ఫెంచి సంస్కర్తలు తమ కాలంనాటి పారిశ్రామిక వ్యవస్థలోని లోపాలను 
సంస్కరించడానికి, ఘోరాలను రూవృమావడానికి తయారుచేసిన ప్రణాళికలను 
చూస్తే వారి తలలలో తాటికాయలంత చాదస్తం గూడు కట్టుకున్నదని, నారు 
వేసిన ఆదర్శ ప్రణాళికలను ఈ భూలోకంలో అమలు జరపడం అసాధ్యమని 
గ్రహిస్తాము. 


లాబర్థ్‌ ఓవెన్స్‌ సెయింట్‌ సిమోన్‌, చార్లెస్‌ ఫూర్యర్‌ వంటి వారు 
చాదస్తులైనా వ్యక్తులుగా ఉన్నతుళే, సహృదయులే, ఆదర్శవాదులే. సమకాలిక 
సమాజాన్ని సముద్దరించడానికి ఏది ఉత్తమ మార్గం అని బుర్రలు బద్దలు 
కొట్టుకుని ఆలోచించి, ఏవేనో ప్రణాళికలు రచించి చేతనైన వరకు ఆచరిం 
చడానికి ప్రయత్నించినవారే. కాని వారి సోషలిజం కేనలం యుటోపీయర్‌ 
సోషలిజం. అంటే ఎక్కడా లేని-వుండడానికి వీలులేని- సోషరిజం. అందు 
చేత వారి సోషలిస్టు ప్రణాళికలు విఫలం కావడంలో ఆశ్చర్యం లేదు. నాటికి 
శాస్త్రీయమైన వునాది లేకపోవడమే అసలైన లోవం. 


సెంటిఫీక్‌ సోషలిజం 


ఈ లోపాన్ని పరిహరించి శాస్త్రీయమైన పునాదులవై సోషలిజాన్ని నిర్మించ 
డానికి “బ్లూ ప్రింట్‌” ను తయారు చేసిన సాంఘిక తత వేత్తలు విన్హవకారులు 
మార్చ్‌, ఎంగెల్స్‌. సంస్కరణవాదంవల్ల (ప్రయోజనం లేదు. “సర్వేజనా 
స్పుఖినో భవంతు” అన్నట్టు, “రామాయ స్వస్తి రానణాయ స్వస్తి” అన్నట్టు, 


400 ఎశ్వాదర్శనం 


కలవాడు. సంపన్ను డనడానికి వీలులేదు కాని, వేదవాడు కూడా కాడు. వృత్తికి 
లాభిస్తుందని యూదుమతాన్ని వదలుకుని ప్రొాటస్పైంట్‌ క్రైస్తవ మతాన్ని స్వీక 
రించాడు. అతని ఏడుగురు సంతానంలో మూడవవాడు కార్డ్‌ ఆరవ ఏట 
అతడిని కూడా బాప్టయిజ్‌ చేశారు. 


తనవలె కార్స్‌ కూడా న్యాయవాద వృత్తి స్వీకరించాలని హైనిక్‌ మార్క్స్‌ 
ఆశించాడు. తండ్రివట్ల _ కార్ట్‌కు అపార గౌరవం. ఆయన ఒత్తిడివల్ల, ఇష్టం 
లేకపోయినా ఆయన మాట కాదనలేకృతన 17 వ ఏట- 1835 లో బాన్‌ 
యూనివర్సిటీలో లా కోర్సులో చేరాడు. చిన్నతనంలో కుర్రకారు చేసే అల్ల 
రంతా చేసేవాడు. తాగి, తందనాలాడి, ఒకసారి ఎవరితోనో ఏదో గిల్లికజ్జా 
పెట్టుకుని అరెస్టు అయి ఒక రోజంతా జైలులో గడిపాడు. 


కొడుకు వరస నచ్చక, ఒక ఏడాది గడిచాక తండ్రి అతడిని బెర్లిన్‌ యూనివ 
ర్సిటీకి తరలించాడు. అక్కడ అతడు తన అభిమాన విషయాలుగా తత్వశాస్త్రం, 
చరిత్ర, సాహిత్యం తీసుకున్నాడు. అల్లరి మానేసి బుద్దిమంతుడయ్యాడు. పుస్తకాల 
పురుగులా (శ్రద్దగా, తదేకంగా చదివాడు. 


ఆ రోజులలో జర్మనీలో అందరు నెత్తిన పెట్టుకుని గౌరవిస్తున్న తత్వ 


సిద్దాంతం హెగెలియనిజం. నెపోలియన్‌ మీద జర్మన్‌ల కోపం (ఫెంచి తత్వవే 
త్తలైన వోల్టేర్‌ రూసోలమీద కూడా _ ప్రసరించినట్టుంది. వారికి తమవాడైన 


న 
'ప్తాగైల్‌ ఆరాధ్య తత్వశా, స్త్రాచార్యుడయ్యాడు. 
మిత అతివాదులు 


అప్పటికి పాగెల్‌ (1770-1831) చనిపోయి కొద్ది సంవత్సరాలైంది. 
ఆయన శిష్యులు, అభిమానులు రెండు వరాలుగా విడిపోయారు. ఒకరు 
మితనాదులు, మరొకరు అతివాదులు. సౌగెల్‌ చెప్పినదాన్ని ఒక్క ముక్క 
కూడా మార్చకుండా యథాతథంగా అంగీకరించాలని మితవాదుల వాదన. 
అలా కాదు హెగెల్‌ చెప్పిందంతా వేదం కాదు. అందులో వనికి వచ్చేదాన్నే 
దీసుకుని మిగతాదాన్ని చెత్తబుట్టలో పారేయాలని అతివాదుల వాదం. ఈ 


అతివాదులనే “యంగ్‌ హౌగెలియన్‌లు” అనే వారు. వారికి బ్రూనో బాయర్‌ 
నాయకుడు. 


కారల్‌ మార్చ్‌ బెర్లిన్‌ వస్తూనే యంగ్‌ హెగారియన్‌ వర్గంలో చేరాడు. 
పాగెల్‌ [గ్రంథాలను ఆపోశన పట్టాడు. రాత్రింబవళ్లు అదే పని. హెగెల్‌ 
ప్రభావం మార్క్చ్‌వై ఇంతింత అనరానిది. అతని తత్వచింతనకు పునాది చేకూ 


కమ్యూనిస్టు (నవక్త కారల్‌ మార్చ్‌ 401 


ర్చింది హెగెలియనిజమే. అయితే పోనుపోను హెగెల్‌ తత్వంపఫట్ట వ్యతిరేకతా 
భావమే ఎక్కువైంది. 


హెగెల్‌ సిద్దాంత వ్యవస్థను గతితార్కిక భావవాదం అంటారు, దేవుడు, 
ఆత్మ, మనస్సు, భావం మొదలైన వివిధ పదజాలం ఏదైతే సత్యాన్ని నిర్రేశిస్తు 
న్నదో .అదే అసలైన, కేవలమైన పత్యమని హెగెల్‌ |వ్రవచించాడు. అటువంటి 
కేవలభొవం (4030116 1662) అనాదిగా తనను తాను వాస్తవీకరించుకొనడానికి 
చేసే ప్రయత్నమే - ఆ ప్రయత్న వురోగమనమే-విశ్వ చరిత్ర అని హెగెల్‌ 
అన్నాడు. అంకే విశ్వంలో కేవలభావం తప్ప మరేమీ లేదు. కేవలభావమే 


ప్రపంచం. బాహ్య ప్రకృతిగా మనం చూసేదంతా కేవల భావానికి బాహిరీకరణ 
_ (Extemnalisation) మాత్రమే. 


ఈ భాన బాహిరీకరణాన్ని భాన పురోగమనాన్ని, అవగాహన చేసుకొనడా 
నికి ఉపయోగపడే సాధనమే గతితర్భం (డయలెక్టిక్స్‌). 


అటు భావ |వ్రపంచంలోగాని, ఇటు బాహ్య ప్రవంచంలోగాని పురోగతి అనేది 
గతితార్కికంగా జరుగుతుంది. గతి తర్భంలో మూడు దశలు వుంటాయి. మొద 
టిది వాదం (థీసిస్‌). రెండవది ప్రతివాదం (యాంటీ థీసిస్‌. మూడవది 
సమన్వయ వాదం (సింథెసిస్‌.) 


గతితర్కం 


మొదట వాదం వుంటుంది. అయితే. వాదంతోపాటే - దానికి వ్యతి 
రేకంగా - వ్రతివాదం కూడా బయలుదేరుతుంది. అప్పుడు ఆ రెండింటి 
మధ్య అనివార్యంగా సంఘర్షణ జరుగుతుంది. ఆ సంఘర్షణ ఫలితంగా వొద 


ప్రతివాదాలలోని ప్రగతిశీల లక్షణాలను పుణికి వుచ్చుకొని సమన్వయ వాదం 
బయలుదేరుతుంది. 


తిరిగి ఆ సమన్వయ వాదం కొత్తవాదం అవుతుంది. దానికీ |ప్రశివౌరం 
వుడుతుంది. అ రెండింటి సంఘర్షణ నుంచి నూతన సమన్వయ వాదం 
వస్తుంది. అది తిరిగి మరొక నూతన వాదం అవుతుంది. 


ఈ విధంగా వాద, వ్రతివాదు సమన్వయ వాదాల గతితర్క పద్దతిలో 
భావ (ప్రపంచమే కాదు, దాని ప్రతిబింబం అయిన బాహ్య ప్రపంచం కూడా 
మును ముందుకు- ఉన్నతోన్నత దశలకు - పురోగమిస్తుంది. ఈ పురోగమన 
యాత్ర అనాదిగా జరుగుతూనే వుంది.. ఇదీ క్షప్తంగా హెగెల్‌ వాదం. 


ఇది మార్క్‌ను ఆకర్షించింది. అయితే, తిరస్కారభావం కూడా కలిగింది. 
ఆకర్షణ - తిరస్కారభావం రెండూ ఒకేసారి మార్క్‌ను లోగొన్నాయి. 


402 బశ (దుర్గ గనం 


"పాగెల్‌ సిద్దాంతం కీరా సనం చేసిందని మార్క్స్‌ భావించాడు. శీర్తాసనం 
మంచిదే కావచ్చుగాని, (ప్రపంచం తల్లకిందులుగా కనిపిస్తుంది. అందుచేత హెగెల్‌ 
క్రీ 
సిద్దాంతాన్ని దాని కాళ్ల మీద దాన్ని నిలబెట్టడం తన జీవిత లక్ష్యంగా మార్క్స్‌ 
భావించాడు. 


"పాగల్‌ కేవలభావం మొత్రమే యథార్థం అన్నాడు. మార్క్స్‌ అది వట్టి 
నాన్సెన్స్‌ అని కొట్టి వేశాడు. “పదార్ధం - అదే యథార్హం” అని నూత్రీకరిం 
చాడు. భావం అంటే ఐడియా. హౌగెల్‌ది ఐడియలిజం, వదార్హం అంటే 
మేటర్‌. మార్క్స్‌ది మెటీరియలిజం. 


భౌతికవాదం 


ప్రఫంచ పరిణామక్రమాన్ని (10౯16 98003) కనుగొనడానికి ఏకైక సాధనం 
గతితర్భం అని “హెగెల్‌ కనుగొన్నాడు. దానితో మార్క్స్‌ ఏకీభవించాడు. 
పౌగెల్‌ భావవాదాన్ని తిరస్కరించి అతని గతితర్కాన్ని మాత్రం మార్క్స్‌ 
తీసుకున్నాడు. హెగెల్‌ భావం- ఐడియా--అన్నదాన్ని మార్క్స్‌ పదార్హం- 
మేటర్‌ -- అన్నాడు. దాంతో హెగెల్‌ గతితార్కిక భావవాదం కొస్తా మార్క్‌ 
చేతిలో గతితార్కిక వదార్థవాదం-- లేదా గతితార్కిక భౌతికవాదం-అయింది. 


అదేవిధంగా తన గతితార్కిక భౌతికవాదాన్ని మానవ సమాజాల చరిత్రకు 
నార్‌ అన్వయించి. చూశాడు-మానవ సమాజ పురోగతికి మూల(పేరణ 
(Motive force) హెగెల్‌ పేర్కొన్న భావం, మనస్సు, చైతన్యం వగైరా లేవీ 
కావని, ' కేవలం వస్తూత్పత్తి శక్తులమధ్య అనివార్యంగా సంభవించే సంఘర్ద ణేనని 
కనుగొన్నాడు. 


౨ చరిత్రకు అందినంత వెనుకటివరకు వెళ్లి చూస్తే మానవ సమాజం ఎల్ల 
ప్పుడు రెండు పరస్పర విరుద్ద వర్గాలుగా చీలిపోయి వుంది. ఒకటి దోపిడీ 
చేసే వర్గం. మరొకటి దోపిడీ చేయబడే వర్గం. వస్తూత్పత్తి ఈ రెండు విరు 
ద్ధశక్తుల ద్వారానే జరుగుతుంది. వాటిమధ్య ఘర్షణ కూడా అనివార్యం. 
చివరికి వురోగామివర్గం గెలుస్తుంది. రెండవదైన తిరోగామివర్గం అంతరిస్తుంది. 
ఆ విధంగా నమాజం మరొక ఉన్నత దశకు వయనిస్తుంది. ఈ గతితర్కాన్ని 


మానవ సమాజానికి వర్తి చినప్పుడు అది చారిత్రిక భౌతికవాదం (Historical 
Materialism) అయింది. 


యంగ్‌ హెగెలియన్‌లకు. నాయకుడైన బ్రూనో బాయర్‌తో మార్చ్‌ 
_ మొదట బాగా సన్నిహితంగా వుండేవాడు. అలాగే మరొక యంగ్‌ పౌగెలియన్‌ 


కమ్యూనిస్టు (వవక్త కారల్‌ మార్చ్‌ 403 


- ప్యూయర్‌ బాక్‌ ను, అతని భౌతీకవాదాన్ని కూడా మార్చ్‌ చాలా అభిమానిం 
చాడు. నిజానికి మార్చ్‌ తన గతితార్కిక వాదాన్ని హెగెల్‌ నుంచి భౌతిక 
వాదాన్ని వ్యూయర్‌బాక్‌ నుంచి స్వీకరించి ఆ రెండింటిని మేళవించి ఒక 
నూతన వాదాన్ని-- గతితార్కిక భాతికవాదాన్ని-నిర్మించాడు. 


డాక్టరేట్‌ 


మార్‌ 1841 లో - తన 23 వ ఏట-ప్రావీన గ్రీకు. భౌతిక తత్వ 
వేత్తలైన డెమొక్రిటస్స్‌ ఎపిక్యురస్‌ల సిద్దాంతాల మధ్య పోరికలను, తేడాలను 
విశదీకరిస్తూ ఒక థీసిస్‌ వ్రాశాడు. దానికి యేనా యూనివర్శిటీ నుంచి డాక్ట 
రేట్‌ పొందాడు. అక్కడే అధ్యావకుడుగా ఉద్యోగం చేయా లనుకున్నాడు. 
కాని అతని తీవ్రవాద భ్లావాలు గిట్టని యూనివర్శిటీ అధికారులు ఉద్యోగ 
మివ్వడానికి నిరాకరించారు. 


అప్పుడు మార్క్స్‌ జీవనోపాధి కోసం ఫ్రీ లాన్స్‌ పత్రికా రచయిత అయ్యాడు. 
కలోన్‌ పట్టణంలోని “రెయినిష్‌ జీటుంగ్‌ * అనే వ[త్రికకు రచనలు పంపేవాడు, 
తర్వాత దానికి తానే సంపాదకు డయ్యాడు. 'పేదలపట్ల అధికారుల జులుంను నిర 
సస్తూ నంపొదకీయాలు వ్రాసేవాడు. (ప్రభుత్వవు అక్రమాలను ఖండించేవాడు. 
అతని తీవ్రభానాలకు అధికొరులు ఆగ్రహించారు. వారి ఒత్తిడివల్ల 1843 లో 
ఆ వత్రికను మూసివేయవలసి వచ్చింది. పారిస్‌కు వ్రవాసిగా వెళ్ళాడు. 


వివాహం 


అయితే, ఒంటరిగా కాదు, జంటగా వెళ్ళాడు. అప్పటికే అతనికి వివాహ 
మైంది. జన్మస్థలమైన ట్రియర్‌లో మార్చ్‌ కుటుంబం పొరుగున వెస్ట్‌ ఫేలెన్‌ 
అనే కుటుంబం వుండేది. అది (ప్రభు వంశానికి చెందిన భాగ్యవంతుల 
కుటుంబం బ్యారన్‌ లుడ్విగ్‌ వాన్‌ వెన్ట్‌ఫేలెన్‌ (ప్రభుత్వాధికారి, అతనికి 
'రల్‌ మార్చ్‌ అంకే వల్లమాలిన. అభిమానం. అతనిచేత గ్రీకు (ట్రాజెడీలు, 
హోమర్‌ ఐతిహాసిక కావ్యాలు డాంటే, "షేక్‌స్పేయర్‌' రచనలు చదివించాడు. 
సళవన్నవర్గం వాడైనా లిబరల్‌ వాది, మానవతావాది. 


అతని కుమార్తె జెన్నీ వెస్ట్‌ఫేలెన్‌ అందాలరాశి, (టియర్‌. పట్టణంలో 
చాలామంది యువకులు ఆమెకోసం బెంగెట్టుకునేవారు. ఆమె పొత్మాగ్రహణా 
నికై ఉవ్విళ్లూరేవారు. అలాంటి వారిలో ఆమెకంు నాలుగేళ్లు చిన్నవాడైన 
కారల్‌ మార్చ్‌ ఒకడు. ఆమెకు కూడా కారల్‌ పట్ట చెప్పలేనంత అను 
రాగం. ఇరువురూ వలపుల వలలో చేవలనలె చిక్కుకున్నారు: అంతస్తుల తేడా 


404 వశ “ (దర్భానం 


వల్ల 'వెద్దలు అంగీకరించరే మోనని భయపడ్డారు. కాని లుడ్విగ్‌ వెస్ట్‌* ఫీలెన్‌కు 
అలాంటి భేషజాలేమీ లేవు. ఇటు కారల్‌ తండ్రికి కూడా కులీనుల పిల్లతో 
కొడుక్కి వివాహం కావడం కంటె కోరదగిన దేముంటుంది? ఎవరికిష్ట మైనా, 
కాకపోయినా అసలు వారిద్దరూ ఇస్ట్రవడ్డారు-- మాదేముంది అన్నారు. నికి 
తార్హం కూడా జరిగింది, 


అయితే, అప్పటికింకా కారల్‌ మార్క్‌ విద్యార్థి. చదువు పూర్తి అయి, 
ఏదో ఒక జీవనోపాధి సంపాదించుకునేవరకు--అంటే ఏడేళ్లు--ఆగవలసివచ్చింది, 
ఆ" ఏడేళ్లు 'ఉభయులూ విరహ _వీణాతంత్రులు మోగించుకుంటూ కాలశ్షేసం 
చేశారు. కారల్‌ మార్చ్‌ ఓ పక్కన హెగెల్‌ గతితార్కిక వాదవు ఇనవ 
గుగ్గిళ్లను హరాయించు కొనడానికి ప్రయత్నిస్తూనే మరో వక్క ప్రియురాలిని 
ఉద్దేశించి మూడు సంవుటాల (పేమగీతాలు గిలికాడు. ఏమైతేనేం ఏడేళ్ల విరహ 
నిరీక్షణానంతరం 1884 లో - బాల్య సఖి జెన్నీని వివాహం చేసుకున్నాడు. 


అప్పటిలో పారిస్‌ యూరోఫియన్‌ సోషలిస్టులకు కేంద్రం. అ నగరంలో 
(ప్రేయసితో ప్రవాసిగా వుండే రోజులలో మూర్భ్‌కు చాలామంది సోషలిస్టు 
మేధావులతో వరిచయ మైంది-అతని ఇంటిలో ఫెంచి, జర్మన్‌ కార్మిక నాయ 
కుల సమావేశాలు జరుగుతూ వుండేవి. అవ్పుడప్పుడు వ్రసిద్ద జర్మన్‌ అభ్యుదయ 
కవి హైనిిక్‌ హైన్‌ వచ్చి కబుర్లు చెప్పి వెడుతూ వుండేవాడు. 


ఆ రోజులలోనే 1844 లో-మార్క్‌కు (ఫ్రెడరిక్‌ ఎంగెల్స్‌ అనే జర్మన్‌ 
యువకునితో పరిచయమైంది. ఆ పరిచయం యావజ్జీవ స్నేహంగా వరిణమించి 
వరిపక్వమైంది. ఇరువురికి అన్నిటిలోను నీకీభావమే, వారి మొదటి సంభా 
షణ పదిరోజులు ఏకధాటిగా సాగిందట, మార్చ్స్చ్‌వలె ఎం గెల్స్‌కూడా "ఫొగెల్‌ 
అభిమాని. అయితే, హె7ెల్‌ భావవాదాన్ని ఎంగెల్స్‌ కూడా తిరస్కరించాడు. 
గతితార్కిక భౌతికవాదానికి ఒక నిర్దిష్టరూపం కల్పించడంలో దాని ఆధారంగా 
కమ్యూనిస్టు సిద్దాంత వ్యవస్థకు ప్రాణవ్రతిన్మ చేయడంలో మార్క్‌తో అతడు 
జీవితాంతం సహకరించాడు. తాను స్వయంగా ప్రతిభాశాలి అయినా మార్క్స్‌కు 
“సెకండ్‌ ఫిడిల్‌”గా వుండడానికి మన సారా అంగీకరించాడు. వారి మైత్రి 
వంటిది ప్రవంచంలో చాలా అరుదుగా ఉంటుంది. 


. మౌర్మ్స్‌ కుటుంబ స్థితిగతులు ఒక మోస్తరువి, కొని ఎంగెల్ళ్‌ కుటుంబం 
సంవన్న మైనదే. అతని తండ్రి కాస్పర్‌ ఎంగెల్స్‌ వ్రష్యాలోని బార్మెన్‌లో ఒక 
వస్త్ర, కర్మాగారానికి అధివతి. ఆయనకు ఇంగ్లండులోని మాంభెస్టర్‌లో కూడా 
ఒక జౌళి మిల్లు వుండేది. (ఫెడరిక్‌ 1820 లో జన్మించాడు. మార్క్స్‌ 


కమ్యూనిస్టు ప్రవక్త కారల్‌ మార్చ్‌ 405 


కంటు రెండేళ్ళు చిన్నవాడు. చదువు వూర్తయ్యాక (ఫెడరిక్‌ కూడా కవి 
త్వంపట్టు కాస్త అభిరుచి చూపించడం మొదలు పెట్టాడు. కవిత్వంలో వడితే 
ఇెడిపోతాడని తండ్రి భయపడి మాంగెస్టర్‌ లోని తన జౌళి మిల్లుకు గుమాస్తాగా 


వంపించేశాడు. ఆ తర్వాత అతడు అక్కడే తన తండ్రికి (ప్రతినిధిగా పనిచేశాడు. 


సంపన్న కుటుంబంలో పుట్టినా చేతి 
నిండా పుష్కలంగా డబ్బు ఆడుతున్నా, 
స్వయంగా బూర్జువా నిహా అయినా, 
మరొక |వ్రక్క విలాస జీవితం గడిపే అవ 
కాశం వున్నా ఎంగెల్స్‌ హృదయం, మేధ 
కూడా కార్మికవర్గం పట్టునే వక్షపాతం 
వహించాయి. కమ్యూనిజం అతడివి ఆక 
ర్రించింది- అతని తండ్రి కరుడుకట్టిన 
కాల్సినిస్టు కాగా (ఫ్రెడరిక్‌ వరమ భౌతిక 
వాది అయ్యాడు. ఆ రోజులలోనే (1844) 
గ అతడు ఇంగ్లండులోని కార్మికుల దుచ్చర 
నే జీవన స్టితిగతులను కనులారా చూసి, మన 
సారా బాధపడి పెట్టుబడిదారీ వ్యవస్థలోని 
అమానుషతా (న్ని నిగితంగా విమర్శిస్తూ ఒక (గ్రంథం రచించాడు. అది 
అతనికి యూరప్‌ అంతటా పేరు తెచ్చిపెట్టింది. మార్చ్‌ కూడా అది చదివి 
(ప్రభావితుడై ఎంగెల్ఫ్‌తో చెలిమికి ఉబలాటపడ్డాడు. 





మార్చ్‌ పారిస్‌లో 1845 ్రారంభంవరకు వున్నాడు. అక్కడ వుండ 
గానే ఎంగెల్ఫ్ళ్‌ తరుచు వచ్చి కలుసుకుంటూ వుండేవాడు. ఎంగెల్స్‌ దా (రానే 
మార్క్‌ ఇంగ్లండులోని కార్మికుల యాతనామయ జీవితాలను గురించి వింటూ 
తెలుసుకుంటూ వుండేవాడు. యాడం స్మిత్‌, డేవిడ్‌ రికార్లోలవంటి క్లాసికల్‌ 
ఆర్లిక శాస్త్రచేతల సిద్దాంతాలను అధ్యయనం చేశాడు. వారు బూర్తువా ఆర్షి 
థ్‌ sw ™ రె జ దా 
కవేతలెనా, వారి ఆరిక విశేషణ (ప్రభావం మౌార్క్చ్చ్చ్‌వై చొాలొ వుంది. 

అజనర్సి వి x) Gan 


పారిస్‌లో మార్చ్‌ ఒక జర్మన్‌-ఫెంచి వత్రికకు సహనంపాడకుడుగా వని 
చేశాడు. ఎంగెల్ఫ్‌తో కలిసి కొన్ని రచనలు చేశాడు. వాటిలో ఒకటి 1845 
లో వెలువడిన “హోలీ ఫ్యామిలీ” తనకు ఒకనాటి గురుతుల్యుడైన (బూనో 
బాయర్‌ పై ఘాటైన విమర్శ అది. ఆ పిదవ “జర్మన్‌ ఐడియాలజీ” అనే 
మరొక పుస్తకం వెలువడింది. 


406 విశ్శాదర్భాునం 


పారిస్‌లో మార్క్స్‌ విప్లవ కార్యకలాపాలు సహించలేని (ప్రష్యన్‌ (ప్రభుత్వం 
(ఫెంచి ప్రభుత్వంపై ఒత్తిడి తేవడంతో అతడు అక్కడి నుంచి మకాం ఎత్తే 
యవలసివచ్చింది. 1845 ఫిబ్రవరిలో బ్రస్సెల్స్‌ చేరుకున్నాడు, తన ప్రష్యన్‌ 
పౌరత్వాన్ని వరిత్యజించాడు. అక్కడ మూడేళ్లు నివసించాడు. ఆ కాలంలోనే 
అర్హికారాజకీయ సిద్దాంత (గ్రంథం ఒకటి వ్రాయడానికి ప్రణాళిక వేసుకుని ఒక 
వ్రచురణకర్తతో ఒప్పందం కుదుర్చుకోవడమే కాదు-బజానా కూడా . తీసుకు 
న్నాడు. కొని ఒప్పందం ప్రకారం వ్రాయలేకపోయాడు. 


మ్యానిఫస్థో రచన 

ఇలొ . వుండగా లండన్‌లో 1847 జూన్‌ నెలలో “రీగ్‌ అఫ్‌ ది జస్ట్‌” 
అనే ఒక రవాస్య సంస్థ సమావేశమైంది. దానిలో నభ్యులెవరంటే జర్మనీలో 
జీవనోపాధి కోల్పోయిన చేతి వృత్తుల వారు. వారి ఆహ్వానంపై మార్క్‌ ఆ 
సంస్థలో సభ్యుడుగా చేరాడు. అ తర్వాత దాని "పేరు “కమ్యూనిస్ట్‌ థ్రిగ్‌ ” 
అని మారింది. ఆ సంస్థ వారు మార్క్‌ను తమ ఆర్థి క-రాజకీయ విన్లన 
సిద్దాంతాలను స్పష్టంగా, నరళంగా, గ్రంథస్థం చేయవలసిందిగా కోరారు. ఎంగె 
ల్స్‌తో కలసి 1847 డిశంబరులో మొదలుపెట్టి 1848 జనవరి ఆఖరు నాటికి 
సంస్థవారు. కోరిన గ్రంథాన్ని వూర్తి చేశాడు. ఆ వుస్తకం పేరే (ప్రపంచ 
ప్రసిద్దమైన “కమ్యూనిస్టు న్యూని'ఫెస్టో”. లీగ్‌ వారు దాన్ని తమ సంస్థ కార్యా 
చరణ ప్రణాళికగా కళ్లకద్దుకుని స్వీకరించారు. మార్చ్‌ ఆ తర్వాత ఎన్నో 
గ్రంథాలు రచించాడు. ఎన్ని వ్రాసినా అన్నీ “కమ్యూనిస్ట్‌ మ్యానిఫెస్టో”కి 
వివరణలు, విస్తరణలు, భాష్యాలేనని నండితులు పేర్కొంటారు. 


ఫ్రాన్సు, ఇటల్సీ అస్ట్రియా జర్మనీ మొదలైన యూరోపియన్‌ దేశాలలో 
1848 లో వున్నట్టుండి విసన జ్వాలలు చెలరేగాయి. వాటిలో మార్క్స్‌, 
ఎంగెల్స్‌ చురుకుగా పాల్గొన్నారు. తాము _ కలలుకన్న కమ్యూనిజం నిజం 
కాబోతున్నది, ఒక నూతన వ్యవస్థ పురిటి నొప్పులు వడుతున్నదని వారు ఆశవ 
డ్డారు. కాని ఆ విన్లవాలు ఎంత గొప్పగా. (పొరంభమయ్యాయో అంత చప్పగా 
విఫలమయ్యాయి. మార్చ్‌ ఎంగెల్ఫ్‌కు ఆశాభంగమే మిగిలింది. 


ఆ విస్తవ సందర్భంగా కలోన్‌ మొదలైన జర్మన్‌ పట్టణాలకు వెళ్లిన 
మార్క్‌ను ప్రష్యన్‌ ప్రభుత్వం మళ్లీ బహిష్కరించింది. పొరిస్‌ వచ్చాడు, కొని ' 
అక్కడనుంచి కూడా అతడికి ఉద్వాసన జరిగింది, 


ఎట్టు కేలకు మార్క్స్‌ 1849 ఆగస్టులో సకుటుంబంగా లండన్‌ చేరాడు. 
ఇక అంతే, లండన్‌ను నిడిచివెట్టలేదు. జీవితాంతం వరకు-సునూరు మూడు 


కమ్యూనిస్టు (ప్రవక్త కారల్‌ మార్స్‌ 407 
న్నర దశాబ్దాలపాటు లండన్‌లోనే వ్రవాసిగా నివాసం చేశాడు. కమ్యూూవిష్ట్‌ 
కలో తిరిగ సభ్యుడయ్యాడు. కాని సిద్దాంత. విభేదాలు తల ఎత్తాటు. విప్ల 
నాన్ని తక్షణం ప్రారంభించాలనే వారికి, మార్చ్స్‌కు పేచీలు పొడచూపాయి. 
క్రమంగా తోటివారికి దూరమయ్యాడు. ఎక్కువగా ఒంటరిగానే గడిపేవాడు. 


కటిక పేదరికం 


ఒకవైవు ఒంటరితనం, మరొకవైవు "పేదరికం. 1850 నుంచి 1864 
వరకు దుర్భర దారిద్ర్యంలో గడిపాడు. ఎవడూ తనకో, కుటుంబంలోని 
మరొకరికో అనారోగ్యమే. తాను లివర్‌ వ్యాధితోను, వంటినిండా కురువులతోను 
బాధవడేవాడు. మొదటి ఆరేళ్లు సోహోలోని రెండు చిన్న గదులలో కాల 
శేవం వేశాడు. రొట్ట, జంగాళాదుంపలు--ఇవే ఆహారం. ఒక్కొాక్కపారి. రెండు 


వూటలా కాల్చుకు తినడానికి బ్రెడ్‌ కూడా కరువయ్యేది. దారిద్యం మాత్రం 
ప్రతిరోజూ అతడిని కాల్చుకు తినేది. 


ఎడావెడా అప్పులు. ఇటుచూస్తే అప్పులవాళ్ళూ అటు చూస్తే బిడ్డల 
ఆకలి ఒకొక్కసారి. అప్పుల వాళ్ల బాధ పడలేక తను ఇంట్లోనే వుండి 
లేడని రక చెప్పంచవాడు. ఎవుడూ ఇంట్లో నుంచి ఏదో తిను 
కువెళ్లి తాకట్టు పెట్టి డబ్బు తెచ్చుకుని పూట గడువుకోవడమే. భార్య జెన్నీకి 
హిస్టీరియా జబ్బు వుండేది. పేదరికమే ఒక వ్యాధి రాగా, దానికితోడు ఆమెకు 
నరాల జబ్బు. పుట్టిన పిల్లలు పుట్టినట్టు పోయేవారు. సరైన ఆహారం లేక, 
సుస్తీచేస్తే సరైన మందులు వడక్క అపరిశుభ్రమైన వరిసరాలలో నివసించవల 
పిరావడంచేత పీల్లలు బతకలేదు. అతని నాల్లవబిడ్డ మృత శిశువుగా పుట్టింది. 
ఎడ్ల్డార్‌ అనే కుమారుడు ఎనిమిదవ ఏట క్షయతో మృతి చెందాడు. ఒక 
పల్లి నీడాదిపాటు బ్రతికి చనిపోయింది. ఆ పిల్లకు శవపేటిక కావలసివచ్చి, 
జెన్నీ చేతిలో పెన్నీ కూడా లేక ముక్కూ ముఖం ఎరగని ఒక (ఫెంచివాడి 
వద్ద సిగ్గువిడిచి, నోరుతెరిచి చేబదులు అడిగి తీసుకోవలసివచ్చిందంశే మార్క్‌ 
కుటుంబ దారిద్ర్యం ఎటువంటిదో ఊహించకోవచ్చు. చివరికి వారికి మిగిలింది 
ముగ్గురే ముగ్గురు ఆడపిల్లలు. 

రెండు వెలుగు రేకలు 


కాని అంత నరక సదృశమైన దారిద్యంలోను, అవారోగ్యంలోను మార్క్‌ 
డీవితాకాశంలో రెండే రెండు వెలుగు రేకలు. ఒక కాంతి కిరణం భార్య జెన్నీ 
ప్రణయం. మరొక ఆశా కారణం ఎంగెల్స్‌ స్నేహం. 


408 విశ్ల (దర్శ సనం 


బాల్య సఖులైన మార్క్స్‌, జెన్నీల అన్యోన్యానురాగం ఏళ్లు ముదిరి కీళ్లు 
సడలు తున్నా, వేదరికవు రక్కసి కోరలు చాచి పొంచి వున్నా" వీసమైనా, 
లేశమైనా తగ్గలేదు. ఎప్పటివలె (పేమానురాగాల వూల పందిరిలోనే వారు 
గడిపేవారు. వారిది నిజంగానే అపూర్వమైన దాంపత్యం. ఇక మార్మ్స్‌కు. తన 
సంతానం వట్ట అనురాగం చెప్పనలవి కానిది. వారి సన్నిధానంలో తడు అపార 
సౌఖ్యం అనుభవించేవాడు. మిగిలిన ఆ ముగ్గురు ఆడపిల్లలను ఎంతో ప్రేమగా 
చూసుకునేవాడు. కష్టాలన్నీ మరిచి వారితో సరదాగా కాలక్షేపం చేసేవాడు. 


రకరకాల ఆటలు ఆడి మురిపించే వాడు. ఏవో గాథలు చెప్పి బాధలు మరి 
పీంచేవాడు. 


ఇక మార్క్స్‌, ఎంగెల్స్‌ల మెతి చరిత్ర ప్రసిద్ధ మైంది, అపూర్వ మైంది. 
నిజానికి వారి వ్యక్తిత్వాలలో చాలా తేడా వుంది. ఆయనొకరకం. ఈయనొక 


రకం. వారి మధ్య అంత గాఢమైత్రి ఏర్పడి కొనసాగడమే విశేషమని చరిత్రకారు 
లంటారు, 


మార్చ్‌ కొంచెం ముదురు రంగు మనిషి. అతనికి “మూర్‌” అని అతని 
పిల్లలే నిక్‌ నేమ్‌ పెట్టారు. మనిషి కాస్త లావుగా దిట్టంగా వుండేవాడు. తీక్షణ 
మైన చూవులతో క సీరియస్‌గా వుండేవొడు. బవిఠి గడ్డం, రేగిన జుట్టు, ఎప్పుడూ 
మాసి నలిగిపోయిన దుస్తులు ధరించేవాడు. ఇక ఇల్లు చూస్తే ఎప్పుడూ 


దరిద్రం ఓడుతూ వుండేది. ఎక్కడ పడితే అక్కడ పుస్తకాలు చిందరవందరగా 
పడి వుండేవి. 


లైబ్రరీలో కాలక్షేపం. 


అతడు ఏదైనా |(వ్రాయవలసివస్తే-అది ఎంత సాధారణ విషయమైనా, 
గహన విషయమైనా, (ప్రతి చిన్న వివరం సేకరించేవాడు. ప్రతి వాక్యం ఆచి 
తూచి వ్రాసేవాడు. లండన్‌లో అతని కార్యక్రమం (ప్రతిరోజూ క్రమం తప్ప 
కుండా పొద్దున పదింటికి బ్రిటిష్‌ మ్యూజియం లైబ్రరీకి వెళ్లడం. సాయంత్రం 
ఏడు వరకు కూర్చుని పుస్తకాలు, డాక్యుమెంట్లు తీసుకుని చదివేవాడు: దీక్షగా 
నోట్సు 'వాసుకునేవాడు. “దస్‌ క్యాపిటల్‌ ”కు ఇలాగే వివరాలు సేకరించాడు. 


కారల్‌ మార్క్స్‌ కడపటి రోజులు 


ఎంగెల్స్‌ మరోతరహా మనిషి. అతడు అచ్చంగా బూర్జువా వర్గవు కులాసా 
విలాస వురుషుడిలాగా వుండేవాడు. మనిషి తెల్లగా; పొడుగ్గా వుండేవాడు. మహో" 
పండితుడు. దాదాపు ఇరవై భాషలు నేర్చుకున్నాడు. పొండిత్యంలో, (ప్రతిభలో 


కమ్యూనిస్టు ప్రవక్త కారల్‌ మార్చ్‌ 409 


విస్థవభావ తీవతలో మార్మికు తీసిపోడు. కాని వివరాలమీద మార్క్సికు 
న్నంత శ్రద్ధ లేదు. మార్చ్‌ ఆచి తూచి వ్రాస్తే, ఎంగెల్స్‌ ఎంత క్లిష్ట 
విషయమైనా అవలీలగా, అలవోకగా బరికిపారేసేవాడు. మార్చ్‌లో గాఢత్వం 


వుంది. ఎంగెల్స్‌లో విస్తృతి వుంది. అయినా మార్క్స్‌ నిస్సందేహంగా ఎక్కువ 
జీనియస్‌ అన్నదే చరిత్రకారుల ఏకగ్రీవాభిప్రాయం. 


మార్చ్‌ పేదరికం దుర్భరంగా వుండే దన్నమాట నిజమేకాని, చాలవరకు 
అడి వున్న డబ్బును ఎలా మేనేజ్‌ చేయాలో తెలియక కొనితెచ్చుకున్న “పేద 
రకం. మార్క్స్‌ డబ్బు దుబారా చేసేవాడు. చేసిన అప్పులు నివ్పుల్లాగ మండిస్తూ 
వుండేవి తప్ప, చలికాలంలో ఇంటిని వెచ్చగా వుంచుకొనడానికి కావలసిన 
కస్టైలకైనా డబ్బు వుండేది కాదు. మరో ప్రక్కన అంత పేదరికంలోను 
పిల్లలపట్ల అపార ప్రేమతో వారికి సంగీతం పాఠాలు చెప్పించేవాడు. 


విలేఖక వృత్తి 


మరి ఆ పేదరికంలో అతడిని కొంతవరకు ఆదుకున్నది పత్రికా రచనా 
వృత్తి. *న్యూయార్స్‌ ట్రిబ్యూన్‌ ' అనే అమెరికన్‌ పత్రికకు యూరోపియన్‌ 
వ్లిలేఖకుడుగా మార్చ్‌ పనిచేసేవాడు. ఆ వత్రిక మేనేజింగ్‌ ఎడిటర్‌ ఛార్లెస్‌ 
ఎ. డొనా. అతడు వామషక్ష భావాలు కలవాడు. వూర్యర్‌ అభిమాని. ఒకసారి 
కలోన్‌లో మార్క్‌ను కలుసుకొని తన పత్రికకు రచనలు పంవమని కోరాడు. 
మార్చ్‌ యూరప్‌ పరిస్థితిపై వ్యాసాలు, వ్యాఖ్యలు వ్రాసి సంపేవాడు. 


కాని వరస తప్పకుండా వ్రాయళలేక పోయేవాడు. అలాంటి సమయాలలో 
ఎంగెల్స్‌ తానే మార్క్స్‌ పేరుతో ఏదో వ్రాసి పంపేవాడు. ఒక్కొక్క వ్యాసానికి 
రెండేసి పౌనుల ఆదాయం వచ్చేది. అదే: అతనికి నమ్మకంగా వచ్చే ఆదాయం. 
1851 నుంచి 1862 వరకు మార్చ్‌ అలాగ 500 వ్యాసాలు, సంపాదకీ 
యాలు పంపించాడు. 1862 లో చార్రెస్‌ డానాకు పత్రిక యాజమాన్యానికి 
కలతలు వచ్చాయి. డానా ఉద్యోగం పోయింది. దానితో మార్క్స్‌ ఉద్యోగం. 
కూడా ఊడిపోయింది. నమ్మకమైన ఆదాయ మార్గం కాస్తా పోయింది. 


మార్చ్‌ ఒకే ఒక్కసారి ఒక ఉద్యోగానికి ప్రయత్నం చేశాడు. రైల్వేలో 
వీదో గుమాస్తా ఉద్యోగానికి దరఖాస్తు పెట్టాడు. కాని అతడు దస్తూరి 
తిలకం కాదు రాత చీకిరి బాకిరిగా వుండేది. అందుచేత ఆ ఉద్యోగం 
రాలేదు. పొట్టగడనక వెండి కాస్త విలువైన వస్తువులు తాకట్టుపెట్టి డబ్బు 
తెచ్చుకునేవాడు. అప్పుడు కోటు, కాలిజోళ్లు కూడా తాకట్టుపెట్టి, బయటికి 
వెళ్ళడానికి వీలులేక ఇంటిలోనే వుండిపోయేవాడు. ఒక్కొక్కసారి (వ్రాసిన రచ 
నలు పోస్టు చేయడానికి స్టాంపులకు కూడా చేతిలో డబ్బుండేది కాదు. 


410 బిళ్ల (దర్శనం 


ఒకసారి మార్క్స్‌ ఎంగెల్స్‌కు ఇలా వ్రాశాడు ; 


“నా భార్య జెన్నీకి నుస్త్రీ కుమార్తె జెన్నీకి సుస్తీ. లెంచెన్‌ (వనిమనిషి)క్స 
ఏదో జ్వరం. డాక్టర్‌ని పిలుద్దామంకే చేతిలో పెన్నీ లేదు. ఎనిమిది పది 
రోజులుగా రొజ్బ, బంగాళ దుంపలు ఇవే- ఆహారం, ఇవ్పుడు అనీ దొరికేటట్టు 
లేదు. ఈ బాధలతో డానాకు (న్యూయార్మ్‌ ట్రిబ్యూన్‌ కు) ఏమీ వ్రాయళేకఫో 
యాను. ఈ అవస్థల నుంచి ఎలా బయట వడడం? కిందటి వారంలో గావును 
ఎవరో కార్మికులనుంచి కొన్ని సిల్లింగులు, వెన్నీలు చేబదులు తీసుకున్నాను. 
అది తప్పే.కాన్సి తప్పలేదు. లేకపోతే మలమల మొడిపోయేవాళ్లం...” 


ఎంగెల్స్‌ సహాయం 


పావం-ఎంగెల్ఫ్‌ ఎన్నిసార్టు ఆర్థికంగా మార్క్‌ను ఆదుకొన్నాడో లెక్కలేదు, 
అడిగినప్పుడల్డా, అడిగినదే తడవుగా డబ్బు నంపించేవాదు. తొలిరోజులలో తన 
పరిస్టితి కూడా అంతంత మాత్రంగానే వుండేది. అయినా, వున్నంతలో 
సర్దుబాటు చేసేవాడు. చివరికి 1864 లో తన తండ్రి ఫ్యాక్టరీలో తాను భాగ 
స్వామి అయ్యాడు. దానితో అదాయం పెరిగి చేతిలో బాగా డబ్బులు అడేవి, 
మరింత ఉదారంగా మార్క్చ్‌కు సహాయం చేసేవాడు. మార్చ్‌ పట్టు అతనికి 
గురుభావం. ఎంగెల్స్‌ నట్లు _మార్క్స్‌కు వొత్సల్యభానం, అయితే మార్మ్సీకు 
స్వాతిశయం ఎక్కువ అని, కోపిష్టి అని, తననెంతో గౌరవంతో చూసుకొనే 
ఎంగెల్స్‌వట్ల చులకన భావంతో వ్రవర్తించేవాడని. అనేవారు. కూడా లేకపోలేదు. 
మార్చితో ఎంగెల్స్‌ అంతకొలం అలా వేగాడంటే అతనికి మార్మ్స్‌వట్ల అరా 
ధనొ భావమేకాక, కమ్యూనిస్టు ఉద్యమంవట్లు గల ఏకాగ్రత కూడా కారణమని 
కొందరు చరిత్రకారులు పేర్కొన్నారు. 


భార్య జెన్నీకి 1856 లో ఏదో వారసత్వవు అదాయం వచ్చింది. దాంతో 
ఆర్థిక పరిస్టితి కాస్త _ మెరుగైంది. హాంస్‌స్పెడ్‌ హీత్‌ వద్ద ఎనిమిది గదుల 
వెద్ద ఇంటిలోకి మారారు, 


మార్మ్స_ ఎప్పటికప్పుడు అదుగో కమ్యూనిస్టు వివ్ణవం వస్తోందని, ఇదుగో 
తన కల నిజనువుతుందని ఎదురు చూసేవాడు. ఇంతలో ఆశాభంగం చెందే 
వాడు, ఈ ఆశా నిరాశా తరంగాలనుధ్య ఊగులాడుతూనే, “క్యాపిటల్‌” గ్రంథ 
గ్రచన, .దానికి విషయ సేకరణ చేస్తూ వుండేవాడు, చివరికి 1867 లో 
దాని (ప్రథను భాగం వూర్తి అయింది. మొదట ధాన్ని ఎవరో, కొద్దినుంచి 
అభిమానులు, న్నేహితులూ తవ్న పెద్దగా పట్టించుకున్నవారు లేరట. 


కమ్యూనిస్టు ప్రవక్త ' కారల్‌ -మార్‌ 411 
పేరు ప్రఖ్యాతులు 

అయితే, అతని కల కొద్దికాలంపాకీ అయినా ఒక్కసారి నిజమైంది. పారి 

బల్రో 1871 లో విప్లవ ఫలితంగా కమ్యూన్‌ ఏర్పడింది. దాన్ని ఆచరణలో 

మార్కిజరగా, కార్మికవర్గ నియంతృత్వం (డిక్రైటర్‌షిస్‌ ఆఫ్‌ పప్రోలిటేరియట్‌) 

అన్న మార్కిస్టు సూత్రానికి ఉదాహరణగా వలువురు భావించారు. అది రెండు 


నెలల కంట ఎక్కువ కొనసాగకపోయినా, పారిస్‌కమ్యూూన్‌ తో మార్మ్స్‌కు అంత 
ర్హాతీయ ఖ్యాతి వచ్చింది. యూరప్‌లో అతని పేరు మారు[మోగింది. విజానికి 


చేరుకోనం ఎన్నడూ ప్రాకులాడకపోవడం మార్క్స్‌ వ్యక్తిత్వంలోని గొప్ప విశేషం. 


అప్పటికి అతనికి 54 ఏళ్ళు, ఈలోగా మరేదో వారపత్వవు ఆదాయం కలి 
పొచ్చి పేదరికం బాధ మరికాస్త తీరింది. మరికాస్త పెద్ద ఇంటిలోకి మారారు. 
పాదావు బూర్జువాలాగా జీవిక గడవడానికి వీలైన పరిస్థితి ఏర్పడింది. ఆయి 
తేనేం డబ్బు చేతిలో ఆడుతుంకు దాన్ని ఎలాగో అలా వదిలించుకువే దాకా 
మౌర్చ్‌కు తోచేది కాదు. దానితో తానూ, తన పేదరికం మళ్లి తయారు. 


“క్యాపిటల్‌ "” రెండవ ముద్రణ 1871 లో వెలువడింది. ఆ మరుషటి 
సంవత్సరమే దాని రష్యన్‌ అనువాదం వచ్చింది. (రష్యాలో అతని అభిమా 
నులు ఎక్కువ) తర్వాత అది ఫెంచిలోకి తర్జుమా అయింది. ౨ 


మార్క్స్‌ సేకరించిన సమాచారం మరి రెండు సంవుటాలకు సరిపడినంత 
మిగిలింది. కాని, ఆ సమాచారం నోట్స్‌ రూవంలో చిత్తు ప్రతులుగావే వుండి 
పోయింది. సావు రచన చేద్దామంయే ఓపిక లేదు. ఆరోగ్యం శిథిలమవుతున్నది. 
అతని జీవిత కాలంలో “క్యాపిటల్‌”. రచన వూర్తిచేయశేక పోయాడు. అతని 
మరణానంతరం ఎంగెల్స్‌ 1885 లో రెండవ భాగాన్ని, 1894 లో మూడవ 
భాగాన్ని ఎడిట్‌ చేసి సరిచూసి ప్రచురించాడు. 


మార్మ్స్‌కు మిగిలిన ముగ్గురు కుమార్తెలైన జెన్నీ లారా, ఎలియవార్‌ లలో 
వెపేదటి ఇరువురికి పెళ్లిళ్లు అయ్యాయి. అన్ని కష్టాలలోను అతవిపట్లు ఏమాత్రం 
ప్రేమ తగ్గని భార్య 1881 లో దీర్హ వ్యాధిగ్రస్తురాలై క్రుంగ) కృశించి శాశ్వ 
తంగా కన్నుమూసింది. చిర సహచరి మరణంతో మార్చ్‌ తామా మానపికంగా 
[కుంగిపోయాడు. మరొకన్రక్క అనారోగ్యంతో భౌతికంగానా క్రుంగిపోయాడు. 
ఆ మరుచటి సంవత్సరం (1882) మరొక ఎదురుచూడని దెబ్బ తగిలింది. 
"పెద్ద కుమార్తె జెన్నీ జబ్బుచేసి చనిపోయింది. ఆ దుర్చటునతో ఇంకా క్రుంగి 
. పోయాడు. తనకు బ్రాంకైటిస్‌ వ్యాధి పట్టుకుంది. ఆ మరుచటి సంవత్సరం 
(1883) మార్చి 14వ తేదీన ప్రశాంతంగా అంతిమ శ్వాన విడిచాడు. అతడివి 


412 విశ “(దర్శ గానం 


లండన్‌ సమీపాన హైగేట్‌ సిమెటరీలో సమాధి చేశారు. ఆ స్థలం మార్క్స్‌ 
అభిమానులకు నేటికీ యాత్రాకేంద్రంగా కొనసాగుతున్నది. కాని ఆనాడు 
మాత్రం “నీవు చనిపోతే ఎవరు దుఃఖించారులే నేస్తం ఏదో నేనా ఆరు 
గురు స్నేహితులూ తప్ప...” అన్నట్టు ఎంగెల్స్‌, మరికొద్ది మంది మిత్రులు, 
అభిమానులు మాత్రం అతని అంత్యక్రియలకు హాజరయ్యారు. 


మార్చ్చ్‌తో ఒక మహావ్యక్తి యుగకర్త మరణించాడని అనాడు ఎవరూ 
గ్రహించినట్టు లేదు. లండన్‌ టైన్స్‌తో సహా వత్రిక లేవీ ఆ వార్తను వెంటనే 
ప్రచురించలేదట. మార్చ్‌ మరణానంతరమే అతని ప్రబావం దేశ దేశాలకు 
వ్యాపించింది. చరిత్ర గతిని మార్చిన మహావురుషులలో ఒకడుగా యశశ్శరీ 
రంతో నేటికీ అతడు సజీవుడే. 


గతితార్కిక భౌతికవాదం 


పునరుక్తి అయినా మార్క్సిజానికి పునాది అయిన గతితార్కిక భౌతిక 
వాదాన్ని (డయలెక్టికల్‌ మెటీరియలిజం) గురించి మరింత వివరంగా ఇక్కడ 
తెలుసుకుందాము. మార్చ్‌ హెగెల్‌నుంచి గతితార్కిక వాదాన్ని (డయకెక్టి 
కొను) తీసుకున్నాడు. వ్యూయర్‌బాక్‌ నుంచి భౌతిక వాదాన్ని స్వీకరించాడు. 
ప్రవంచాన్ని అవగాహన చేసుకుని మార్చడానికి గతి తార్కిక భౌతిక వాదాన్ని 
ఒక _ సాధనంగా మలచుకున్నాడు. 


అంతా భావముయం 


హెగెల్‌ గతి తర్కం ప్రకారం ప్రపంచమంతా భావమయం. ఉన్నది ఒకటే 
యాథార్హ్యం (రియాలిటీ). అది కేవలభావం [ఎబ్బొల్యూట్‌ ఐడియా]. దాన్నే 
మనం దేవుడని ఆత్మ అని మనస్సు అని, వైతన్యమని రకరకాల “పేర్లతో 
వ్యవహరి స్తున్నాము. మరి ఈ భౌతిక ప్రకృతి అంతా ఏమిటి? అంటే, 
అదంత్తా కేవల భావానికి బాహిరీకరణమే అన్నాడు హెగెల్‌. “కేవల భావం” 
తనకోసం, తనను తాను సాక్షాత్మరించుకొనడానికి చేసే ప్రయత్నమే చరిత్ర 


అన్నాడు. 
ఈ ప్రయత్నం ఎలా జరుగుతుంది? హెగెల్‌ దృష్టిలో యాథార్హ్యం అనేది 
ఎవడూ స్తబ్దంగా వుండదు. అది నిత్య చలనశీలం, వరిణామశిలం. అది 


ఒక |క్రమం-ప్రాసెస్‌. ఈ పరిణామక్రమం ఒక పద్దతి ప్రకారం-ఒక తర్కం 
ప్రకారం- జరుగుతుంది. దాన్నే గతితర్కం అని 'పాగెల్‌ పేర్కొన్నాడు. 


గతి తర్కం (త్రయీ విధానంలో వ్యక్తమవుతుంది. మొదట వాదం (థీసిస్‌) 


కమ్యూనిన్హు (ప్రవక్త కారల్‌ మార్చ్‌ 413 


వుంటుంది. కాని ప్రతి వాదం పుడుతూనే తన ప్రతివాదాన్ని (యాంటీ థీసిస్‌) 
సృష్టిస్తుంది. ఈ వాద్య ప్రతివాదాల, మధ్య అనివార్యంగా సంఘర్షణ జరుగు 
తుంది. ఆ ఘర్షణ ఫలితంగా వాద వ్రతివాదాలమధ్య వైరుధ్యాలు తొలగిపోయి, 
సమన్వయవాదం (సింథెసిస్‌) ఏర్పడుతుంది. 


నాదంకంటు |ప్రతివాదం ఉన్నతదశ. ఎందుకంకు వాదంలోని చెడును 
వరిహరించడానికే ప్రతివాదం బయలుదేరుతుంది. ఈ రెండింటికంటు ఈ 


రెండింటి సమన్వయవాదం ఉన్నతదశ. ఈ విధంగా వాదు ప్రతివాద, సమన్వ 


యవాదాల త్రయీ వద్దతిలో “కేవల భావం” (క్రింది దశలనుంచి పై దశలకు 
వురోగమిస్తుంది. 


ఇది వట్టి భావానికి (ఐడియాకు) మాత్రమే సంబంధించింది కాదు. భావా 
నికీ ప్రతిరూపమే బాహ్య ప్రకృతి. కనుక భావ పురోగమనం బాహ్య ప్రకృతిలో 
కూడా వురోగమనంగా వ్యక్తమవుతుంది. ఆ _వురోగమనమే ప్రపంచచరిత్ర. 


హెల్‌ తో పేచీ 


హౌగెల్‌ ప్రవచించిన ఈ గతి తార్కిక వాదం మార్క్‌ను ఆకర్షించింది. 
కాని ఒక ముఖ్య విషయంలో అతడు విభేదించాడు. గతితార్కిక పురో 
గమనానికి ఏది చోదక శక్తి? అది శేవలభావం (ఎబ్బొల్యూట్‌ ఐడియా, 
సోల్‌ మైండ్‌, గాడ్‌) అనే హెగెల్‌ భావాన్ని మార్స్‌ తిరస్కరించాడు. ఈ 
తిరస్కృతిలోనే వ్యూయర్‌ బాక్‌ ప్రభావం మార్క్చ్‌వై వున్నది. 


ప్రపంచ పురోగమనానికి చోదకశక్తి (0676 force) చలనశీలమైన భౌతిక 
వదార్హం (262 motion) అని మార్చ్‌ అన్నాడు. అందుచేతనే మార్కి 
జొనికి గతి తార్కిక భౌతికవాదం అనే వేరు వచ్చింది. జడపదార్ధం అనేది 
లేదు. పదార్హం (మేటర్‌) అంతా చలన స్వభావం కలిగినదే, చలనం లేనిదే 
పదార్హం లేదు. చలనానికి పదార్థానికి అవినాభావ సంబంధం వున్నది. కనుక 
పదార్థం స్వభానతః వురోగమిస్తుంది. 


తిరగేసిన వాదం 


హెగెల్‌ వాదాన్ని తిరగేసి దాని కాళ్లమీద దాన్ని నిలబెట్టానని మార్క్‌ 
చెప్పుకున్నాడు. మొదట ఒకావొక భౌతిక పరిస్థితి వుంటుంది. అది అనివా 
ర్యంగా దాని వ్యతిరేక వరిస్టితి ఆవిర్చావానికి కారణ మవుతుంది. ఆ రెండు 
విరుద్ద పరిస్థితుల మధ్య సంఘర్షణ జరుగుతుంది. ఆ ఘర్షణ ఫలితంగా ఆ 
రెండింటిలోని (ప్రగతిశీల లక్షణాలను వుణికి పుచ్చుకుని సమన్వయ పరిస్టితి 


414 వళ “దర్శ సనం 


ఏర్పడుతుంది. అట్టి సమన్వయ పరిస్టితి మొదటి పరిస్టితికంటె ఉన్నతస్తాయిలో 
ఇం య" య ఠా 
వుంటుంది. 


ఘర్షణవల్ల వినాశం కూడా సంభవించవచ్చు. అంశే చరిత్ర అన్పడ. 
ప్పుడు వెనక్కి పోతుంది. లేదా వెనక్కి పోయినట్టు కనిపిస్తుంది. కొని, 
మొత్తంపై సృష్ట్యాది (అనేది వుంటే) నుంచి విశ్వ చరిత్రను వరిశిలిస్తే, 
ఎన్ని అవాంతరా లెదురైనా క్రింది దశలనుంచి పై దశలకు వురోగమనమే 
కనిపిస్తుంది. ఈ వురోగమనం భౌతికవదార్హ పరిణామానికి, జీవ వరిణామానిక్సి 
మానవ పరిణామానికి, మానవ సమాజపరిణామానికి-సమస్తానికి వర్తిస్తుంది. 
ఒక మార్చు వురోగమున కారకమైతే, నురొకటి తిరోగమన కారకం కావచ్చు. 
కాని మొత్తంపై గతి తార్కిక పద్దతిలో జరిగే చలనం, మార్పు సూలంగా 
ఉన్నతోన్నత దశలకు వురోగమనంగా వ్యక్తం కావడమే కనిపిస్తుంది. వర్తమానం 
అనే శిఖరాగ్రం నుంచి కిందికి చూస్తే, అంత కంతకు ఉన్నతాలైన దశలకు 
జరిగిన జగత్సురోగమునమే చూపవట్టుతుంది. 


అనినార స్ట్‌ (ప్రగతి 


ప్రత్యేకించి మానన చరిత్రనే తీసుకున్నప్పటికి మానవుడు ఆదిమ్క, ఆట 
విక జీవన విధానంనుంచి నేటి నాగరిక జీవన విధానంచైపు అనివార్యయా' 
వ్రగతియాత్ర చేశాడు. దీన్ని సత్యకాలంనుంచి తిరోగనునంగా ఏవగించుకునేవారు 
కూడా లేకపోలేదు. అయితే, నరజాతి చరిత్రలో ప్రతి ప్రధాన దశ అంత 
కుముందు దశకంటె ఉన్నత స్థాయిలో వుంటుంది. అదే సమయంలో ఆ 
ఉన్నత దశలోని అంతర్గత వైరుధ్యం (1౧8౬౫21 contradiction) కూడా వ్యక్త 
మవుతుంది. దానితో సంఘర్షించి, దాన్ని తొలగించుకుని సమాజం మరొక 
ఉన్నతదశలోకి పోతుంది. తిరిని వైరుధ్యం... తొలగింపు...సమన్వయం...ఈ 
విధంగా ఎవృటికప్పుడు సాక్షాత్కరించే వైరుధ్యాల సమన్వయం లోనే సమాజ 
'వురోగమనం నిక్షిప్త మైవుంటుంది. ఈ ప్రక్రియ సృష్ట్యాది అనేది వుంలే అప్ప 
టినుంచి జరుగుతున్నది. సృష్ట్యంతం అనేది. వుంటే అంతవరకు జరుగుతుంది, 
ఇది అనంతం. 


హెగెల్‌ స్వాతిశయం 


హెగెల్‌ ఒక పొరపాటు అభిప్రాయానికి వచ్చాడు. వాద, ్రతివాదు సమ 
నయ వొదాల త్రయీ వలయం తన గతితార్కిక భానవాదంతో అంత మైనట్టు 
భావించాడు. అలాగే మానవ సమాజ పురోగమనం తన కాలం నాటి ప్రష్యన్‌ 
రాజరిక న్య వ స్ప తో పరిపూర్మమై పోయినట్టు తలచాడు. దీన్ని మార్క్‌ 


కమ్యూనిస్టు ప్రవక్త కారల్‌ మార్‌ 415 


వంటి యంగ్‌ హెగెరియన్‌లు తిరస్కరించారు. గతి తార్కిక పురోగమనం 
మూసుకుపోయిన వలయం (Closed రురల లాంటిది కాదు. గడియారపు 
స్పిింగ్‌ వలె తెరుచుకున్న స్పయిరల్‌ వలయాకృతిలో అనంతంగా సాగు 
తుంది. అందుచేత మానవ సమాజ పురోగతి కూడా ఇంతటితో- ఫలానా 


ఘట్టంతో - పరిపూర్ణత చెంది ఆగిపోతుందని చెన్సలేము. అది అనంతంగా 
కొనసాగుతూనే వుంటుంది. 


గతి తార్కికంగా పరిణామం చెండి వురోగమించేది హెగెల్‌ చెప్పినట్టు 
శేవలభానం (Absolute Idea) కాదని, చలన సహిత పదార్హం (Matter in motion) 
అని మార్స్‌ భావించినట్టు తెలుసుకున్నాము. అంటే హెగెల్‌ “కేవల భావాని” 
కిచ్చిన స్థానాన్ని మార్క్స్‌ భౌతిక వదార్జాని కిచ్చాడు. కనుకు మార్చ్‌ 
దృష్టిలో భౌతిక . వదార్హం (మేటర్‌) ప్రాథమికం (“గుబ్బ కాగా మనస్సు, 
చైతన్యం (00౧3605068) భావం అనబీడేవి ది తీయక (5౭60nరబ్బు) మైనవి. 
భావానికి బాహ్యరూపం ప్రకృతి అని హెగెల్‌ సిద్దాంతం. కొగ్యా ప్రకృతికి 
ఆంతరరూపం భావమని మార్క్స్‌ సిద్దాంతం. 


ఆర్దిక వ్యవస్త పునాదిపై సమాజ జీవితం 
ణ్‌ <p ర 


పదార్హం ప్రాథమికమైనది. అంటే అది అనాదిగా స్వతస్సిద్దంగా స్వయం 
భువంగా వున్నది. అది. గతి తార్కిక (ప్రక్రియలో వరిణామం చెందుతూ. 
అంతకంతకు ఉన్నతోన్నత రూపాలు చెందింది. ఒకానొక దశలో అది సేంద్రియ 
(0rg2ni0) పదార్థంగా మారి జీవకోటి ఉదయించింది. జీవరాశి కూడా ఉన్నతో 
న్నత దశలను అందుకుంటూ చివరికి మానవుడు ఆవిర్భవించాడు. మానవుని 
మెదడు భౌతిక పదార్థం పొందిన అత్యున్నత రూపం. ఈ మెదడే మన చైత 
న్యానిక, ఆలోచనకు, సమస్త మనో వ్యాపారానికి ఆధారభూతమైన ఇంద్రియం. 


భావవాదులు చెబుతున్నట్టు మన మనస్సు బాహ్య ప్రపంచానికి కర్త కాదు. 
వదార్హ మే మన మనస్సును సృజించింది. బాహ్య (ప్రపంచాన్ని మనం తెలుసు 
కొనడానికి ఉపయోగపడే సాధనమే మన. మనస్సు. మన ఆలోచనలలో బాహ్య 
ప్రపంచం అద్దంలో మాదిరిగా ప్రతిఫలిస్తుంది. అద్దం ఎంత లోపరహిత మైన 
దైతే అంత బాగా ప్రతిబింబం వుంటుంది. అందుచేత మనస్సు లేకపోయినా, 


చైతన్యం లేకపోయినా పదార్హం వుంటుంది కాని పదార్థం లేనిదే మనస్సు 
లేదు. 


హైగెల్‌ మన భావాలు గతి తార్కికంగా వురోగమిస్తాయి కనుక్క వాటి 
వ్రతిబింబమైన ప్రపంచం కూడా గతి తార్కికంగా వురోగమిస్తుం దనుకున్నాడు. 


416 వళ (దర్శ గలం 


ఇది తప్పు. (ప్రపంచం, దాని చరిత్ర గతి తార్కికంగా వురోగమిస్తున్నాయి 
కనుకనే వాటి ప్రతిరూపాళైన మన భావాలు, ఆలోచనలు, సిద్దాంతాలు అన్నీ 
గతి తార్కిక పద్దతిలో వురోగమిస్తున్నాయి. మన భావాలు గతి తార్కికంగా 
ఎందుకున్నాయి? ప్రపంచం గతి తార్కికంగా ప్రవర్తిస్తున్నది కనుక ! ఇది 
పాదార్హిక (ప్రపంచానికి (Material world) వలె మానవ సమాజ చరిత్రకు 
కూడా వర్తిస్తుంది. 


ఏది పునాది ? 


అందుచేత మనం ప్రారంభించవలసింది నున భావాలతోను, సిద్దాంతాల 
తోను కాదు. వాటికి ఆధారమైన మానవ సమాజాన్ని, దాని చరిత్రను 
వరిశీలించడంతో |ప్రారంభించారి. మానవ సమాజానికి ఆర్థిక వ్యవస్థ పునాది. 
దానిపై నిర్మితమైన సౌధం (Super structure) మన భావవ్యవస్థ. ఏ కాలం 
లోనైనా మానవ సమాజం ఏ ఆర్దిక దశలో వున్నదో ఆ దశను ఆనాడు 
ప్రబలంగా ప్రచరితమయ్యే రాజకీయ వ్యవస్థ, సిద్దాంత వ్యవస్థ మతం, కళలు, 
సంస్కృతి ఇవన్ని ప్రతిఫలిస్తాయి తప్ప నిర్షయించవు. నిర్ణాయకపాత్ర ఆర్థిక 
వ్యవస్థది. అది ఏ అభివృద్ధి దశలో వున్నదో ఆ దశది. దీన్నే చారిత్రక 
భౌతిక వాదం (హిస్టారికల్‌ మెటీరియలిజం) అంటారు. 


మార్చి 1859 లో (వ్రాసిన ఒక (గ్రంథంలో ఇలా వివరించాడు : 


“మానవులు సామాజికంగా వస్తువులను ఉత్పత్తి చేసేటప్పుడు తమ ఇష్టాని 
ష్టాలతో నిమిత్తం లేకుండా అనివార్యంగా కొన్ని వరస్పర సంబంధాలకు లోన 
వుతారు. ఈ ఉత్పత్తి సంబంధాలు ఆ కాలవు ఉత్పత్తి శక్తుల అభివృద్ధి దశకు 
అనుగుణంగా వుంటాయి. ఈ ఉత్పత్తి సంబంధా లన్నిటిని కలిపి తీసుకుని 
చూస్తే అవే ఆ సమాజవు ఆర్థిక వ్యవస్థగా భాసిస్తాయి. అవే అసలు 
వునాది.” 


“అంటే ఆర్థికమైన' కట్టడమే అన్నిటికి |ప్రాతివదిక. ఆ వునాదిపైనే మన 
శాసన, రాజకీయ వ్యవస్థలు ఉవరిసౌధంవలె లేస్తాయి. ఆ వునాదిక్‌ అనుగు 
ణమైన ' నిర్దిష్ట రూపొలనే మన సామాజిక నృపా (30421 consciousness) 
పొందుతుంది. భౌతిక జీవితానికి అవసరమయిన వస్తువులను ఉత్పత్తిచేసే విధా 
నమే సాంఘీక, రాజకీయ ఆధ్యాత్మిక, జీవిత విధానాలను స్థూలంగా. నిర్హయి 
స్తుంది. మానవుల మనుగడ వద్ధతిని నిర్ణయించేది వారి మనోవ్యాపారం కొదు. 
నిజానికి వారి సాంఘీక జీవన విధానమే వారి చైతన్యాన్ని _ విర్భయిస్తుంది(॥! 
is not the consciousness of men that determines their existence, but, on the 


కమ్యూనిస్టు ప్రవక్త కారల్‌ మార్స్‌ 417 


contrary, their social existence that determines their consciousness) ఒకానొక 
అభివృద్ది దశను చేరుకునేసరికి సమాజంలోని భౌతిక ' వస్తూత్పత్తి శక్తులు అవ 
టికి అమలులోవున్న ఉత్పత్తి సంబంధాలతో- అంటే న్యాయశాస్త్ర, పరిభాషలో 
చెప్పాలంశే- అంతవరకు తాము ఏ ఆస్తి సంబంధాల వరిధిలో పనిచేస్తున్నాయో 
ఆ ఆస్తి సంబంధాలతో సంఘర్షిన్తాయి. ఈ సంబంధాలు ఉత్పత్తి శక్తులను 
అభివృద్ది చేసే సాధనాలు కావడానికి బదులు వాటికి శృంఖలాలుగా తయా 
రవుతాయి. అప్పుడు సాంఘిక విప్లవ శకం వస్తుంది, ఆర్హిక మైన పునాది 
మారడంతో దానిపై నిర్మించిన బ్రహ్మాండమైన సౌధం కూడా అతి త్వరితంగా 
పరివర్తన చెందుతుంది. 


డ్య మార్పులను పరిశీలించేటవ్వుడు ఒక తేడా గుర్తుంచుకోవాలి. ఉత్ప 
త్తికి సంబంధించిన ఆర్థికపరిస్టితులలో వచ్చే భౌతికమైన మార్పులను మనం 
శాస్త్రీయంగ్యా ఖచ్చితంగా లెక్కకట్టవచ్చు. కాని పరిస్తితులతో వచ్చే సంఘ 
రణ, పోరాటం మానవుల మనస్సులలో ఏ న్యాయశాస్త్ర రాజకీయ, మత, 
కళా, తాత్వికరూపాలలో స్పృహలోకి ప్రవేశిస్తాయో వాటినిమాత్రం _ అంత 
ఖచ్చింతగా మనం లెక్కకట్టులేము.” 


కీలక వాక్యాలు 


ఇందులో కీలకమైన వాక్యాలు-““మానవుల మనుగడ పద్దతిని నిర్ణయించేది 
వొరి మనో వ్యాపారం కాదు. వారి సాంఘిక జీవిత విధానమే వారి చైతన్యాన్ని 
నిర్ణయిస్తుంది” అనేది. 


మానవుల మనుగడ-సాంఘిక జీవన విధానం అంటే ఏమిటి? మానవులు 
జీవించడానికి అహారం, నివాసం, దుస్తులు మొదలైన కొన్ని ప్రాథమిక అవసరా 
లున్నాయి. వీటిని ఏ ముడినస్తువులతో, ఏ సాంకేతిక పద్దతిలో, అంభే ఏ 
యంత్రాలతో ఏ రకమైన (శ్రామిక శక్తితో ఉత్పత్తిచేస్తారో అవి. అవే ఉత్పత్తి 
శక్తులు (Productive Forces). 


ఉత్పత్తి శక్తులు రెండు రకాలుగా వుంటాయి. ఒకటి-ఉత్పత్తి సాధనాలు 
రెండు-వాటిని ఉత్పత్తిచేసి పని చేయించే నిపుణులైన కార్మికవర్గం. ఈ రెండు 
రకాలు కలిస్తేనే ఉత్పత్తి శక్తులు అవుతాయి. 


ఉత్పత్తి సొధనాలు 


ఉదాహరణకు ఒకానొక కాలంలో పొలాలనన్నీ హలాలతో దున్నేవా రను 
కోండి. నాగలి అనాటి ఒక ఉత్పత్తి సొధనం. అధునిక కాలంలో ట్రాక్టర్లు 


418 విశ క (దర్మ గానం 


వాడుకలోకి వచ్చాయి. అవి ఈనాటి ఉత్పత్తి సాధనాలు. అలాగే వడ్డను 
దంచడానికి ఉపయోగించే రోకలి, రోలు ఒకనాటి ఉత్పత్తి సాధనాలు. కాగా 
నవీన కాలపు మిల్లులు ఇప్పటి ఉత్పత్తి సాధనాలు. ఇవి ఆర్ధిక వ్యవస్థలో కీలక 
ప్రాధాన్యం కలిగినట్టివి. 


అయితే ఉత్పత్తి సాధనాలు వాటంతట అవి లభించవు. వాటిని ఉత్పత్తి 
చేయడానికి సాంకేతికంగా నివుణులైన కార్మికులు అవసరం. అలాగే తయారైన 
ఉత్పత్తి సాధనాల చేత పని చేయించడానికి వాటి సాంకేతిక వరిజ్ఞానాన్ని 
ఆకళించుకున్న కార్మికులు అవసరం. ఉత్పత్తి సాధనాలు కార్మికవర్గం కఠిసి 
ఉత్పత్తి శక్తులు ఏర్పడుతాయి. 


మరి ఉత్పత్తి సంబంధాలంకే ఏమిటి? ఉత్పత్తి శక్తులను పని చేయించే 
క్రమంలోమానవులు కొన్ని నిర్దిష్ట సంబంధాలకు లోనవుతారు, లేదా తమలో 
తాము నిర్దిష్ట సంబంధాలు ఏర్పరచుకుంటారు. నాగలి ఉత్పత్తి శక్తి. దాని 
యజమానికి అది సొంత ఆస్తి. నాగలితో వనిచేసేవాడు పాలేరు కనుక నాగలి 


కారణంగా ఇరువురు మానవుల మధ్య యజమాని, పాలేరు అనే ఉత్పత్తి సంబం 
ధాలు విధిగా ఏర్పడుతాయి. 


ఉత్పత్తి శక్తుల స్థాయినిబట్టి ఉత్పత్తి సంబంధా లుంటాయి. చేమగం 
—ద యు ళు Pa 
భూస్వామ్య వ్యవస్థ కాలానికి చెందినది. ఆధునిక మైన జౌళిమిల్లు వెట్టుబ 
ఉదారి వ్యవస్థకు చెందినది. ఒక సమాజం భూస్వామ్య విధానంలో వుందా, 
మరొక విధానంలో వుందా అనేదాన్నిబట్టి- అంటే ఆర్థిక వ్యవస్థ వునాదివై-త 
కిన సమాజ జీవిత విధానమంతా ఆధారవడి వుంటుంది, నిరయమై వుంటుంది. 


పొరపాటు అవగాహన 


అయితే, మార్కిజంలో చాలమంది తప్పువళ్ళ్చే విషయమే ఇది : సమాజ 
జీవితంలో మొత్తం అన్నిటిని ఆర్థిక వ్యవస్త (ఎకనామిక్‌ స్ట్రక్చర్‌) అనేది నిర్ల 
ఆలి డా డా ఆం కాలి 
యిస్తుందా? అలా అనుకోవడం పొరపాటని పలువురు ఖండిస్తారు. నిజానికి 
ఈ సూత్రానికి అతివ్యాప్తి దోషం వున్నదనడంలో సందేహం లేదు. మొత్తంగా 
ప్రతిదాన్ని- మత విశ్వాసాలు, తత్వశాస్త్రం, కళలు, న్యాయశాసనాలు, రాజ 
కీయ వ్యవస్త అన్నిటిని- ఆర్థిక ఉత్పత్తి సంబంధాల దృష్టీనుంచి, వర్షసంఘర్హ ణల 
దృష్టి నుంచి చూడడం తప్పు అని చెప్పాలి. ఉదాహరణకు ఒక వ్యక్తి ఏ 
వర్గంవాడైతే ఆ వర్గానికి సంబంధించిన స్వభావం విధిగా కలిగి వుంటాడా? 
ఆ వర్గ విశ్వాసాలన్నీ తనవైపోతాయా? ఒకడు బూర్జువా వర్గం వ్యక్తి అయితే 
* ర bs శే 
అతని ఆలోచనా విధానమంతా బూర్జువా వర్గం ఆలోచన . అయివుంటుందా? 


కమ్యూనిిన్హు ప్రవక్త కారల్‌ మార్‌ 419 


మరి బూర్జువా వర్గ వినాశనాన్ని కోరుకుని దానికోసం జీవితమంతా పోరా 
డిన- మార్స్‌, ఎంగెల్స్‌, మరెందరో మహామహులు కార్మికవర్గం వారు కారే? 
బూర్జువా వర్గం నుంచి, ఇతర ఉన్నత వర్గాలనుంచి వచ్చిన వారేనే? 


అంటే-మార్మ్‌ ఆర్థిక వ్యవస్థకు ప్రాథమిక ప్రాధాన్యం (PగM౭ల) ఇచ్చాడే 
తప్పు జీవితంలో ప్రతి చిన్న విషయాన్ని, (ప్రతి ఆలోచనను అదే నిర్ణయిస్తుందని 
చెప్పలేదని అతని అభిమాను లంటారు. భౌతిక పదార్హంనుంచి మనస్సు, 
చైతన్యం పరిణామం' చెందాక వాటికి ఒక స్వతంత్రమైన మనుగడ సిద్దిస్తుంది. 
వాటి మానాన అవి అభివృద్ది అవుతాయి. అవి తిరిగి తమ సృష్టికి కారణ 
మైన భౌతిక ప్రవంచంవై, మానవ సమాజంపై, ఆర్థిక వ్యవస్రవై ప్రభావం 
ర ర ర య cy un 
కనబరుస్తాయి. వాటిని మార్చడానికి ప్రయత్నిస్తాయి. 


అంటే ఫదార్థం |ప్రాథమికం. అది మనస్సును సృష్టిస్తుంది, (ప్రభావితం 
చేస్తుంది. అలాగే ఒకసారి సృష్టి అయ్యాక మనస్సు అనేది పదార్జాన్ని (ప్రభా 
వితం చేస్తుంది మార్చి వేస్తుంది. 


పారస్పర గం 


ఎందుకంటే కార్య కారణాల మధ్య పారస్పర్యం (౭pr061y) వుంటుంది. 
కారణంనుంచి కార్యం సిద్దిస్తుంది. తిరిగి కార్యం కారణాన్ని (ప్రభావితం చేస్తుంది. 
ప్రపంచంలో జరిగే సంఘటనలు మనస్సును (ప్రభావితం చేస్తాయి. అలాగే 
మనస్సు |వ్రవంచ సంఘటనలను ప్రభావితం చేస్తుంది. పదార్థం, మనస్సు 
పరస్పర ప్రభావితాలు, పరస్సరాధారితాలు. 


పిడివాదం కాదు 


అందుకే వ్యూయర్‌బాక్‌పై ఎంగెల్స్‌ విమర్శా గ్రంథానికి తన వ్యాఖ్యలను 
జోడిస్తూ ఒకచోట మార్క్స్‌ ఇలా అంటాడు : “తత్వవేత్తలు ప్రపంచాన్ని రక 
రకాలుగా వ్యాఖ్యానించారు. కాని, అసలు జరగవలసింది ప్రవంచాన్ని' మార్చడం.” 


దీని అర్హం ఏమిటి? ప్రవంచాన్ని మార్చగల శక్తి-తమన్సు తమ జీవిత 
విధానాన్ని, ఆలోచనలను శాసిస్తున్న భౌతిక పరిస్థితులను మార్చగల శక్తి- 
మానవులకు కలదని మార్క్స్‌ అంగీకరిస్తున్నా డన్నమాట. లేకపోతే ఆయన 
ఉద్బోధించిన కమ్యూనిస్టు విప్లవానికి అర్ధమే లేదు. సమాజ చరిత్ర అంతా 
వర్గ సంఘర్షణల చరిత్ర కదా? అయినా ఆ వర్గ సంఘర్షణలలో -పాల్గొ 
నేది మానవులే; వీవ్లవ భావాల ప్రభావాలకు లోనైన మానవులే. అందుచేత 
మార్క్స్‌ చారిత్రిక భౌతికవాదం కేవలం యాంత్రిక భౌతికవాదం (Mechanical 


420 విశ గ (దర్శ గనం 


Materialism) కాదు. పైగా అటువంటి భౌతికవాదాన్ని అతడు ఖండించాడు. 
అతనిది వట్టి డిటర్మినిజం కాదు- విధివాదంి పిడివాదం- కాదు, 


అంత మాత్రాన గతితార్కిక (ప్రక్రియలోని _అనివార్యత([neitabilty)ను 
కాదనడానికి వీలులేదు. ప్రపంచ వురోగమనాన్ని ఏ సూత్రాలు స్టూలంగా 
నిర్తేశిస్తున్నాయో గ్రహించిన తర్వాత, వాటి (ప్రకారం ప్రవంచం ఏ దిశగా 
పురోగమిస్తున్నదో మనం తెలుసుకోవచ్చు. 


మార్క్స్‌ ఊహించిన భావికాల స్వర్గం 


మానవ సమాజం- చరిత్రకు అందినంత వెనుకటినరకు వెళ్లి చూస్తే రెండు 
వర్గాలుగా చీలిపోయి వుంది. ఆ వర్గాలముధ్య సంబంధాలు మారినవ్నటికి వాటి 
మోలిక స్వభావం మారలేదు. ఒకటి దోపిడీ చేసే వర్గం. రెండవది దోపిడీ 
చేయబడే వర్గం. మొదటగా యజమానులు, బానిసలు; తర్వాత భూస్వాములు, 
సెర్చిలనబడే పొలెగాళ్లు; ఇప్పుడు పెట్టుబడిదారులు, కార్మికులు. ఉత్పత్తి శక్తులకు 


అనుగుణంగా ఏర్చతి సంబంధాలు మారాయి. కొని, వర్గమౌలిక స్వభావం 
మారలేదు. దోపిడీ అంతం కాలేదు. 


ఇప్పుడు చివరికి "పెట్టుబడిదారీ విధానం అమలులోకి వస్తూనే తనను అంతం 
చేసే వైరుధ్యాలను వెంటపెట్టుకుని వచ్చింది. ఉదాహరణకు వెట్టుబడీదారీ 
విధానంలో కొద్దిమంది "పెట్టుబడిదారులు, పెక్కుమంది కార్మికులు వుంటారు. 
సాంకేతికాభివృద్ది కారణంగా ఉత్పత్తిశక్తుల స్వభావం మొరడంతో, పెట్టుబడి 
దారుల మధ్య పోటీ “పెరగడంతో, పెద్ద చేపలు చిన్న చేవలను మించేసినట్టు, 
పెద్ద వెట్టుబడిదారులు చిన్నవారిని కబళిస్తారు. అలా వ్యాపారచ్యుతులైన వారు 
క్రమంగా, “దశలవారీగా కార్మిక వర్గంలో చేరిపోతారు, ఆ .విధంగా 'వెట్టుబడి 


దారుల సంఖ్య రాను రాను తగ్గిపోతుంటే కార్మికుల సంఖ్య పోను పోను 
"పెరిగిపోతూ వుంటుంది. 


పెట్టుబడిదారీ సమాజంలో "పెట్టుబడిదారులు కార్మికులు-ఈ రెండు వర్గాల 
వారే కాదు; ఇంకా ఇతర వర్గాలవారు, కర్ణకులుు వ్యవసాయ కూలీలు, వర్త 
కులు దుకాణదారులు, మేధావులు, గుమొస్తాలు, లాయర్జు, ఉపాధ్యాయులు, 
రచయితలు, కళాకారులు, ఇలా ఇంకొ ఎన్నో చిల్లర మళ్లర వర్గాలవారు వుండ 
వచ్చు, వుంటారు కూడా. కాని ఆ వర్గాలకు “నిర్ణాయక ప్రోధాన్యం లేదు. 
సమాజ స్వభావాన్ని నిర్ణయించడంలో వాటి పొత్ర లేదు. ప్రధాన వర్గాలు 
రెండే రెండు. వాటిలో నిర్ణాయక పాత్ర కరిగిన ఒక వర్గం బూర్జువా, చేదా 
వెట్టుబడిదారీ వర్గం. రెండవది  " ప్రోలిటేరియట్‌ లేదా కార్మికవర్గం. ఒకటి దోచు 
కునేది, రెండవది దోచుకోబడేది. 


కమ్యూనిస్టు (నవక్త కారల్‌ మార్ష్‌ బి 421 
అదనపు విలువ. 


బూర్జువా వ్యవస్థలో దోపిడీ అనేది వువ్వులోంచి తుమ్మెద తేనెను దొంగి 

లించినంత సుతారంగా సున్నితంగా, ఎవరికీ తెలియకుండా చట్టుసమ్మతంగా 
యా. 

జరిగిపోతుంది. “అదనపు విలువ” అనే దాని దా రా ఈ దోపిడీ జరుగుతుంది. 


మార్చ్‌ తన వూర్వులైన తత్వవేత్తల నుంచి ముఖ్యంగా హెగెల్‌, 
వ్యూయర్‌ బాక్‌ల నుంచి కొంత అరువు తెచ్చుకున్నాడు, ఆలాగే యాడం 
స్మిత్‌, రికార్డోలవంటి ఆర్థికవేత్తలనుంచి కొన్ని విషయాలను అరువు తీసు 
కున్నాడు. కాని (ప్రపంచ తాత్విక్క 'ఆర్హిక శాస్త్రాలకు అతడు స్వతంత్రంగా 
ప్రసాదించిన విషయాలు రెండున్నాయి. ఒకటి ఇంతకుముందు మనం చెవ* 
కున్న చారిత్రిక భౌతికవాదం, రెండవది అదనవు విలువ సిద్దాంతం- “ధియరీ 
ఆఫ్‌ సర్‌ప్లన్‌ వేల్యూ.” 


ఒక వస్తువుకు విలువ (వేల్యూ) అనేది ఎలా వస్తున్నది? దాన్ని ఉత్పత్తి 
చేయడానికి సాంఘికంగా అవసరమైన శ్రమవల్ల వస్తున్నది. ఒక వస్తువు ఉత్పత్తిలో 
ఎంత సాంఘీక (శ్రమ నిక్షిప్రమై వుందో తెలుసుకోవాలి. ఆ శ్రమ ఖరీదుమ 
బట్టి వస్తువుకు విలువ ఏర్పడుతుంది. అంటే వస్తువును ఉతృత్తిచేపే కార్మికుడు 
కొనప్రాణంతో కదలుతూనైనా |బ్రతికివుంటూ సంతానాన్ని కనడానికి తగినంత 
శక్తిని సంతరించుకుంటూ వుండడానికి ఎంత కనీసవు ఖర్చు _(bsistence 
చాల అవుతుందో దాన్నిబట్టి అతని శ్రమ ఖరీదు నిర్లయమవుతుంది. 


కార్మికుడు అలా తొను (బతికి వుండడానికి కావలసిన కవీసవు వేతనాన్ని 
రోజుకు ఆరు గంటలు వనిచేస్తే సంపొదించుకోగల డనుకోండి. అంటే ఆతడు 
రోజుకు ఆరుగంటల చొప్పున పనిచేస్తే తనకు రావలసిన కపీసవు (ప్రతిఫలాన్ని 
పంపాదించుకోగలడు కాని బూర్జువా వ్యవస్టలో కార్మికుల వవిగంటలు ఆరు 
కాక్క ఎమిమిది, పది, పన్నెండు, పధ్నాలుగు గంటల వరకు ఎంతైనా వుండవచ్చు. 


మార్క్స్‌ రోజులలో కార్మికుల వని గంటలు మరీ దారుణంగా, ఆమౌ 
నుషంగా వుండేవి. సామాజికంగా, సామూహికంగా వస్తూత్పత్తి చేయడానికి 
ఉదాహరణకు-ఆరు గంటలు అవసరమైతే దానికి రెట్టింపు గంటల చొస్తున 
వెట్టుబడిదారులు తమ కార్మికులచేత వని చేయిస్తారు. ఇది చట్టబద్దంగానే, 
కార్మికుల సమ్మతితోనే జరుగు తుంది. అంతే కార్మికులు అదనంగా మరొక 
ఆరు గంటలు పనిచేస్తారు. ఆ అదనవు ఆరు గంటలలో వారు అదనవు 
ఉత్పత్తిని సాధిస్తారు. దాని అమ్మకంవల్ల వచ్చే రాబడిలో వారికి పైసా 
కూడా వాటా రాదు. వస్తూతృత్తి సాధనాలు పెట్టుబడిదారు సాంత ఆస్తి 


422 వళ “(దర్శనం 


(ప్రయివేట్‌ ప్రాపర్టీ) కనుక వాటినుంచి కార్మికుడు ఉత్పత్తి చేసే అదనవు 
ఉత్పత్తి యావత్తు వెట్టుబడిదారుకే చెందుతుంది. అంటే వచ్చే లాభాలన్నీ 
వెట్టుబడిదారు కే. 


దోపిడీ వ్యవస్త 


ఈ విధంగా అదనవు గంటలు పనిచేసి అదనవు ఉత్పత్తి చేయడంవల్ల 
సిద్ధించే అదనవు విలువను పెట్టుబడిదారు 'హరించడాన్నే దోపిడీ (Exploitation) 
అంటారు. అంకే కార్మికుడి (శ్రమకు తగ్గ ఫలితాన్ని అంతా అతనికి దక్క 
కుండా పెట్టుబడిదారు తాను కొంత హరించడం మీదనే మొత్తం బూర్జువా 
వ్యవస్థ అంతా ఆధారపడి వుంది. ఇది మార్చ్‌ మొదటిసారిగా స్వతంత్రంగా 
కనుగొన్న శాస్త్రీయ సూత్రం. 


వెట్టుబడిదారీ సమాజంలో ధనికులు మరింత ధనికులుగా, పేదలు మరింత 
వేదలుగా మారడం అనివార్యం. వారి సంఖ్య తగ్గిపోవడం, వీరి సంఖ్య పెర 
గడం కూడా అనివార్యమని మార్క్స్‌ భావించాడు. చివరికి- పెట్టుబడిదారుల, 
కార్మికుల మధ్య వైరుధ్యం కారణంగా-సంఘర్హణ కూడా అనివార్య మవుతుంది. 
తక్కిన దళిత వర్లాలవలె కాక కార్మికులు సంఖ్యలోను, సంఘటనలోను గణనీ 
యమైన బలం కలిగివుంటారు కనుక వారే వివ్లవానికి సుముఖులుగాను, అర్హు 
లుగాను వుంటారు. వారే వివ్లవానికి కారకు లవుతారు. వారి విప్రవం సమాజ 
స్వరూపాన్ని సమూలంగా 'మార్చివేస్తుంది. అదే అంతిమ వివ్లవం-అంటే 
సమాజంలో అనాదిగా వున్న వర్గ విభజనను వర్గ సంఘర్షణను, దోపిడీని 
శాశ్వతంగా అంతం చేసే వి్సవం-అవుతుంది. ఎందుకంకే ఇంతకుముందు జరి 
. గిన వివ్లవాలన్నీ మరొక వర్గాన్ని దోపిడీ చేయడానికి అవకాశం కల అభ్యుదయ 
వర్గాల తిరుగుబాటు ద్వారా జరిగాయి. కాగా దోపిడీ చేయబడే వర్గాలలో 
కార్మిక వర్గమే ఆఖరిది. కార్మికులు దోచుకొనడానికి మరొక వర్గం అంటూ 
వుండదు. అందుచేత కార్మిక వర్గ విప్లవంతో వర్గాలు అంతరిస్తాయ. వర్గరహిత 
సమాజం ఏర్పడుతుంది. దోపిడీ 'వవేది, చేయబడేది అనే వరాలు వుండవు. 


కార్మిక వర్గ నియంతృత్వం 


అయితే, ఇది ఒక్కసారిగా జరగదు. విప్లవం తరా త యథాపూర్వ స్థితిని 
వునరుద్దరించడానికి కార్మికేతర వర్షాలు ముఖ్యంగా పెట్టుబడిదారులు ప్రయత్ని 
స్తారు. అందుచేత విన్షవానంతరం కార్మికులు (ప్రభుత్వాన్ని స్వాధీనం చేనుకొని 
తమ వర్గ నియంతృత్వాన్ని  (డిక్టేటర్‌షిప్‌ ఆఫ్‌ ప్రోలియేరియట్‌ను) స్ప్టాపి 
స్తారు. తక్కిన వరాలను (వ్యక్తులను కాదు) రూవుమూపి మొత్తం అందరిని 
కార్మికులుగా మారుస్తారు. 


కమ్యూనిస్టు (ప్రవక్త కారల్‌ మార్మ్‌ 423 


ఆ వని పూర్తి అయి వర్గరహిత సమాజం (612581655 3061690) అనేది 
కూడా క్రమంగా అంతరిస్తుంది. రాజ్యం అంటే ఏమిటి? అది ఎందుకు 
ఇంతకాలం అవసరమవుతూ వచ్చింది? 


సమాజంలో దోపిడీ వర్గం, దోపిడీ చేయబడే వర్గం వున్నాయి. దోపిడీ 
చేసే వర్గం, కరాలలో ఉత్పత్తి వరికరా లున్నాయి. అవి ఆ వర్గానికి సొంత 
ఆస్తీ. దాని పరిరక్షణ కోసం, అసంతృప్తి వర్గాల తిరుగుబాటు నుంచి రక్షణ 
కోసం, రాజ్యయంత్రాంగం (State machinery) అంతా అవసరమైంది. కాన్ని 
అలా రక్షణ కోరే వర్గమే లేనవ్పుడు' రాజ్యం అవసరం కూడా అంతరిస్తుంది. 
రాజ్యమే అంతరిస్తుంది. (State will wither away). అప్పుడు కమ్యూనిజం అన 
బడే ఆదర్శ సమాజం అవతరిస్తుంది. 


కమ్యూనిజం అంటు? 


కమ్యూనిజం అంతే ఏమిటి? అ సమాజం ఎలొ వుంటుంది? దీన్ని 
గురించి మార్క్స్‌కు కూడా స్పష్టమైన అభిప్రాయాలు లేవు. మార్క్సిజం 
ప్రకారం అలా స్పష్టమైన అభిప్రాయాలు వుండడం తప్పు కూడా. ఎందుకంటే 
యుటోపియన్‌ సోషలిస్టులు భావి సమాజం ఏ విధంగా వుండాలో ఊహించి, 
తమకు ఇష్టమైన ఆదర్శాలకు అనుగుణమెన, అందమెన “బ్లూ ప్రింట్లు” 
| ర యాం య్‌ ) య 
తయారుచేశారు. దీన్ని మార్క్స్‌ ఈసడించాడు. 


చరిత్ర మన భావాలకు, ఆదర్శాలకు అనుగుణంగా జరుగుతూ పోదు. దాని 
సూత్రాల ప్రకారం అది నడుస్తుంది. ఆ సూత్రాలను కనుగొనగలిగిన మేరకు 
చరిత్ర ఏ దిశగా వురోగమిస్తున్నదో మనం తెలుసుకోగలము. అయితే చారిత్రిక 
సూత్రాలు సాదాగా, సీదాగా, సాఫీగా వుండవు. సంక్లిష్టంగా వుంటాయి. అందు 
చేత చారిత్రక సూత్రాలను ప్రతి చిన్న వివరంతో సహా కనుగొనడం అసాధ్యం. 
సూలంగా కనుగొనవచ్చు. అందుకే గత చరిత్ర పరిశీలన తర్వాత మానవ 
సమాజం కమ్యూనిజం దిశగా-సొంత ఆస్తి లేని, దోపిడీలేని వర్గరహిత వ్యవస్థ 
దిశగా--పురోగమిస్తున్నదని చెప్పడానికి మౌత్రం వీలు కలిగింది. అంతే. 


అయినా, మార్క్స్‌, ఎంగెల్స్‌ తమ రచనలలో--నిజంగానే నిఖిల లోకం 
నిండు హర్షం వహించే భావికాలాన్ని గురించి, దారుణ ద్వేషాగ్ని "పెంచే దాన 
వత్వం నశించే వ్యవస్థను గురించి-కొన్ని తీయని ఊహాగానాలు చేయకపోలేదు. 


ఎలియనేషన్‌ 


పెట్టుబడిదారీ సమాజం ' శ్రమ విభజన ప్రాతిపదిక వై నడుస్తుంది. దిని 


424 విశ స (దర్శనం 


లు 


వల్ల. కార్మికులు యంత్రాలకు ఉవయంతాలుగా తయారై తమ మానవతా (న్ని 
కోల్పోతారు. మార్క్స్‌ తన తొలి రచనలలో “ఎలియనేషన్‌” అకీ మాటను 
విరివిగా వాడాడు. కార్మికులకు తాము ఉత్పత్తి చేసే. వస్తువులపై ఈషణ్మాత్ర 
మైనా ఆధిపత్యం లేనందున తమ (శ్రమపట్ట, ఉత్పత్తి పట్ట, జీవితంపట్ల నిరాసక్తి 
ఏర్పడుతుంది. వారిలో చైమనస్యం-ఎలియనేషన్‌-|ప్రబలుతుంది. గాంధీ వంటి 
వారు అందుకే శమ విభజనకు -- డివిజన్‌ ఆఫ్‌ లేబర్‌ కు--దారితిసే యంత్రీకరణ 
(మెకనై జేషన్‌ )కు విముఖులయ్యారు. “మోడరన్‌ బమ్స్‌” చిత్రంలో చార్జీ 
చాప్లిన్‌ దీన్నే ఘాటుగా విమర్శించాడు. 


మార్చ్‌ ఊహాగానం ప్రకారం రానున్న కమ్యూనిస్టు సమాజంలో శ్రమ. 
విభజన వుండదు. ఉన్నా అది ఎలియనేషన్‌కు దారి తీయదు. “ఒకడు 
పొద్దున వేటాడ వచ్చు. మధ్యాహ్నం చేపలు పట్టవచ్చు. సాయంత్రం వశు 
పోషణ చేయవచ్చు. రాత్రి డిన్నర్‌ తర్వాత కళ్ళా సాహిత్య విమర్శ చేయవచ్చు. 
అతని ఇష్ట ప్రకారం ఏది కావాలంటే అది" చేయవచ్చు. అంతమాత్రాన అతడిని 
వేటగాడని, బెస్తవాడని, వశుపోషకుడని, విమర్శకుడని "వేరు చేసి పేరుపెట్టి 
పీలవనక్క_రలేదు...” అని మార్క్స్‌ “జర్మన్‌ ఐడియాలజీ” అనే పుస్తకంలో 
వ్రాశాడు, 


తత్వశాస్త్ర, చరిత్రలో మార్క్స్‌ స్తానం 


ప్రస్తుత సమాజంలో వ్యష్టి ప్రయోజనాలకు, సమష్టి ప్రయోజనాలకు మధ్య 
పెద్ద అగాధం వున్నది. ఈ అగాధం ఎందువల్ల ఏర్పడుతున్నది? సమాజం 
విభిన్న ప్రయోజనాలు కల వర్గాలుగా విడిపోవడం వల్ల ఏర్పడుతున్నది. ఒక 
ప్పుడు ఆస్తి, సంపద అనేవి సంఘవరంగా వుండేవి. అప్పుడు శ్రమ విభజన- 
డివిజన్‌ ఆఫ్‌ లేబర్‌ - అనేది లేదు. అందరూ అన్నీ చేసేవారు. అనాటి 
ఆదిమ సమాజంలో ప్రిమిటివ్‌ కమ్యూనిజం లాంటిది అమలులో వుండేది. 


కొన్సి ఉత్తత్తి శక్తులు అభివృద్ది కావడంతో సమాజం వర్గాలుగా విడిపో 
యుంది. సొంత ఆస్తి ఏర్పడింది. (శ్రమవిభజన దోపిడీ వ్యవస్త అమలులోకి 
వచ్చాయి. దానితో వ్యష్టి, సమష్టి వైరుధ్యం వచ్చింది. సొంత ఆస్తి రక్షణకు 
రాజ్య యంత్రాంగం ఏర్పడింది. వ్యక్తి స్వేచ్చా పరిరక్షణ వేరుతో సమష్టి 
ప్రయోజనాలను లేదా బహుజన హితాన్ని అలక్ష్యం చేయడం జరిగింది. పెట్టు 
బడిదారీ వ్యవస్థ వచ్చేసరికి శ్రమశక్తి (లేబర్‌ వవర్‌తో సహో అన్నీ విక్రయ 
వస్తువులుగా (కమోడిటీస్‌గా) మారిపోయాయి. మనిషికి, మనిషికి మధ్య 
స్వార్ధవు అడ్డుగోడలు లేచాయి. ద్రవ్య సంబంధం (42% అగ) తప్ప 
మరొకటి లేకుండాపోయింది. 


కమ్యూనిస్టు ప్రవక్త కారల్‌ మార్చ్‌ 425 


సొంత ఆస్తిని రద్దుచేస్తే వ్యష్టి, సమష్టి వైరుధ్యం ఫోతుంది. కాని, 
అప్పుడు కూడా స్వార్హం వుండవచ్చు. కొందరు పనిచేయకుండా వస్తు సంవ 
దను అనుభవించడోనిక్రి తమ (శ్రమకు మించి ప్రతిఫలాన్ని గుంజుకొనడానికి 
యత్నించవచ్చు. 


అందుచేత స్వార్హం అనేది పోవాలి. స్వార్ధం పోవాలంట మానవ స్వభావం 
మారనలసిందే. నిజమే. కాని మానవ స్వభావం నిజంగా మారుతుందా? 


మానవతానీతి 


మానవ స్వభావాన్ని నిర్ణయించేది మతం, 'శ్నాస్త్రం, కళలు, తాత్విక విశ్వా 
సాలు సంస్కృతి మొదలైనవి కావు. ఆర్హికమైన వునాదే మానన నైజాన్ని 
ప్రధానంగా నిర్ణయిస్తుంది. ఆ పునాదిని మారిస్తే మానవ స్వభావం కూడా 
మారిపోతుంది. దురాశ, అత్యాశ, అహంభావం, అసూయలాంటివి మానవ 
స్వభావంలో సహజ భాగాలు కావు. సొంత ఆస్తిని, ఉత్పత్తి సాధనాలపై వ్యష్టి 
యాజమాన్యాన్ని రద్దుచేసి, సంపదను, ఉత్పత్తి శక్తులను సంఘపరంచేస్తే స్వార్టా 
నికి అసూయకు స్తానం వుండదు. వ్యక్తులు సంఘ సంక్షేమానికి పనిచేయడమే 
తమ సంక్షేమానికి మార్గమని (గ్రహిస్తారు. వ్యక్తి కోసం సమాజం, సమాజం 
కోసం వ్యక్తి అనే భావం పెంపొందుతుంది. వర్ల సమాజంలో వుండేది 
వర్గనీతి. వర్గరహిత సమాజంలో వుండేది మానవనీతి మానవతానీతి. 


కమ్యూనిస్టు సమాజంలో ఉత్పత్తి శక్తులు పూర్తిగా అభివృద్ది అవుతాయి. 
అందుచేత ఉత్పత్తి వుష్కులంగా జరుగుతుంది. దానితో పంపిణీ పద్దతి కూడా 
మారుతుంది. తమ సామర్ద్యాన్ని బట్టి వంపిణీచేసే పద్ధతి నుంచి అవసరాల 
నుబట్టి వస్తువులను పంపిణీ చేసే పద్దతికి మానవ సమాజం ఎదుగుతుంది. 


దీన్నే From each according to his ability to each according to his needs అని 
సూత్రీకరించారు. 


రాజూ పంతం 


వస్తువుల పుష్కలత్క, మానవ స్వభావంలో మార్పువల్ల రాజ్యపాలనా 
యంత్రాంగం (528) వాడి వడిలిన వువ్వులాగా రాలిపోతుంది. అయితే వెంటనే 
అంతరించదు. కార్మికవర్గం మొదట విప్లవం ద్వారా ప్రభుత్వాన్ని స్వాధీనం 
వేసుకుని, ఇతర వర్గాలపై తమ ఆధిపత్యాన్ని నెలకొల్చుకుంటుంది. ఇతర 
వర్గాలను అణచివేయడానికి రాజ్యాధికారం అవసర మవుతుంది. అది సోషలి 
స్టుదశ-సంధి దశ. ఆ తర్వాత ఉత్పత్తి శక్తుల అభివృద్ది కారణంగా, వంపిణీ 


426 విశ (ందర్భనం 


వ్యవస్త్టలో మార్పు కారణంగా, వర్గరహిత సమాజం ఏర్పాటుతో రాజ్యాధికారం 
అంతరిస్తుంది. కేవలం ఉత్పత్తిని, పంపిణీని (క్రమబద్దంచేసి మేనేజ్‌ చేయ 
డానికి "మాత్రం ఉద్యోగ వ్యవస్థ అవసర మవుతుంది. అది కమ్యూనిస్టు 
దశ. ఆ దశలో మానవులు తమ అంతిమ లక్ష్యమైన సంపూర్ల స్వాతం 
త్ర్యాన్ని సాధించుకుంటారు. మానవ సమాజం సుఖ సంతోష సమానత్వాలలో 
ఓలలాడుతుంది. 


ఇదీ మార్స్‌, ఎంగెల్స్‌ ఊహించిన భావికాలవు వ్యవస్థ. వారు అక్కడక్కడ 
చూచాయగా వ్రాసిన ఇలాంటి కొన్ని విషయాలు, జోస్యాలు చదువుతుంటే వారు 
హేళన చేసిన యుటోపియాకు, వారి ఊహాలోకంలోని కమ్యూనిజానికి తేడా 
CR క్ర 9 
ఏమి టనిపిస్తుంది. తమది శొస్త్రియమైన సిద్దాంతమని వారు చెప్పుకున్నారు 
కనుక దీన్ని సైంటిఫిక్‌ స్వవ్నంగా వర్ణించవచ్చు. 


మార్క్స్‌ జోస్యాలు 


మార్చి ఎ కొన్ని జోస్యాలు చెప్పాడు. వెట్టుబడిదారులకు, కార్మికులకు మధ్య 
తేగాధం పోనుపోను వెరుగుతుందన్నాడు. వెట్టుబడిదారుల సంఖ్య రానురాను తగ్గి 
కార్మికవర్గం సంఖ్య _ వెరుగుతుందన్నాడు. - కార్మికులకు - ఎన్ని సంస్కరణలు 
జరిగినా - ఎప్పుడూ ప్రాణాలు నిలువుకొనడానికి అవసరమైనదానికం ట ఎక్కువ 
జీతాలు ఎన్నడూ లభించవన్నాడు. "పెట్టుబడిదారీ వ్యవస్థ “దాని అంత ర్వైరుధ్యాల 
కారణంగా త్వరలో పడిపోక తప్పదన్నాడు. కార్మిక వివ్లవాలు పారిశ్రామికంగా 
అభివృద్ది చెందిన దేశాలలోనే ముందుగా వస్తాయన్నాడు. కమ్యూనిస్టు వ్యవస్థలో 
సంకుచిత జాతీయవాదం వస్తుందని, విశాల అంతర్జాతీయవాదం నశిస్తుందని 
అన్నాడు. ఇలాగే మరెన్నో జోస్యాలు చెప్పాడు. 


కాని ఇవేవీ నిజం కాలేదు. ఉదాహరణకు పారిశ్రామికంగా బాగా అభివృద్ధి 
చెందిన దేశాలలో కార్మిక విప్లవాలు రాలేదు. వెనుకబడిన రష్యా, చైనా వంటి 
దేశాలలోనే విప్లవాలు వచ్చాయి. సంవన్న దేశాలలో బూర్జువా, కార్మిక వర్గాల 
ఆదాయాల మధ్య అగాధం పెరగలేదు. వైగా తగ్గింది. ఆ దేశాలలో కార్మి 
కులకు తమ నిత్య జీవితా వసరాలకు అవసరమైన దానికంటె చాల ఎక్కువ 
వేతనాలే లభిస్తున్నాయి. వైగా అక్కడ కమ్యూనిస్టు వి్లవోద్యమొలు బలవడు 
తున్న లక్షణాలు మచ్చుకైనా కనబడడం లేదు. సంపన్న దేశాలు అప్పుడపుడు 
ఆర్థిక సంక్షోభాలను ఎదుర్కొన్నా, వాటి తీవ్రత వూర్వం కంటె తగ్గింది. 


అయితే, ఒక సిద్దాంతంగా మార్క్సిజం శకి ని, ప్రభావాన్ని తక్కువ అంచనా 
య ఇది, 
వేయలేము. మార్క్స్‌. తర్వాత మానవాళి ఆలోచనా సరళి మారిపోయింది; 
ప్రపంచాన్ని, చరిత్రను అర్హం చేసుకునే పద్దతి మారిపోయింది. 


కమ్యూనిస్టు (వవక్త కారల్‌ మార్‌ 427 


మార్చ్‌ |వ్రతిపాదించిన చారిత్రిక భౌతికవాదం వ్రభావం సంఘ జీవితంలో 
వ్రతి అంశంపైన నేడు |ప్రసరిస్తున్నది. మతం, కళలు, శాస్త్రం, వీటన్నిటికి 
వునాది ఆర్థికశక్తులని వాటిదే (ప్రధాన నిర్జాయక పాత్ర అని మార్క్స్‌ చెప్పిన 
దాన్ని ఆయన వ్యతిరేకులు సయితం అంగీకరిస్తున్నారు. అలాగే మానవ స్వభా 
వంవై పరిసరాల (ప్రభావం, ముఖ్యంగా ఆర్థిక వరిస్టితుల (ప్రభావం ఎంతగా 
చ రు దా 
వుంటుందో ఆయనే మొదటగా వివరించారు. 


ఆదర్శవాది 


మార్క్స్‌ ప్రధానంగా మానవతావాది, .ఆదర్శవాధి.. ఎంత రియలిస్ట్రో మెటీ 
రియలిస్తో అంత రొమాంటిసిస్టు. తన కాలంలో జర్మనీ, ఫ్రాన్స్‌, ఇంగ్లండు 
మొదలైన యూరపియన్‌ దేశాలలో పేద (ప్రజల దారుణ, దుర్భర జీవన 
వరిస్టితులను చూసి ఆయన చలించిపోయాడు. సమాజంలోని అసమాన 
త్వాన్ని, అన్యాయాలను, అక్రమాలను చూసి- మహాకవి వర్హ్స్‌వర్త్‌ ఒక గీతంలో 
“Have I not reason to lament what man has made of man” అని వాపోయి 
నట్టు-వాపోతాడు. అయితే, అవే వరిస్థితులను చూసి షోవెన్‌హూవర్‌ వరమ 
నిరాశావాది అయి, ఒకానొక నిరాశాతత్వాన్ని (ప్రవచించాడు. కాగా అవే పరిస్థి 
తులకు ప్రతిస్పందించి ఒక వివ్లవ సిద్దాంతాన్ని తిరుగుబాటు తత్వాన్ని మార్చ్‌ 
ప్రతిపాదించాడు. అచరణలో " మార్క్స్‌ సిద్దాంతం అనివార్యంగా విఫలమైనవ్చ 
టిక్కీ ఒక తాత్విక వ్యవస్థగా మానవుల ఆలోచనా సరళివై దాని ప్రభావం 
కొనసాగుతూనే వుంటుంది. 





లేలే 
ప్రాగ్మాటిజం ప్రవక్త విలియం జేమ్స్‌ 


66 ర్చి ';దర్శనం”లో ఇప్పటివరకు మనం వరామర్శించిన వారందరు యూరోపి 
యన్‌ తాత్వికులే. ఈ వరంపరకు భిన్నంగా ఇప్పుడు వ్రాయబోతున్నది అమెరికన్‌ 
తత్వవేత్త విలయంజేమ్స్‌ గురించి. ఆమెరికన్‌ దార్శనికులు జార్జి శాంతాయన 
వంటి పలువు రున్నప్పటికి, అందరిలోకి అచ్చంగా, అక్షరాల “అమెరికన్‌ ” 
దార్శనికుడుగా పేర్కొనదగినవాడు విలియం జేమ్స్‌. వుట్టుక చేతనేకాక, స్వభా 
వత కూడా అతడు “అమెరికన్‌” తత్వవేత్త. అతని చింతన. అమెరికన్‌ జీవన 
దృక్పథంలో ప్రతిబింబించింది. అలాగే అమెరికన్‌ జాతి జీవన దృక్పథం అతని 
చింతనలో ప్రతిఫలించింది. 


ba # కః 


“ఏది సత్యం, ఏది అసత్యం?” అన్నది అనాదిగా పండితులకు, పామరులకు 
అందరికి ఆసక్తి కలిగిస్తున్న ప్రశ్న. ఈ (ప్రశ్నకు సమాధానం కనుగొనడానికి. వివిధ 
దేశాలలో, వివిధ కాలాలలో మేధావులు చేసిన ప్రయత్నమే తత్వ స్త్రం-ఫీలానఫీ_ 


ఒక్కొక్క మేధావి సత్యాన్ని ఒక్కొక్క రకంగా దర్శించాడు, విర్వచిం 


ప్రాగ్మాటేజం (వవక్త విలియం జేమ్స్‌ 429 
చాడు. ఒకరి నిర్వచనం మరొకరికి రుచించలేదు. ఒకరు చెప్పినదాన్ని ఒకరు 
ఖండించారు. అందుకే ఎవరి దర్శనం వారిదైంది. “ఏకం పత్‌ విప్రా జహధా 
వదంతి” అన్నట్టు సత్యం ఒక్క లు అయినా ఎవరి సత్య నిర్వచనం వారి 
చ తత;శొ,స్తుమ సతా9చే ప ఒం 
డైంది, ప్రవం శా స్త్రమంతా ఈ సత్యాస్యషణ యా చరిత్ర. 
సత్యానికి మిగిలినవారి కంట విభిన్నంగా వేరొక అర్హం చెప్పడానికి (ప్రయ 
త్నించిన తత వేత్త విలియం జేమ్స్‌. ఈయన అమెరికన్‌ జాతీయుడు. ఆయవ 
తత్వచింతన అమెరికా గడ్డ 'పెళ్తగించుకుని వచ్చింది. 


యూరోపియన్‌ లది చాలవరకు ఆదర్శవాదంతో, భావవాదంతో కూడిన 
తత్వరింతన. ఇంగ్రీషు ఎంపిరిసిస్టులు కాని, జర్మన్‌ ఐడియలిష్టులు కాని 
అం 
అందరూ భావవాదులే. మార్క్స్‌ (ప్రవచించిన గతితార్కిక భౌతికవాదం కూడా 
జర్మన్‌ ఐడియలిజంలో నుంచి దానికి ప్రతివాధంగా ప్రభవించినట్టైదే. 
శ 


కాగా, అమెరికన్‌ తాత్విక దృక్పథానికి కేంద్రం వాస్తవిక వాదం. దావికి 
వారు పెట్టిన పేరు “ పాగ్యాటిజం”. అంతే “ఫలితాత్మకవాదం”. (కుషాప్వా 
మయ్యర్‌ మేడ్డిఫికళ్ళ్‌ లాంటి ఈ మాటమ తర్వాత విడగొడదాము.) 


అమెరికొ ఖండాన్ని క్రిస్టఫర్‌ కొలంబస్‌ కనుగొన్నప్పటి నుంచి క్రమంగా 
యూరోపియన్‌ జాతుల వారనేకులు అక్కడికి వలస వెళ్లి స్టిరపడ్డారు. అమా 
యకులైన అక్కడి ఆదిమ వాసులను నిర్దాక్షిణ్యంగా, ఆనామషంగా దాదా 
వుగా నిర్మూలించి, దుర్గమారణ్యాలు, పర్వతాలు, మ్రూరజంతువులతో నిండిన 
ఆ ఖండాన్ని వాసయోగ్యంగా చేసుకుని అక్కడ ఒక కొత్త నాగరికతను వెల 
కొల్పారు. అనేక జాతుల సంస్కృతీ సమ్మేళనం నుంచి, అక్కడి భాగోలిక, 
వెపర్షిక, శీతోష్ట పరిస్థితుల నుంచి ఒక కొత్త సంస్కృతి పుట్టుకు వచ్చింది. 
క ఠా అదొ గ లు 
చంది నూటికి నూరు పాళ్లు. వ్యక్తివాదం. వస్తువాదం, వాస్తవిక వాదం, నిప్ప 
రణ వాదం, పారిశ్రామిక వ్యాపార వాదం, దానివై ఆధారవడిన ప్రజాప్వామ్య 
వారం. నేల విడిచి సాము వారి తత్వంలో లేదు. వారి ఆకాశహర్మ్యాలు 
ఊహల గాలిమేడలు కౌవు, నేలమేడలే. స్వాష్నికత వారి నిఘంటువులోవే లేదు. 


“అమెరికన్‌” అనదగిన జీవన విధానం, సాహిత్యం, సంస్కృతి పెంపాందామి. 
వ్యక్తి స్వేచ్ళావాదం వై ఆధారపడిన అమెరికన్‌ (ప్రజాస్వామ్యాన్ని సగర్వంగా 
గాను చేసన మహాకవి వాల్డ్‌ విట్మన్‌ కాగా తాత్విక రంగంలో అచ్చనా అమె 
రకివ్‌ చింతన అనదగిన “ప్రాగ్మాటిజం) ను వ్రవచించినవాడు. విలియం జేన్‌. 


430 విశ్శదర్శ టం 


అమెరికన్‌ జీవన విధానం ప్రభావం జేమ్స్‌వై ఎంతో వున్నది. అలాగే జేమ్స్‌ 
చింతన (ప్రభావం అమెరికాపై ఎంతో వున్నది. విట్మన్‌ అమెరికా జాతీయ కవి 
అయితే, జేమ్స్‌ అమెరికా జాతీయ తాత్వికుడు. 


జేమ్స్‌ జీవిత విశేషాలు 


విలియం జేమ్స్‌ 1842 జనవరి 9 వ తేదీన న్యూయార్కు నగరంలో 
జన్మించాడు. తాత ఐర్లెండు నుంచి అమెరికా వచ్చి స్టిరపడ్డూడు. తండ్రి 
పానీ జేమ్స్‌. అతని అయిదుగురు సంతానంలో అగ్రజుడు. విలియం జేమ్స్‌, 
అతని తమ్ముని పేరు కూడా హాౌ(నీయే. 


వారిది బొగా ధనిక కుటుంబం. తండ్రి హెన్రీ మేధావి రచయిత; ముఖ్యంగా 
తత్వశాస్త్ర ప్రియుడు. ప్రముఖ రచయిత, కవ్కి తాత్వికుడు అయిన రాళ్ళ్‌ 
వాల్తో ఎమర్శన్‌కు మిత్రుడు. ఏమీ తోచనప్పుడల్లా సకుటుంబంగా యూరప్‌ 
యాత్రకు బయలుదేరేవాడు. 


విలియం తత్వ వేత్తగా “పేరుపొందితే, అతని తమ్ముడు హెన్రీ నవలా రచ 
యితగా గొవ్చ పేరు సంపాదించుకున్నాడు. అయితే, విలియం జేమ్స్‌ తన 
తత్వశాస్త్ర, మనస్తత్యశాస్త్ర గ్రంథాలను నవలలంత అసక్తి కరాలుగా వ్రాశా 
డని హె।నీ జేమ్స్‌ తన నవలలను మనస్తత్వశా,స్త్ర తత్వశాస్త్ర, గ్రంథాలంత 
సంక్లిష్టంగా వ్రాశాడని విమర్శకులు వ్యాఖ్యానిస్తూ వుంటారు. 


అన్నదమ్ము లిరువురు పుస్తకాల పురుగులు. కనబడిన పవుస్తకనుల్ణా చది 
వేవారు. విలియం జేమ్స్‌ మరిని. ఒక పద్దతి ప్రణాళిక లేకుండా అడ్డమైన 
వుస్తకాలు చదివేవాడు. అతని మనస్సుకు నిలకడలేదు. దేన్నీ "స్పెషలెజ్‌ చేసే 
ఓర్చు లేదు. ఏ విషయం తీసుకున్నా అతనికి ఆసక్తే కలిగించేది. అన్నిటి మీద 
మోజే. ఏది తనకు కావాలో తేల్చుకోలేకఫోయేనాడు. బయాలజీ, అనాటమీ, 
ఫిలాసఫీ "సైకాలజీ కెమిష్ట్రీ), ఫిజిక్స్‌- ఆఖరికి చిత్రకళ కూడా అభ్యసించాడు. 


అంతటి వుస్తక ప్రియుడైన్సా మళ్లీ సాయిలా పాయిలాగా, జల్ఫారాయు 
డుగా తిరిగేవాడు. నగరాలలో చెలరేగిన జనసమ్మర్షం, సందులలో సందడి, 
స్నేహితులతో సరదాలు, చర్చలు ఇష్టపడేవాడు. 


తండ్రి ఎప్పుడు యూరప్‌ వెళ్లినా తనతో విలియంను తిసుకువెళ్లేవాడు. 
లండన్‌, పారిస్‌, జెనీవా బాన్‌ లలో విద్యాభ్యాసం చేశాడు. ఎన్నిరకాల -సైన్సులు 
చదివినా, కళలు నేర్చినా, జీవికకు ఏదో ఒక _వ్యావృతీ, వ్యాసంగం ఎంచుకోవాలి 
కదా? సైన్సా? సాహిత్యమా? కథలా? 


ప్రాగ్మొటేజం ప్రవక్త విలియం జేమ్స్‌ 431 
చివరికి "సైన్సులో ఎక్కువ సెన్సు కనబడింది. అయితే ఏ సైన్స? 
, కెమిస్ట్రీ? మెడిసిన్‌? హార్వర్డ్‌ మెడికల్‌ స్కూలులో చేరి వైద్య విద్యాభ్యాసం 
చేశాడు. డిగ్రీ చేతికి రాగానే మొగం మొత్తింది. “వేచురల్‌ హిపరీ్‌ పుకు 
తీసుకున్నాడు. తర్వాత అదీ వదిలేసి ఫిలాసఫీ ఎంచుకున్నాడు. న్‌ క్‌ 


ఇంతలో అతనికి సుస్తీ చేసింది. మానసికంగా (క్రుంగిపోయాడు. డి(వెషవ్‌ 
వి 
జబ్బు ఆవబాంచింది. ఆలోచనలు ఆత్మవాత్యవైప్పు (ప్రసరించాయి కూడా. 


ఆరోగ్యం కోసం మళ్లీ యూరప్‌ వెళ్ళాడు. కొన్ని వెలల గాలి మార్పుతో 
ఆరోగ్యం బాగువడి తిరిగి స్వదేశం వచ్చాడు. హార్వర్డ్‌ కాలేజీలో శరిరశాప్రం 
(ఫిజియాలజీ) ఉపాధ్యాయుడుగా ఉద్యోగంలో చేరాడు. దాని మంచి మనప 
త్వశా స్తం (సై కాలజీ)లోకి మారాడు. అదీ నచ్చక చివరికీ తత శాపం 
(ఫిలాసఫీ) లో కుదురుకుని స్థిరపడ్డాడు. తండ్రి కుదిర్చిన సంబంధానికి ఒవాకువి 
యాలిస్‌ గిబ్బన్స్‌ అనే అమ్మాయిని వివాహాం చేసుకున్నాడు. అతడు మొదటి 
నుంచి దృఢమైన ఆరోగ్యం కలవాడు కాడు. కాన్సి పెళ్లి అయినప్పటి నుంచి 


న ఆ 


అతని ఆరోగ్యం బాగువడింది. హార్వర్డ్‌లో 1873 నుంచి 1907 వరకు నిలక 
డగా అధ్యావక వృత్తిలో గడిపాడు. 


ఒక వ్రత్యేక శాస్త్రంగా మనస్తత్వశా,స్త్రానికి ఆద్యులలో విలియం జేమ్స్‌ 
ఒకడు. అమెరికాలోని మొదటి మనస్తత్వశా,స్త్ర, ప్రయోగశాల (లెబోరెటరీ)ను 
1880 లో అతడే నెలకొల్పాడు. తన 48 న ఏట 1890 లో తన రచనలలో 
మొదటిది, ముఖ్యమైనది అయిన “ప్రిన్సివుల్స్‌ ఆఫ్‌ సైకాలజీ” అవే గ్రంధం 
వ్రాశాడు. తన మొదటి తాత్విక గ్రంథం “ఐల్‌ టు బిలీవ్‌”ను 1897 లో 
వ్రాశాడు. కొని అతని కీర్తికి మూలస్తంభమైన (గ్రంథం “ప్రాగ్మాటిజం”. అది 
1907 లో వెలువడింది. ఆ సంవత్సరంలోనే అతని ఆరోగ్యం మళ్లీ చెడింది. 
ఆరోగ్యాన్వేషణలో తిరిగి యూరప్‌ వెళ్ళాడు. ప్రశాంతంగా, అజ్ఞాతంగా వుంటూ 
స్వాస్థ్యం కోలుకోవాలని అతని ఉద్దేశం. కావి అతని కోర్కె వెరవేరలేదు. 
అతడు ఎక్కడకు వెళ్లినా యూరపియన్‌లు బ్రహ్మరథం పట్టారు. ఆ సవ్మాన 
సంరంభ (శ్రమ అతని ఆరోగ్యాన్ని మరీ క్రుంగదీసింది. స్వదేశావికి తిరుగుముఖం 
ఫట్టాడు. న్యూయార్కు. సమీపిస్తుండగా ఓడలో కుర్చీలో కూర్చున్నవాడు కుర్చీ 
లోనే ఒరిగి కన్నుమూశాడు. 


ఇదీ కుప్తంగా విలియం జేమ్స్‌ జీవితకథ. ఇప్పుడు ఆయన తత్వచింతనకధ.. 


మళ్లీ “ఏది సత్యం, -ఏది అసత్యం?” అనే మౌలిక పురాతన ప్రశ్న వడ్డకు 
. ౧ 
వద్దాము. దీనికి విలియం జేమ్స్‌ తనదైన వద్దతిలో ఇచ్చిన సమాధానం చూడ్డాము. 


432 విశ్శదర్భునం 
(పాగ్యాటిజం : సత్యం అనేకత్యం 


విలియం జేమ్స్‌ను “*ప్రాగ్మాటిజం” ప్రవక్తగా పరిగణిస్తారు. ఈ మాటను 
“ఫలితాత్మకవాదం” అని అనువదించాను. అంకే ఫలితాలతో కూడిన వాదం. 
ఫలితాలే ముఖ్యమని భావించే వాదం, ఏది మనం కోరిన ఫలితం ఇస్తుందో 
అదే సరైన విధానమని తెలియజెప్పే వాదం. 


ఒక భావం, ఒక సిద్దాంతం, ఒక సూత్రం, ఒక వాదం, ఒక ప్రతిపాదన, 
ఒక విశ్వాసం-ఏదైనా సరే ఆచరణ సాధ్యమైనదా కాదా ఉపయోగకరమై 
నదా కాదా సరైన ఫలితమిస్తుందా లేదా అని ఆలోచించాలి. ఈ ప్రశ్నలకు 
“అవును” అని సమాధానం వస్తే ఆ భావం, ఆ సిద్దాంతం, ఆ నూత్రం, 
ఆ వాదం, ఆ ప్రతిపాదన, ఆ విశ్వాసం సరైనదేనని, అదే సత్యమని నిర్జా 
రించుకోవాలి. లేకపోతే అది నిరుపయోగమని, దండుగమారి వ్రతిపాదన అని 
నిర్ణయించుకుని బుట్టదాఖలు చేయాలి. 


అంటే ఒక సిద్దాంతం ఎవరో చెప్పారని కొక, సంప్రదాయసిద్దంగా, అనూ 
చానంగా వస్తున్నదని కాక్క శాస్త్రంలో వున్నదని కాక-మనంతట మనమే దాని 
నిజానిజాల నిగ్గు తేల్చుకోవాలి. దాని ఉపయోగిత్వాన్ని (యుటిలిటీ), ఫలవ్రద 
త్వాన్ని (యూజ్‌ పుల్‌ సెస్‌) నిర్దారణ చేసుకోవాలి. అలా చేసుకున్న తర్వా 
తనే అది మనకు సంతృప్తికరం అయితేనే, దాన్ని సత్యమైనదిగా అంగీకరించి, 
స్వీకరించాలి. అలా సంతృప్తికరంకాని దాన్ని అసత్యమైనదిగా త్రోసివుచ్చాలి. 


ఈ వాదానికే ప్రాగ్మాటిజం అనే పేరు వచ్చింది. ఏదైనా ఒక విధానం- అది 
రాజకీయం కానివ్వండి, ఆర్థికం కానివ్వండి- విజయవంతమైతే స్వీకారయోగ్యం, 
లేకపోతే కాదు. ఇది సాధారణార్హం. దీన్ని తాత్విక స్థాయికి తీసుకు వెళ్లి సమస్త 
సత్యశోధన వ్యాసంగానికి అన్వయించినవాడు విలియం జేమ్స్‌. 


అయితే, అతనికి ముందు ప్రాగ్మాటిస్టు సిద్దాంతచ్చాయలు అసలు లేవని 
కాదు. ఉదాహరణకు చార్లెస్‌ డార్విన్‌ “సర్వయివల్‌ ఆఫ్‌ ది ఫిక్టైన్స్ట” అని 
సూత్రికరించాడు. అంటే ఏ జీవజొతి మనుగడ కొనసాగించడానికి అన్ని విధాల 
అనువైన లక్షణాలు కలిగివుంటుందో అదే కొనసాగుతుంది. అట్టి లక్షణాలు 
లేనిది అంతరించిపోతుంది. దీన్ని తఠగేసి చెప్పాలంలే--ఒక జీవజాతి అంతరిం 
చిందంపే అది మనుగడకు, అనర్హం, అసమర్హం అన్నమాట. (ఈ విధంగా 
భూలోకంలో ప్రాణి వుట్టుక తర్వాత ఎన్నో లక్షల జీవ జాతులు మనుగడకు 
అనర్హ మై అంతరించాయి) కనుక డార్వినిజంలో ప్రాగ్మాటిజంకు ముఖ్యమైన ఉప 
యోగితావాదం, ఛలితాత్మకవాదం గర్భ్బితమై వున్నాయని చెప్పవచ్చు. 


ప్రాగ్మాటేజం 'ప్రవక్త విలియం_జేబ్స్‌ 433 


ఇంగ్లీషు తాత్వికుడు జిరెమీ బెంథామ్‌ (1748-1832) కూడా సిద్దాం 
తాల మీద మోజులేనివాడు. సిద్దాంతం ముఖ్యం కాదు. అది ఎంత ఎక్కువ 
మందికి ఎంత ఎక్కువ్మ సౌఖ్యం ఇస్తుందనేది ముఖ్యం. The greatest happiness 
of the gretest number is the measure of right or wrong.~ఇది బెంథామ్‌ు వాదం. 
దీన్ని యుటిలిశేరియనిజం--ఉవయోగితావాదం- అంటారు. ప్రపంచ రాజకీయ 
శాస్త్రాన్ని, ముఖ్యంగా బ్రిటిష్‌ రాజకీయ సిద్దాంతాలను ఈ వాదం ఎంతో 
ప్రభావితం చేసింది. . 


దీనికి జేమ్స్‌ వాదానికి కొన్ని పోలికలున్నా, బెంథామ్‌ (ప్రధానంగా రాజకీయ, 
ఆర్థిక సంస్కర్త. అతని వాదం ఆ సంస్కరణ ప్రయోజనాలకే వరిమితం. 
కాగా జేమ్స్‌ వాదం విశ్వజనీనం, విశ్వవిస్త్రృతం అయిన సత్య సంశోధనకు 
మార్గదర్శకంగా ఉద్దేశించినట్టిది. 


ఇంకా ఇలాగే యూరోపియన్‌ మేధావులలో ఉపయోగితావాదాన్ని అభిమా 
నించి వ్రతిపొదించిన వారు మరి కొందరున్నస్పటికి అందరిలోకి జేమ్స్‌ను 
(వ్రభావితుడిని చేసినవాడు ఛారెస్‌ వెయిర్స్‌ (Charles Sanders Peirce, 1839- 
1914) అనే అమెరికన్‌ వైజ్ఞానికా-తాత్వికుడు. విలియం జేమ్స్‌ ప్రాగ్మాటిజం 
పీతామహుడై తే సెయిర్స్‌ వ్రపితామహుడు. సిద్దాంతాలను, విశ్వాసాలను గురించి 
చర్చించే ముందు వాటిని గురించి సరైన), స్పష్టమైన అవగాహన _ ఏర్పరుచు 
కోవాలంటాడు వెయిర్స్‌. ఒక వస్తువు .గురించి మన అభిప్రాయం ఆచరణలో 
ఆ అభిప్రాయం ఏ విధమైన ఫలితాలను కలగజేస్తుందో దానివై ఆధారపడివుం 
టుంది. ఒక విషయం గురించి నంవూర్ణావగాహనకు రానిదే దాన్ని గురించి 
ఏ అభిప్రాయానికి మనం రాకూడదు--ఇది వెయిర్స్‌ ప్రధాన సూత్రం, 


. వెయిర్స్‌ 1878 లో “పావ్యులర్‌ సైన్స్‌ మంత్లీ” అనే పత్రికలో “మన. 
భావాలలో స్పష్టత సాధించడం ఎలా?” (How to Make Our Ideas Clear) 
అనే వ్యాసం వ్రాశాడు. అది విలియం జేమ్స్‌ చదివి దారీ తెన్నూ లేకుండా 
కొట్టుకుపోతున్నవాడికి ఒక దిక్చూచి దొరికినట్టుగా అనుభూతి పొంది ఒక స్సష్ట్ర 
మైన దృకృథం రూపొందించుకున్నాడు. ెయిర్స్‌కు, జేమ్స్‌కు ఆ తర్వాత 
కాలంలో సిద్దాంతరిత్యా విభేదాలు వచ్చినా, వెయిర్స్‌. వ్రభావంలోనే జేమ్స్‌ తన 
“ప్రాగ్మాటిజం” సిద్దాంతానికి రూవకల్పన చేసుకున్నాడు. అయితే, వెయిర్స్‌ తన 
సిద్దాంతాన్ని-భావాలకు, మాటలకు స్పష్టమైన అర్జాన్ని (Theory of Meaning) 
అన్వేషించే సాధనంగా ఉద్దేశించగాా జేమ్స్‌ తన వాదాన్ని ఒక సత్యశోధన 
సిద్ధాంతంగా (TheOrmy 0f Truth) విస్తరించాడు. 


434 విశ (దర్శ శనం 


పాశ్చాత్య తత్వశాస్త్రంలో ఒక ముఖ్యవాదం ఎంపిరిసిజం అనబడే అనుభూ 
తివాదం. దీనికి ఆద్యులు లాక్‌, బెర్భిలీ, హ్యూమ్‌. వీరిని గురించి ఇంతకుముందు 
చదివాము. మన జ్ఞాన సమస్తానికి ఇంద్రియానుభవమే ఆధారభూతమన్నది 
వీరి వాదం. అనుభవం (లగerience) లేనిదే జ్ఞానం (1690౪16600) లేదని వీరు 
అంటారు. దీన్ని జేమ్స్‌ అంగీకరించాడు. కాని కొన్ని ముఖ్య విషయాలలో 
దానితో విభేదించాడు. ఇంద్రియానుభవం వేర్వేరు ముక్కలు (65 గా మన 
మనస్సులలోకి ప్రవేశిస్తుందని బ్రిటిష్‌ ఎంపిరిసిస్టులు అంటారు. అంటే అను 
భవం అనేది ప్రాథమిక స్థాయిలో శకలితం (2:0%366)గా వుంటుం దన్నమాట. 
ఈ భిన్న శకలాల సమూహమే మన జ్ఞానం, మన చేతన (0013603969). 


జేమ్స్‌ ఈ వాదాన్ని తిరస్కరించాడు. అనుభవం శకరితంగా వుండదు. 
మన చేతన, లేదా చైతన్యం వేర్వేరు ఇంద్రియానుభవాల శకలాలతో కూర్చినది 
కాదు. అది అవిచ్చిన్నమైనది. ఒక ఎడతెగని ప్రవాహం లాంటిది. అంటే 
మన అనుభనం ఒక చె తన్య (స్రవంతి (stream of consciousness) అన్నమాట. 
ఆ తర్వాత కాలంలో ఈ సమాసం ఇంగ్తీషు సాహిత్యంలో జేమ్స్‌ జాయిస్‌, 
వర్టినియా వుల్ఫ్‌ మొదలైనవారి రచనలద్వారా చాలా ప్రాచుర్యం పొందింది. 
దానికీ ఆద్యుడు విలియం జేమ్స్‌. చేతనాకాన్లస్‌ నెస్‌-శకలితం (యాటమై 
జ్‌డ్‌)గా వుంటుందని బ్రిటిష్‌ ఎంపిరిసిస్టులు |ప్రతిపొదిస్తే, అది (ప్రవాహ 
సదృశంగా వుంటుందని జేమ్స్‌ అంటాడు. ఒక పుస్తకం వున్న దనుకోండి. 
దాని మందం, అకారం, నునుపుదనం, గట్టిదనం, చల్లదనం, రంగు, వాసన, 
ఇత్యాది వేర్వేరు భావశకలాలు దేనికదిగా మన చేతనలోకి వ్రవేశించవు. అవన్నీ 
ఒకేసారిగా వాటి మధ్య గల వరస్పర సంబంధాలతోసహా (ప్రవేశించి వుస్తకం 
అనే అనుభవాన్ని చేతనకు అందిస్తాయి. అలాగే ప్రతి వస్తువు దాని వరిసరా 
లతో పారస్పర్యం. పొంది మన చేతనకు అందుతుంది. ఏ వస్తువు దానికదిగా 
మనజాలదు. ఇతర వస్తువుల మధ్యనే దాని ఉనికి వుంటుంది. అంకే మన 
అనుభవ సామస్త్యం, దాన్ని ప్రతిఫలించే మన చైతన్య సామస్త్యం వస్తువుల 
మధ్యగల పరస్పర సంబంధాల వ్యవస్థగా వుంటుంది. అది అవిచ్చిన్న (సవంతిగా 
మన అనుభవంలోకి వస్తుంది. దాని మధ్య అతుకులు, బొతుకులు వుండవు. 
ఏ అనుభవ శకలం స్వయం సంవూర్లం కాదు. ప్రతిది తన పొరుగు అనుభవ 
శకలాలలోకి ప్రవహిస్తుంది. 


ఆలోచన (ThOంUghtH) అనేది వేర్వేరు భావశకలాల పరంవర కాదు. అది 
భావాల పరస్పర సంబంధాల వ్యవస్థ. ఏ భావం స్వయం సంపూర్ణం కాదు. 
ప్రతి భావం పాక్షికం (Paria), సాపేక్షికం (101211౪0). అలాంటి అనంత 


(ప్రాగ్మాటిజుం ప్రవక్త విలియం జేమ్స్‌ 435 


సాచేక్ష, పాక్షిక భావాల మధ్యగల సంబంధాలే మనకు అనుభవగోచర మవు 
తున్న ఈ సమస్త ప్రపంచం. 

ఇంద్రియ-మనోగోచర జగతికి అతీతంగా సత్యపదార్హం అనేది వేరే ఏమీ 
లేదు. అనుభవాలను దాటి అవాజ్మానస గోచరమైన సత్యం లేదు. అది నిర 


క్షం కాదు. “శ్రీ కైవల్య వదంబు లాంటిది లేదు. కేవలత్వం అనేది 
లేదు. సత్యం అనేది మానవుల ప్రావంచిక అవసరాల పై ఆధారపడినట్టి దే. 


ప్రకృతి సూత్రాలు (12౪3 01 nature) కేవల సత్యాలు (2050126 truths) 
అని మామూలుగా మనం అనుకుంటాము. అవి అనుభవాత్స్ఫూర్య్వ మైన (a 
pగ0గవని కొందరు తాత్వికులు భావించారు. కాని, అవన్నీ అనుభవ జన్యా 
లైన వేనని జేమ్స్‌ వాదం. అనుభవానికి మించిన ప్రకృతి సూత్రాలు, కేవల 
సత్యాలు లేవు. 'అయా సూత్రాలు మనకు ఉపయోగ్యమైనవి కనుకనే సత్యా 
లయ్యాయి. మన వొస్తవానుభవాలకు ఆ సూత్రాలు ్రాన్వ లిపి (short hand) 
లాంటివి. 


అనుభవం (perience) ఎప్పటికీ సంవూర్లం కాదు కనుక్క సత్యం కూడా 
సంపూర్ణం కాదు. అది నిత్య అసంవూర్లం. అది ఎప్పటికప్పుడు సంపూర్ణ 


త్వాన్ని నమీపిస్తూ వుంటుంది. అది ఒక పరినర్త న క్రమం. ఒక ప్రాసెస్‌ 
(process.) 


సత్యం వలెనే లోకం కూడా. లోకం ఒక సంవూర్ల వదార్హం కాదు. 


నిత్యవరివర్తన శీలమైనది లోకం. ఆ పరివర్తన క్రమంలో మనం కూడా మన 
పాత్ర నిర్వర్తిస్తాము. 


ఈ సూత్రం నుంచే జేమ్స్‌ తన అభ్యుదయ వాదాన్ని--M౭lంగుM-ఆ విష్కు 
రించాడు. (ప్రపంచం సర్వసంవూర్లం కాదు, నిర్జుష్ట్రం కూడా కాదు. లోకంలో 


ఎంతో దుర్మార్గం వుంది. గుణ దోషాల సమ్మిశ్రమమే లోకం. అందుచేత 
దాన్ని బాగువరచడానికి, సంస్కరించడానికి వీలున్నది. 


ప్రపంచం నిజంగా నిరుష్టమై, సంవూర్ల సద్గుణ శోభితమై వుంటే ఇక 
మానవుడు చేయవలసిన డేముంటుంది? చేతులు ముడుచుకుని కూర్చోవాలి. 
అది స్తబ్దలోకం, మృత ప్రపంచం అవుతుంది. నిజానికి ప్రపంచం అలా లేదు. 


అది దోషభూయిస్టమైన లోకం.. దాన్ని మెరుగుపరచవలసిన బాధ్యత ప్రతి 
ఒకనివై వుంది. 


వ్రవంచం పూర్తిగా బాగువడ్హి సంవూర్షంగా నిర్హుస్టం కావడం అసంభవం 


436 విశ గ (దర్శ గనం 


కావచ్చు. కొని దోషాలను తగ్గించడానికి మాత్రం వీలున్నది. మానవుని కృషి 
అందుకు దోహదం చేస్తుంది. తన. కృషి ఫలిస్తుందన్న ఆశ మనిషిని ఉత్తేజవ 
రిచి ముందుకు తీసుకుపోతుంది. 


ఒక్కొక్క వ్యక్తి ఒక్కొక్క దృక్పథేర నుంచి లోకాన్ని చూస్తాడు. ఒక్కొ 
క్కరికి ఒక్కొక్క విధంగా సత్యం దర్శన మిస్తుంది. అందుచేత లోకంలో 
ఏకత లేదు, అనేకత వుంది. లోకాన్ని జేమ్స్‌ ఆమూ7ల:6 గా కాక్క Multiverse 
దర్శించాడు. సత్యం కూడా అంతే. సత్యంలో అనేకత్వం వుంది. వ్యక్తులు 
ఎవరి దృష్టినుంచి వారు సత్యాన్ని దర్శించి, దాని (ప్రకారం లోకాన్ని మర 


మ్మతు చేయడానికి ప్రయత్నించాలి. ఈ విధమైన కృషి 'వెవిధ్యం వల్లనే లోకం 
ముందుకు సాగుతుంది. 


ఈ కృషి విడి విడి వ్యక్తుల విషయంలో విఫలమైనా దాని సామూ 
హిక ఫలితంవల్ల లోకం _(శ్రేయోభిముఖంగా పురోగమిస్తుంది. ఇందులో దేవుని 
సహాయం కూడా మానవునికి లభిస్తుందని జేమ్స్‌ అంటాడు. అతనికి ఒకే దేవు 
నివై విశ్వాసం లేదు. అసలు ఏకత్వం అనేదాని వైనే నమ్మకం లేదు. ఒకటి 
అనే అంకెవై అంత నమ్మకం దేనికి అని అతడు (ప్రశ్నిస్తాడు. సత్యం లేదా 
లోకం, లేదా దైవం ఒకటిగానే ఎందుకుండాలి? నలభై మూడుగానో ఇరవై 
లక్షల పదిగానో ఎందుకు వుండరాదు?" అని ప్రశ్నిస్తాడు. 


అలాగే విశ్వసృష్టికి కారణభూతులై న దేవుళ్లు అనేకు లుండవచ్చు. అంశ, 
ఒక్కొక్క వ్యక్తికి ఒక్కొక్క దైవంవై- తన లోకాభ్యుదయ కృషిలో సహాయ 
పడే దైనంపై--నమ్మకం వుండవచ్చు. అంకే' సత్యంవలె, లోకంవలె, దైవం 
కూడా బహాధాత్వం (pluralism కల భానమన్నమాట. 


ఈ భావం--ప్రతి వ్యక్తికి అతని కృషిలో సహాయపడే దైవం ఒకడు వున్నా 
డనే భావం-హేతువాద విరుద్ద మన్నమాట నిజమే. అది తర్కానికి నిలవదు. 
కాని లోకం మన తర్కంవై ఆధారవడి నడవదు. మన విశ్వాస బలంవై-- 
మన ఇచ్చా శక్తివై ఆధారపడి వురోగమిస్తుంది. అందుచేత మనకు. సహాయపడే 
దైవంపై, మనం "విశా (సం పెంచుకుని, లోక కల్యాణానికి ఎవరి కృషి వారు 


చేయాల్‌. దీనికోసం జేమ్స్‌ ఉవిశ 'సించాలనే ఇచ్చిన to believe అవసరముని 
ప్రబోధించాడు. “ 


పునరవలోకనం 


ఇప్పుడు ఒక్కసారి జేమ్స్‌ సిద్దాంత వ్యవస్థను సింహావలోకనం చేద్దాము. ఆ 
వ్యవస్థలో మూడు విస్పష్టమైన" అంశాలు కనిపిస్తాయి. మొదటిది ఆయన 


ప్రొగ్మాటేజం ప్రవక్త విలియం జేమ్స్‌ 437 


ప్రవచించిన ప్రాగ్మాటిజం. జర్మన్‌ తత్వవేత్త కాంట్‌ భౌతిక ప్రపంచానికి 
(Phenomenal world) ఆధారభూతమైన పారభౌతిక (ప్రపంచం (Noumenal 
ఇంథ వేరే వున్నదని అది అననుభూతమైనదని (ThNing-n-i[52f) భావించాడు. 
ఈ వాదాన్ని జేమ్స్‌ తిరస్కరించాడు. అననుభూతమైన-అంకే అనుభవంలోకి 
రాని రాజాలని-ప్రపంచం అటూ వేరే లేదని, అనుభూత(కెర్దులగలుంఠత) (ప్రపం 
చమే సత్యమైనదని అతని వాదం. అందుచేత ఈ భౌతిక ప్రపంచంమీదనే మన 
దృష్టిని కేంద్రీకరించాలని, భౌతికానుభవం ద్వారానే సమస్త జ్ఞానం లభిస్తుందని 
అతడు అంటాడు. i 


రెండవ అంశం : ఈ (ప్రపంచమే నిజమైంది, ఈ ప్రవంచానుభవమే 
నాస్తవమైనదీ అయినప్పుడు, ఈ ప్రపంచం నిర్జుష్టమైనది కాదు కనుక దాన్ని 
మెరుగు పరచడమే మన లక్ష్యం కావాలి. అందుకోసం కృషి చేయాలి. ఈ 
ప్రపంచాన్ని మెరుగు పరచడానికి, మానవజాతి శ్రేయస్సును వృద్దిపరచడానికి, 
లోపాలను తొలగించడానికి అవకాశం తప్పకుండా వున్నది. ప్రతి వ్యక్తి ఇందులో 
ఒక చెయ్యి 'వెయ్యారి. ప్రపంచాభ్యుదయ కృషిలో (ప్రతి ఒక్కడూ పాత్రధారి 
కావాలి. ఎవరి దృక్పథం వారిది. ఎవరి సత్యం వారిది. ఆ దృక్పథం నుంచి, 
ఆ సత్యదర్శనం నుంచి కృషి చేయడంలో పరస్పర సంఘర్షణ సంభవించవచ్చు. 
కానీ ఆ సంఘర్షణలో నుంచే అభ్యుదయం సిద్దిస్తుంది. 


మూడవది : “ఏకం సత్‌ విప్రా బహధా వదంతి” అని పలువురు తాత్వి 
కులు భావించినప్పటికి సత్యం ఏకం కాదు, అనేకం. బహధాత్వం దాని 
లక్షణం. మనది బహధాత్వ (01121300 (ప్రపంచం. మరి దీన్ని మెరుగుపరచి 
అభ్యుదయం వైవు పురోగమింవచేయడానికి ఏ మార్గం అనుసరణీయం? లోకంలో 
అనేకత్వం (1121190) వున్నది కదా? ఎవరి సత్యం వారిది కదా? ఏది ఆదర 
జీయం? ఏది ఆచరణీయం? అంయే--ఏ మార్గం ఆశించిన సత్తలితాలను ఇవ్వగల 
సామర్థ్యం కలిగినదై వుంటుందో అదే సత్యం. ఒక విధానం, ఒక విశ్వాసం, ఒక 
సిద్దాంతం, ఒక భావం సత్యమైనదో కాదో ఆచరణలో తేలుతుంది. అనుభవంలో 
విదిత మవుతుంది. ఫలితాన్ని బట్టి నిర్జారిత మవుతుంది. సిద్దాంతం, లేదా 
విశ్వాసం మంచిది కనుక, సత్యమైంది కనుక _ సత్ధలితం సిద్ధిస్తుం దనుకో 
రాదు. సత్తలితం సిద్దించింది కనుకనే లేదా సిద్ధించే అవకాశం కలదని గాఢ 
వివేచనానంతరం తేల్బుకున్నాము కనుకనే అది సరైన, సత్యమైన సిద్దాంతం 
అవుతుంది. అంటే సత్యనిర్హేశానికై అట్నించి కాక్క ఇట్నించి నర్లుక్కు రావా 
లన్నమాట. ప్రథమ సూత్రాలు (First Principles) లేవు. అంతిమ సూత్రాలే 
(Last principles) వున్నాయి. దీన్నే ఫరితాత్మకవాదం-- ప్రాగ్మాటిజం- అంటారు. 


438 విశ (దర్శనం 
అందుకే సత్యం అనేది సార్వకాలికం కాదు, సార్వజనీనం కాదు. నిర 
సేక్షం కాదు. అది నిరంతర పరిణామ శీలం, పరివర్తన శీలం కలది. ఒక 
విధానం, ఒక విశ్వాసం ఒక కాలంలో, ఒక పరిస్థితిలో సత్యం కావచ్చు. కాలం 
మారి, పరిస్టితి మారిపోతే అది అసత్యం కావచ్చు. అంటే సత్యం సాషేక్షం, 
బహుళం, అదొక నిరంతర [క్రమం (Eternal process) “నిన్న స్వప్నం నేడు 
సత్యం” అన్నాడు కవి. కాని “నిన్న సత్యం నేడు స్వవ్నం” కూడా. సత్యాన్ని 
ఎప్పటికప్పడు అన్వేషించడ మే కాదు, నిరంతరం మనమే దాన్ని సృష్టించాలి, 
సత్యం వేరే ఎక్కడో పారభౌతికంగా, పారలౌకికంగా లేదు. మనమే దాన్ని 
నున అవసరాలకు, పరిస్తితులకు అనుగుణంగా సృష్టిస్తాము. 


ఇదీ ఈ శతాబ్దవు తొలి దశకాలలో ముఖ్యంగా అమెరికాను, కొంతవ 


రకు పాశ్చాత్య తత్వచింతనను, విశేషంగా ప్రభావితం చేసిన విలియం జేమ్స్‌ 
ప్రాగ్మాటిస్టు చింతనా స్రవంతి. 





we = 


34 
చెతన్య (స్రవంతి వాది బెర్త్‌ సన్‌ 


అఎరిదరో తత్వ వేత్తలు, అందరికీ వందనములు. ఏ తత్వవేత్త. వేసినా అవే 


ప్రశ్నలు. కవనిషత్తులు (క్రీస్తు పూర్వం ఎన్నివందల ఏళ్ల నాటివో తెలియదు 
కాని నొటినుంచి నేటి వరకు అవే ప్రశ్నలు. 


శేనోవనిషత్తు (ప్రారంభ శ్లోకంలో శిష్యుడు గురువును అడుగుతాడు : 


శేనేషేతం పతతి (పేషితం మనః 
కేనప్రాణః (ప్రథమః (వైతియుక్తః 
శేనేషితం వాచమిమాం వదన్తి 
చక్నుశ్నోతం క ఉ దేవో యునక్తి 


“ఎవరి ఆనతి వల్ల ఈ మనస్సు ఆలోచిస్తోంది? ఎవరివల్ల ఈ ప్రాణం 
(ప్రేరణ పొందుతోంది? ఎవరి (ప్రేరణ వల్ల వాక్కు, చక్షువులు, (శవజేంద్రియం 
ఇవన్నీ పనిచేస్తున్నాయి. 


అలనాటి కేనోపనిషత్తులోని అజ్ఞాత శిష్యుడే కాదు, అనాటి నుంచి ఈనాటి 
వరకు ఏ తత్వవేత్త అడిగినా కొద్ది తేడాలతో ఇవే ప్రశ్నలు. 


440 వళ (దర్శ భలం 


అయితే సమాధానాలలోనే విభేదాలు, ఒక తత్వవేత్త చెప్పిన సమాధానం 
మరొకరికి రుచించదు.' అందరూ చూసేది ఒక ప్రవంచాన్నే. అయినా, దృగ్బే 
దంవల్ల ఒక్కొక్కరికి ప్రపంచం ఒక్కొక్క విధంగా కనిపిస్తుంది. [పపంచ 
మౌలిక ప్రశ్నలకు ఒక్కొక్క తత్వవేత్త చెప్పిన సమాధానాలలోని మేధావ దసా 
ధారణత్వాన్ని చూస్తే ఆశ్చర్యం కలుగుతుంది. మానవ మేధా యాగఫలం 
ప్రపంచ తత్వశాస్త్రం, 


ఇది ఒక నిరంతర (స్రవంతి కూడా. చిత్రం ఏమిటంటే, ప్రతి తత్వవేత్త 
తాను వరమ సత్యాన్ని కనుగొన్న ట్టు, తనకు సంవూర్ల్ణ్ల సత్య దర్శనమైనట్టు 
భావిస్తాడు. 


ఇంతవరకు “విశదర్శనం”లో మనం చూసిన పాశ్చాత్య తత్వవేత్తలు 
వ్రేటో, అరిస్టాటిల్‌, కాంట్‌, హెగెల్‌, బెర్‌క్రీ ఇంకా ఎందరో మహానుభా 
వులు తమ సత్యాన్వేషణ ఫలించినప్ట్రే భావించారు. ఇదీ సత్యం ఇదే సత్యం 
అని చాటుకున్నారు. హెగెల్‌ తన సిద్దాంతంతో తత్వశాస్త్రం వరివూర్తత 
చెందినదని అది అంతిమత్వాన్ని చేరుకున్నదని చెప్పుకున్నాడు. కాని ఆ 
పిదప ఏమైంది? పాగల్‌ సిద్దాంత వ్యవస్థ నిటారుగా కాక్క తలకిందులుగా 
నిలబడివుందని కార్డ్‌ మార్క్స్‌ భావించాడు. తాను దాన్ని తిరిగి దాని కాళ్లమీద 
నిలబెడుతున్నట్టు చెప్పి ఒక కొత్త సిద్దాంతాన్ని ప్రవచించాడు. అయినా, అక్కడితో 
కూడా తత్వచింతనా (స్రవంతి ఆగిపోలేదు. ఇంకా ముందుకు సాగిపోతూనే. వుంది. 


ఆలోచిస్తుంటే, అసలు ఏ తత్వవేత్త సత్యదర్శనమైనా సమగ్రమా, సంపూ 
రమా, అంతిమమా? సంవూర్ల సత్యదర్శనం ఏ ఒక్క మానవుడికైనా, 
ఎందరు మానవులకైనా సాధ్యమా? అనే ప్రశ్నలు, సందేహాలు బయలుదేరు 
తాయి. ఈ ప్రశ్నలకు వ్యతిరేక సమాధానాలు రావడంవల్ల నే ఎప్పటికప్పుడు ఒక 
కొత్త తత్వవేత్త వచ్చి, సరికొత్తగా సత్యనిరూపణం చేయడానికి ప్రయత్నించడం 
జరుగుతున్నది. దానితో తత్వశాస్త్ర (స్రవంతి మరికాస్త ముందుకు సాగుతున్నది. 
శతాబ్దాలుగా అది ముందుకు సాగుతూనే వుంది. అయినా అది చేరవలసిన 
సముద్రం ఇంకా ఇంకా వెనక్కి పోతూనే వుంది. 


అయితే, మరి మానవుడు ఎన్నటికీ పరమ సత్యాన్ని కనుగొనలేడా? అసలు 
వరమ సత్యం, సంవూర్మ సత్యం అనే ఒక ముద్దలాంటి సర్వ సమ్మగ పదార్హం 
ఏదైనా వుందా? వెనకటి కొకడు తత్వశాస్తాన్ని “ఒక గుడ్డివాడు కటిక చీకటి 
గదిలో లేని నల్లటి పిల్లిని వెదకడం”తో పోల్చాడు. మరి ఈ శ్రమ, ఈ 
అన్వేషణ అంతా వృథాయేనా? ఈ దండుగమారి వని మానేసి ఎవడి సంగతి 


చైతన్య (గ్రవంతి వాది బెర్ల్‌ నన్‌ 441 


వాడు చూసుకోవడర, హాయిగా ఏ ఆలోచనలు పెట్టుకోకుండా ఎవడి బతుకు 
వాడు బతకడమే నుంచిదా? 


కాని ఇలా విస్పృహ చెందడం కూడా సమర్ధ్హనీయంకాదు. మానవుడు 
బుద్ధిజీవి, మేధాశాలి. Man does not live by bread alone అన్నారు. మనిషి 
'ఫొట్టకే కాదు. మెదడుకు కూడా మేత కొనాలి. (ప్రపంచం అనే క్షేత్రాన్ని 
కుతూహల అనే హలంతో అతడు దున్నుతాడు; ఏదో అందని దానికోసం 
అర్రులు చాస్తాడు. వైఫల్యం ఎదురైనా 'వెనుదియడు. నిత్యాన్వేషణ అతని 
ఊపిరి, తత్వ నిరూపణ అతని వాప్‌రి. అందుచేత అతని మేధా కృషి నిరం 
తరం సాగుతూనే వుంటుంది. 


సంవూర్ల సత్య స్వరూపాన్ని-అంటే నూటికి నూరుపాళ్ల సత్యాన్ని-కను 
గొనడం మానవ సాధ్యం కాకపోవచ్చు కాని, సత్యం అనేదాన్ని ఒక మహా 
కాంతి వుంజం లాంటిదిగా భావిస్తే, ఒక్కొక్క తత్వవేత్త దర్శించినట్టిది దాని 
లోని ఒక్కొక్క కిరణ లేశం లాంటిదవుతుంది. ప్రతి కిరణంలోను కొంత 
కాంతిముత్వం, కొంతి తత్వం వుంటుంది. (ప్రతి ఒక్కరూ సత్యవదార్హంలో 
నుంచి ఒక్కొక్క శకలాన్ని పట్టుకుంటున్నారు. ఎటొచ్చీ,-ఏనుగు, ఆరుగురు 
గుడ్డివాళ్ల కథలో ఒకడు తొండం వట్టుకుని ఏనుగంటే పాములాంటిదని, 
మరొకడు తోక పట్టుకుని అది తాడులాంటిదని, వేరొకడు చెవి పట్టుకుని అది 
చేటలాంటిదని రకరకాలుగా వర్షించినట్టు--ప్రతి తత్వవేత్త తనదే అసలు సత్యం 
అని (వ్రగల్భించడంలో నే చిక్కంతా వస్తోంది. మొత్తం ఏనుగంతా కలిపి ఏనుగు 
తప్ప దానిలోని ఏ ఒక్క భాగమూ ఏనుగు కాదు; అన్ని భాగాల సమూహమూ 
కాదు. ఏనుగు అనేది దృగైకవేద్యం. అలాగే తత్వవేత్తలు వట్టుకున్న ఏ ఒక్క 
సత్య శకలం కాన్సి అన్ని సత్య శకలాల సమూపహాం కొని : సమగ్ర సత్యం 
కాబోదు. 


అయితే ప్రతి తత్వవేత్త కనుగొన్న సత్యశకలంలోను సత్యతత్వం కొంత 
వుంటుంది. కొంత _కొంతివుత(ం వుంటుంది. అది (ప్రపంచంమీద, వాస్తవం 
మీద ఏ కొంతో వెలుగును (ప్రసరిస్తుంది. దాంతో [వ్రవంచం అదివరకు కంట 
మరికొంత ఎక్కువగా మనకు అర్హం అయినట్టు అనిపిస్తుంది. సత్య సముద్రాన్ని 
నునం మరికొంత సమీపించినట్టు అనిపిస్తుంది. తత్వశా,స్త్రంలో కాని, విజ్ఞాన 
శాస్త్రంలో కొని ఆచిషృృతమలయ్యే ప్రతి కొత్తవాదం, ప్రతి కొత్త సిద్దాంతం 
సత్యంవైపు మనల్ని మరొక అడుగు ముందుకువేయిస్తుంది. సత్యం అనబడే 
పదార్థంలో మనం అంతవరకు చూడని ఒక కొత్త భాగాన్ని చూపిస్తుంది. 


442 నిశ “(దర్శ గానం 


ఆ విధంగా తత్వశాస్త్ర చరిత్రలో మరొక సత్య శకలాన్ని పట్టుకుని ఆవి 
ష్కరించిన మహనీయుడు (ఫెంచి తత్వవేత్త హెన్రీ బెర్స్‌సన్‌. ఒక్కొక్క కాలంలో 
ఒక్కొక్కరి ఫిలాసపీ- తత్వచింతన--బాగా (ప్రచారంలోకి వస్తుంది; ఎందరినో 
ప్రభావితం చేస్తుంది. కొన్నాళ్ల తర్వాత అది మరుగున పడి, మరొకటి పైకి 


వస్తుంది. వేషధారణలోవలెనే తత్వశాస్త్రంలో కూడా ఫ్యాషన్‌లు మారుతూ 
వుంటాయేమో ననిపిస్తుంది. 


యూరపులో మధ్యయుగాలలో “ది ఫిలాసఫర్‌” అనే మాటకు అర్హం అరి 
స్థాటిల్‌-మనకు కవికుల గురువు అంటే కాళిదాసు అయినట్టు. అలాగే ఒకప్పుడు 


జర్మనీలో "ఫొగెల్‌ భావవాదం ఫ్యాషన్‌ . కార్ట్‌ మార్క్స్‌ కూడా చిన్నప్పుడు 
సాగెల్‌ అభిమాని. 


ద్వితీయ ప్రపంచ యుద్దం తర్వాత పాశ్చాత్య తత్వశాస్త్రంలో సార్హ్ర 
ప్రవచించిన- అస్తిత్వవాదం ఎగ్టిసైన్లలిజం-ఒక ఫ్యాషన్‌ అలాగే అంతకు 
ముందు ఈ శతాబ్దపు మొదటి రెండు దశాబ్దాలలోను యూరవులో బాగా 
ప్రసిద్దికెక్కి ప్రచారమైన తత్వ సిద్దాంతం “బెగ్‌సోనిజంొ. అంటే హెన్రీ 

౧ వూ ఠా tas 
బెర్ష్‌సన్‌ సిద్దాంతం. ఆ రోజులలో యూరప్‌లో ఏ పుస్తకాల షాపులో చూసినా 
బెర్త్‌ సన్‌ రచనలు, వాటిపై భాష్యాలు వ్యాఖ్యానాలు విరివిగా కనిపించేవట. 
జెర్షిసన్‌తో (ప్రవంచ తత్వశాస్త్రంలో నూతన భానూదయం 'అయిందని, అనేక 
జటిల తాత్విక సమస్యల పొగమంచు విచ్చిపోయిందని కొందరు భావించారట. 


బెర్గ్‌ సన్‌ తత్వచింతన ప్రభావం ఒక విధంగా కాదు, ఒక రంగంలో కాదూ 
భిన్న విభిన్న రంగాలపై ప్రసరించిది. ఆ రోజులలో ఆయన సిద్దాంతాలు 
పలువురిని ఆకర్షించాయి. తత్వవేత్తల వై సరేననుకోండి. (క్రిందటి అధ్యాయంలో 
మనం చదివిన విలియం జేమ్స్‌పవైన, జారి శాంతాయన, ఎ. ఎన్‌. వైట్‌ పాడ్‌ 
వంటి వారిపై నాబెర్ష్‌సన్‌ ప్రభావం వుంది. (ఫైంచి ఇంపెషనిస్టు చిత్రకారుడు 
కాడ్‌ మోన్సే (ఫ్రెంచి సంగీతకారుడు క్లాడ్‌ డెబుస్సీ, సిండికలిస్టు విష్ణవవాది 
ఛా యా ౬ or) 
జార్టెస్‌ సోరెల్‌ వంటివారిపై బెర్స్‌సన్‌ ప్రభావం వురది. 


ఇక సాహిత్యం సంగతి చెప్పనక్కరలేదు. ఆ రోజులలో మేధావుల గోష్టు 
లలో లైఫ్‌ఫోర్స్‌, ఇలాన్‌ వెటల్‌, క్రియేటివ్‌ ఇవల్యూషన్‌ , స్ట్రీమ్‌ అఫ్‌ 
కాన్షస్‌ నెస్‌, దూ్యూరేషన్‌ , రియల్‌ క్రైమ్‌, ఇన్‌ ట్యూషన్‌ లాంటి బెర్ష్‌సోనియన్‌ 
పడికట్టు మాటలు తరచుగా వినబడేవి. 


“సీమ్‌ ఆఫ్‌ కాన్షస్‌ నెస్‌”--*వై తన్య '్రవంతి”--అనే సమాసాన్ని కల్పిం 
చింది విలియ్‌ జేన్స్‌ అయినా, దానికి సిద్దాంత ప్రాతిపదిక వేసింది బెర్త్‌సన్‌. 


చైతన్య (స్రవంతి వాది బెర్గ్‌, నన్‌ 443 


ఈ చైతన్య (స్రవంతివాద ప్రభావంలో జేమ్స్‌ జాయిస్‌, వర్టీినియా వుల్ఫ్‌లాంటి 
వారు కొందరు ఒక విలక్షణ, వినూతన సాహిత్యం సృష్టించారు. బెర్నార్డ్‌ షా 
నాటకాలలో ప్రసిద్ధమైన “మ్యాన్‌ అండ్‌ సూపర్‌ మ్యాన్‌” బెర్షీసన్‌ రచనలకు 
ముందుదే కాని “బ్యాక్‌ టు మెతూనెలొ” అనే నాటక పంచకంపై మౌత్రం 
బెర్ష్‌సన్‌ లైఫ్‌ ఫోర్సు సిద్దాంత (ప్రభావం వుంది. 


అందరిలోకి బెర్స్‌సన్‌ సిద్దాంత (ప్రభావానికి అధికంగా లోనై నవాడు ఫెంచి 
రచయిత మార్ఫ్సెల్‌ |వ్రూస్ట్‌ (1871-1922). (ఫెంచి సారస్వతంలో |ఫ్రూసిది 
అద్వితీయ స్తానం. అతనిది విచిత్ర జీవితగాథ. తన జీవిత కాలంలోనే “లిజెం 
డరీ” వ్యక్తిగా మారాడు. మొదట అందరిలాగానే జీవితం ప్రారంభించినా, రాను 
రాను ఏకాంత జీవితాన్ని అలవరచుకున్నాడు. జనానికి, లోకానికి దూరంగా 
గదిలో తలువులు బిడాయించుకుని జీవించాడు. ఆఖరికి చిన్న ధ్వనిని, సన్నని 
వెలుగును కూడా భరించలేకపోయేవాడు. మసక వెలుగులో కూర్చుని, 1913 

ప్రారంభించి 1922 లో చనిపోయేవరకు ఆ ఏకాంతవాసంలో పదహారు 
బృహత్సంవుటాల మహా నవల ఒకటి వ్రూస్రై వ్రాశాడు. దాని (ఫ్రెంచి పేరును 
ఇంగ్లీషులోకి అనువదిస్తే “Quest for Lost Time” (గత కాలానికై గవేషణ). 
ఇంగ్లీషులో ఆ నవల “Remembrance of Things Past” (గత సంఘటనల 
స్మృతులు)అనే వేరుతో తర్ణుమా అయింది. ఆ నవలలో కథానాయకుడు తన 
గత జీవితపు చెరిగిపోయిన జ్ఞావకాలను నెమరు వేసుకోవడం ప్రధా నేతివృత్తం. 


జాయిన్‌ ననలలవళె అది కూడా ప్రయోగాత్మక నవల, దానికి వేరణ బెర్త్‌ సన్‌ 
ప్రతిపాదించిన “కాలజ్ఞాన” సిద్దాంతం. 


ఆధునిక కాలంలో పాశ్చాత్య తత్వశా స్త్రానికి పితామహుడు దేకార్త్‌ అని 
ఇంతకుముందు చదివాము. దేకార్త్‌ ద్వైతవాది. మనస్సు, శరీరం--ఈ రెండూ 
దేనికది స్వతంత్ర అస్తిత్వం కల రేండు విభిన్న, విరుద్ద వస్తువులని, ఒకదా 
నికొకటి సమానాంతరంగా వుంటాయి తప్ప అవి పరస్పర (పభావం కలవి 
కానని అతని సిద్దాంతం. అతనితోనే ఆధునిక పాశ్చాత్య తత్వశ్వాస్త్రంలో 
అసలు గొడవ అంతా ప్రారంభమైంది. అతడి వాదాన్ని ఆలంబనంగా చేసుకుని 
పాశ్చాత్య దార్శనికులలో కొందరు భావవాదులు (ఐడియలిస్టులు)గాను, కొందరు 
థౌతికవాదులు ( మెటీరియలిస్టులు) గాను విడిపోయారు. వీరి మధ్య నాటినుంచి 
నేటివరకు ఎడతెగని వివాదం సాగుతూనే వుంది. 


ఈ వివాదంలో భౌతికవాదాన్ని, దానితో పాటు డార్సినిజాన్ని వ్యతిరేకించి, 
తనదైన ఒక విలక్షణ భావవాదాన్ని వెలయించినవాడు బెర్స్‌సన్‌. భావవాదు 
లందరు ఒక రకంగా ఆలోచించరు. అలాగే భౌతికవాదులు కూడా. వారిలో 


444 బిళ (దర్శ స్థానం 


వారికి ఎన్నో వాద భేదాలున్నాయి. బెర్ష్‌సన్‌ మొగ్గు భావవాదం వైవు అయినా, 
అతని (ప్రత్యేక వాదం “ఇలాన్‌ వైటల్‌-లైఫ్‌ఫోర్స్‌ (ప్రాణశక్తి) అనబడే విశ్వ 
వ్యాప్త సూత్రంపై ఆధారపడినట్టది. విశ్వానికి మూలం జడ పదార్ధం కాదు; 
ప్రాణశక్తి. అదే సమస్తానికి ఆధారం. - 


“ భౌతిక వాదాన్ని తిరస్కరించిన బెర్స్‌ సన్‌ 


- “అనగనగా ఏ వెయ్యి కోట్ల సంవత్సరాలనాడో, ఇంకా ' ముందో ప్రస్తు 
తపు విశ్వ పరిణామానికి పూర్వ దశలు ప్రారంభమైనాయి. ఆ తర్వాత, 
వాయు-ధూళి మేఘాలు కుదించుకోగా, అసంఖ్యాక నక్షత్రాలు, గ్యాలక్సీలు, 
సూర్యుడు, అతని [గ్రహ కుటుంబం, దానిలో భూమి ఏర్పడ్డాయి. భూమిమీద 
అనుకూల పరిస్టీతులు రాగానే, అత్యంత సంకీర్షమైన జీవ వదార్థాలు ఏర్పడ్డాయి. 
అవి అంతకంతకు సంకీర్ణ దశలకు వురోగమిస్తూ పోగాపోగ్యా చివరకు మానవ 
రూపం అవతరించింది...” 


ఇవి నేను వ్రాసిన “నరావతారంిలోని చివరి అధ్యాయంలోని వాక్యాలు. 
భౌతిక విశ్వం ఏ విధంగా పరిణామం చెందిందో వివరిస్తూ వ్రాసిన “విశ్వ. 
రూపం జీవ వరిణామం, మానన పరిణామం ఏ విధంగ్శా ఏ దశలలో 
జరిగిందో వివరిస్తూ వ్రాసిన “నరావతారం” అనే రెండు గ్రంథాల? సారాంశాన్ని 
“క్ట కొబ్బ, తెచ్చె” అన్నట్టుగా మూడు ముక్కలలో ఇమిడ్చి చెప్పడానికి 
ఆ మూడు వాక్యాలు వ్రాయడం జరిగింది. 


ఇది ఈనాడు భౌతిక- విశ్వ శా,స్త్రజ్ఞులలో, జీవశాస్త్రజ్ఞ లలో అధిక సంఖ్యా 
కులు అంగీకరిస్తున్న సిద్దాంతం. జీవ పదార్థం మొదటి నుంచి లేదు. నిర్జీవ, 
భౌతిక పదార్థంలో ఒకానొక దశలో వచ్చిన అనుకూల పరిస్థితుల సహాయంతో 
భౌతిక వదార్హంనుంచే జీవోత్పత్తి జరిగింది. అంతేకాదు, భౌతిక వదార్హమే జీవవ 
దార్హంగా మారింది. జీవం కొన్ని వందల కోట్ల ఏళ్ల పాటు చెందిన పరిణామం 
ఫలితంగా ఈనాటి వివిధ రూపాలలో ప్రాణికోటి అన్నతరించింది. ఈ అభిప్రా 


యాన్ని. ఆశ్రయించుకుని రూపొందించే తాత్విక భౌతికవాదం (1103020421 
Materialism). 
cl. ' క ప. 

అయితే, భౌతిక--ఖగోళ-విశ్య శాస్త్రజ్ఞులందరు, లేదా జీవశ్నాస్త్ర,జ్ఞులు, జీవ 
పరిణామ వాదులంధరు విధిగా భౌతికవాదులై వుండనక్కరలేదు. కారు కూడా. 
వారిలో పలువురు భావవాదులు, అంటే అనాదిగా ఏదైతే వున్నదో, ఏదైతే విశ్వా 


నికి ఆధారభూతంగా వున్నదో అది భౌతిక వదార్హం కాదు. మనస్సు (మైండ్‌), 


చైతన్య (స్రవంతి వాది బెర్ష్‌, నన్‌ 445 


చైతన్యం (కాన్షస్‌నెస్స), ప్రాణం (లైఫ్‌), భావం, (ఐడియా)-ఇవే అన్నిటికి 
ఆద్య వదార్జాలు. ఇవే అంతిమ సత్యాలు, అంతిమ సత్యం భౌతికం (మెటీ 
రియల్‌, ఫిజికల్‌ ) "కాదు; అభౌతికం (నాన్‌- మెటీరియల్‌ )--అని ఈ విధంగా 
విశ్యసించేవారు, దీనికి తగిన తార్కిక వాదం చేసేవారు భౌతిక, జీవ శా స్త్రజ్ఞు 
లలో కూడా ఎందరో వున్నారు. వీరు భావవాదులు(ఐడియలిస్టులు). వీరు తను 
భావవాదానికి సాక్ష్యాలను భౌతిక, తదితర విజ్ఞాన శాస్త్రాల నుంచే తీసుకున 
స్తారు. నిజానికి అధునిక విజ్ఞాన శాస్త్రాలు భావవాదాన్నే బలపరుస్తున్నాయని 
కూడా కొందరు సైంటిస్టులు అంటున్నారు, 


భౌతిక వాదులకు, భావవాదులకు మధ్య ఈ సంఘర్షణ ఆది నుంచి 
వున్నది. ఆధునిక యుగంలో యూరోపియన్‌ తత్వశాస్త్రంలో అది ప్రధాన 
సమస్య కూడా. చైతన్యమా, భౌతిక వదార్హమా? మైండ్‌, ఆర్‌ మేటర్‌? 
ఏది ముందు? ఏది ప్రథమం? ఏది ప్రాథమికం? 


ఈ సమన్యను తిరగదోడి మొదటికి తెచ్చినవాడు హెన్రీ బెర్స్‌సన్‌. భౌతిక 
వాదులు చెప్పేదాన్ని కాకన్ము కథగా కొట్టేశాడు. ఎప్పుడో ఊహకందని కొన్నికోట్ల 
ఏళ్లనాడు ఒక నాయు-ధూళి మేఘం ఉండేదట. అది స్వీయ గురుత్వాకర్షణశక్తి 
కారణంగా తనలోకి తాను కుదించుకు పోగా పోగా, కాలక్రమాన గ్యాలక్సీలు, 
నక్షత్రాలు సూర్యుడు, (గ్రహాలు, భూమి ఏర్పడ్డాయట. ఆ భూమిపై నిర్జీవ 
పదార్హంలోనుంచి జీవం యాదృచ్చికంగా, ఉదృదించిందట. ఆ జీవం తిరిగి 
యాదృచ్చికంగా యాంత్రికంగా అనేక రూపాలు ధరించి, చివరకు మానవుడు 
అవతరించాడట. ఇది కట్టుకథ కాక నురేమిటి? అని బెర్ష్‌సన్‌ ప్రశ్నించాడు. 


వదార్హం (మేటర్‌) భౌతికమైనది (ఫిజికల్‌). ప్రాణం (లైఫ్‌) అభౌతికమై 
నది (నాన్‌-ఫిజికల్‌ ). భౌతికమైనది అభౌతికమైనదానికి ఎలా కారణ మౌతుంది? 
భౌతికం నుంచి అభౌతికం ఎలా _ ఉద్భవిస్తుంది? లూయీపాశ్చర్‌ అనేక 
ప్రయోగాలు చేసి నిర్టీవ పదార్థం నుంచి జీవం సృష్టికాదని, జీవంనుంచే జీవం 
సృష్టి అవుతుందని నిరూపించలేదా? 


అలాగే మెదడు (బ్రెయిన్‌) అనేది ఆలోచించే అవయననుని, మనస్సు 
(మైండ్‌) అనేది చేరే లేదని, మెదడే మనస్సు అని .భౌతికనాదులు వాదిస్తారు. 
ఇదీ కట్టుకథే. మెదడు ఒక మాంసవు ముద్ద; భౌతిక పదార్థం. మనస్సు, 
ఆలోచన, భావం. చైతన్యం అభౌతికమైనది. భౌతికమైన మెదడు అనే శరీ 
రభాగం నుంచి అభౌతికమైన ఆలోచన ఎలా సృష్టి అవుతుంది? మెదడుకు, 
మనస్సుకు మధ్య సంబంధం ఉండవచ్చు, అది వరస్పరా శ్రితొలు కావచ్చు. 


446 విశ (దర్శనం 


కొన్మి మెదడే మనస్సు కాదు. మెదడులో జరిగే ప్రతి మార్పును భౌతిక 
శ్నాస్త్రం ప్రకారం గుణించవచ్చు; “క్వాంటిఫై” చేయవచ్చు. దానికి విస్తృతి 
(extension) వుంటుంది. భౌతిక పదార్దానికి వర్తి ంచే (ప్రకృతి సూత్రాలన్నీ దానికి 
వర్తిస్తాయి. కాని కేవల ఆలోచనకు విస్తృతి వుంటుందా? దానికి భౌతిక 
సూత్రాలు వర్తింంజేయగలమా? (ప్రమ అనే భావాన్ని, లేదా సౌందర్యా 
స్వాదన అనే అనుభూతిని “క్యాంటిఫై” చేయగలమా? (ప్రేమకు, సౌందర్య 
భావానికి పొడుగు, వెడల్పు మందం లాంటి కొలతలు వుంటాయా? అలాగే 
చెతన్యం (కాన్లస్‌నెస్‌) కూడా భౌతికమైన కొలతలకు ఎలా అందుతుంది? 
“నేను” అనే అహంకారానికి ఒక భౌతిక పదార్హం ఎలా ఆధారం, కారణం 
అవుతుంది? మెదడు అనే అవయవాన్ని మనస్సు, ఆలోచన, చెతన్యం,. అహం 
కారం అనేవి తమకు ఒక వాహనంగా, ఒక సాధనంగా చేసుకోవచ్చు. కాని, 
మెదడే మనస్సు కాదు. అలాగే జీవం అనేది భౌతిక పదార్థాన్ని తనకు ఆధా 


రంగా చేసుకోవచ్చు. కాని భౌతిక పదార్థమే జీవానికి, ప్రాణోత్పత్తికి కారణం 
కాదు. 


భౌతికవాదం నియతి వాదానికి (డిటర్మినిజం) దారి తీస్తుంది. అంటే 
విశ్వంలో ప్రతిదీ నియంత్రితమై వుంటుందని భౌతికవాదం చెబుతుంది. ఒకా 
నోక కారణం ఒకానొక ఫలితానికి దారితీస్తుంది. అది మరొక దానికి కారణ 
మవుతుంది. అది వేరొక దానికి కారణ మవుతుంది. ఈ విధంగా కారణా 
కార్యహారం (Chain of cause and effect) అనంతంగా సాగుతుంది. ఇందులో 
యాదృచ్చికత (chancరకు తావు లేదు. స్వతం త్రేచ్చ (free will)కు అసలే స్థానం 
లేదు. (ప్రపంచంలో ప్రతిదీ అంతకు ముందున్న దానిచే నియంత్రితమైతే, సృజ 
నాత్మకతకు (6౭౭౫౫౦) అవకాశం ఎక్కడ? 


ప్రతిది మరొక దాని ఫలితం, మరొక దాని పర్యవసానం అయితే, అలా 
వెనక్కి పోగాఫోగా, చివరికి అన్నిటికి మూల కారణం నిర్జీవం, భౌతికం అయిన 
ఆదిమకాలవు వాయు-ధూళిమేఘం (Primaeval gas-dust cloud) కావాలి. అంటే 
"షేక్‌స్పియర్‌ వ్రాసిన హామ్లెట్‌, ఒథెల్లో నంటి మహా నాటకాలు వాటిలో 
ఆయన చూపిన కవితా ప్రతిభ, శిల్పం-అన్నిటికి ఆది కారణం  ఒకానొకనాటి 
నిర్దీవ, భౌతిక వాయు-ధూళి మేఘం కావాలి. అంక ఇన్ని వేల కోట్ల ఏళ్ల 
తర్వాత, ఇన్ని వరిణామ దశల ఫలితంగా ఒకానొక కాలంలో “షేక్‌ స్పియర్‌ అనే 
వాడు జన్మిస్తాడని, అతడు ఫలానా నాటకాలు వ్రాస్తాడని, ఫలానా విధంగా 
వ్రాస్తాడని ఆనాడే ఆనాటి వాయు-ధూళి మేఘంలోని మార్పులలోనే నిర్ల 
యమైం దన్న మాట. నియతి వాదాన్ని, కార్య-కారణ సూత్రాన్ని విశ్వసిస్తే, 


చెతన్య (నవంతి వాది బెర్‌ నన్‌ 447 
(“=n ra 


అదే సత్యమైతే, అంతే మరి. కాని ఇది అసంభావ్యమైన, అసంబద్ధమైన, 
అవిశ్వసనీయమైన కల్పన కాదా? 


ఈ విధమైన భౌతికవాదాన్ని బెర్మ్‌సన్‌ తిరస్కరించాడు. విశ్వానికి మూల 
కారణం- భౌతిక్క "నిన్టీవ పదార్హం కాదు; ప్రాణశక్తి, లైఫ్‌ ఫోర్స్‌! ఇలాన్‌ 
వైటల్‌ (Elan Vita)! ఆ ప్రాణ శక్తే అసంఖ్యాక రూపాలు ధరించింది. 
పరిణామం చెందింది అదే. పరిణామమే అది. భౌతిక వదార్జాన్ని తనకు వాహిక 
(వెహికిల్‌ )గా చేసుకుని నిరంతర సృజనాత్మకతతో ముందుకు సాగిపోతున్నది 
ఈ ప్రాణశక్తే. డార్విన్‌ చెప్పినట్టు జీవపరిణామం యాంత్రికంగా గాని, 
యాదృచ్చికంగా గాని జరగలేదు. ప్రపంచానికి ఆధార సూత్రం అంధశక్తి 
(Blind force) కాదు; అది నిత్య సృజనాత్మకమైన ప్రాణశక్తి. అదే విశ్వ 
పరిణామానికి, జీవ పరిణామానికి కారణం. బెర్స్‌సన్‌ సిద్దాంతం (ప్రకారం అసలు 
సత్యం ప్రాణశక్తే. అందుచేత ఒక విధంగా అతడు అృద్వైతి (107151). అయితే 
మరి భౌతిక వదార్హం ఎక్కడినుంచి వచ్చింది? మేటర్‌ను బెర్స్‌సన్‌ తిరస్క 
రించలేదు. |ప్రాణశక్తే భౌతిక పదార్థాన్ని తన అవసరం నిమిత్తం స్పజించింది. 
భౌతిక (ప్రపంచం అంతా ప్రాణశక్తి లీల. అందుచేత మరొక విధంగా బెర్స్‌సన్‌ 
ద్వెతి (dualist) కూడా. అయితే, అతడిని: ఒకరకం “విశిష్టాద్వెతి”గా .వర్షించాలి. 


ఇది బెర్స్‌సన్‌ తాత్విక సిద్దాంతంలోని ఒకానొక ముఖ్యాంశం. వరిణామం 
అంధ శక్తిచేత చోదితనుయినది కాదని (ప్రాణశక్తిచేత (పేరితమని, అది 
యాం|తిక మయిన వరిణామం కాక్క అడుగడుగునా నూతనత్వాన్ని అవి 
ష్కరించే సృజనాత్మక పరిణామమని అతడు భావించాడు. కనుకనే, అతని 
సిద్దాంతాన్ని సృజనాత్మక పరిణామ వాదం (౫6౭౮76 evolution) అంటారు. 


జీవిత విశేషాలు 


బెర్ష్‌సన్‌ 1859 లో పారిస్‌లో జన్మించాడు. అతని తండ్రి పోలిష్‌ జాతీ 
యుడు యూదు మతస్టుడు. తల్లి ఐరిష్‌ జాతీయురాలు, కాథలిక్‌ మతస్టురాలు. 
తండ్రి సంగీతకారుడు. ధనిక కుటుంబానికి చెందినవాడు. 


హానీ బెర్త్‌ సన్‌ చిన్నతనంలో విద్యాభ్యాస మంతా పారిస్‌లోనే సాగింది. 
తన 19 వ ఏట ఇకోల్‌ నార్మేల్‌ సుపీరియర్‌ అనే విద్యాసంస్థలో విద్యార్థిగా 
చేరాడు. అది టీచర్లకు శిక్షణ ఇచ్చే సంస్త, 1878 నుంచి 1881 వరకు 
అక్కడ విద్యార్థిగా వున్నాడు. అతనికి ఆసక్తిలేని విషయం లేదు. సైన్సులు, 
కళలు సాహిత్యం అన్నీ ఇష్టమే. గణితశాస్త్రంలో అతడిని జీనియస్‌గా వరిగ 
ణించేవారు. (గ్రీకు, లాటిన్‌ సాహిత్యాలు కాచి వడపోశాడు. 


448 విశ దర్శ (నం 


ఆ విద్యా సంస్థలో పట్టుభదుడైన తర్వాత 1881 నుంచి 1883 వరకు 
(ఫ్రాన్సులో 'వేర్వేరుచోట్ల ఉపాధ్యాయుడుగా పనిచేశాడు. 1883 నుంచి 1888 
వరకు క్లైర్మాంట్‌ _-'ఫెరాండ్‌ అనే పట్టణంలో ఒక సంస్రలో లెక్చరరుగా కుదు 
రుకున్నాడు. ఆ సంస్థలో వని చేస్తుండగానే అతనిలో పరివర్తన _ కలిగింది. 


అప్పటివరకు అతడు బ్రిటిష్‌ తాత్వికుడైన హెర్బర్ట్‌ స్పెన్సర్‌ అభిమాని; 
భౌతిక వాది. కాని, ఆలోచించినకొద్ది అతనిలో భౌతికనాదంపట్ట విశ్వాసం సడ 
లిపోసాగింది. సందేహాలు పీడించసాగాయి. అతడు వున్నది చిన్న పట్టణం. ఊరి 
వెలుపల (ప్రశాంత (ప్రకృతి పరిసరాలలో ఒంటరిగా చౌలా దూరం నడుస్తూ 
వుండేవాడు. ' అతనిది ద్వంద్వ ప్రవృత్తి. అతడు సగం కవి సగం శాస్త్రజ్ఞుడు. 
“టూ కల్చ్బర్ప్స్‌” అనే తన (గ్రంథంలో సి.పి.స్నో సాహిత్యం, విజ్ఞాన శాస్త్రం 
రెండు వేర్వేరు. ప్రపంచాలని, దానికి, దీనికి పొసగదని, సాహిత్యకారులకు, 
శ్నాస్త్రకారులకు మధ్య పరస్పరావగాహన కుదరని వ్యవహారమని వాదించాడు. 


కాని హౌస్టీ బెర్షీసన్‌ కు ఈ వైరుధ్యం వర్తించదు. అతనిలో కవి లక్షణాలు, 
శ్నాస్త్రజ్ఞుడి లక్షణాలు సమానంగా వున్నాయి. అతడు గొప్ప భావుకుడు. అదే 
సమయంలో గొప్ప మేధానైశిత్యం, విశ్లేషణ శక్తి కల హేతువాది, తార్కికుడు. 


ఒంటరిగా, ఆలోచనలలో మునిగి నడుస్తున్నప్పుడు, చుట్టూ పరుచుకున్న 
ప్రకృతి రామణీయకాన్ని చూసి అతడు కవి నలె పరవశించేవాడు. ఇలా పరవ 
రించే గుణం, ఈ సౌందర్యాస్వాదన శక్తి కేవలం భౌతిక అణువుల కలయికతో 
ఏర్పడిన మానవునికి, అతని మెదడుకు ఎలా కలిగింది? సూర్యాస్తమయ 
సమయంలో ఆకాశం అంత అందంగా ఎందుకుంటుంది? ఈ కొండలు, చెట్టు, 
పచ్చని పచ్చిక, కిలకిలా రావాలు చేసే పక్షులు, సెలయేటి ముర్ముర సంగీతం- 
ఇనన్నీ ఏమిటి? ఈ సుందర ప్రకృతి అంతా కేవలం అణువుల కలయికతో 
ఏర్పడినదేనా! అస్తమయ సూర్యుని రంగుల హొరంగును శాస్త్రజ్ఞుడు విశ్లేషిస్తే 
ఏమి మిగులుతుంది? అవి వేర్వేరు పొడుగులలో వున్న విద్యుదయస్కాంత 
తరంగాలు (eleCtr0-magnetic ౪జాజ) అని మొత్రం తేలుతుంది. ఆ తరంగాలకు 
అందం (ప్రసక్తి ఎక్కడ? గులాబీ వువ్వు అంత అందంగా ఎందుకుంటుంది? 
దాని అందం ఎక్కడున్నదో చూడాలని, రేకులన్నీ తుంచి చూస్తే చివరికి గులాబీ 
పువ్వే. మిగలదు. మధురగానాన్ని శాస్త్రరీత్యా విశ్లేషిస్తే పొట్టి పొడుగు శబ్ద 
తరంగాలు మాత్రమే మనకి లభిస్తాయి. మాధుర్యం మాయమైపోతుంది, 
మైక్రోస్కోవు క్రింద ఒక పురుగును వెట్టి చూస్తే దాని [వతి అవయవం 
కొన్ని రెట్లు పెద్దగీగా కనిపిస్తుంది తప్ప దాని అసలు రూపం కనబడదు. 
మైకోస్కోపును అవతలపెట్టి చూస్తేనే పురుగు మొత్తంగా కనిపిస్తుంది. 


చెతన్య (స్రవంతి వాది బెర్త్‌ నన్‌ 449 


విజ్ఞానశాస్త్రం చేసే వని ఇదే. ఏ వస్తువును సంపూర్మ స్వరూపంతో 
చూపించదు. ఏ భాగానికి అ భాగాన్ని వేరుచేసి దాన్ని మాత్రం పరీక్షించి 
చూపిస్తుంది. సైన్సు ఫద్దతి విభజన, చేరుసేత- abstraction. అది వస్తువును 
మొత్తంగా చూపదు; భాగాలుగా చూపిస్తుంది. అందుచేత అసలు వస్తువును 
తెలుసుకొనడానికి విజ్ఞాన శాస్త్రం సరైన మార్గం కాదు. విజ్ఞానశాస్త్రం బుద్ది 
(1101600త్తో హేతువు (1౭8s౦ni॥ng్రతో పనిచేస్తుంది. సత్య దర్శనానికి ఇవి 
వనికిరావు. వస్తువును మొత్తంగా చూసి స్వీకరించాలి. అది “అంతర్చుద్ది” 
(intuition) వల్లనే సాధ్యమవుతుంది. 


శ్రెర్మాంట్‌ --ఫెరాండ్‌ అనే పట్టణంలో పనిచేస్తున్న రోజులలో బెర్త్‌ సన్‌ 
ఇటువంటి భావాలకు లోనై తన భాతికవాదాన్ని, సంశయవాదాన్ని (skepticism) 
విడనాడి, [క్రమంగా భానవాదిగా మారిపోయాడు. ఆ తరా త కొడ్డికాలా 
నికే-1889లో- అతడు “లైవ్‌ అండ్‌ ఫ్రీ విల్‌” ౧౫౦ and Free will) 
అనే సిద్దాంత (గ్రంథం వ్రాశాడు. దానితో అతనికి డాక్టరేట్‌ వచ్చింది. 
. పారిస్‌ తిరిగివచ్చాడు. 1891 లో అతడు ఇంతకుముందు పేర్కొన్న ప్రఖ్యాత 
. నవలా రచయిత మార్సెల్‌ ్రూస్‌ దగ్గరి బంధువు ఒకామెను వివాహం 
చేసుకున్నాడు. తన మొదటి [గ్రంథంలోని సిద్దాంతాన్ని వివురీకరిస్తూ 1891 
లో “మేటర్‌ అండ్‌ మెమొర(Matter and Memory) అనే గంథం వ్రాశాడు. 
తాను చిన్ననాడు చదువుకున్న ఇకోల్‌ నార్మేల్‌ సుపీరియర్‌లో 1897 లో 
ఆచార్యుడుగా చేరాడు. ఆ పిదప 1900 లో ఆనాడు ఫ్రాన్సులో కెల్లా గొవ్ప 
విద్యా సంస్త్రగా పేరొందిన కాలేజ్‌ డి ఫ్రాన్స్‌లో ఆచార్యత్వం స్వీకరించాడు. 
నాటినుంచి సుమారుగా 1914 వరకు యూరోపియన్‌ తాత్విక (ప్రపంచంలో 
బెర్షిసన్‌ శకం. అతడు మహోనక్త. ఎంత సంక్టిష్ట విషయమైనా సరళ శైలిలో, 
సుందరంగా విశదీకరించేవాడు. అతనిది అనర్గళ వాగ్గోరణి. ఉపమాలంకారాలు, 
దృష్టాంతాలు ఒక వరద వలె వాటంతట అవి వచ్చిపడేవి. అందమైన సమాసాల 
కల్పనలో అతడు అందె చేసిన చేయి, అతడు పాఠాలు చెబుతుంటే విద్యా 
ర్హుల్కు ఉపన్యాసాలిస్తుంటు సభాసదులు మంత్రముగ్రసర్బాలవలె మైమరచిపోయి 
. వినేవారట. భాషపై, భావ వ్యక్తీకరణ వై అతని ప్రభుత్వం అటువంటిది. 
అతని [గ్రంథా అన్నిటిలోకి ముఖ్యమైనది “క్రియేటివ్‌ ఇవల్యూషన్‌” (Creative 
Evolution) 1907 లో వెలువడింది. (దాని (ప్రభావంతోనే బెర్నార్డ్‌ షా 


తన ప్రఖ్యాత నాటక చక్రం (Back to Methuselah) (వాశాడని ంతకుముందు 
పేర్కొనబడింది.) 


అతడు తాత్వికుడైనా, తత్వ శా,స్త్రాధ్యావకుడైనా లౌకిక వ్యవహారాలలో 


450 విశ (దర్శ శనం 


ఆసక్తిని వదలుకోలేదు. ప్రథమ ప్రపంచ యుద్ధకాలంలో (ఫ్రెంచి ప్రభుత్వం పుర 
మాయించగా కొన్ని దౌత్య వ్యవహారాలు నడిపాడు. ఆ సందర్భంలో అమెరికా 
కూడా వెళ్లాడు. 1915 లో అతడు (ఫెంచి అకాడెమీ సభ్యుడయ్యాడు. 1927 
లో అతనికి నోబెల్‌ సాహిత్య బహుమతి లభించింది. అతని తాత్విక [గ్రంథాలు 
ఎంత సాహిత్య గౌరవం సంపొదించుకున్నాయో దీన్నిబర్టే గ్రహించవచ్చు. 


ద్వితియ ప్రపంచ యుద్ద కాలానికి అతడు బాగా వృద్దుడైపోయాడు. అత 
నికి కాథలిక్‌ మతంపై నమ్మకం కలిగింది. ఆ మతం స్వీకరించా లనుకున్నాడు 
గాని ఆ రోజులలో ఫ్రాన్సు నాజీ ఆక్రమణ _ [క్రింద వున్నది. యూదులవై 
హింసాకాండ ముమ్మరంగా జరుగుతున్నది. అది తప్పించుకొనడానికే మతం 
మార్చుకున్నాడనే అపనింద తనకు రాగలదనే భయంతో చివరివరకు అతడు 
యూదుగానే వుండిపోయాడు. అతడు మరికొన్ని వారాలకు చనిపోతాడనగా 
యూదు మతస్హులైన ప్రొఫెసర్లను అనాటి వినీ ప్రభుత్వం ఉద్యోగాలకు రాజీ 
నామా ఇవ్వాలని శాసించింది. కాని ప్రపంచ  (ప్రఖ్యాతిపొందిన బెర్త్‌ సన్‌ను 
మాత్రం ఈ శాసనం నుంచి మినహాయించారు. అయినా ఈ మినహాయింపును 


అతడు నిరాకరించి తాను కూడా రాజీనామా చేశాడు. వూర్ల వృద్దావ్యంలో 
1941 లో అతడు కన్నుమూశాడు. 


బెర్‌ సన్‌ నిర్వచించిన కాలజ్ఞానం 
గ కా 


బెర్ష్‌ సన్‌ను “ఫిలాసఫర్‌ ఆఫ్‌ ప్రాసెస్‌” అంటారు. “ప్రాసెస్‌ అంటే 
ఇక్కడ “పరివర్తన (క్రమం). అతనిది పరివర్తన వాదం (Philosophy of Change.) 


తత్వవేత్తలలో అధిక సంఖ్యాకులు “సత్‌” (06108)ను గురించే వివేచిం 
చారు. (ప్రపంచంలో మార్చువున్న మాట నిజమే. మార్చు లేనిదే (ప్రపంచం 
లేదు. ప్రతిదీ మారుతున్నది; క్షణక్షణం మారుతున్నది. 


అయితే, నిరంతరంగా జరిగే ఈ మార్పునకు ఆధారభూతంగా మార్పులే 
నిది, మారనిది ఏదో వుంది. అది తాను మారకుండా, మార్పునకు కొరణమవు 


తున్నది. అదే “సత్‌” (PUre being, Pure existence). దానికోసమే తత్వవేత్తల 
నిరంతరాన్వేషణ. 


సత్‌ న్కు లేదా అన్నిటికి ఆధారభూతమైన అంతిమ సత్యాన్ని పాశ్చాత్య 
తత్వ వెత్తలలో ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా భావించారు దర్శించారు. వారి 
విభిన్న దర్శనాలను “విశ్వదర్శనం”లోని వివిధ అధ్యాయాలలో తెలుసుకున్నాము. 
ఉదాహరణకు ఒకరు అన్నిటికి మూలం నీరు అన్నారు. మరొకరు వాయువు 


బైతన్య (స్రవంతి వాది బె్ల్‌, నన్‌ 451 


అన్నారు. ఒకరు అగ్ని అన్నారు. ఒకరు కేవల భావం అన్నారు. ఇలా ఎన్నో 
విభిన్న వాదాలు! 


బెర్ష్‌సన్‌ ఈ వాదాలన్నిటికి వ్యతిరేకి. నిత్య, నిరంతర పరివర్తన అడు 
గున పరివర్తనకు అతీతమైన “సత్‌” పదార్ధం ఏదో వున్నదనే వాదాన్ని అతడు 
తిరస్కరించాడు. 


ప్రపంచంలో మార్పు తప్ప మరేమీ లేదని మార్చు ఒక్కటే సత్యమని 
అతని వాదం. అతని దృష్టిలో ఒక వస్తువు మరొక వస్తువుగా మారడం అనేది 
లేదు. పరివర్తన చెందే వస్తువు, వరివర్తిత వస్తువు-మారేది మార్పించేదీ- 
అంటూ లేవని బెర్తిసన్‌ అంటాడు. ఉన్నదల్లా మార్పు ఒక్క"కే. “బీయింగ్‌” 
(being) అనేది లేదు. “బికమింగ్‌” (beC0Ming) ఒక్కడే వుంది. 


ఇది కొంచెం విచిత్రమైన వాదమే. వితండ వాదంగా కూడా కనిపిస్తుంది. 
మారే వస్తువు లేకుండా మార్పు మాత్రమే వుండడం ఎలా సాధ్యం? 


అయితే, ఇది “సత్‌” అనే భావం కంటు విచిత్రం కాదేమో ! సత్‌ 
అంటే “వ్యూర్‌ ఎగ్జిసైన్స్‌” (Pureexrstence). అంటే ఉనికి గల వస్తువనేది 
లేకుండా కేవలమైన ఉనికి, అనషేక్షమైన అస్తిత్వం. కొందరి దృష్టిలో ఇటు 
వంటి “సత్‌” "పాధ్యమైనపుడు, బెర్మ్‌సన్‌ చెప్పిన కేవలమైన, అనషేక్షమైన 
పరివర్తన (PUre becoming) వుండడం ఎందుకు సాధ్యం కాదు? 


ఇటువంటి సిద్దాంతమే పూర్వకాలంలో గ్రీకు తత్వవేత్త హౌెరాక్టిటస్‌ చేశా 
డని ఇంతకు ముందు 6వ అధ్యాయంలో ' చదివాము. మరొక గ్రీకు తత్వవేత్త 
పార్మెనిడీస్‌ (7న అధ్యాయం) లోకంలో మార్పు, చలనం అనేవి లేవని, 
నిత్య స్తబ్దత మాత్రమే సత్యమని వాదించాడు. కాగా హౌరాక్టిటస్‌ ఆ 
వాదాన్ని ఖండిస్తూ మార్చు (6౧2056) మాత్రమే నిత్యమని, సత్యమని |ప్రతిపా 
దించాడు. ఏ వ్యక్తీ ఒకే నదిలో రెండుసార్లు స్నానం చేయలేడన్నది అతని 
ప్రసిద్ద వాక్యాలలో ఒకటి. నది నిరంతరం ప్రవహిస్తూనే వుంటుంది. మొదట 
స్నానం చేసినప్పటి నీరు కొట్టుకుపోయి, దాని స్థానంలోకి కొత్తనీరు వచ్చి చేరు 
తుంది. ఎప్పటి కప్పుడు నీరు మారిపోతుంది. అంటే నది మారిపోతుంది. 
అంటే ఇంతకు ముందు స్నానం చేసిన నది ఇప్పుడు లేదు. ఒకవేళ ఆ 
నీరు కదలనట్టు కనిపించినా, మొదటిసారి స్నానం చేసినప్పటికి, రెండవసారి 
చేసినప్పటికి, కొంతకాలం గడిచింది కదా? అందుచేత మొదటిసారి స్నానం 
చేసిన నది కొంతకాలం |క్రిందటిది. రెండవసారి స్నానం చేసినది కొంతకాలం 
తర్వాతది. ఆ రెండూ ఒకటి కావు. 


452 ఏళ్ల (దర్శనం 
ఈ వాదాన్నే బెర్ష్‌సన్‌ అనుసరించాడు. మారేదీ మార్ప్చించేదీ లేదని, 
మార్పు మాత్రమే వుందని అంటూ మార్చును ప్రవాహం (గ6% గ0ఖ)తో 
పోల్చాడు. 


అయితే, మరి మనచుట్టూ (ప్రపంచం మారనట్టుగా కనిపిస్తుందేం? నేను 
కూర్చున్న కుర్చీ, నొ ఎదుట బల్ల నిన్న ఎలొ వున్నాయో నేడూ అలాగే 
వున్నాయి. అలాగే నా చుట్టూ ప్రకృతి సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు- 
ఇవన్నీ ఏ కొద్దిగానో మారినా తాము తాముగానే కొనసాగుతున్నాయి కదా 
అని ప్రశ్నించవచ్చు. 


దానికొకలే కారణం : మనం ప్రవంచాన్ని స్టానిక దృష్టి (spatial terms) 

చూస్తున్నాము, కొన్ని ఫ్టలం (space) ఎంత నిజమో, కాలం (time) 
కూడా అంతే నిజం, స్థలంలో మార్చు లేనట్టు, చలనం లేనట్టు కనబడ 
వచ్చు. కొని, కాలంలో మౌర్పు స్పష్టంగా కనిపిస్తుంది. కాలం నదీ (ప్రవాహం 
లాంటిది. అది క్షణక్షణం మారుతుంది, ముందుకు సాగుతుంది; గడుస్తుంది, 
నడుస్తుంది. ఈ మార్చే కాలం. కాలమే మార్చు. 


తో 


ఈ కొలం రెండు రకొలయినది. ఒకటి బాహిరమైన భౌతికమైన కాలం, 
- రెండవది ఆంతర మైన, మానసికమైన కాలం, మొదటి రకం కాలం గడియా 
రంలో ముళ్ల కదలికనుబట్టి తెలుస్తుంది. లేదా రాత్రింబవళ్ల మార్చు, బుతుచక్ర 
భ్రమణంనల్ల తెలుస్తుంది. అది సైంటిఫిక్‌ టైమ్‌, మేథమేటికల్‌ టైమ్‌, 
మెకానికల్‌ మైన్‌. అది మనం కృత్రిమంగా గంటలు, నిమిషాలు, సెకండ్లు 
అని విభజించిన కాలం. అది వట్టి కల్పితకాలం. ఎందుకంటామన నిత్య 
వ్యవహారం కోసం ఇది ఓక సెకండు, ఇది రెండవ సెకండు, ఇది మూడవ 
"సెకండు అని మనం కాలాన్ని ముక్కలుగా విడగొడుతున్నాము. నిజానికి ఒకటన 
సెకండుకు, రెండవ "సెకండుకు నుధ్య ఏమున్నది? అర సెకండు వున్నది. 
ఒకటవ అర సెకండుకు, రెండవ అర “సెకండుకు మధ్య? సావు సెకండు, 
ఇలా సెకండును అంతంగా విభజించుకుంటూ పోవచ్చు. (పార్మెనిడీస్‌ శిష్యుడు 
జీనో ఇలాగే ప్రపంచంలో చలనం అనేది లేదని వాదిస్తూ కదులుతున్న బాణం 
కదలడం లేదని నిరూపించడానికి ప్రయత్నించాడు) నిజానికి అది శుష్క 
ప్రయాస. కాలం అనేది ఒక నైరంతర్యం, (Continuity), ఒక వ్రవాహం (ము. 
అది “ఎప్పుడు నెడతెగకపారు' ఏరులాంటిది. 


అందుచేతనే గంటలు, నిమిషాలు, "సెకండ్లు, రోజులు, సంవత్సరాలు 
మొదలెనవిగా మనం విభజించే కాలం కృశ్రినుమైనది, కల్పితమైనది. అది 
మూ నూ ర 


చెతన్య (స్రవంతి వొది బర్డ్‌, నన్‌ 453 
అసలు కాలం కాదు. కాలాన్ని అవిచ్చిన్నమైనదిగా భావించుకుంకే మనకు దె 
దిన వ్యవహారాలు జరగవు. కనుక మన అవసరార్ధం ఈ కృతిమ విభజ 
చేసుకున్నాము. 


VA 


అసలైన కాలం (7౪21 గషల అంతర్గత మైనదని బెర్న్‌ సన్‌ అంటాడు. అది 
మానసికం కూడా. అంటే అది మన మనస్సుకే అనుభవె వై క వేద్యమైన కాల. 
అదీ మనకు “గడుస్తూండడం” గా అనుభవంలోకి వస్తుంది. దానికి బెర్షసన్‌ 
డ్యూరేషన్‌ (duration) అని పేరు పెట్టాడు. దినికి సరియైన తెలుగు మాట 
నాకు తోచినంతవరకు “కాల గమనం”. అంటే కాలం గడుస్తూ వుండడం”. 
దాన్ని “*అవిరామత్వం” అని కూడా అనవచ్చు. అందులో వుల్‌్సస్టావులు, 
సెమికోలన్లు కామాలవల్సె గంటలు, నిమిషాలు, సెకండ్లు మొదలైన విరామ 
చిహ్నాలు లేవు. ఆ విధంగా దాన్ని విభజించడానికి వీలులేదు. అది ప్రవాహ 
సదృశం, అవిచ్చిన్నం, అవిభాజ్యం. 


అయితే, అది ఉపరితలం మాత్రమేవున్న నదిలాంటిది కాదు. కాల; 
నాహం అంటే ఇప్పుడు ఈ క్షణంలో నడుస్తూ వుండడం, గడుస్తూ వుండ 
ఒక్కశు దాని లక్షణం కాదు. దాని అడుగున నది గర్భం, (౪౭౯ b౭6) వలె 
గతించిన కాలం అంతా రాశీభూతం (aCuMulati0nగా నిక్షిప్తమై వుంటుంది. 
కాల్లం గతిస్తున్నకొద్దీ కాలరాశి (2000120664 time) పెరుగుతుంది. అందుచేత 
భూతకాలం (6251) అంతే రాశిభూత కాలం (acCumMulated time కూడా. 


ప 
జ 


ఈ రాశీభూతకాలం జ్ఞాపకాల ([౭గంగ) రూపంలో భృద్రపరచబడి 
వుంటుంది. బాహిరమైన యాంత్రిక కాలంలో జ్ఞానకం అనేది వుండదు. 
ఒక క్షణం తరా త మరొక క్షణం వస్తుంది. భౌతిక కాలం (physical 
time) అనేది క్షణాల పరంపర, క్షణాల దొంతర. అది వింటికి సంధించిన 
బొణం నలె (2౫0౪ of tine) ఒకే దిశలో ముందుకే పోతుంది. “గతము 
గతంబె ఎన్నటికి కన్నుల గట్టదు.” అన్నట్టు పోయిన క్షణాలు వెనక్కి తిరిగి 
రావు. కాని మానసిక కాలం (Mental time) అలా కాదు. అది 'జ్ఞావకాల 
రూపంలో వెనక్కి, ఊహల రూపంలో ముందుకు డ్యూరేషన్‌ రూపంలో 
నర్త్హమానంలోకి, ఎటువడితే అటు కదులుతుంది. మనం మనస్సు అట్టడుగు 
పొరలలో వున్న జ్ఞాసకాలనైనా సర్కే మన నిత్య వ్యవహారానికి అవసరమె మైన 
వుడు, అవసరమైనవాటిని, "పైకి తన్వి తీసుకువచ్చి ఉపయోగించుకుం టాము. 


బెర్ష్‌సన్‌ మార్పు అనేదాన్ని అంతిము పరమ సత్యంగా భావించాడని అను 
కున్నాము కదా? ఈ మార్పు అవస్తా భేదాన్ని బట్టి విభిన్న విధాలుగా 
దా ట్‌ 


454 వళ్ల (దర్శనం 
వ్యక్తమవుతుంది. నిరంతరం మారుతూవుండేది కాలం. కనుక మార్చేకాలం 
లేదా డ్యూరేషన్‌. మనస్సు (౫0) అంటే ఆలోచనల సమూహం. అది 
ఎవుడూ నిశ్చలంగా వుండదు. అందుచేత మార్పు అనేది మనస్సు కూడా, 
మనస్సు వనిచేస్తున్నంత సేవు వైతన్యం (consciousness) వుంటుంది. అంపే 
“నేను” అనే స్పృహ వుంటుంది. అందుచేత మార్చే చైతన్య స్రవంతి. కనుక 
మార్చు, కాలం, కొలగమనం (డ్యూరేషన్‌ ) మనస్సు, చైతన్యం ఇవన్నీ 
ఒకే. వీటిని బుద్ది (1116160) దా రా లేదా వివేచన (rea0ningి దా రా 
తర్కం (108190 ద్వారా తెలుసుకోలేము. నేరుగా (ప్రత్యక్ష జ్ఞానం ద్వారానే, 
అపరోక్షానుభూతి ద్వారానే తెలుసుకుంటాము. ఈ ప్రత్యక్ష జ్ఞానాన్నే బె 
సన్‌ “ఇంట్యూషన్‌ ” (intuition) అన్నాడు. అంతిమ సత్యమైన. మార్చును 
ప్రత్యక్ష జ్ఞానం ద్వారానే తెలుసుకుంటాము కనుక, ప్రత్యక్ష జ్ఞానం-ఇంట్యూ 


శా 


షన్‌- కూడా మార్పు యొక్క మరొక రూపమే, | 


నూర్చు యొక్క వేరొక రూపం జీవశక్తి (1116 ౯070ల. దీన్నే బెర్ష్‌సన్‌ 
“ఇలాన్‌ వైటల్‌” (1211120 అన్నాడు. ఇది కూడా నిరంతర ప్రవాహ సద్భ 
శమైనది. అది నిత్య వరిణామ స్వభావం కలిగినది. అందుచేత జీవశక్తి కూడా 


అంతిను సత్యం, కేవల సత్యం. నిజానికి అదే అన్నింటికి ఆధారభూతమైన 
సత్యం. 


మరి ఈ వరిణామ స్వభావంగల జీవశక్తి (Life Fore ఒకటే సత్యమైన 
ప్పుడు ఈ భౌతిక (ప్రపంచం అంతా ఎక్కడినుంచి వచ్చింది? ఎలా వచ్చింది? 
నున భౌతిక కొయం, ఇతర మానవుల భౌతిక కాయాలు, మన చుట్టూ 
వున్న ఈ భౌతిక వస్తువులు కొండలు నదులు నూర్య, చంద్ర, నక్ష త్రాలు- 
ఈ స్రకృతి- ఇదంతా ఏమిటి? ఇవన్నీ మాయా? భ్రమా? 


ఇవన్నీ మన బుద్ది (0001600 కల్పించినవే నంటాడు బెర్ష్‌సన్‌, అయితే, 
బుద్దిచేత కల్పితమైనవే అయినా, అవన్నీ నిజంగా వున్న నంటాడు, 


i 


బెర్హసన్‌ దృష్టిలో జీవశక్తి అనేది పప్రాథమికం (౫29౧). భౌతిక వదార్థం 
(మేటర్‌) అనేది ద్వితియకం (5౭6001621). జీవశక్తి నిరంతర సృజనాత్మక పరి 
ణామ శీలమైనది. అది తన ఆత్మ సాక్షాత్కారం కోసం, స్వేచ్చ (f[౭0m) 
కోసం ఒక సాధనంగా తనకు ఒక వాహనం (౪౭॥ఎ౭గా భౌతిక వదార్జాన్ని 
సృష్టించింది. బహుశా హెగెల్‌ చెప్పిన డయలెక్టికల్‌ పద్దతిలో- |ప్రతినాదం 
(థీసిస్‌) తనకు విరుద్దమైన (ప్రతివాదాన్ని (యాంటీ థీసిస్‌) సృష్టించుకున్నట్టు- 
జీవశక్తి "తనకు విరుద్ధమైన భౌతిక పదార్థాన్ని సృష్టించుకుని వుండాలి. ఈ 


చైతన్య (న్రవంతి వాది బెర్ల్‌నన్‌ శీర్‌ 


రెండింటి మధ్య వైరుధ్యమే (C0ntrnadiction) సృజనాత్మక పరిణామంగా భాసి 
స్తుంది. అందుచేత నాణానికి ఒకవైపు జీవశక్తి అయితే, రెండవవైవు భౌతిక 
వదార్హం. నాణానికి ఒకేవైపు వుండడం అసంభవమైనట్టు జీవశక్తి భౌతిక 
ఎదార్హం రెండూ మొదటి నుంచి వుండే వుండవచ్చు. ఆ రెండింటి మధ్య 
నిరంతర సంఘర్హజే సృజనాత్మక పరిణామం. 


సృజనాత్మక పరిణావు వాదం 


“వీకాకి న రమతే - స ద్వితీయ మైచ్చత్‌...” అని బృహదారణ్యకోవనిషత్తు. 
ఒంటరిగా వున్నవాడు సుఖించలేడు. జంటను కోరుతాడు. 


బెర్ష్‌సన్‌ .వాదం (ప్రకారం ఉన్నది జీవశక్తి-ఇలాన్‌ వైటల్‌-ఒక్క టే. అది 
తప్ప మరేమీ లేదు. 


కొని, “ఇలాన్‌” అంటే అసలు అర్హం బలంగా ముందుకు చొచ్చుకుపోయే 
శక్తి. “ఇలాన్‌ వైటల్‌ ” అంటే జీవం ఇంకా ఇంకా ముందుకు, వైవెకి చొచ్చు 
కుని ఛేదించుకుని, "వెల్డుబుకుత్తూ వురోగమించే శక్తి. “ఇలాన్‌ వె టల్‌”ను 
ఇంగ్లీషులో “లైఫ్‌ ఫోర్స్‌” అని మనం తెలుగులో “జీవశక్తి” అని తర్జుమా 
చేస్తున్నవ్పటికి ఆ మాటకు సరైన తర్జుమా “జీవోగ్గమన శక్తి” అంటే జీవం 
బలంగా ముందుకు, వైకి చొచ్చుకుని చేదించుకుని రావడం. 


అలా చొచ్చుకుపోవడం మామూలుగా, అప్రయత్నంగా జరిగే పని కాదు 
కదా? దానికి శక్తిని ఉవయోగించారి. శక్తిని ఎప్పుడు ఉపయోగిస్తాము? 
ప్రతిఘటించేది ఏదో వున్నప్పుడే శక్తిని ఉపయోగిస్తాము? కనుక జీవోర్గమనాన్ని 
వ్రతిఘటించెది ఏదో వున్నదన్ననూట. అదే భౌతిక వదార్హం (మేటర్‌) 
జీవం తన ఉద్గమనానికి అడ్డుపడే వస్తువును తొలగించుకుని, తన శక్తిని తన 
స్వేచ్చను నిరూపించుకొనడానికి గాను తానే- మనం భౌతిక పదార్థంగా వ్యవ 
హరించే |ప్రతిఘటనను సృష్టించుకున్నది. ఆ విధంగా తనకు ప్రతిఘటనను తానే 
సృష్టీంచుకోవడం జీవశక్తి మౌలిక స్వభావంగా మనం భావించవచ్చు. ప్రతిఘటన 
లేనిదే ముందుకు చొచ్చుకుని (యురు్యు [0గజాలి పోలాలనే ఇచ్చ నెరవేరదు. 
౪ ఇచ్చావూర్తి కోసం జీవశక్తి జడపదార్దాన్ని (116౫ M411౭ సృష్టించింది. 
అంటే జీవశక్తి ఎప్పుడైతే వుందో దానికి విరుద్ద (22063) స్వభావం గల 
కడవదార్డం కూడా అవ్హుడే వున్నదన్నమాట. దానివలె ఇది కూడా అనాది. 


ఆ రెండింటి మధ్య-- జీవశక్తి, దాన్ని ప్రతిఘటించే జడపదార్హం మధ్య- 


456 విశ్వదర్శనం 
సంఘర్షణ కూడా అనాది, తనను ప్రతిఘటించే జడపదార్హపు సంకెళ్ళనుంచివీము 
న 
కృమై సంపూర్మ స్వేచ్చ పొందాలని జీవశక్తి నిరంతరం ప్రయత్నిస్తూ వృంటుంది. 
ఆ ప్రయత్నం వూర్తిగా సఫలం కాలేదనడానికి నిదర్శనం మనచుటూ వున్న 
+ . లు 
స్తబ్హ భౌతిక (ప్రపంచం. అయితే, ఆ ప్రయత్నం పూర్తిగా విఫలం కూడా 
కాలేదనడానికి నిదర్శనం నిర్జీవ, భౌతిక పదార్థాన్ని నెళ్ళగించుకుని అనంతమైన 
వైవిధ్యంతో ఆవిర్భవించిన జీవరాసులు, అవి అంతకంతకు ఉన్నతమైన దశలకు 
నరిణామం చెందడం, ఆ పవరిణామంలో భాగంగా ఒకవెవు సహజాతాలను 
| మా 
(instincts), మరొక వైపు బుద్ది (1001600ని పెంపొందించుకోవడం, ఈ 
రెండింటి: సహాయంతో తన నిరంతర పురోగమన యాత్రను సాగించడం జీవశక్తి 
విజయానికి నిదర్శనాలు, 


అగ తొంబూలం 


అయితే, సహజాతం (instinct), బుద్ది (INntellet) అనే రెండింటిలో 
బెర్ష్‌సన్‌ సహజాతానికే అ(గ్రతాంబూలమిచ్చాడు. దానికంటె తక్కువ స్థాయికి 
చెందినది బుద్ది. నిత్య వ్యవహారంలో బుద్ది అవసరమైనప్పటికి, ఉపయోగకరమై 
నవ్పటికి, అది సంవూర్ష సత్య సందర్శనకు అనువైన సాధనం కాదు. వెగా 
అది సంవూర్మ సత్యాన్ని మరుగు వరుస్తుంది. బుద్ది అసలుసత్యాన్ని మనకు 
కనబడనివ్యదు. 


ఏది అసలు సత్యం అంటే ఇంతకు ముందు మనం చెప్పుకున్న నిరంతర 
పరివర్తన, చైతన్య స్రవంతి. ఈ స్రవంతిని బుద్ది స్పబ్ల సితులుగా. విడ 

అలి య డా విడి ఠా 
గొట్టి చూపిస్తుంది. చైతన్య స్రవంతిని, లేదా జీవశక్తిని మనం ప్రత్యక్షజ్ఞానం 
(intuition) ద్వారా గ్రహిస్తాము. కాగా, దానికి వ్యతిరేకమైన బాహ్య, భౌతిక 
(వేవేంచాన్ని స్తబ్ద స్టితులుగా, జడ వపదార్జాలుగా వివిధ విభిన్న వస్తువులుగా 
విడగొటి ఒక భొంతిమయ దృశ్యాన్ని చూపించేది బుది. 

CA) ఠా 


"నీ కెమేరా 


బుద్దిని బెర్స్‌సన్‌ సినీ కెమేరాతో పోల్చాడు. సినీ కెమేరా కదులుతున్న 
వస్తువులను ఫోటో తీస్తుంది. వస్తు చలనాన్ని సెకండుకు పదవోరు (ఫేములుగా' 
విడగొట్టి పదహారు ఫోటోలు తీస్తుంది. ఏ ఒక్క (ఫ్రేమును చూచినా దానిలో 
మనకు వస్తు చలనం కనిపించదు. కదలని బొమ్మ మాత్రమే కనిపిస్తుంది. 
కాని అదే ఫిలిమ్‌ను సినీ ప్రొజెక్టరు మీదికి ఎక్కించి, సెకండుకు వదహారు 


చైతన్య స్రవంతి వాది బెర్డ్‌ నన్‌ 4 


(ఫ్రేముల వేగంతో తిరిగేటట్టు చేస్తి తెరవై బొమ్మ పడేటట్లు ఫోకస్‌ చేసే 
తిరిగి వస్తు చలనం కనిపిస్తుంది. కదిలే "బొమ్మలు కనిప. 


ఇందులో ఏది! నిజం? వస్తు చలనమూ చలన రాహిత్యమా? 


వస్తు చలనమే నిజం. చలిస్తున్న వస్తువునే సినీ కెమేరా ఫోటోలు తీసింది. 
అయితే, వస్తు చలనాన్ని కొన్ని స్తబ్ద స్థితులుగా విడగొట్టి ఫోటో తీసింది. తిరిగి 
ప్రొజెక్టరు ద్వారా చలనం కలిగిస్తే ఆ స్తబ్ద దృశ్యాలు చలనచిత్రాలుగా (ప్రత్యక్ష 
మవుతాయి. 


బుద్ది అనేది సినీ కెమేరాను ఫోలినది. చలనం, మార్పు తప్ప మరేమీ 
లేని జీవశక్తిని బుద్ది స్తబ్ద, జడపదార్థంగా ఆ పదార్థాన్ని విభిన్న వస్తువులుగా 
వృథక్కరించి (Separate) చూపిస్తుంది. 


జీవశక్తి నిత్య పరిణామశీలమైనది కదా? దాని పరిణామానికి స్తబ్ద, భౌతిక 
వద్దార్థం అడుగడుగునా అడ్డు తగులుతుంది. జీవశక్తి పురోగమన స్వభావం 
కలిగినది. కాగా జడ వదార్హం తిరోగమన స్వభావం కలిగినది. జీవశక్తి 
ముందుకుపోతుంటి, జడ వదార్హం వెనక్కి లాగుతుంది. జీవశక్తి వైకి పోతుంటే, 
జడవదార్థం కిందికి గుంజుతుంది. ఈ నిత్య సంఘర్షణలో నుంచే జీవ 
పరిణామం సిద్ధిస్తుంది. 


బెర్ష్‌సన్‌* వస్తుతః శాస్త్ర, వేత్త అయినా తన తత్వ సిద్దాంతాలను వివరించ 
డానికి ఎన్నుకున్న దృష్టాంతాలన్నీ తర్కేతర కావ్య భాషలో వుంటాయి. అతని 
(ఫ్రెంచి శైలి సౌందర్యాన్ని, భావనాశక్తిని మెచ్చుకోని వ్యాఖ్యాత లేడు. అతని 
సిద్దాంతాలను కొంచెమైనా అంగీకరించలేని వారు కూడా భాషపై, భావనవై 
అతని [వ్రభుతకు జోహార్డు పలుకుతారు. 


బెర్గ్‌ సన్‌ తన భావాలను ఎక్కువగా ఉపమాలంకారాల సహాయంతో వివరి 
స్తాడు. ఉదాహరణకు జీన పరిణామాన్ని బెర్త్‌ సన్‌ జలయంత్రం (fountain) 
తో పోలుస్తాడు. జలయం[త్రంలో నీరు వైకి ఎగజిమ్ముతుంది. పైకి ఎగసిన 
నీరు కొంత దూరం పోయి, తిరిగి తుంపురులుగా కిందికి పడుతుంది. వైకి 
పోతున్న నీరు జీవశక్తి. (క్రింద పడుతున్న నీరు భౌతిక పదార్హం. ఈ రెండింట 
కలయిక లేదా సంఘర్షణ - లేదా వైరుధ్యం (COntradiction) దా రానే జీవ 
వరికామం ముందుకు సాగుతుంది. 


రెందు నాదాలు 


(ప్రపంచంలో జీవరాసులు ఎప్పుడూ ఇదే విధంగా లేవని జీవరాసులు యుగ 


458 విశ్శాదర్శనం 


యుగాలుగా, భిన్న జాతులుగా వరిణమిస్తూ వచ్చి వచ్చి, ఇప్పటి రూపాలు 

ఫొందాయని చెప్పే పరిణామ వాదం పందొమ్మిదవ శతాబ్దంలో సిరపడింది. 
t యఖ 

పరిణామ వాదాన్ని దాదావుగా శాస్త్రజ్ఞులు అందరూ అంగీకరించారు. 


అయితే, ఆ రోజులలో రెండు రకాల పరిణామ వాదాలు సంఘర్షిస్తూ 
వుండేవి. డార్విన్‌ నాచురల్‌ సెలెక్షన్‌ సూత్రాన్ని ప్రతిపాదించాడు. తన వరి 
సరాలకు అనుగుణమైన అవయవ నిర్మాణం ఏ జీవికె తే వున్నదో ఆ జీవి 
మాత్రమే జీవన సమరంలో గెలుపొంది, మనుగడ కొనసాగించి, తన సంత 


తిని వృద్ది చేసుకుంటుంది. వరిసరాలకు అనువైన అవయవ నిర్మాణం జీవికి 
యాదృచ్చికంగా లభిస్తుంది. ఇది డార్వినిజం. 


కాగా, డార్విన్‌ కంబు ముందువాడైన (ఫెంచి జీవ శాస్త్రవేత్త లామార్క్‌ 
ప్రతిపాదన (ప్రకారం (ప్రతి జీవి తన వరిసరాలకు అనుగుణమైన అవయవాలను 
వెంపొందించుకొనడానికి ప్రయత్నిస్తుంది. తనను తాను పరిసరాలకు అనువుగా 
పరిణామం (adaptation) చెందించు కోజూస్తుంది. ఆ విధంగా తొను పొందిన 
మార్పులను తన సంతతికి వారసత్వంగా అందజేస్తుంది. అలా అందజేయ 
డంలో కృతకృత్యమైన జీవజాతే వృద్ది అవుతుంది. 


డార్వినిజం ప్రకారం జీన పరిణామం గుడ్డిగా, యాదృచ్చికంగా జరుగుతుంది. 
అది భౌతిక వాదానికి దారి తిసింది. 


లామార్కిజం (ప్రకారం జీవ పరిణామం ఒక ప్రయోజనాన్ని ఆశించి ఆ 
ప్రయోజనం దిశగా జరుగుతుంది. ఈ వాదాన్ని వెటలిజం అంటారు. 


ఈ రెండు వాదాలు నియతి వాదానికే (డిటర్మినిజం) దారి తీస్తాయి. 
రెండింటి లోని జీవ పరిణామాన్ని నిర్ణయించేది పరిసరాలే. ఒకదానిలో వరి 
కామం గుడ్డిగా జరుగుతుంది. మరొకదానిలో గుడ్డిగా కాకపోయినా, పరిసరాలకు 
అనుగుణంగా, పరిసరాల నియంత్రణకు లోనై జరుగుతుంది. 


ఈ రెండింటిని బెర్స్‌సన్‌ తిరస్కరించాడు. అయితే, ఈ రెండింటిలోను. 
వైటరిజంలో జీవశక్తి (ప్రమేయం వున్నది కనుక అతని మొగ్గు దానివై పే. 


కాగా బెర్స్‌సన్‌ ప్రతిపాదించినది సృజనాత్మక వరిణామ వాదం (క్రియేటివ్‌ 
ఇవల్యూషన్‌). అంకే అతని పరిణామ వాదం డార్సినిజం వలె యదృచ్చ 
(accident) వై ఆధారవడింది కాదు. లామార్కిజం వలె యాంత్రిక (Mechanical) 
మైనది కాదు; అది సృజనాత్మకమైనది. అందులో జీవశక్తి సంపూర్ణ స్వాతం 


చైతన్య స్రవంతి వాది బెర్గ్‌ నన్‌ 459 


త్ర్యంతో, యథేచ్చగా వనిచేస్తుంది. అడుగడుగునా అది నూతనత్వాన్ని 
అన్వేషిస్తూ, నూతనత్వాాన్ని సృజిస్తూ ముందుకు పోతుంది. 


జీవ పరిణావు కమం 


బెర్ష్‌సన్‌ ప్రతిపాదించిన పరిణామ వాదం ఒక కళాకారుని. సృజనాత్మ 
కత (66౭౪౫౦) ను పోలినది. ఒక చిత్రకారుడున్నా డనుకోండి. చిత్రం గీయడం 
ప్రారంభించడానికి ముందు సూలంగా అతని మనస్సులో ఒక ఇతివృత్తం మెదు 
లుతున్నవ్పటికి, దాని సంపూర్ల స్వరూవం మాత్రం అతని మనస్సులో వుండదు. 
తాను గీయదలచిన బొమ్మ చివరికి ఏ రూపంలో గీయబడనున్నదో ప్రతి వివరంతో 
సహా ముందుగానే అతని మనస్సులో రూపు దిద్దుకున్నదని అనుకుంకే ఆ చిత్రం 
తయారుకాకముందే తయారైందని భావించవలసివస్తుంది. అది అసంబద్ధం, 
స్యయంవిరుద్దం. ఒక వస్తువు తయారు కాకముందే ఎలా తయారవుతుంది? 
చిత్రకారుడు స్థూలంగా తన ఇతివృత్తాన్ని నిర్ణయించుకుని, (వతి వివరాన్ని అవే 
టికప్పుడు సృష్టిస్తాడు. అతని సృష్టి నిత్యనూతనంగా వుంటుంది, అవూర్వంగా 
వుంటుంది. అది పూర్తిగా అతని స్వతంత్రేచ్చవై (ఓ౭౭ ఇ) ఆధారపడి 
వుంటుంది. 


అలాగే ఒక గాయకుడు ఒక రాగం ఆలపీస్తుంకే, అతడు నిజంగా సృజనా 
త్మక (ప్రతిభ కలవాడై తే అతడు రాగాలావన సందర్భంలో వేసే ప్రతి సంగతి 
నూతన సృష్టిగానే భాసిస్తుంది. ప్రతిభ కల ఏ గాయకుడైనా - గ్రామ్‌ఫోన్‌ 
రికార్డులోవలె - క్రిందటి కచేరీలో వేసినచోట వేసిన సంగతినే మరొకసారి 
మరొక కచేరీలో వేయడు. కొత్త సంగతులను అప్పటికప్పుడు సృష్టిస్తాడు. 


అలాగే ఒక కవ్కి .ఒక నవలా రచయిత తమ ఇతివృత్తాలను స్థూలంగా 
ముందుగానే ఎంచుకున్నవ్పటికి, ఇతర వివరాలన్నిటిని వాస్తవంగా రచనా[క్రియ 
సందర్భంలోనే నింవుతారు. అది నూతన సృష్టి అవుతుంది. అందులోనే 
సృజనాత్మకత ద్యోతకమవుతుంది. 


అటువంటి నిత్యనూతన సృజనాత్మకతను పోలిన జీవ పరిణామ వాదాన్ని 
బెర్గ్‌సన్‌ ప్రతిపాదించాడు. పరిసరాలకు అనుగుణంగా మార్పు చెందడమే వరి 
ణొమం లక్ష్యమైతే, జీవ పరిణామం ఎప్పుడో ఆగిపోయివుండవలసింది. అలాకాక 
నరిణామం ఇంకా ఇంకా ఉన్నతోన్నత దశలకు పురోగమించిందంకు అటువంటి 
పురోగమనం జీవశక్తి సహజ స్వభావమై వుండాలి. 


460 విళ (దర్శనం 


జీవశక్తి పురోగమనానికి అంతిమ గమ్యం అంటూ లేదు. అంతిమ గమ్యం 
వుంటే అది స్వేచ్చాయుత పరిణామక్రమాన్ని నియంత్రించినట్టు, ఆ గమ్యాన్ని 
వెదుక్కుంటూ జీవశక్తి విధిగా పురోగమిస్తున్నట్టు అవుతుంది. అది జీవశక్తి 
స్వేచ్చకు సంకెల అవుతుంది. అలాగే, జీవశక్తి పురోగమనం గుడ్డిగా జరుగుతు 
న్నదని వాదించడం కూడా అర్హంలేనిది. జీవ వరిణామ క్రమాన్ని చూస్తే ఒక 
నిత్యనూతనత్వం, ఒక క్రమం, ఒక సృజనాత్మకత కనిపిస్తున్నాయి. అందుచేత 
అవన్నీ అంధ వరిణామ ఫలితాలని అనుకోవడానికి వీలు లేకుండా పోతున్నది. 
కనుక జీవశక్తి కేవలం తన స్వభావమైన స్పజనేచ్చ (Creative ౪89) ప్రోద్బ 
లంతో ఎప్పటికప్పుడు కొత్త వుంతలు తొక్కుతూ వురోగమిస్తున్నదని బెర్స్‌సన్‌ 
అంటాడు, 


పరిణావు క్రమం 
బెర్ష్‌సన్‌ పరిణామ వాదం స్టూలంగా ఇలా వుంటుంది 


జీన పరిణామం రెండు ప్రధాన మార్గాలలో జరిగింది. ఒకటి వృక్ష మార్గం, 
రెండవది జంతు మార్గం. 


వృక్ష మార్గాన్ని మొదటగా ఎన్నుకున్న జీవశక్తి తన శక్తిని వృక్షాలలో 
నిక్షిప్తం చేసి పదిలవరచడానికే తన పరిణామాన్ని పరిమితం చేసుకుంది, 


వృక్షాలవలె స్థావరంగా వుండే జీవితంలో భద్రత వున్నా, స్వేచ్చ లేదు.. 
అది తృప్తి కలిగించలేదు. కనుక జీవశక్తి జంగమ జీవితంవైవు పురోగమిం 


చింది. వృక్షాలు నిల్వ వుంచుకున్న శక్తిని ఉపయోగించుకున్న జీవులు జంగమ 
జంతువులైనాయి. 


అని నేలపైన, నీటిలోను చలన "స్వేచ్చ (freedom of movement)ను సంపొ 
దించుకున్నాయి. స్వేచ్చా చలనం పక్షులలో పరాకావ్య పొందింది. 


జంతు ప్రపంచంలో వరిణానుం తిరిగి రెండు మార్గాలలో పురోగమించింది, 
ఒకటి సవోజుతం, లేదా సహజ జ్ఞానం (11600). ఇది పుట్టుకతోనే జీవికీ 
వచ్చే జ్ఞానం. దీనివల్ల జీవి అప్రయత్నంగా తన జీవిత యాత్రను నాగించగ 


లుగుతుంది. ఇది చీమలు, తేనెటీగలు మొదలైన కీటక జొతులలో వరాకావ్మ 
అందుకున్నది. 


అయితే ఈ సహజ జ్ఞానంలో జీవికి స్వాతంత్ర్యం లేదు స్వ స్వరూవ 


బై తన్య (స్రవంతి వాది బెర్డ్‌ నన్‌ 461 


జ్ఞానం లేదు. వరిణామ క్రమంలో ఈ సహజ జ్ఞానమే మానవునిలో (ప్రత్యక్ష 
జ్ఞానం (intuition) గా రూపొందింది. దీనిలో మానవుని స్వేచ్చ (166 
1) అత్యుచ్చ స్థితిని అందుకున్నది. తన్ను తాను తెలుసుకోగలిగిన (self - 
consciousness) సహజాతమే (36200 (ప్రత్యక్ష జ్ఞానం (101609). 


కాగా జంతు (ప్రపంచంలో వరిణామం అనుసరించిన రెండవ మార్గం బుద్ది 
(Intellect). ఇది ఆలోచన, వివేచన, విశ్లేషణ తర్కం ద్వారా పరిసర (ప్రపం 
చాన్ని అవగాహన చేసుకొనడానికి ఉవయోగపడే సాధనం. ఇది మానవునిలో 
వరాకాష్మను అందుకున్నది. 


కాని, సత్యదర్శనంలో బుద్ధికిగల పాత్ర ప్రత్యక్షజ్ఞానం (1౫140 , పాత్ర 
కంకు చాలా తక్కువ అని బెర్ష్‌సన్‌ అభిప్రాయపడ్డాడు. బుద్ది బాహ్య, భౌతిక 
(ప్రపంచానికి సంబంధించిన సత్యాన్ని మాత్రమే అన్వేషిస్తుంది. అసలు అందు 
కోసమే జీవశక్తి బుద్దిని సృజించింది. ఆ ప్రయోజనానికే బుద్ది పరిమితమైంది 
కాడా. అంశే అది తెలుసుకోగలిగింది నిత్య జీవితంలో ఉపయోగవడే పాక్షిక 
సత్యాన్ని మాత్రమే. కాని సంపూర్ణ సత్యాన్ని తెలుసుకోగలిగిన శక్తి ప్రత్యక్ష 
జ్ఞానం (ఇంట్యూషన్‌) వల్లనే సిద్దిస్తుంది. 

ఇ్మర్రేషనలిజం 


యూరోపియన్‌ తత్వ వేత్తలలో రెండు రకాల వారున్నారు. ఒక రకం 
తత్వవేత్తలు బుద్దివాదులు (210౧2036). బుద్ది దా (రానే తర్కం, వివేచన, 
విశ్లేషణ ద్వారానే అంతిమ సత్యాన్ని తెలుసుకొన గలమని వీరు విశ్వసిస్తారు. 
దెకార్త్‌ స్పినోజా లైబ్నిజ్‌ వంటివారు ఈ రకానికి చెందినవారు. 


మరొక రకం వారు బుద్దివ్యతిరేకవాదులు (12[0%2036).. వీరిని ఇచ్చా 
వాదులు హృదయనాదులు, అనుభూతి (feeling) వాదులు అని వ్యవహరించ 
వచ్చు. రూసో, షోవెన్‌హూనర్‌, నీషే, బెర్ష్‌సన్‌ మొదలైనవారు ఈ (శేణిలోకి 
వస్తారు. బుద్ది తెలుసుకోగలిగింది పరిమిత సత్యాన్నే అని, కాని (ప్రత్యక్ష జ్ఞానం 
(ఇంట్యూషన్‌ ) ద్వారా సంవూర్మ సత్యం తెలుసుకోగలమని వీరు అంటారు. 
వీరు బుద్దిని చిన్నచూవు చూస్తారు. 


నిజానికి ఈ రెండు వాదాల మధ్య పరస్పర వైరుధ్యం వుండవలసిన అవ 
సరం లేదు. అవి ఒకదాని కొకటి సంపూరక (060%016%ల[200 మైనవి. 
బుద్ధి (ఇంటలెక్ట్‌), (ప్రత్యక్షజ్ఞానం (ఇంట్యూషన్‌) రెండూ మానవునికి అవ 


వీరీ2 విశ్శదర్భనం 


సరమే. ఒకదాని పని రెండవది చేయలేదు. ఉదాహరణకు కేవలం ప్రత్యక్ష 
జ్ఞానం ద్వారా భౌతిక ప్రపంచానికి సంబంధించిన వైజ్ఞానిక సత్యాలను కనుగొ 
నలేము. వాటిని వివేచన ద్వారా తెలుసుకోవలసిందే. అలాగే సుఖం, దుఃఖం, 
(పేమ దయ, జాలి, న్యాయం, అన్యాయం, పావభీతి, దైవభక్తి మొదలైన అను 
భూతులను వివేచన ద్వారా తర్కం ద్వారా ఎంత ప్రయత్నించినా అవగతం 
చేసుకోలేము. అవి వైయక్తిక అనుభూతికి మాత్రమే అందుతాయి. 


విపరీతనాదాలు 


అటు రేషనలిస్టులు, ఇటు ఇ(రేషనరిస్టులు కూడా ఏదో ఒక సిద్దాంతాన్ని 
పట్టుకుని దానిని విపరీత స్థాయికి తీసుకుపోయి విస్తరించడంలోనే చిక్కంతా 
వస్తున్నది. బెర్స్‌సన్‌ చేసిన వని అదే. అతడు బుద్దిని తిరస్కరించి జీవశక్తికి 
ఇచ్చకుు (ప్రత్యక్ష జ్ఞానానికి మాత్రమే ప్రాధాన్యమిచ్చాడు. సత్యం ఆత్మాశ్రయ 
(subjective) మైంది మాత్రమే కాదు. అది వస్తాశ్రయ (06౭౪౭) మైంది 
కూడా. 


అయితే, పందొమ్మిదవ శతాబ్దపు యూరపిలో యంత్ర నాగరికతకు వునా 
దులు వడి దాని ప్రభావం తత్వవివేచనవై కూడా వడింది. ఒక విధమైన 
యాంత్రిక భౌతిక (Mechanical materialism) వాదం, యాంత్రిక బుద్దినాదం 
తత్వశాస్త్ర రంగంలో రాజ్యం చేస్తున్న రోజులలో బెర్స్‌సన్‌ వచ్చి తిరిగి సత్య 
దర్శనానికి మరొక నూర్గం కూడా వున్నదని ఉద్దాటించాడు. సత్యం కేవలం 
భౌతికమైనదే కొక, అభౌతికమైనది, వైతన్యపూరితమైనది అని చాటి చెప్పాడు. 
భౌతిక విజ్ఞాన శాస్త్రాలకు అందని చైతన్య స్ఫూర్తిని, జీవశక్తి సూత్రాన్ని అతడు 
వ్రవచించాడు. అందుకే అతని చింతన అతని సమకాలీన మేధావులపై అంత 
విశేష (ప్రభావం ప్రసరించింది. యూరోపియన్‌ తత్వశాస్త్రం "అతని చింతనతో 
మరీకొన్ని అడుగులు ముందుకు నడిచిందని వ్యాఖ్యాతలు పేర్కొంటున్నారు. 





35 
బెర్జాంండ్‌ రస్సెల్‌ 


ఈ శతాబ్దంలో రస్పెల్‌ను పోలిన మేధావులు వలువు రుండవచ్చుగాని, 
అతనినలె ఎంత _ సంక్షిష్ట విషయమైనా అంత సరళ సుందరంగా చెప్పిన 
తత్వవేత్తలు చాలా కొద్దిమంది వుంటారు. చాలామంది దార్శనికులు తమ 
చింతనను క్లీష్టంగా చెబుతారు, సరళంగా చెబితే అది తత్వశాస్త్రం కాదని 
భావించేవారు కూడా వుండవచ్చునేమో. జర్మన్‌ ఐడియలిస్టు తత్వవేత్తలవై, 
ముఖ్యంగా కాంట్‌ వంటి వారిపై ఒక జోక్‌ ఇంతకు ముందొకసారి పేర్కొ 
న్నాను. వారి రచనలు- ఒక విషయాన్ని కష్టంగా చెప్పడానికి వీలున్నప్పుడు 
తేలికగా ఎందుకు చెప్పాలి అన్నట్టుగా వుంటాయట. ఈ విషయంలో రస్సెల్‌ 
తన మిత్రుడు, సహ రచయిత అయిన ఎ.ఎన్‌.చైట్‌ పాడ్‌కు పూర్తిగా భిన్నం. 
వైట్‌ హెడ్‌ కూడా ఈ శతాబ్దవు గొప్ప దార్శనికులలో ఒకడు. ఆయన తత్వ 
చింతన అతి జటిలమైనది. సి.ఇ.ఎం. జోడ్‌ ఒకచోట వ్రాశాడు- జాటిల్యం 
రెండు రకాలుగా వుంటుంది : ఒకటి 60504౧10" of epression-అభివ్యక్తి జటి 
లత. అంటే సులభంగా చెప్పడం కుధరక కొందరు విషయాన్ని గజి బిజి 
చేస్తారు. ఒకసారి శశీ చెప్పినట్టు కష్టంగా రాయడమంత సులభం లేనట్టు, 


464 విశ దర్శనం 


సులభంగా రాయడమంత కష్టం లేదు. అదికాక మరో రకం- eX౫pression 01 
obscuriy-జటిలతాభివ్యక్తి అంశ విషయ జటిలతవల్ల వచ్చే అభివ్యక్తి జటి 
లత. అంటే క్లిష్ట విషయాన్ని క్రిష్టంగా తప్ప మరొకలా చెప్పడానికి విలు 
లేకపోవడంవల్ల వచ్చే ఇబ్బంది. 


ఉదాహరణకు ఐన్‌స్టయిన్‌ సాషేక్ష సిద్దాంతాన్ని ప్రతిపాదించినప్పుడు దాన్ని 
అర్హం చేసుకున్నవారు. చాలా తక్కువమంది వుండేఖారట. ఎందుకంటే ఆ 
సిద్దాంతం అటువంటిది. మామూలుగా ఏదైనా కొత్త విషయం విన్నప్పుడు 
దాన్ని అదివరకే తెలిసిన దానితో పోల్చుకొని. మనస్సులో ఒక బొమ్మ గీను 
కుని అర్హం చేసుకోవడానికీ ప్రయత్నిస్తాము. కాని, సాపేక్ష సిద్దాంతం అలా 
అర్హం చేసుకోవడానికి అతీతమైనది. అది కేవలం గణిత పరిభాషకే అందే 
సిద్దాంతం. ఉదాహరణకి స్థలం (30100) లేదా స్టల-కాలం (space-time) వంకర 
తిరగడం ఏమిటి? ఏదైనా వస్తువైతే వంకర తిరుగుతుంది. స్టల-కాలం ఎలా 
వంకర తిరుగుతుంది? అది ఊహకి అందని గణిత (ప్రతిపాదన, భౌతికశ్శాస్త్ర, 
సత్యం. దాన్ని అలాగే స్వీకరించాలి. అందుచేత ' జటీల విషయాన్ని జటి 
లంగా తవ మరొకలా చెప్పడానికి వీలులేకపోతే అందులో తవ్పులేదు. కాని, 
జటిల విషయాన్ని కూడా సులభంగా చెప్పగలిగితే అది మరీ గొప్ప. అయితే, 
సౌలభ్యం, కాఠిన్యం కూడా సాపేక్ష విషయాలే. ఒకరికి సులభంగా కనిపించేది 
మరొకరికి కఠినంగా కనిపించవచ్చు. అలాగే ఒకరికి కఠినమైనది మరొకరికి 
సులభంగా కనిపించవచ్చు. అంతే కాదు సౌలభ్య, కాఠిన్యాలు అభిరుచివై ఆధా 
రపడి వుంటాయి. 


రస్సెల్‌ భాషలో, భావనలో, అభివ్యక్తిలో స్పష్టతకోసం జీవితమంతా 
శ్రమించిన మనీషి. అది అటుంచి, ఆయన కేవలం తత్వవేత్త మాత్రమే 
కాడు. బహుముఖ ప్రజ్ఞాశారిత అనేదానికి మూర్తిభావం లాంటివాడు ఆయన, 
బహుశా అన్ని విషయాలవై, అంత విస్త్రృతంగా (వ్రాసినవారు చాలా అరుదుగా 
వుంటారు. తన సుదీర్హ జీవిత కాలంలో ఆయన దాదాపు 70-80 (గ్రంథాలు 
రచించాడు. ఎప్పుడు చూసినా ఆయన పుస్తకాలు దాదావు నలభై వరకు 
మార్కెట్‌లో వుండేవట. 


ఆయన గ్రంథాలు ఒక విషయంపై కాదు. తత్వశాస్త్రం, తర్కశా, స్తం, 
భౌతికశాస్త్రం, నీతిశాస్త్రం, సాంఘికశాస్త్రం, విద్యా విధాన సంస్కరణలు, 
వివాహ వ్యవస్థ సంస్కరణలు, మతం, రాజకీయాలు, చరిత్ర, స్వీయచరిత్ర-- 
“ఇంకొ ఎన్నో ఎన్నో విషయాల వై ఆయన పుంఖానువుంఖంగా రచించాడు, 


బెర్జాంండ్‌ రస్సెల్‌ 465 


సాధారణంగా తత్వశాస్త్ర వెత్తలు, మేధావులు ఐవరీ టవర్‌లో ఈజీ చెయి 
రీలో పడుకుని పగటి కలలతో పోల్చదగిన తత్వశాస్త్రవు “ఎయిరీ ఫెయిరీ 
స్వీటొ నధథింగ్స్‌”ను ఊహిస్తూ, మెట్ట _ వేదాంతం వ్రాస్తూ లోకానికి లోక 
సమస్యలకు దూరంగా జీవిస్తారని ఒక |ప్రథ. అలాంటివారు కొందరుండవచ్చు 
కాని, పాశ్చాత్య తత్వవేత్తలలో చాలామంది క్రియాత్మక జీవితం గడిపినవారే. 
తను తత్వచింతనను ప్రపంచ సంస్కరణకు, సంఘం మరమ్మతుకు ఉద్దేశించి 
నవారే. మార్కు కూడా “తత్వవేత్తలు ప్రపంచానికి రకరకాలుగా భాష్యం 
చెప్పారు. కాని అసలు జరగవలసింది ప్రపంచాన్ని మార్చడం” అన్నవ్పటికి, 
ప్రపంచాన్ని, ఏ విధంగా మార్చాలన్నదాన్ని నిర్రేశించడానికి ఆయన కూడా 
తత్వ విచారం చేయక తప్పలేదు. ఆయన కార్యశూరుడు, మేధాశూరుడు 
కూడా, తత్వచింతన ఆచరణకు మార్గదర్శనం (Philosophy must be a guide 
= action) కొవాలని ఆయన భావించాడు. 


అలాగే రస్సెల్‌ కూడా ఎంత రచనాశూరుడో అంత కార్యశూరుడు కూడా. 
నిజానికి రస్సెల్‌ ఒకడు కాదని, ఇద్దరని విల్‌ డ్యురాంట్‌ పేర్కొన్నాడు. 
ఒక రస్సెల్‌ తార్కికుడు, రెండో రస్సెల్‌ సంఘ సంస్కరణకు, ప్రవం 
చాన్ని మరమ్మతు చేయడానికి, లోకకల్యాణానికి జీవితాన్ని అంకితం చేసినవాడు, 
ఉద్యమాలలో పాల్గొన్నవాడు, వాటిని నడిపినవాడు. 


అయితే, తొలినాళ్ల రస్సెల్‌ కేవలం తాత్వికుడు తార్కికుడు. అతనికి 
తర్క శాస్త్రమే తత్వశాస్త్రం. అంతేకాదు, అతనికి గణిత శాస్త్రమే తర్క, 
తత్వ శాస్త్రాలు కూడా. వీటికి అతడు అభేదం చేశాడు. గణితం వేరు, 
తర్కం వేరు కావని అతడి అభిప్రాయం. గణితశాస్త్రపు యౌవనం తర్మశా 
(స్త్రమని, తర్కశాస్రవు నడి వయస్సు గణిత శాస్త్రమని అతడి చమత్కరింవు. 
అంకు తొండ ముదిరి ఊసరవిల్లి అయినట్టు తర్కం ముదిరి గణితం అవుతుం 
దన్నమాట. 


“దిగిరాను దిగిరాను' దివినుండి భువికి” అన్న కవిలాగాా ఒక వయస్సు 
వచ్చేవరకు -గణిత- తర్క (మేథమేటికల్‌ లాజిక్‌) దంత గోపురంలో కాపురం 
చేసిన రస్సెల్‌, ఆ పిదవ మామూలు మానవ లోకంలోకి దిగివచ్చాడు. ఊరికే 
దిగిరానడం కాదు-- * [గ myself from the "cights of poetry to the depths of 
communism” అన్న మయకోన్‌స్కేలాగా గణిత తర్భ శిఖరాల నుంచి సాధా 
రణ మానవుల ఈతిబాధల, నీతి బాధల అగాధాలలోకి రస్సెల్‌ తన్ను తాను 
విసిరేసుకున్నాడు. ముఖ్యంగా ప్రథమ (ప్రపంచ సంగ్రామ సంవత్సరాలలో అత 
నిలో ఒక మార్చు వచ్చింది. వై వాక్యంలో మయకోవ్‌స్కీ కవితా వాక్యాన్ని 


466 విశ దర్శనం 


ఉదాహరించడం వూరికే జరగలేదు. బెర్ట్రాండ్‌ రస్సెల్‌ కొన్నాళ్లపాటు కమ్యూ 
నిజంలో నిజం అన్వేషిస్తూ తిరిగాడు. అందుకే అతనికి ఆ రోజుల్లో “3 
రస్సెల్‌” అనే నిక్‌ నేమ్‌ వచ్చింది. 


అయితే, కమ్యూనిజంతో అతని (షేమాయణం ఎక్కువ రోజులు సాగలేద 
నుకోండి. త (రలోనే అతనికి దానిపై మొగం మొత్తింది. అతడు (ప్రధానంగా 
మానవతావాది. అతనికి మతంమీద-అంటే సాధారణంగా మతం అని మనం 
వ్యవహరించే దానిమీద-అణుమాత్రమైనా విశ్వాసం లేదు. మానవతావాదమే 
అశనిమతం. వ్యక్తి స్వేచ్ళావాదం, ఉదారవాదం అతని ఉచ్చ్వాస నిశ్వాసాలు, 
వాస్తవిక వాదం (రియలిజం), తార్కికనిశ్చయత అతని తాత్విక విశ్వాసాలు. 
అజ్జేయవాదం (Agnosticism) అతని ఆలోచనా లోచనం. 


తొలినాళ్ల రస్సెల్‌ మూర్తీభవించిన తత్వశ్శాస్త్రం. మలినాళ్ల రస్సెల్‌ 
వుంభావ మానవతావాదం. అడే తన గురించి' తాను స్వీయచరిత్ర అవతారి 
కలో ఇలా చెప్పుకున్నాడు : 


“నా జీవితాన్ని మూడే మూడు ఉద్వేలమైన ఉద్వేగాలు - అతి సామా 
న్యమైనవి, అదే సమయంలో అతి బలీయ మైనవి-ఆ వేశించాయి. ఒకటి 
(ప్రేమకోసం ఆరాటం; రెండవది విసుగు ఎరగని, విరతి లేని విజ్ఞానాన్వేషణ; 
మూడవది దుఃఖిత మానవాళివై భరించలేనంత అనుకంవ. ఈ మూడు ఉద్వే 
గాలు రుంరూ (వభంజనాలవలె నన్ను అటూ ఇటూ విసిరేశాయి; ఏవేవో 
సంకీర్ణ, సంక్టిష్ట్ర మార్గాలలోకి తీసుకుపోయాయి; ఆవేదనా సముద్ర తరంగాల 
మీదుగా నిరాశా నిసృహల కొనలవరకు తీసుకుపోయాయి.” 


నేను (పేమకోసం అర్రులు చాచాను. ఎందుకంకే (పేమాతిరేకంలో నాకు 
లభించే తన్మయీభావం ఎంత గాఢమైనదంటే కొన్ని గంటల (పేమానుభూతి 
కోసం నా శేష జీవితమంతా త్యాగం చేయా లనిపించేది. అంతేకాదు; 
అది ఒంటరితనం నుంచి-ఈ నిర్జీవ భౌతిక (ప్రపంచవు శిఖరాంచలాన నిల 
బడి వణికిపోతూ క్రిందికి తొంగిచూసే ఏకాకిచేతన యొక్క వైయక్తి కైకాంతం 
నుంచి-మానవుడిని విముక్తుడిని చేస్తుంది. ఇంకా చెప్పాలంశే, (వేమ భావ 
తాదాత్మ్యంలో నేను బుషులు కవులు ఊహించిన స్వర్గానందాన్ని సూక్ష్మ 
మార్మిక రూపంలో దర్శించాను. అడి మానవుడు కోరదగని వరమే కావ 
చ్చుగాని, దాన్ని నేను అన్వేషించాన్సు సాధించాను. 


అంతే అభినివేశంతో నేను జ్ఞానాన్వేషణ కూడా చేశాను. మానవ 
హృదయ రహస్యాలను అర్హం చేసుకోవాలని ఆరాటపడ్డాను. నక్షత్రాలు 


బెర్జాంంట్‌ రసె ల్‌ 467 


లక్షకాంతులతో ఎందుకు ప్రకాశిస్తున్నాయో తెలుసుకొనడానికి ప్రయత్నించాను. 
ఫితాగరస్‌ ప్రవచించిన ఏ శక్తితో ప్రవాహ నిరంతరత్వాన్ని సంఖ్య--అంకె--ఛేదిస్తు 
న్నదో అవగాహన చేసుకోవాలని అవస్థపడ్డాను. ఈ నా ప్రయత్నం కొంచెంగా నే 
ఫలించింది. 


(ప్రేమ, జ్ఞానం నాకు లభ్యమైనంత వరకు నన్ను ఆకాశ వీధులలోకి తీసు 
కుపోయాయి. కొని మానవ కారుణ్య భావన నన్ను ఎప్పటికప్పుడు దివినుంచి 
భువికి లాక్కువస్తూనే వుంది. బాధా సర్బదష్టుల గాఢా(క్రందనలు నా హృదయ 
కుహరంలో ్రతిధ్వనిస్తాయి. కరవు రక్కసి కోరలలో చిక్కిన చిన్నారి 
పాపలతో, నియంతల చేతులలో చిత్రహింస లనుభవించే అభాగ్యులతో, కొడుకు 
లకు కూడా బరువైపోయి దిక్కూ, మొక్కూ లేని దినవృద్దులతో నిండిన 
ఈ శోకపు లోకంలో భరించరాని ఒంటరితనం, నిరుపేదరికం, రంపంలా 
కోసే బాధ-ఇనన్నీ మానవ జీవితాన్ని వికటాట్టహాసంతో వెక్కిరిస్తాయి. నేను 
ఈ దుఃఖ తిమిరాలను ఏ కొంచమైనా పార్మద్రోలాలని ఆరాటవడతాను. కాన్ని 
ఈ కన్నీటి సముద్రాలను తుడవడం ఎవరితరం? చివరికి నిస్సహాయంగా నా 
బాధావిల హృదయం విలవిలలొడి ఓడిపోతుంది. 


ఇది నా జీవిత గాథా బాధ. అయినా, జీవితం జీవించ దగిందిగానే నాకు 
సాక్షాత్కరించింది. నాకే. అవకాశం వస్తే సంతోషంగా మల్లీ ఇదే జీవితం 
జీవిస్తాను.” 


మనిషిగా మనీషిగా రసె ఎల్‌ 


బెండ్‌ రస్సెల్‌ జీవితం రెండు: (19న, 20వ) శతాబ్దాల మధ్య 
వారధి; వైజ్ఞానిక-మానవతా వాదానికి ఎత్తిన హారతి, 


క్సర్వన్నేవేహ కర్మాణి జిజీవిషేచ్చతగ్‌ం సమాళి (మానవుడు విధ్యుక్త 
కర్మలు ఆచరిస్తూ నూరేళ్లు జీవించాలన కోరుకోవాలి) అని ఈశావాస్యోపని 
షత్తు ఉద్బోధిస్తున్నది. అలాగే బెర్భారిండ్‌ రస్సెల్‌ రెండేళ్లు తక్కువగా సరిగ్గా 
నూరేళ్ళు జీవించాడు. చెట్టులా గట్టులా కాదు, లోక సంగ్రహార్థమైన కర్మలు: 
చేస్తూ జీవించాడు. అతడు 1872 మే 18 వ తేదిన జన్మించి, 1970 ఫిబ్ర 
వరి 2న తేదీన కన్నుమూశాడు. లోతుకుపోయిన కళ్లు. పీక్కుపోయిన దవడలు, 
ముడతలు పడిన ముఖంతో అర్భకంగా, నిత్య రోగగ్రస్తుడి వలె, ఉస్థంటే 
ఎగిరిపోయేటట్టు కనబడే రస్సెల్‌ను విల్‌ డ్యురాంట్‌ వర్షిస్తూ “1914 లో 
రస్సెల్‌ కొలంబియా యూనివర్శిటీలో ఉపన్యసిస్తుంటే అతడు తన ఉపన్యాస 


468 విశ (దర్శనం 


విషయమైన ఎపిస్టైెమాలజీ (జ్ఞాన శాస్త్రం) వలె బక్క పలచగా, పీలగా, 
పాలిపోయి ఎప్పుడైనా మరణించవచ్చు ననిపించేటట్టు కనబడ్డాడు... _ కొని, 
పదేళ్ళ తర్వాత అదే వ్యక్తి 52 వీళ్ల వయస్సులో సంవూల్లారోగ్యంతోవే 
కాక తుళ్లుతూ, పేలుతూ, ఉరకలు వేస్తూ, తిరగబడే ఉత్సాహంతో ప్రత్యక్షం 
కావడం ఎంతో సంతోషం కలిగించింది. _ ఆ పదేళ్ళు ఎటువంటివి? అతని 
ఆశలు, ఆదర్శాలు నేలపాళై నాయి; స్నేహితులకు, ఒకప్పటి అతని సుఖమయ 
జీవితానికి దూరమైపోయాడు. అయినా, అతడు కక్రుంగిపోకపోవడం ఆశ్చర్యం...” 
అని వాశాడు, 


రస్సెల్‌ పూర్తి పేరు బెర్జ్రాండ్‌ ఆర్ధర్‌ విలియం రస్సెల్‌. అతనిది ఇంగ్లం 
డులోనే' కాక యూరప్‌లో కూడా పరిచితమైన, ప్రసిద్దమైన వురాతన ప్రభు 
వంశం. బెరారిండ్‌ తాత లార్డ్‌ జాన్‌ రస్సెల్‌ లిబరల్‌ పార్టికి చెందినవాడు; 
రెండుసార్లు (1846-52) సంవత్సరాలలోను, 1865-66 సంవత్సరాలలోను) 
బ్రిటన్‌కు ప్రధానమంత్రిగా పనిచేసి, పార్లమెంటరీ సంస్కరణలకు కారకుడైన 
వాడు. తండ్రి వైకౌంట్‌ ఆంబర్జీ కూడా లిబరల్‌ పార్టీ సభ్యుడు. ఆయన 
రెండవ సంతానం బెర్జ్రాండ్‌ . 


బెర్జాంండ్‌ రెండవ ఏట తల్లి మరణించింది. ఆ పిదప ఏడాదిన్నరకే తండ్రి 
మరణించాడు. బెర్జాంండ్‌ న్కు అతని అన్నను మత విశ్వాసాలకు దూరంగా, 
లిబరల్‌, అభ్యుదయ భావ వాతావరణానికి దగ్గరగా వెంచాలని తండ్రి వీలు 
నామా వ్రాశాడు. కొన్సి దాన్ని కోర్టులు కొట్టిచేశాయి. అన్నదమ్ము లిద్దరు 
తమ ముత్తవవద్ద పెరిగారు. తండ్రి ఇష్ట ప్రకారం కాక్క వారిని వ్యూరిటన్‌ 
మత విశ్వాసాలతో, కట్టుదిట్టమైన క్రమగిక్షణతో ఆమె పెంచింది. 


బెర్జాంండ్‌. చిన్నతనంలో పాఠశాలలకు వెల్లి చదువుకోలేదు. (ప్రయివేటుగా 
ఇంటివద్దనే అతడి విద్యాభ్యాసం జరిగింది. అతడి పెంపకం సాంప్రదాయిక 
పద్దతులలో జరిగినా అ పద్దతుల పట్ట అతనికి విశ్వాసం, గౌరవం కుదిరినట్టు 
లేదు. పదకొండవ ఏటనే మతం పట్ల విశ్వాసం సడలింది. మతం వల్ల, 
మిస్టిసిజం వల్ల (ప్రపంచానికి అనేక అనర్జాలు వాటిల్జాయని అతడి విశ్వాసం. 


చిన్నతనం నుంచే బెర్జాంండ్‌ కు గణితశాస్త్రం పట్ట అభిమానం ఏర్పడింది. 
గణితం, తర్కం, సైన్స్‌ ఇవే అతని దైవాలు.” అతని సంశయ వాదానికి 
(స్కెస్టిసిజం) కూడా బాల్యంలోనే బీజాలు పడ్డాయి. యూాక్తిడియన్‌ జ్యామె 
ట్రీని అవ్పటిలోనే అతడు ప్రశ్నించేవాడు. సోక్రటీస్‌ ఊత పదం “*లెటజ్‌ 
ఇన్వెస్టి ట్‌” (దిన్ని మనం పరిశోధిద్దాం). అలాగే రస్సెల్‌ కూడా ప్రతిదాన్ని 


బెర్జారిండ్‌ రె ల్‌ 469 


పెద్దలు చెప్పారని, ఇంకెవరో చెప్పారని కాక స్వయంగా పరిశోధించి, వరిశీలించి, 
నిగ్గు తేల్చుకోవాలని, గుడ్డిగా దేన్నీ నమ్మరాదని, అన్నిటిని ప్రశ్నించాలని 
భావించేవాడు. 


పద్దెనిమిదవ: ఏట (1890) రస్సెల్‌ కేంట్రిడ్డి యూనివర్సిటీకి చెందిన 
ట్రినిటీ “కాలేజీలో చేరాడు. అతడి మేధాశక్తిని అందరు ఆనాడే గుర్తించారు. 


1893 లో లెక్కల ఆనర్ఫు పరీక్షలో ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణుడయ్యాడు. ఆ 
తర్వాత ఫిలాసఫీని అభిమాన విషయంగా తీసుకుని 1894 లో పట్టుభద్రుడ 
య్యాడు. 8 


ఆ రోజులలో అతని ఆరాధ్య తత్వవేత్తలు కాంట్‌, హెగెల్‌. నిజానికి 
బ్రిటిష్‌ తాత్విక సంప్రదాయం వేరు హెగెలియన్‌ తాత్విక సంప్రదాయం 
వేరు. (బ్రిటిష్‌ వారిది ఫ్రాన్సిస్‌ బేకన్‌, హాబ్స్‌ మూల పురుషులుగా, లాక్‌, 
బెర్‌ క్షీ హ్యామ్‌లు “బుషిత్రయం”గా గల ఎంపిరిసిన్టు సంప్రదాయం. కాగా, 
యర్‌ సంప్రదాయానికి చెందినది హెగెరియన్‌ ఐడియలిజం. అయినా, అనాటి 
ప్రముఖ తత వేత్త ఎఫ్‌, “వాచ్‌. బాడ్డీ కేవల భావవాదాన్ని (absolute idealism) 


అభిమానించాడు. బొడ్డీ ద్వారా ఆ వాదం బ్రిటన్‌లో కొన్నాళ్లు ఫ్యాషన్‌ 
అయింది. 


అయితే, రస్సెల్‌ కు హెగెలియనిజంవట్ట మోజు ఎక్కువ కాలం నిలవలేదు. 
అతని సహాధ్యాయి, మరొక ప్రముఖ తత్వవేత్త జి. ఇ. మూర్‌ ప్రభావంతో 
హెగెలియనిస్టు భావవాదంపై తిరుగుబాటు చేశాడు. ఎంపిరిసిస్టుగా, పాజిటివి 
స్టుగా ఫిజికల్‌ రియలిస్టుగా మారిపోయాడు. 


నిజానికి బెర్జాంండ్‌ రస్సెల్‌ పై పై అ తర్వాత కాలంలో ఒక ప్రథ (ప్రచారం 
లోకి వచ్చింది. అతడు తన తాత్విక విశ్వాసాలను త్వర త్వరగా మార్చు 
కుంటాడని, ప్రతి కొన్ని సంవత్సరాలకు ఒక కొత్త తాత్విక సద్దాంతాన్ని 
లేవదీస్తాడని అనేవారు. అసలు అతనికొక ఫిలాసఫీ కాక్క చాలా ఫిలాసఫీ లున్నా 
యని కూడా అరోపణ. దీనికి మొదటిదాఖలా అతడు హెగెల్‌ (ప్రవచించిన 
కేవల భావవాదాన్ని (2030141[8166213%) వదలి పాజిటివిస్టుగా మారిపోవడమే. 


ఫీలడెర్టియాకు చెందిన ఎలైన్‌ పియర్‌సాల్‌ స్మిత్‌ను అతదు 1894 లో 
వివాహం చే చేసుకున్నాడు. అమెరికాలో 1894 నుంచి 1896 వరకు నాన్‌- యూక్తి 
డీయన్‌ జ్యామెట్రీపై ఉవన్యాసాలిస్తూ నివసించాడు. యూక్తిడియన్‌ రేఖాగణిత 
సూత్రాల పట్ట అతనికి వరము జుగుప్స. రెండువేల ఏళ్లపాటు అ సూత్రాలను 
యూరప్‌ గుడ్డిగా నమ్మి చెడిపోయిందని అతని వాదం. ఇప్పటికీ యూక్లిడ్‌ 


470 విశ (దర్శనం 


గ్రంథాన్ని థేమ్చులో తొక్కక, పాఠశాలలలో బోధించడం అన్యాయమని అతని 
భావన. పాత సూత్రాలను త్రోసివుచ్చడం వల్లనే ఆధునిక గణిత శాస్త్రం 
అభివృద్ది అయిందని న యంసిద్ధ సత్యాలు (self-evident truths) అనేవి ఏలీ 
లేవని అతని వాదం. ప్రతిదీ తార్కికంగా రుజువు కావలసిందేనని అతడు 
అనేవాడు, 


గణితం అతని అభిమాన విషయం. దానిలో సత్యమే కాక సౌందర్యం 


కూడా వుందంటొడు. అది వరిపూర్మ మైన పైన్సు అని అదొక లలిత కళ 
అని అతని విశ్వాసం, 


జర్మన్‌ తత్వ వేత్త లెబ్నిజ్‌ పై 1900 లో “ది ఫిలాసఫీ ఆఫ్‌ లెచ్ని 1) 
(The Philosophy of Leibniz) అనే ఉద్లుంథం వ్రాశాడు. దానితో రస్సెల్‌ క్ట 
తాత్విక (ప్రపంచంలో నుంచి పేరు వచ్చింది. 


ఆ పిదన 1903 లో “ది ప్రిన్సివుల్స్‌ ఆఫ్‌ మేథమేటిక్స్‌” (The Principles 
of Mathematics) అనే మరొక ఉద్గుంథం ద్రాశాడు. దానిలో అతడు గణి 
తానికి తర్కానికి భేదం లేదని ప్రతిపాదించాడు. తర్కంలో ఉపయోగించే 


భాష గణితానికి కూడా వర్తిస్తుందని, అందుచేత ఆ రెండూ ఒకటేనని అతని 
సిద్దాంతం. 


కాని, అతనికి తత్వవేత్తగ్థా తర్కవేత్త్రగా శాశ్వత కీర్తి తెచ్చి పెట్టింది, 
అతని రచనా జీవితానికి మకుటాయ మానమైనదని చెవ్పదగింది “ ప్రిన్సిపియా 
మేథ మేటికా” అనే మూడు సంపుటాల బృహద్గుంథం. తన ఒకనాటి గురు 
వైన ప్రఖ్యాత తత్వవేత్త ఎ.ఎన్‌. వైట్‌ హెడ్‌ తో కలిసి రస్సెల్‌ ఆ గ్రంథాన్ని 
1910, 1912, 1913 సంవత్సరాలలో వ్రాశాడు. యూరపియన్‌ తర్క, 
గణిత శాస్త్రాలపై ఆ (గ్రంథ ప్రభావం అమేయమని;, అపారమని ప్రతీతి. 


1907 లో రస్సెల్‌ ప్ర్రీలకు ఓటింగ్‌ వాక్కు ఇవ్వాలని కోరుతూ (ఆధు 
నిక ప్రజాస్వామ్యానికి వుట్టినిల్లు అని చెప్పుకునే బ్రిటన్‌లో అన్నటికింకా స్రీలకు 
రాజకీయమైన హక్కులు లేవు) పార్లమెంటుకు పోటీచేసి ఓడిపోయాడు. 


విలియం జేమ్స్‌ మానవులను చెండు రకాలుగా విభజించాడు. ఒక రకం 
వారు మృదుస్వభావులు (tender-minded), మరొక రకంవారు కఠిన స్వభావులు 
(tough-minded). రస్సెల్‌ ది మృదు స్వభావం. అందుకే దాన్ని తొక్కివట్టై) 
"పెకి కఠిన తార్కికుడుగా కనిపించడానికే సంశయ వాదాన్ని (స్కెస్టిసిజం) 
స్వీక్షరించాడని కొందరు అంటారు. అయినా, అతడు ఎంత కఠిన న్వభా 


వెర్టాండ్‌ రస్సెల్‌ 471 


వుడుగా కనిపించ గోరిన్నా ఎప్పటికప్పుడు అతని మృదు స్వభావం పెల్లుబికి 
వైకి వసూనే వుండేది. హింసకు, నిరంకుశతా (నికి, నియంతృతా నికి అతడు 
వ్యతిరేకి. అతడు ఉదారవాది, వ్యక్తి "స్వేచ్భావాదిః 1910 ప్రాంతాల నుంచి 
యుద్దానికి పూర్తి వ్యతిరేకిగా అహింసావాది (P2451) గా మారాడు. 


1914 లో ప్రథమ (్రపంచమహా సంగ్రామం ప్రారంభమైనప్పుడు రస్సెల్‌ 
దాన్ని వ్యతిరేకించాడు. సాధారణంగా అందరు right Or wr0ng - my country 
(తప్పో ఒప్పో ముందుగా నా దేశం) అంటారు. రస్సెల్‌ అలా కాక, 
స్మామాజ్యం పోయినా సరే బ్రిటన్‌ యుద్ధంలోకి దిగరాదని వాదించేవాడు. 
దీనితో అతనికి (టినిటీ కాలేజీ ఉద్యోగం కాస్తా ఊడిపోయింది. నాటి నుంచి 
ప్రపంచమే అతని కాలేజీ అతని యూనివర్శిటీ అయింది. 


నిర్బంధ “సైనిక సమీకరణ వ్యతి రేకసంస్థ (No-Conscription Fellowship) 
లో అతడు 1916 లో చేరాడు. యుద్ధ వ్యతిరేక (ప్రచారం చేశాడు. 
ప్రభుత్యం అతడిని ప్రాసిక్యూట్‌ చేసింది. కోర్టు అతనికి నూరు పౌనుల 
జరిమానా విధించింది. అతని వద్ద వసూలు చేయడానికి డబ్బు లేకపోతే అతని 
వస్తువులను, అమూల్య వుస్తక భండారాన్ని ప్రభుత్యం. స్వాధీనం చేసుకుంది. ఆ 
పదవ 1918 లో అతడికి ఆరునెలల కారాగార శిక్ష కూడా పడింది. జెలులో 
వుండగానే రస్సెల్‌ “ఇంట్రడక్షన్‌ టు మేథమేటికల్‌ ఫిలాసఫీ” (Introduction 
to Mathematical Philosophy) వ్రాశాడు. 


1914 లోనే అతడు లిబరల్‌ పార్టి క్రియాశూన్యమై, వట్టైిపోయిందని 
భావించి దానికి గుడ్‌బై చెప్పి, లేబర్‌ పార్టీలో చేరాడు. అవటిలో అతడు 
వామషక్ష భావాల వైవు మొగ్గు చూపాడు. అంతకు ముందే అతడు అమెరికా 
నుంచి తిరిగి వచ్చిన తర్వాత జర్మనీలో ఆర్థిక శాస్త్రం అభ్యసించాడు. జర్మన్‌ 
సోషల్‌ డెమొకాట్స్‌ ద్వారా మార్క్సిజం ప్రభావం అతనిపై పడింది. 


మానవ సమాజపు అనర్జాలన్నిటికి కారణం సొంత ఆస్తే అన్న సిద్దాంతంవె 
అతనికి నమ్మక కుదిరింది. ఆ అనర్జాలకు నివారణోపాయం సోషలిజం, 
కమ్యూనిజం. ఆస్తిని దొంగతనం (Property is thef గా (ఫెంచి అనార్మస్టు 
తత్వవేత్త 'ప్రూథాన్‌ (070429) నిర్వచించాడు. రస్సెల్‌ ఆ నిర్వచనంతో పీకే 
భవించాడు. హింస, దోపిడీ వీటితోనే సాంత అస్తి ఏర్పడుతుంది. దాని రక్షణ 
కోసం రాజ్యం (526) అనేది ఏర్పడుతుంది. అందుచేత రాజ్యం (ప్రభుత్వం 
అనే అర్థంలో) దుర్మార్గమైం ం రాజ్యాధికారాన్ని సహకార సంఘాలు, సెండికేట్లు 


చూలూ 


నిర్వహించాలి. పరిశ్రమలలో గిల్డ్‌ సోషలిజంను రస్పెల్‌ అభిమూానించాడు. అంకే 


472 ఎశ్చూదర్భనం 
కార్మికులే సంఘాలుగా ఏర్పడి వరిశ్రమలను నిర్వహించాలి. భూమిని సొంత 


అస్తిగా వరిగణించకూడదు. దాన్ని వ్యక్తి నుంచి లాగి వేసుకుని న్యాయమైన 
పరిహార మివ్యాలి. 


అయితే, యథావ్రకారంగా ఈ అధిప్రాయాలవై రస్సెల్‌ మోజు ఎంతో 
కొలం : నిలవలేదు. స్వతవాగా అతడు ఉదారవాది, లిబరల్‌. మానవుని అంతిమ 


లక్ష్యం స్వేచ్చ. అది లేనిదే వ్యక్తికి వికాసం లేదు. ముఖ్యంగా అభిప్రాయ 
స్వాతంత్ర్యం వుండితీరాలని అతడు విశ్వసించాడు. 


1920 లో రస్సెల్‌ లేబర్‌ పార్టీ (ప్రతినిధి వర్షంతోపాటు అతిథి హోదాలో 
సోవియెట్‌ యూనియన్‌లో పర్యటించాడు. శైమ్లిన్‌లో లెనిన్‌ను కలుసుకుని 
సంభాషణలు జరిపొడు, టాట్‌! సని కూడా వరిచయం చేసుకున్నాడు. రష్యా 
నుంచి తిరిగివచ్చిన తర్వాత “ప్రాక్టీస్‌ అండ్‌ థియరీ అఫ్‌ .బోల్తివిజమ్‌ (౫6 
Practice and Theory of Bolshevism) అనే వుస్తకంలో బోర్డి విజంను తీవ్రంగా 
విమర్శించాడు, 


రస్సెల్‌ వివాదగ్రస్త జీవితం 


విశ్వాసాలను రోజుకొక రకంగా మార్చుకోవడం ఎంత హాస్యాస్ప్సదమో, 
అవసరమైనప్పుడు కూడా విశ్వాసాలను అసలు మార్చుకొనకుండా, జీవితాంతం 
వాటినే వట్టుకుని వేళ్ళాడడం కూడా అంతే వరిహోసాస్పదం. ఒకప్పుడు ఎంతో 
గాఢంగా నమ్మిన విషయం, సంవూర్మ సత్యంగా కనబడిన విషయం మరొ 
కప్పుడు కేవలం పొరపాటు అభిప్రాయమని అనిపించవచ్చు. అటువంటప్పుడు 
మొదటి అభిప్రాయాన్ని, లేదా సిద్దాంతాన్ని, విశ్వాసాన్ని మార్చుకోవడమా? 
లేక తనను చంచలచిత్తుడని, సిర విశ్వాసాలు లేనివాడని ఇతరులు ఎక్కడ 
అనుకుంటారోనని భయవడి వాటినే నమ్ముతున్నట్టు నటించడమా? 


స్వీయ విశ్వాసాల (ప్రకారం జీవించడానికి ఎంత ధైర్యం కావాలో, అవ 
సరమైతే వాటిని విడనాడడానికి కూడా అంతే ధైర్యం కావాలి. అటువంటి 
ధైర్యం వుంది కనుకనే బెర్జ్రాండ్‌ రస్ఫెల్‌ తన సుదీర్హ జీవిత కొలంలో 
వలుసొర్హు విశ్వాసాలను, సిద్దాంతాలను అవలీలగా మార్చుకున్నాడు. 


కనుకనే కొంతకాలం కమ్యూనిజం వై వు మొగ్గిన రస్సెల్‌ ఆ తర్వాత కాలంలో 
ఆచరణలో దాని లోటుపొట్లను గమనించి దానివట్లు విశ్వాసాన్ని వదలుకొనడానికి 
వెనుకాడలేదు. అలాగే శౌంతిదాదిగా, యుద్ద "వ్యతిరేకిగా జీవితాన్ని ప్రారం 
భించి జీవితాంతం శాంతినొదిగా యుద్ధ వ్యతిరేకిగానే ఉండిపోయిన రస్సెల్‌ 


బెర్ట్రాండ్‌ రస్సెల్‌ శ్వ 


మధ్యలో ద్వితీయ ప్రపంచ యుద్ద కాలంలో నాజీజంను నిర్మూలించడం అన్నిం 
టికంట ముఖ్య కర్తవ్యం కనుక ఆ యుద్దాన్ని సమర్థించాడు. అలానే ఆయన 
తన తాత్విక సిద్దాంతాలను కూడా-ఉదాహరణకు తన లాజికర్‌ యాటమిజంను- 
మార్చుకున్న సందర్భాలున్నాయి. 


లల 


వెళ్లాడు. (మొదటి భార్య ఎలైన్‌కు 1911 లోనే విడాకురిచ్చాడు.) చైనా 


స్వేచ్చ విశ్చంఖలత్వానికి దారితియరాదు. (క్రమశిక్షణతో నే పిల్లలను పెంచాలి. 
పిల్లలు కలిసి మెలిసి స్నాన భోజనాదులు చేయాలి. దిగంబరంగా పరుగులు 
శీయాలి. వారికి మతాన్ని బోధించరాదు. కాని వైతిక విధులను శైశవం 
నుంచే బోధించాలి. ఇటువంటి విశ్వాసాలతో ఆ పాఠశాల నడిపాడు. కాని, 
ఆ ప్రయోగం విజయవంతం కాలేదు. రస్సెల్‌ డోరా బ్జాక్‌ కు 1935 లో 
విడాకు లిచ్చాడు. ఆమె 1939 వరకు ఆ పాఠశాలను కొనసాగించింది. 
1936లో అతడు వెటీషియా "స్పెన్స్‌ అనే వనితను వివాహం చేసుకున్నాడు. 


రస్సెల్‌ అన్న 1931 లో మృతి చెందగా ప్రభు బిరుదం అతనికి వాస్త 
వంగా సంక్రమించింది. అతడిని (మూడవ) ఎర్ట్‌. రస్పెల్‌గా వ్యవహరించేవారు. 
అయినా వారసత్వంగా లభించే ధన, పదవీ గౌరవాలవట్ల రస్సెల్‌ కు ఎన్నడూ 
వ్యామోహం లేదు. వాటిని తృణప్రాయంగా అతడు వరిగణించేవాడు. మాన 
వుడు కష్టించి పనిచేసి తన జీవనోపాధిని తాను సంపాదించుకోవాలన్నది అతని 
మతం. తన జీవితమంతా ఆ విధంగానే అతడు నడుచుకున్నాడు. 


1938 - 39 సంవత్సరాలలో రస్సెల్‌ అమెరికాలో లెక్చరర్‌గా వర్య 
టించాడు. న్యూయార్స్‌లోని సిటీ కాలేజీ పాలకవర్గం అతడిని ఆహ్వానించి 
అధ్యాపక ఉద్యోగమిచ్చింది. కాని అతడి పద్దతులు, విశ్వాసాలు గిట్టనివారు ఆ 
నియామకాన్ని సవాలుచేస్తూ దావా వేశారు. 1929 లో “న్యూరేజ్‌ అండ్‌ 
మోరల్‌” (Marriage and Morals) అనే (గ్రంథంలో భార్యాభర్తలకు దాంవ 
తేతర వైంగిక సంపర్కాలకు "స్వేచ్చ వుండాలని అతడు వ్రాశాడు. అతడు 
నైతికంగా భష్టుడన్సి వ్యభిచారాన్ని, సెక్సు విశ్చంఖలతను ప్రోత్సబాంచాడని, 
మతానికి విరోధి అని అభియోగం మోపబడింది. దాన్ని పురస్కరించుకుని 
అతడి నియామకాన్ని కోర్టు రద్దు చేసింది. 


474 విశ (దర్శనం 


1944 లో రస్సెల్‌ స్వదేశం తిరిగి వచ్చాడు. తిరిగి తన పాత కాలేజీ 


ట్రినిటీలో లెక్చరర్‌గా చేరాడు. 1950 లో అతనికి నోబెల్‌ సాహిత్య బహుమతి 
లభించింది. 


అంతర్జాతీయ రాజకీయాల వట్ట రస్పెల్‌కు చాలాకాలంగా ఆసక్తి, అభిరుచి 
వుండేవి. ముఖ్యంగా ద్వితీయ ప్రవంచ యుద్దం తర్వాత నుంచి అమెరికా, 
రష్యాల మధ్య ప్రచ్చన్న యుద్దం, అణ్య స్త్రాల నిర్మాణంలో పోటీ, ప్రపంచం 
అణ్వస్త్ర యుద్ద ప్రమాదం దిశగా పోవడం అతనికి చాలా ఖేదం కలిగించాయి. 
అణ్బ్యస్త్ర పాటవ పరీక్షల మూలంగా వాతావరణం కలుషితమైపోయి, అవి 
అలాగే కొనసాగితే కొంత కాలానికి భూగోళం ప్రాణికోటికి నివాసయోగ్యం 
కాకుండా ఫోతుందన్న శాస్త్రవేత్తల హెచ్చరికలకు అతడు కూడా గొంతుకలి 
పొడు. 1954 లోనే అతడు ఐన్‌స్టయిన్‌ వంటి నోబెల్‌ బహుమతి పొందిన 
ప్రముఖ శాస్త్ర, వేత్తలను కలువుకుని అణ్వస్త్ర వ్యతిరేక, (వకటన చేశాడు. 
1957 లో కెనడాలోని వగ్వాష్‌ గ్రామంలో అణ్వ,స్త్ర, వ్యతిరేకులైన శాస్త్రవేత్తల 
ప్రథమ సమావేశం ఏర్పాటుచేసి దానికి తాను అధ్యక్షత వహించాడు. 1958 
లో తాను అధ్యక్షుడుగా అణ్వస్త్ర, వినక్టనోద్యమ సంఘం స్థాపించాడు. చివరికి 
ఇవన్నీ కాదని 1960 లో అణ్వస్త్ర, పొటన పరీక్షల నిషేధాన్ని కోరుతూ “శత 
సభ్య సంఘం” స్థాపించాడు. “కమిటీ ఆఫ్‌ వన్‌ హండెడ్‌”గా అది (ప్రపంచ 
విఖ్యాతి పొందింది. 1961 లో ఆ సంఘం తరపున వదివేలమంది అభిమాను 
లతో రస్సెల్‌ పార్లమెంటు ఎదుట (గాంధీజీ నలె) శాసనోల్లంఘన ప్రదర్శనలు 
చేశాడు. రస్సెల్‌ (ప్రభు వంశీకుడై నవ్పటిక్కి అతడు మొదటినుంచి “ఎస్టాబ్లిష్‌ 
మెంట్‌”కు, సంవ్రదాయానికి విరోధిగానే వుంటూ వచ్చాడు. బ్రిటన్‌లో ఏ 
పొర్టీ అధికారంలో వున్నా (ప్రభుత్వానికి, అతడికి ఎప్పుడూ పడలేదు. అతడి 
వ్యతి రేకాభిప్రాయాలను బ్రిటిష్‌ ప్రభుత్వాలు, పాలక షక్షాలు ఎప్పుడూ ఏవగిం 
చుకుంటూనే వుండేవి. అతడు, అతడి నాల్గవ భార్య [1952లోనే రస్సెల్‌ 
తన మూడవ భార్య వెటీషియా 'స్పెన్స్‌కు విడాకులిచ్చి అమెరికన్‌ వనిత 
ఎడిత్‌ ఫించ్‌ను వివాహం చేసుకున్నాడు. అమె అతని నాల్గవ భార్య] శాసన 
ధిక్కారానికి పాల్పడినందుకు గాను వారిని ప్రభుత్వం అరెస్టు చేసింది. కోర్టు 
ఆరు వారాల జైలు శిక్ష విధించింది, అప్పటికి అతని వనయస్సు దాదాపు 
90 ఏళ్లు వారి అనారోగ్య కారణాలవల్ల రస్సెల్‌ దంపతులను (ప్రభుత్వం ఒక 
వారం రోజులలోనే జైలునుంచి విడుదల చేసింది. 


తుది శ్వాస వరకు (ప్రపంచ శాంతి, నిరాయుధీకరణ, అణ్వ;స్త్ర, పాటవ 
పరీక్షల నిషేధం, అణ్వ,స్త్రాల విసర్జన, వివిధ దేశాల మధ్య సామరస్యం, సహ 


బెర్జ్రాంజ్‌ రస్సెల్‌ 475 
కారం మొదలైన తన ఆదర్శాల కోసం రస్సెల్‌ విసుగులేని కృషి చేస్తూ 
గడిపాడు. 1962 నాటి క్యూబా మిసిల్ఫ్‌ సంక్ష[ుం, ఇండియా-చెనా యుద 
మొదలైన సందర్భాలలో కూడా అతను 'తన ఆందోళనను వ్యక్తం చేస్తూ 
జోక్యం చేసుకున్నాడు. వియత్నాం అంతర్యుద్ధంలో అమెరికా తలదూర్చి ఉత్తర 
వియత్నాంను మరుభూమిగా మార్చడాన్ని అతడు తొలినుంచి తీవంగా వ్యతి 
శేకిస్తూనే వచ్చాడు. వియత్నాం యుద్దంలో అమెరికా పాత్ర పట్ల ఆనాడు 
బ్రిటన్‌ లో అధికారంలో వున్న హెరాల్డ్‌ . విల్చన్‌ లేబర్‌ ప్రభుత్వపు ఉదాసీన 
వైఖరికి నిరసనగా తాను 51 ఏళ్లుగా సభ్యుడుగా వున్న లేబర్‌ పార్టీకి రాజీ 
నామా ఇచ్చాడు కూడా. (ఫైెంచి తత్వవేత్త సార్హర మొదలైన వారితో కలిసి 
“వియత్నాం యుద్ద నేరస్తుల విచారణ (ట్రిబ్యునల్‌ను ఏర్పాటు చేశాడు. అది 


లో ప।తికలలో పము త్రాడు తదా, 
ఆ రోజుల ట్ర (ప్రముఖంగా ప్రచారం పొంది (ప్రపంచం దృష్టిని 
ఆకర్షించిన ఉదంతం. 


tab 


౧ 


రస్సెల్‌ తత్వవేత్తగా జీవితం ప్రారంభించాడు. ఆ రోజులలో తత్వ, తర్క, 
గణిత శాస్ర్రాలే అతని జీవిత సర్వస్వం. కాని మానవ జీవితంతో, మానవుడి 
దైనందిన సుఖదుఃఖాలతో, అతడి ఆశలతో, ఆశయాలతో, బాధలతో, భయా 
లతో సంబంధంలేని తర్క, గణిత తత్వ శా,స్త్రాలు వృథా అని మానవజాతి 
కళ్యాణానికి దోహదం చేయని తత్వ చింతన నిరుపయోగమని అతడు త్వరలోనే 
గ్రహించాడు. అందుచేతనే, ఒక వైపు తాత్వికలోక విహారం చేస్తూనే, మరొక 
వెపు లోక కళ్యాణ కృషికి తన జీవితాన్ని అంకితం చేశాడు. అతని నుదీర్హ 
కర్మణ్య జీవితం 98 వ ఏట - 1970 ఫిబ్రవరి 2 వ తేదిన ముగిసింది. 
చివరవరకు అతడు వివిధ అంతర్జాతీయ రాజకీయ సంఘటనల పట్ల ఆక్తి 
చూపడం, ఆయా ఉద్యమాల్లో ప్రత్యక్షంగా పాల్గొనడం, వాటిపై పత్రికలకు 
వ్యాసాలు, లేఖలు వ్రాయడంతో పాటు, అతని సాహిత్య కృషి కూడా నిరం 
తరాయంగా కొనసాగింది. అంతిమ సంవత్సరాలలో తన నిరంతర సాహిత్య 
కృషీవలత్వానికి పరమ సాఫల్యంగా మూడు సంవుటాలలో తన స్వీయ జీవిత 
చరిత్ర రచించాడు. తుదివరకు అతని రచనలలో అతనికి సహజ సిద్దమైన 
వ్యంగ్యం, హాస్య చాతుర్యం, తర్క నైవుణ్యం, శౌరీ సారళ్యం, భావ తారళ్యం 
తొణీకిస లాడుతూనే వుండేవి. 


తార్కిక విశ్లేషణ 
పాశ్చాత్య తత్వవేత్తలను రెండు రకాలవారుగా రస్సెల్‌ విభజించాడు. ఒక 


రకంవారు గణిత శాస్త్రజ్ఞులు. వారు గణిత - తర్భ శస్త్ర, సహాయంతో 
ప్రపంచాన్ని విశ్లేషించి అర్హం చేసుకోవడానికి యత్నించినవారు. 


476 విశ దర్శ గనం 


ప్రాచిన కాలపు గ్రీకు తత్వవేత్త పితాగరస్‌ గణిత పండితుడి. అసలు ఈ 
ప్రపంచమే సంఖ్యామయమని అతడి విశ్వాసం. ఆ తర్వాత ప్లేటో, కాంట్‌, 
లైబ్నిజ్‌ మొదలైనవారు కూడా గణితశాస్త్ర, సూత్రాల నేవథ్యంలో (పవంచ 
విశ్లేషణ చేసిన వారే. వీరిని మేథమేటికల్‌ ఫిలాసఫర్స్‌ అంటారు. 


వీరిది బుద్దివారం (రేషనలిజం). సత్యాన్ని గురించిన జ్ఞానానికి ఇంద్రియా 
నుభవం అక్కరలేదని వారు అంటారు. రెండు రెళ్ళు నాలుగు అని తెలుసుకొన 
డానికి బాహ్య లోకంతో ఎలా పని లేదో మిగిలిన సత్యాల నిరూవణకు కూడా 
అంతే. ఇలాగే ఇంకొక ఉదాహరణ : “ఎ లన్నీ చి లె, ఎక్స్‌ ఎ అయితే 
ఎక్స్‌ బి అవుతుంది. ఇందులో ఎ అనేది నీ వస్తువైనా; ఈ సూత్రానికి భంగం 
రాదు. ఇది సార్వత్రిక సూత్రం. ప్రపంచంలోని ప్రత్యేక వస్తువులన్నీ అంతరిం 
చిపోయిన్నా వాటికి సంబంధించిన సార్వత్రిక (యూనివర్సల్స్‌) సూత్రాలకు 
విప్రతిపత్తి లేదు. తాత్విక సిద్దాంతాలు కూడా ఇంత నిశ్చయతతో కూడినవై 
వుండాలని రస్సెల్‌ కోరాడు. 


వైగా ఇంద్రియానుభవం ద్వారా లభించే జ్ఞానం నిర్దుస్టం కాకపోవచ్చు. 
కాని కేవలం బుద్ది ద్వారా, వివేచన ద్వారా లభించేది నిశ్చయ జ్ఞానం 
(certain knowledge) అయివుంటుంది. గణితం అనుభవాత్సూర్య శాస్త్రం (1 
priori). తత్వ శాస్త్రం కూడా అంతే. కాంటినెంటల్‌ తత్వవేత్తలు ఎక్కువగా 
ఈ, విధమైన బుద్దివాదాన్ని ఆశ్రయించిన వారు. 


కాగా బ్రిటన్‌లో ఇందుకు భిన్నమైన అనుభూతివాదం (ఎంపిరిసిజం) నెల 
సింది. (ఫ్రాన్సిస్‌ బేకన్‌ ఇండక్షిన్‌ పద్దతి దీనికి ప్రేరణ. డిడక్రివ్‌ పద్దతిలో 
మౌలిక సత్యాల నుంచి ప్రత్యేక సత్యాలను ఆవిష్కరించడం జరుగుతుంది. 
కాగా ఇండక్టిద్‌ పద్దతిలో (ప్రత్యేక సత్యాలను గమనించి, వరిశీలించి, తర్కించి, 
మౌలిక, సాధారణీకృత సత్యాలను ఆవిష్కరించడం జరుగుతుంది. ఇది ఇంద్రి 
యానుభవంవై ఆధారపడిన వివేచన. ఇది |బ్రిటిషి ఎంపిరికల్‌ తత్వవివేచనకు 
మార్గదర్శకమైంది. బ్రిటిష్‌ ఎంపిరిసిజానికి మూల వురుషులు లాక్‌, బెర్‌క్తీ, 
హ్యూమ్‌, 

రస్సెల్‌ (ప్రధానంగా, - (ప్రథమంగా గణిత వేత్త, తర్క పండితుడు. అతనిది 
మేథ మేటికల్‌ లాజిక్‌. అతనికి మొదటగా పేరు తెచ్చిన “ప్రీనిపియా మేథ 
మేటికా” (వైట్‌ హెడ్‌తో కలిసి చేసిన రచన) వంటి గ్రంథాలలో గణితాతర్క 
స్వభావాన్ని వివరించాడు. తర్భంలో ఉపయోగించే వరిభాష గణితానికి కూడా 
వర్తిస్తుందని, అసలు తర్కం, గణితం వేర్వేరు కావని వాటి ఆధారంతో తత్వ 
సత్యాలను నిరూపించ వచ్చునని ఆ [గ్రంథాలలో వాదించాడు. 


బెర్ట్రాండ్‌ రస్సెల్‌ 477 


అయితే రస్సెల్‌లో బ్రిటిష్‌ తత్వశాస్త్రంలో అనుస్యూతంగా వస్తున్న అను 
భూతివాద ధోరణి కూడా (ప్రబలంగా ఉంది. అందుచేత అటు గణిత-తర్కం, 
ఇటు అనుభూతివాదం-ఈ రెండింటి సమ్మేళనం ద్వారానే తత్వ సత్యాలు 
వరిపూర్మం అవుతాయని, ఆధునిక విజ్ఞాన శాస్త్రాలు తెలియచేసే విషయాలను 
అలక్ష్యం చేసి తత్వవివేచన వురోగమించలేదని, తత్వ శాస్త్రాన్ని ఆధునిక విజ్ఞాన 
శాస్త్రాలకు దగ్గరగా తీసుకురావడమే తాత్వికుల కర్తవ్యమని అతడు అంటాడు. 


రస్సెల్‌ సుదిర్ష జీవితంలో అతని తత్వ వివేచన బహముఖంగా సాగింది. 
తన జీవితపు వివిధ దశలలో అతడు విభిన్న వాదాలను చేపట్టాడు. అందుచేత 
అతని చింతనలో వైరుధ్యాలు కనిపిస్తాయని విమర్శకులు అంటారు. ఈ 
కారణం చేత అతని చింతనను క్షుప్తీకరించి చెన్పడం _ కష్టసాధ్యమని కూడా 
అరిటారు. అయితే ఆ క్టుప్తీకరణను ఆయనే స్వయంగా తన “పాశ్చాత్య 
తత్వశాస్త్ర చరిత్ర” (గ్రంథంలో చేశాడు. 
_ రస్సెల్‌ సిద్దాంతాన్ని “ఫిలాసఫీ ఆఫ్‌ లాజికల్‌ ఎనాలిసిస్‌” తర్క విశ్లేషణ 
వాదం అంటారు. అతనిపై తొలి రోజులలో సహాధ్యాయి మూర్‌, ఆ తర్వాత 
వైట్‌ హెడ్‌. ఆ పిదవ తన శిష్యుడైన విట్‌ జెన్‌ స్టయిన్‌, ' ఇంకా అంతకు ముందు 
కాంటర్‌, ఫెజ్‌, ష్రోడర్‌, సీనో మొదలైనవారి (ప్రభావాలున్నాయి. ఆ పిదవ 
అతని గణిత-తర్క విశ్లేషణ ప్రభావం యూరపియన్‌ తత్వవేత్తలపై ఎక్కువగా 
పడింది. ఈ శతాబ్దంలోనే కాక అరిస్టాటిల్‌ తర్వాత అంతటి తార్కికుడు 
మరి లేడని పేరు పొందాడు. అంతేకాదు; అరిస్థాటిల్‌ తన డిడక్షివ్‌ లాజిక్‌ 
(నీగమన తర్కం)లో చేసిన తప్పులను, వైరుధ్యాలను వరిష్కురించినవాడుగా 
క్రీ గడించాడు. + 


== రస్పెల్‌ తర్కంలో “థియరీ అఫ్‌ బైప్స్‌” (వరాల వాదం) అనబడేది 
ఆసక్తి కరమైంది. ఈ వాదం (ప్రకారం “ఒక సమూహం మొత్తానికి, లేదా 
వర్గం మొత్తానికి వర్తించే ఏ ప్రతిపాదన ఆ సమూహంలో, వర్గంలో భాగమై 
ఉండరాదు.” అంటే ఒక (ప్రతిపాదన ఇతర విషయాలకు వర్తించవలసిందే 
తప్ప తనకు వర్తించరాదు. దీనికి ఉదాహరణగా |క్రీట్‌ ద్వీవ రాజ్యానికి చెందిన 
ఎపిమెనిడీస్‌ వాక్యంలోని వైరుధ్యాన్ని సొధారణంగా పేర్కొంటారు. 


“Al Cretans are always liars”. 


“కీటన్‌ జాతివారందరు ఎప్పుడూ అబద్దాలాడుతారు” అన్నది ఆ వాక్యం. 
ఆ వాక్యంలోని ప్రతిపాదన నిజమా కాదా? 


478 విశ్వాదర్భ్శనం 
అలాగే ఒకడు “నేను అబద్దం ఆడుతున్నాను” అంటాడనుకోండి. అ 
మాటను మనం నమ్మాలా అక్కరలేదా? అతడు చెప్పింది నిజమైతే ఆ 
వాక్యం అబద్ధం. అతడు అబద్దం చెబుతుంటే ఆ వాక్యం నిజం. అంపే 
ఆ వాక్యం నిజమైతే అబద్ధం, అబద్ధమైతే నిజం. ఇది ఎలా పొసగుతుంది? 
ఎంత ప్రయత్నించినా ఈ వైరుధ్యం నుంచి, విషవలయం నుంచి బయటపడ 
లేము. దీన్ని వరిష్కరించడానికి రసెల్‌ “ఏ ప్రతిపాదనను అది ఉద్దేశించిన 
విషయానికి తవ్ప తనకు తనను వర్తింపడేయరాదుూ అని సూత్రీకరించాడు. 
అలా ఒక వాక్య వ్రతిపొదనను దానికి దాన్ని వర్తింనజేస్తే అది అర్హరహితమవు 
తుంది. ముఖ్యంగా “ఏ (ప్రతిపాదన అయినా” అని గాని “అన్ని ప్రతిపాదనలు” 
అని గాని సొధారణీకరించడం అర్ధం లేదని. దాని బదులు “కొన్ని (ప్రతిపాద 
నల సమూహాలు” అని వ్యవహరించాలి. “నేను అబద్దమాడుతున్నాను” అనే 
వాక్యాన్ని అదే వాక్యానికి వర్తింనజేయరాదు. ఆ వాక్యం అటువంటి ఇతర 
ప్రతిపొదనల సమూపహాోనికి వర్తిస్తుంది. 


ఇది కాక రస్పెల్‌ తర్క సిద్దాంతాలలో మరొక ఆసక్తి కరమైనది “థియరీ 
ఆఫ్‌ డిస్కి0స్ట న్స్‌” * వర్షనా సిద్దాంతం. ఇది నిత్య వ్యవవోరంలో వాడుకలో 
వున్న వాక్యాల విశ్లేషణకు సంబంధించింది, కొన్ని వాక్యాల నిర్మాణం వల్ల ఆ 
వాక్యాలలోని వస్తువులకు ఆస్తిత్వం కలదని సూచితనువుతుంది. దీనికి రస్సెల్‌ 
ఇచ్చిన ఉదాహరణలలో ఒకటి “బంగారవు కొండ అనేది లేదు” (The golden 
mountain does not exist). అంతే బంగారవు కొండ అనే లేని వస్తువు ఉందని 
అర్హం. ఈ విధంగా లేని వస్తువుల అస్తిత్వవు సమస్యను పరిష్కరించడానికి తన 
నర్షనా సిద్దాంతాన్ని (థియరీ ఆఫ్‌ డిస్క్రిన్లన్స్‌) రస్సెల్‌ (ప్రవేశ పెట్టాదు. 
ఇందుకు రస్సెల్‌ ఇచ్చిన మరొక ఉదాహరణ “5006 ౪18 the author of 
waverly" చేవర్లీ నవల రచయిత స్కాట్‌ అనే వాక్యం, (ఇంగ్లీషు రచయిత 
సర్‌ వాల్టర్‌ స్కాట్‌ మారు సేరుతో చేవర్తీ అనే నవల ద్రాశాడు. ఆ సంగతి 
అ తర్వాత కొంతకాలానికి కొని బయటవడలేదు.) అ వాక్యానికి అర్హం “ఒకే 
ఓక వ్యక్తి దేవర్లీ నవల దద్రాశాడు. అతని పేరు స్కాట్‌.” ఈ వాక్యాన్ని 
ఇలా విశ్లేషేంచాలని రస్సెల్‌ అంటాడు : “సి అనే శాల్తీ ఎటువంటిదంట 
“నేచర్తీ నవలను ఎక్స్‌ బ్రాశాడు అనే వాక్యం ఎక్స్‌ సి అయితేనేం నిజం. 
కాకపోతే అబద్ధం. సి అంటే స్కాట్‌. (There is an entity C such, that the 
statement ‘X wrote Waverly’ is true if X is C and false otherwise, moreover C 
is Scott.) ఈ వాక్య విశ్లేషణా వల్ల 'ేవర్టీ వ్రాసిన రచయితకు అస్తిత్వం 
కలదని తెలుస్తుంది. ఇదే విశ్లేషణను బంగారవు కొండ ప్రతిపాదనకు ఇలా 
వర్తింపజేయారి: “సి అనే శాల్తీకి అస్తిత్వం ఏ విధంగా లేదంటే “ఎక్స్‌! అనేది 


బెర్జారిండ్‌ రస్సెల్‌ 479 
“బంగారంతో కూడిన కొండి అనే వాకఃం ఎక్స్‌ సి అబితేడే ఇ 


” ట్‌ శ్‌ శ 
కాదు... (“There is no entity C such, that X is golden and mountainous, is 


రస్సెల్‌ గణిత-తర్క సిద్దాంతాలు ప్రత్యేకంగా తర్మ విద్యార్హులకే ఎక్కు 
ఆసక్తి కలిగిస్తాయి. అవి వూర్తిగా సాంకేతికమెన సిదాంతాలు. సాధారణ పా 
కుల అవగాహనకు అంత తేలికగా అందనట్టివి. అయినా రస్పెల్‌ తత చిత 
ఏ విధంగా వుంటుందో సూచించదలచినప్పుడు అతని తర్శ_ వదతిని ఈ 
మాత్రమైనా (ప్రన్తావించకపోవడం భావ్యం కాదని వై ఉదాహరణలను 'పేర్కాన 
వలసి వచ్చింది. 


రస్సెల్‌ వెజ్ఞానిక తత్వం 


బెర్జాండ్‌ రస్సెల్‌ తాత్విక సిద్దాంతాలు తరచుగా మారుతూ వుండేవన్న 
వ్రథ గురించి ఇదివరకు తెలుసుకున్నాము. ఆయన 1959 లో ప్రచురించిన 
“మై ఫీలసాఫికల్‌ డెవలెపిమెంట్‌” అనే [గ్రంథంలో ప్రపంచం. గురించిన 
అవ్పటి తన విశ్వాసాలను, దృక్పథాన్ని వివరిస్తూ ఒక వ్రకరణం వ్రాశాడు. 
దాని ప్రకారం రస్సెల్‌ది ప్రధానంగా వైజ్ఞానిక దృక్పథం అని గ్రహించవచ్చు. 


నిజానికి రస్సెల్‌ ది మొదటి నుంచి వైజ్ఞానిక తత్వమే (సైంటిఫిక్‌ 
ఫీలాసఫీ). అంటే అతనివి విజ్ఞాన శాస్త్రాల పరిశోధనలు, 
ఆధారవడి నిర్మించుకున్న తాత్విక విశ్వాసాలు. ముఖ్యంగా నాలుగు వేర్వేరు 
విజ్ఞాన శాస్త్రాల - ఫిజిక్స్‌ (భౌతికశాస్త్రం), ఫిజియాలజీ (శరీర శాస్త్రం), 
సైకాలజీ (మనస్తత్వ శాస్త్రం) మేథమేటికల్‌ లాజిక్‌ (గణిత తర్కం, 
సమన్వయం నుంచి తన (ప్రపంచ తత్వ విచారం బయలుదిరుతుందని ఆయన 
అంటాడు. విజ్ఞాన శాస్త్రాలను ముఖ్యంగా భౌతిక శాస్త్రాన్ని, దాని పరి 
శోధనలను కాదని తత్వ శాస్త్రం వురోగమించలేదని రస్సెల్‌ భావించాడు. 
ఇది బుద్రివాదుల విశ్వాసానికి భిన్నమైనది. బుద్దినాడులు బాహ్యా ప్రవంచ 
పర్షిశోధనతో నిమిత్తం లేకుండానే మనం కేవలం వివేచనద్యారానే సత్యదర్శునం 
చేయగలమని అంటారు. దీన్ని రస్పెల్‌ కొంతవరకే అంగీకరించాడు. దాన్ని 
అనుభవవాదంతో సమన్వయించడానికి ప్రయత్నించాడు. 


ఇ లైల 
Ci 
యో 
ళా 
eA 
¢ 

Pe) 


480 విశ “ (దర్భనం 


న్యూటన్‌ కాలంలో ఫిజిక్స్‌కు ఒక స్పష్టత, నిశ్చయత వుండేది, రానుఠాను, 
స్నష్టత, నిశ్చయత తగ్గిపోయాయి. ఉదాహరణకు న్యూటన్‌ స్థలం, కాలం, 
పదార్ధం, శక్తి-ఇవన్నీ వేర్వేరు కేవల (absolute) విషయాలని భావించాడు. 
కొని ఆధునిక భౌతిక శాస్త్ర (ప్రకారం స్థలం, కాలం కలిపి “స్టలకాలం” 
(Space-Time) అనే ఒకే భావంగా మారిపోయాయి. అలాగే పదార్థం, వక్తి 
భిన్నమైనవి కావని తేలిపోయింది. అసలు వదార్హం అనేదే అదృశ్యమవుతూ వచ్చి 
వచ్చి కేవలం సంఘటనల (E౪౭౧5) పరంపర మాత్రమే మిగిలింది. 


అందుచేత ఫిజిక్స్‌-భౌతిక శాస్త్రం-రాను రాను గందరగోళంగా తయారైం 
దని రస్సెల్‌ అంటాడు. అంతమాత్రాన ఫిజిక్స్‌ పనికిమాలిన శా స్త్రమైపోలేదు. 
ఆధునిక భౌతిక శాస్త్రాన్ని అలక్ష్యం చేయలేమని, ఏ దేశమైనా అలా అలక్ష్యం 
చేస్తే శత్రురాజ్యం దాన్ని మాడు వగలగొడుతుందన్సి ఆధునిక శ్వాస్త్రజ్ఞుని 
చేతిలో అపారమైన శక్తి కేంద్రీకృతమై వుందని రస్సెల్‌ హెచ్చరిస్తాడు. 

భౌతిక శ్నాస్త్రం పదార్థాన్ని (మేటర్‌) సంఘటనలుగా మార్చీవేసింది. ఆ 
సంఘటనలు మన అనుభవంలోకి వచ్చినప్పుడే వాటి యథార్హ స్వభావం మనకు 
తెలుస్తుంది. 'అవే సంఘటనలు మనకు వెలుపల జరిగితే వాటి ఆంతర 
స్వభావం మనకు తెలియదు. అనుమాన ప్రమాణం (inference దా రా 
దాన్ని ఊహించవలసిందే. భౌతికశా,స్త్రం మనకు వెలుపల జరిగే సంఘటన 
లను గురించి గణిత సూత్రాల రూపంలో తెలియజేస్తుంది. కొని ఆ గణిత 
సూత్రాలనుబట్టి సంఘటనల యథార్థ స్వభావాన్ని ఊహించలేము. 


దీనికి రస్సెల్‌ కొన్ని ఉదాహరణ లిచ్చాడు : 


రాత్రిపూట ఒకచోట ఒక కెమేరాలో ఫొటోగ్రాఫిక్‌ ప్లేటుపెట్టి నక్షత్రా 
లతో కూడిన ఒక ఆకాశ భాగాన్ని ఫొటో తీస్తామనుకోండి. అప్పుడు జరిగేది 
ఏమిటి? నక్షత్రాల ఛాయా చిత్రాన్ని ఫొటోగ్రాఫిక్‌ ప్లేటు రికార్డు చేస్తుంది. 
ఈ మధ్యలో ఏమి జరుగుతుంది? నక్షత్రాలున్నచోట జరిగే సంఘటనలు 
బయలుదేరి కెమేరా వద్దకు ప్రయాణం చేసి వస్తున్నాయి. అలా బయలుదేరి 
వచ్చేదాన్ని కాంతి అంటున్నాము. కారితి తరంగాలుగా ప్రయాణం చేస్తుందని 
ఇదివరకు అనుకునేవారు. ఇప్పుడు క్వాంటం సిద్దాంతం వచ్చిన తర్వాత కాంతి 


ఫొటాన్లు అనబడే సూక్ష్మ విద్యుదయస్కాంతశక్తి కణాల రూవంలో ప్రయాణం 
చేస్తుందని తెలియవచ్చింది. 


నక్షత్రం నుంచి బయలుదేరిన ఫొటాన్లు మార్గమధ్యంలో పెద్దగా మార్పు 
లకు లోనుకాకుండానే (ప్రయాణం చేస్తాయి. కాని అవి మన వాతావరణం 
వద్దకు వచ్చే సరికి చాలా మార్పులు జరుగుతాయి. ఆ ఫొటాన్లను మబ్బులు 


బెర్ట్రాండ్‌ రె ల్‌ 481 


అడ్డుకోవచ్చు. లేక మన వాతావరణంలోకి వచ్చేసరికి అవి బలహీన వడవచ్చు. 
ఫొటోగ్రాఫిక్‌ స్లేటువై పడితే ఒక నల్లని చుక్కవలె ఒక ఛాయా చిత్రం ఏర్ప 
డనవచ్చు. దాన్ని ఆ నక్షత్రపు ఛాయగా ఖగోళవేత్త గుర్తించి పరిశీలిస్తాడు. 
అలాకాక మన కంటివై పడవచ్చు. అప్పుడు మరికొన్ని విచిత్రాలు జరుగు 
తాయి. వాటిని శరీర శాస్త్రజ్ఞుడు పరిశోధిస్తాడు. కంటి వైభాగంపై పడి 
కంటి నరాలలో కదలికలు పుట్టించగా, ఆ కదలికలు మెదడులో చూవునకు 
సంబంధించిన భాగాన్ని చేరడం జరుగుతుంది. అ మెదడు ఎవరిదో ఆ వ్యక్తి 
నక్షతం అనే వస్తువును చూస్తున్నానని భావిస్తాడు. 


అయితే, నక్షత్రం నుంచి కాంతి ఫొటాన్‌ల రూపంలో బయలుదేరిన దగ్గర 
నుంచి మనం నక్షత్రాన్ని చూస్తున్నామని భాదించేనవరకు, ఈ మధ్య కాలంలో 
జరిగే అనేక సంఘటనలకు అసలు నక్షత్రానికి ఎక్కడా పోలిక లేదు. నక్షత్రం 
వున్నచోట నిశ్చయంగా ఏదో జరుగుతున్నది. అలాగే మన మెదడులో దృష్టికి 
సంబంధించిన భాగంలో ఏదో జరుగుతున్నది. ఈ రెండింటికి మధ్య జరిగే 
భౌతిక ప్రక్రియలకు మనం చూసే నక్షత్ర దృశ్యానికి పోలిక లేదు. ఆ 
ప్రక్రియలను కేవలం ఫొటాన్లకు సంబంధించినంతవరకు భౌతిక శాస్త్రజ్ఞుడు, 
కంటిలో, మెదడులో జరిగే. ప్రక్రియలకు సంబంధించినంతవరకు శరీర శాస్త్ర, 
జ్జడు పరిశోధిస్తారు. ఆ పరిశోధనా ఫలితాలకు, నక్షత్ర దృశ్యానికి పోలిక 
వుండదు. అయినా ఆ ప్రక్రియలు జరగనిదే నక్షత్ర దృశ్యం కనబడదు. 


అలాగే రేడియోలో ఒక వక్త ప్రసంగిస్తున్నా డనుకోండి. అది మనం నింటు 
న్నోము. వక్త ప్రసంగానికి దాన్ని మనం వినడానికి మధ్య జరిగే వ్ర క్రియలన్నీ 


విజ్ఞాన శాస్త్రాలకు సంబంధించినవి. వాటిని గణితసూ(త్రాల (ఈక్వేషన్స్‌) 
ద్వారానే తెలుసుకోగలము. శబ్ద తరంగాలు రేడియో తరంగాలుగా, తిరిగి అవి 


శబ్ద తరంగాలుగా మారి మన [శ్రవణేంద్రియం ద్వారా మెదడుకు చేరి మనం 
వినడం జరుగుతుంది. ఆ (ప్రసంగానికి ఆ తర్వాత జరిగే భౌతిక ప్రక్రియలకు 
ఏ పోలిక వుండదు. అయిన, ఆ ప్రక్రియలకు ఆ ప్రసంగం కారణమైనట్టు, 
ఆ ప్రక్రియలు జరగనిదే ఆ ప్రసంగాన్ని మనం వినడం జరగదు. 


దీన్నిబట్టి నునకు వెలుపల జరిగే సంఘటనలు, భౌతిక (ప్రక్రియలు అను 
మాన (ప్రమాణం (14009) "వై అధారపడినవని రస్సెల్‌ అంటాడు. అంటే 
ఫజిక్సు చెప్పే సంఘటనలు, వాటికి సంబంధించిన గణిత సూత్రాలు మన 
అనుభవ పరిధిలోకి వచ్చేవి కావు. _ఉదాహరణకు ఫొటాన్లు, ఎలక్టారిన్‌ లు, 
ప్రోటాన్‌ లు న్యూట్రాన్లు మొదలైన వస్తువుల అస్తిత్వం అనుమాన ప్రమాణంవై 
ఆధారవడినట్టిది. అవి నిజంగా ఏ రూపంలో వున్నాయనేది, వాటి ఆంతర 


482 విశ్శదర్శనం 
స్వభావం ఎటువంటిది. అనేది మనకు తెలియదు. ఒకానొక శాస్త్రీయ వ్రయో 
దనాన్ని తీర్చడానికి వాటిని ప్రతిపొదిస్తాము. ఉదాహరణకు ఎలక్ట్రాన్‌ అనేదాని 
శాస్త్రీయావసరాన్ని తీర్చే ఏ వదార్జాన్ని అయినా మనం ఎళక్ట్రాన్‌ అని 
పీలవచ్చు. అటి లేదని మనం అనలేము. కొని దాని అసలు స్వభావాన్ని మనం 
తెలునుకోలేము. 

అయితే, మొత్తం విశ్వమంతా అనుమాన (ప్రమాణంపై అధారపడింది 
కొదు. మనం కొన్ని వస్తువులను సైన్సు సహాయం లేకుండా మనంతట 
మనం నేరుగా గ్రహించగలము. మన అనుభవ - నరిధిలోకినచ్చే విషయాలన్నీ 
అటువంటిదే. ఉదాహరణకు మనకు చల్లగా వుత్నదన్నా, వేడిగా వున్నదన్నా 
సైన్సు ప్రమేయం లేకుండానే అది అవగతమవుతుంది. అలాగే మనం నేరుగా 
మన జ్ఞానేంద్రియాలతో తెలుసుకునే దిషయాలు కూడా సైన్సు ప్రమేయం 
గుండా మన అనుభవంలోకి వచ్చేవే. 

అందుచేత తన సిద్దాంతం ప్రకారం గణిత- భౌతిక శాస్త్రం బాహ్యా ప్రపంచం 
గురించి చెప్పే విషయాలు గణిత సూత్రాలకు సంబంధీంచినచేతన్స్న వాటితోనే 
ప్రపంచం నిర్మిత మ్రైందని చెప్పలేమని అంటాడు రస్సెల్‌. అని అనుమాన 
ప్రమాణంపై ఆధారపడినది. అలాకాక, అనుమాన ప్రమాణంతో ప్రమేయం 
లేకుండా నున చూసే ప్రపంచం మన స్వీయ, వైయక్తిక (ప్రపంచనుని, -ఈః 
విషయంలో తొను బెరొక్రీతో ఏకీభవిస్తున్నానని అంటాడు రస్సెల్‌. ఈ వాదం 
ప్రకారం మన నేత్రేఇద్రియం ద్వారా చూసే క్షత్ర ఖచిత గగనం మనలోనే 
వున్నట్టు అవుతుంది. కాగా మనకు చెలుచలగట్ళి. నక్ష(త్రాకాశం అనుమాన 
పసమొణర'నై ఆధారపడింది అవ్వుతుంది. 

రస్పెల్‌ తొత్వక విశ్వాసాలలో ముఖ్యమైనది “న్యూట్రల్‌ మోనిజం””-- 
తటస్త అద్వెతనాదం, పొశ్చాత్యదార్శనికులు పలువురు మనస్సు, వదార్హం ఏ 
సంబంధంలేని రెండు విధిన్న విషయాలని భావించారు. దీన్ని రస్సెల్‌ అంగీకరిం 
చళేదు. మనస్సుక్సీ వదార్గానికి ఒకే మూలాధారం వుందని ఆ మూలాధారం 
అటు మనస్సు అక్షణాలుకాని, పదార్థం లక్ష్షణాలుకాని లేని తటస్థ వస్తువని, 
దానినుంచే మనస్సు, పదార్థం వచ్చాయని అతడు ప్రతిపాదించాడు. 

అధునిక భొతకశ్నాస్త్రం మనస్సును పోనుపోను అమానసక వదార్హంగా 
చేస్తుంటే, ఆధునిక మనస్తత్వశాస్త్రం వదార్థాన్ని పోనుపోను అధాతికంగా చేస్తు 
న్నదని రస్సెల్‌ అంటాడు. అంటే మనస్సు, పదార్థం అటునుంచి ఒకటే, 
ఇటునుంచి ఒకటి వరస్సరం సమీపిస్తున్నాయి. బహుశా రెండింటికి ఆధార మైన 
తటస్థ మౌఠిక తత్వం చేశే వృండి వుండాలి, 


బెర్ట్రాండ్‌. రె ల్‌ 


పోతే తత్వశ్నాస్త్రంలో ఒక ముఖ్యమైన విభాగం విజ్ఞానళా స్త్ర 
అందని దని రస్పెల్‌ అంగీకరిస్తాడు. అడి విలువలకు (౪౩165) సజ 
రంగం. మంచి, చెడు, న్యాయం, అన్యాయం, సుందరం, వికృతం మెొుదలెన 

విలువలు విజ్ఞాన శాస్త్ర, విచార పరిధిలోకి రావు. ఉదాహరణకు ఒక 
మరొక జీవి క్రూరంగా హింసించి పొందే ఆనందం చెడ్డదని వైన్ను 
ఉం క ఈ 


ద్యారా 
బరూపించలేము. అది సైన్సు పరిధిలోకి వచ్చే అంశం కాదు. అడి నె తికమెన 
సవా 


విలువలకు సంబంధించిన (ప్రశ్న. లా 


ప్రపంచానికి సంబంధించిన భౌతిక విజ్ఞానమంతా సైన్సు ద్వారానే మనం 
సంపాదించగలము. కాని అనుభూతికి (f౭౭1ng) సంబంధించిన విలువలు 
సెన్సుకు అతీతం. 


తత్వశాస్త్రంలో రెండు ముఖ్య విభాగాలున్నాయి. ఒకటి - ఈ ప్రపంచవు 
తత్వం ఏమిటి, దాని యాథార్హ్యం ఏమిటి అనెది. రెండవది - ఏది ఉతమ 
జీవితం, ఏది విలువైనది, కోరదగినది అనే ప్రశ్న. 


'ప్లేటోనుంచి విలియం జేమ్స్‌ వరకు తత్వవేత్తలు విశ్వ స్వభావం గురి 
తమ అభిప్రాయాలను ఏది ఉత్తమ జీవితం అనే ప్రశ్నపై తమ అభిప్రాయాలతో 
ముడివెట్టారని రస్సెల్‌ విమర్శిస్తాడు. ఏ సూత్రాల (ప్రకారం నడుచుకొంటే 
మానవులు సత్ప్రవర్తనులవుతారో ఆ సూత్రాలు అనుష్మించదనిన వేకాక్క తార్శి_ 
కంగా కూడా అవి తిరుగులేని సార్వత్రిక సత్యాలని రుజువు చేయడానికి ఆయా 
తత్వవేత్తలు ప్రయత్నించారు. కాన్సి వారి వాదాలు నైతిక దృష్టినుంచేకాక, 
తార్భిక దృష్టినుంచి కూడా తప్పు అని రస్సెల్‌ అభిప్రాయపడ్డాడు. 

తత్వవేత్త ప్రధాన కర్తవ్యం సత్యాన్వేషణ, తత్వ నిరూపణ. దానికి తవ్వ 
మరొకదానికి తన తర్క శక్తిని ఉపయోగించరాదు. అలా ఉపయోగించడం 
తత్వ శాస్త్రాన్ని పక్కదారి పట్టించడ మే. ఏది సత్యం, ఏది అసత్యం అవే నిష 
యాన్ని నిస్స్పాక్షికంగా, వస్తుగతంగా దర్యాప్త చేయకముందే కొన్ని విశ్వాపాలు 
సార్వత్రిక సత్యాలని వాదించడం పొరపాటు అంటాడు రస్సెల్‌. 

తత్వశాస్త్ర విచారం మత విశ్వాసాలను సత్యాలుగా నిరూపించళేదు, అస 
త్యాలుగా నిరాకరించనూ లేదు. కాన్సి ప్రేటోతో మొదలువెట్టై పలువురు 
శత్వ వేత్తలు దేవుడు వున్నాడని ఆత్మ నిత్యమని నిరూపించడానికి సాక్ష్యాలుగా 
వివధ వాదాలను సృష్టించారు. కాన్ని వారు ఒకరి వాదాన్ని ఒకరు ఖండిం 
చుకోవడంతోనే సరిపోయింది. ఖండించడంతో సరివెట్టక్క తమ విశ్వాసాలను 


తను ఆంతరజ్ఞానం (intuition) తో సాధించినవిగా [(భ్రమవడి, భయ పెట్టడానికి 
ప్రయత్నించారు. 


484 వళ్ల (దర్శనం 
దీన్ని తన తర్క విశ్లేషణ - లాజికల్‌ ఎనాలిస్‌ - వాదంతో రస్సెల్‌ 
తిరస్కరిస్తాడు. కేవలం మానవ మేధ మానవ జీవితానికి సంబంధించిన అనేక 
ముఖ్య (ప్రశ్నలకు సమాధానం కనుగొనలేనిమాట నిజమే. కొని అందుకు 
వేరే ఏదో ఉన్నతమైన, సర్వాతీతమైన మార్గం వుందని, పూర్వ తత్వవేత్తలు 
నమ్మారు. నిజానికి అటువంటి మార్గం ఏమీ లేదు. కాగా తర్క విశ్లేషణ 
(లాజికల్‌ ఎలారిసిస్‌) వాదం సత్య నిరూవణకు ఒక నిర్దుష్ట (ప్రక్రియను 
మాత్రం సమకూరుస్తున్నదని, దాని సహాయంతో అనేక తాత్విక సమస్యలను 
పరిష్కురించవచ్చునని రస్సెల్‌ అంటాడు. ఉదాహరణకు - స్థలం, కాలం అంటే 
ఏమిటి? సంఖ్య అంటే ఏమిటి? మనస్సు అంటీ, వదార్హం అంటే ఏమిటి? 
వీటికి తక్షణం సమగ్ర సమాధానాలు చెప్పలేక పోవచ్చుగాని సమాధానాలను 
అన్వేషించడానికి ఒక పద్దతిని (ప్రక్రియను తర్క విశ్లేషణ వాదం కనుగొన్నదన్ని 
దాని సహాయంతో సత్యాన్ని వూర్తిగా చేరుకోలేకపోయినా క్రమక్రమంగా సమీ 
పించవచ్చునని రస్సెల్‌ అంటాడు. తర్క విశ్లేషణ అనే అ ప్రక్రియలో కేవల 
విశ్వాసానికి (డాగ్మా) తావు లేదు. అది సొంత పైత్యాలకు అవకాశం ఇవ్వక్క 


పరిశీలనకు, అనుమ*న (ప్రమాణం (inference) వై అధారపడిన నిర్ధారణకు 
మాత్రమే విలువ ఇస్తుంది. 


తొలి రోజులలో రస్సెల్‌ శివం '(క00ర, సుందరం (0610) వంటి విలు 
నలు వస్తుగతమని భావించేవాడు. తర్వాత రోజులలో ఆ వాదం మార్చుకుని, 
అవి వస్తాాశ్రయమైనవి కొనని మొనవుని కామన (6౫16) "వై ఆధారపడిన 
వని అన్నాడు. విలువలకు బాహ్య, భౌతిక ప్రనంచంలోను, దాన్ని అవగాహన 
చేసుకునే విజ్ఞాన శా,స్త్రంలోను స్థానం లేదు. అలాగే సైన్సులో మతానికి తావు 
లేదు. దేవుని ఉనికిని ఆత్మ శాశ్వతత్వాన్ని సైన్సు అంగీకరించదు. అయినా, 
శివం, సుందరం వంటి విలువలకు నానన జీవితంలో ప్రధాన స్థానం కల 
దని. రస్సెల్‌ అంటాడు. నైతిక జీవితం, నైతికమైన విలువలు మత స్రనక్తలు 


చెప్పారనికాక, సంప్రదాయ _ సిద్ధమైనవికాక, మానవ జీనితానుభవంలో నుంచి 
వుట్టుకురావాలని అతని విశ్వాసం, 


బాహ్యా విశ్వానికి మానవుని బాగోగులతో యోగ న్నేమాలతో నిమిత్తం 
లేదు. . అయినా మానవుడు ఒంటరిగా నిలబడి నిర్భయంగా, స్వేచ్చ, న్యాయం, 
శాంతి, ప్రగతి మొదలైన ఉత్తమ జీనితవు విలువలకోసం నిరంతర కృష 
సాగించాలి. తోటివారి కష్ట సుఖాలలో పొలుపంచుకోవాలి. కేవలం మేధా 
వాదిగా కఠోర తార్కికుడుగా కనిపించే రస్సెల్‌ మరొకవైవు మౌనవన జీవితా 
నికి సార్థకత చేకూర్చే నైతిక మూల్యాలకు కూడా తన తర్క వీశ్లేష౯౭, 
సత్యాన్వేషణకు ఇచ్చినంత విలువ ఇవ్వక తన్పలేదు. 





36 
అస్తిత (వాది జీన్‌ పాల్‌ సార్త 


గ విశ్యదర్శనం”లో ఇప్పటవరకు, ప్రావీనకాలవు గ్రీకు తత్వవేత్తలతో మొద 
ల వెట్టి ఇటీవలి బెర్భారిండ్‌ రస్సెల్‌ వరకు ఎందరెందరి తత్వసిద్దాంతాలనో 
స్టాలీవులాకంగా పరామర్శించాము. ఇప్పుడు ఈ “విశ్వదర్శనొ యాత్ర పాశ్చాత్య 
విభాగంలో ఆఖరి మజిలీ చేరుకున్నాము. ఈ చివరి మజిలీకి నేను ఎంచుకున్న 
దార్శనిక సిద్దాంతం “అస్తిత్వ వాదం” (EAUsteNntialism) అందులోమ-- 
“రూంపోల్‌ సార్త్‌9 సౌండించిన 

ఎకి సైన్షియాలిజం 

జనన .మరణ . నరక నాక 

నల్‌ సూపర్‌ రియారిజం”- (శ్రీశ్రీ) 


ఎందుకంకే అస్తిత్వవాదం ఒకే, ఒక సిద్దాంతం కాదు. ఆ పేరుతో విభిన్న 
సీద్దాంతాలు వున్నాయి. వాటిని Existentialist Philosophies లేదా Philosophies 
of Existence అని అంటారు. నిజానికి అస్తిత్వచాదులు ఎందరున్నారో అన్ని 
ఆస్తీత్య వాదాలున్నాయి.. వీరిలో కొందరు నిరీశ్వర వాదు (2ల:5) కైతే, 


486 వభ “(దర్శ జ్ఞానం 


మరికొందరు ఈశ్వర వాదులు ([₹లట). నిజానికి వారిలోను, వీరిలోను కూడా 
తాము అస్తిత్వ వాదుల (1560602130) మనే విషయం కొందరు ఒప్పుకోరు, 


అసలు అస్తిత్య్వవాదం అనే తాత్విక వ్యవ (Philosophical system) లేదని, 
అస్తిత్వవాద ధోరణి, అస్తిత్వవాద దృక్పథం మాత్రమ వున్నాయని కొందరు 
అంటారు. ఫీలాసఫీ అనగానే దానికొక తర్క నిరూపణ, సమగ్ర వివేచన 
వుండాలి. అటువంటిది దీనిలో ఏమీ లేదని, అసలు దాన్ని వ్యవస్తీకరించడం 
కష్టమని కొందరి భావం. కనుకనే అస్తిత్వ వాదాన్ని ఒక తాత్విక సద్దాంతంగా 
కాక, మానవుడి పరిస్థితిని (Man situation) ప్రతిబింబించే ఒక దృక్సథంగా 
పరిగణించాలని, అందుచేతనే అది తాత్విక [గ్రంథాలలో కంటె కథలు, నవలలు, 
నాటకాల నంటి సృజనాత్మక సాహిత్యంలో చక్కగా భాసిస్తుందని అంటారు. 


అయినా అస్తిత్వ వాదం అనే తాత్విక సిద్దాంతం (Philosophy) నిస్సందే 
హంగా వున్నధని తత్వశాస్త్ర, చరిత్రకారులు పేర్కొన్నారు. ఆధునిక కాలంలోనే 
ఈ వాదం బాగా ప్రచారంలోకి వచ్చినప్పటికి దిని ఛాయలు ఓల్డ్‌ లొస్ట్రమెం 
ట్‌లోని “సామ్స్‌” (P5215) గీతాలలో కనబడతాయని అంటారు, “మానవుడే 
అన్నిటికి కొలమానం” (Man is the measure of all things) అన్న |ఫొచీనకొలవు 
గ్రీకు సోఫిస్టు తత్వవేత్త |ప్రోటాగరస్‌ సూక్తిలో అస్తిత్వవాద బీజాలున్నాయని, 
“నిన్ను నీవు తెలుసుకో” (007 thyself అన్న సోక్రటీస్‌ సూక్తీలో అస్తిత్వ 
వాదం నీడ లున్నాయని కూడా అంటారు. అలాగే భగవంతుడిని వివేచన 
ద్వారా కాక హృదయం ద్వారా చేరుకోవాలని విశ్వసించిన పదిహేడన శతాబ్దవు 
థైంచి భౌతిక-గణిత శాస్త్రవేత్త తత్వవేత్త ల్లేస్‌ పాస్కల్‌ భావాలలో అస్తిత్వ 
వాదం పోలికలు కలవని రూసో రచనలలో కూడా కనిపిస్తాయని చెబుతారు. 


అయితే, ఆధునిక కాలంలో అస్తిత్వవాదానికి గట్టి వునాదులు వేసినవాడు 
డేవిష్‌ తత్వవేత్త సోరెన్‌ కీర్మ్‌గార్డ్‌. ఈయన గురించి 31 వ అధ్యాయంలో 
వివరించాను. అతని తర్వాత ఎడ్మండ్‌ హస్పెర్ట్‌, కార్డ్‌ యాస్సర్స్‌, మార్టిన్‌ 
హైడెగ్గర్‌, పాల్‌ టిల్లిక్‌ మొదలైన జర్మన్‌ తత్వవేత్తలు, గేబియల్‌ మార్చెల్‌ 
వంటి _ఫెంచి తత్వవేత్తలు అస్తిత్వవాదంలో విభిన్న శాఖలకు ఆచార్యులయ్యారు. 

కాని వీరందరికంటే ప్రసిద్దుడు, ఒక తత్వ సిద్దాంతంగా అస్తిత్వ వాదా 
నికి ప్రపంచ మంతటా అపార (ప్రచారం కల్పించి అసంఖ్యాకులకు అభిమాన 
తత్వవేత్త, అభిమాన రచయిత అయినవాడు జీన్‌ పాల్‌ సార్తం. 


ఒక్కొక్క కాలంలో ఒక్కొక్క తాత్విక సిద్దాంతం దిశేష ప్రచారం పొందు 
తుందని ఇంతకుముందు బెర్త్‌ సన్‌ గురించిన అధ్యాయంలో (వ్రాశాను. బెర్హ్‌ సన్‌ 


అస్తే త్వవాది జీన్‌ పాల్‌ స్తార్తర్ధ. 487 


సృజనాత్మక పరిణామ వాదం ఈ శతాబ్దవు మొదటి రెండు, మూడు దశా 
బ్దాలలో ఎంతో ప్రచారం పొంది, ఎందరో రచయితలను ప్రభావితం చేసిందని 
కూడా అందులో పేర్కొన్నాను. 


కాగా జీన్‌ పాల్‌ సొరర్తీ ప్రతిపాదించిన అస్తిత్వ వాదం ద్వోతీయ ప్రపంచ 
యుద్దానంతర సంవత్సరాలలో (ఫ్రాన్స్‌లోనే కాక, మిగిలిన యూరోపియన్‌ దేశాల 
లోను అమెరికాలోను చౌలా (ప్రచారం పొందింది. ఆ రోజులలో సార్త్ర్యయన్‌ 
అస్తిత్వ వాదం గురించి రచయితలు, కళాకారులు ఇతర మేధావులు సాహిత్య 
గోష్టులలో, కాఫీ క్షబ్బులలో చర్చించుకోవడం, తాము అస్తిత్వ వాదులమని చెప్పు 
కోవడం ఒక ఫ్యాషన్‌గా మారింది. అస్తిత్వవాదం మానవుడి పరిస్థితిని (1౦౫౫౫ 
situation) గురించి వితర్కించిన, సిద్దాంతం. అందుచేత 'అది రచయితలమ విశే 
షంగా ఆకర్షించడంలో ఆశ్చధ్యంలేదు. : 


అస్తిత్వవాదంలో ఎన్ని శాఖాభేదాలున్నా అన్నిటికి సమానమైన లక్షణాలు, 
సామాన్యాంశాలు కొన్ని వున్నాయి. మానవుడు సర్వ స్యతం|త్రుడు. అత 
నికి నిర్ణయ స్వే (free wil, freedom of choice) అనేది వుంది. జీవితంలో 
అడుగడుగున ద్వంద్వ ప్రశ్నల రూపంలో సమస్యలు ఎదు రైనపవ్పుడు-అంటే 
ఏది కర్తవ్యం అనే సమస్య ఈటస్థించినవ్చుడు- ఏదో ఒక మార్గాన్ని ఎంచు 
కునే సంవూర్ల స్వేచ్చ మానవుడికి వుంది. ఈ స్వేచ్చ మానవుడికి ప్రకృతి 
సిద్దంగా లభించిన వరం, లేదా శావం. ఈ నిర్భయ స్వచ్చ వుండడంవల్ల, ఏది 
తన కర్తవ్యం అని నిర్ణయించుకునే సందర్భంలో మానవుడు ఎంతో ఆవేదన 
(anguish) కు లోనవుతాడు. తన నిర్ణయ ఫలితాల అనిశ్చయత పట్ల అతనికి 
భయం (dread) - కలుగుతుంది. ,. నిస్పృహ (despair) కలుగుతుంది. . మానవ 
జీవితం -- మానవజీవితమ్మే కాదు అసలు మొత్తం ' అస్తిత్వం (అర6009) 
సమస్త ప్రపంచం అర్హ రహితమైనది (1౫6101081605), అసంబద్దమైనది (2034064). 
ప్రవంచంలోనుు జీవితంలోను హేతువరత్వం (18402100 లేదు, హేతు విరుద్దత 
(imationality) వుంది. మానవ స్వభావం (human nature) అనేది (ప్రత్యేకించి 
లేదు. ఇదీ మానవ _ న్వభావం అని సర్వ కాలాలకు, సర్వమానవులకు 
వర్తించే నిర్వచనం ఏదీ లేదు. ' ప్రతి మానవ _ వ్యక్తి (01% individua) 
తాను చేసే వనులద్వారా తన స్వభావాన్ని అప్పటికప్పుడు నృష్టించుకుంటూ 
పోతాడు. మనిషి అంశే అతని గత కర్మల సంవుటం...ఈ విధమైన భావ 
వరంవర అస్తిత్వ వాదంలో ముఖ్యమైన అంశం. అందులోను. 'కేంద్రస్టానంలో 
వున్న సూత్రం (ప్రపంచం అసంబద్ధమైన దనేది. దీన్నే (ఫ్రెంచిలో “ఎల్‌ 
అబ్బూరి తే” (2090869) అని, ఇంగ్రీషులో “ది అబ్బర్హ్‌” ' (The absurd) అని 
అంటారు, yp ' 


స్‌. 

గ 

లో ల ళ్‌ శ 
న. 

శ ౫ అ ' 
CA ' ' 


A 
x 


488 విశ (దర్శనం 


ఇది దిితీయ ప్రవంచ యుద్దవు రోజులలోను, అ తర్వాత సంవత్సరా 
లలోను మేధావులను, ముఖ్యంగా రచయితలను విశేషంగా ఆకర్షించింది. ఆ 
యుద్దంలో కొన్ని కోట్ల మంది ప్రజలు అర్హం పర్హం లేకుండా మరణించారు. 
మానవుడు తోటి మానవుని పట్టు ఎంత రాక్షసంగా భయంకరంగా |ప్రవర్తిం 
చగలడో నాజీ చెరసాలలు కాన్‌ సెం[కైషన్‌ క్యాంవులు ప్రవంచానికి చాటి 
చెప్పాయి. తమ నాగరికత (ప్రపంచ చర్మితకే నుకుటాయమానమైనదని గర్వంగా 
చెప్పకునే యూరోపియన్లు తను నాగరికతలో నుంచే, తమ జీవన విధానంలో 
నుంచే వుట్టిన నాజీజం, ఫాసిజంలను చూసి సిగ్గుపడిఫోయారు, అపారమైన 
ఆవేదనకు లోనయ్యారు. ఆ లజ్ఞావేదనల మానసిక స్థితిలో వారికి అస్తిత్వ 
వాదంలో, ముఖ్యంగా సార్తం అస్తిత్వవాదంలో ఒక ఊరట, ఒక మానసిక 
ఉపశాంతి లభించింది. ప్రపంచం, మానవ జీవితం నిజంగానే అర్హరహితం, అసం 


బద్దమైనవని వారికి అనిపించింది. అందుకే ఆ రోజులలో సార్హ్ర రచనలు, 
సిద్దాంతాలు ఎంతో (ప్రచారం పొందాయి. 


సార్త్ర స్వయంగా నవలా రచయిత. తన తాత్విక [గ్రంథాలలోనే కాక, 
నవలలు, కథానికలు, నాటకాల ద్వారా కూడా తన భావాలను అతడు ప్రచారం 
చేశాడు. అతనితోపాటు ఆల్ఫర్థ్‌ కామూ అనే మరొక (ఫెంచి తత్వవేత్త 
కూడా తన నవలలు, ఇతర రచనల ద్వారా అస్తిత్వవాదానికి ప్రచారం కల్పిం 
చాడు. నిజానికి సార్త౦ కంట అతడు మరింతగా కరడు కట్టున అప్పి త్వవాది. 


మొత్తంపై ఆ రోజులలోనే అస్తిత్వవాద ప్రధాన సూత్రమైన అసంబద్దత 
(absurdity) అనే దానికి ఎవరూ ప్రచారం చేయకుండానే ప్రాచుర్యం కరిగే 
సాంఘిక రాజకీయ వాతావరణం వుంది. దాని ప్రభావంలో బయలుదేరిన 
సాహిత్య ఉద్యమమే అసంబద్ధ సాహిత్యం (absurd literature). సార్త్ర, కామూ 
రచనలు కాక్క శామ్యూల్‌ బెకెట్‌, యూజీన్‌ అయనెస్కో, ఆర్హర్‌ అడ 
'మోవ్‌ వంటి గొప్ప రచయితలు తము నాటకాల ద్వారా “థియేటర్‌ ఆఫ్‌ ది 
అబ్బర్డ్‌” అనే ఒక కొత్త ప్రక్రియను సృష్టించారు. నోబెల్‌ సాహిత్య బహు 
మతి గ్రహీత శామ్యూల్‌ బెకెట్‌ “వెయిటింగ్‌ ఫర్‌ గొడో” అనే నాటకాన్ని 


పలువురు పాఠకులు చదివే వుంటారు. అనంబద్ధ నాటక సాహిత్యానికి అది 
వరాకాన్మ. 


సార్తం ధీరోదాత్త జీవితం 
జీన్‌ పాల్‌ సార్హ్రకు, సోక్రటీస్‌కు కొన్ని పోలిక లున్నాయి. మానవ 


వ్యక్తికి నైతిక మూల్యాలకు ప్రాధాన్య మివ్వడంలోనే కాదు; తాము నమ్మిన 
జీవితాదర్శాలను జీవించడంలోనే కాదు. రూపంతో కూడా పోలిక లున్నాయి. 


సోక్రటీస్‌ జీవితం ఎంత ఉదాత్త సుందరమైనదో, అతని ఆకారం అంత 
వికొారమైనది. వామన రూపం, బాన పొట్టు, మిడి గుడ్డు - అయినా అతని 


“సన్నిధాన దివ్య స్ట కలాని అతని అంతస్సాందర్యం తప్ప, బాహ్య రూపం ఎవరికీ 
స్టురణలో ఉండేది కాదట. 


అలాగే సార్తరి కూడా. అతడు కూడా వామనుడే; వైగా కుడి కన్ను 
మెల్ల, కంటి గుడ్డు ముందుకు పొడుచుకుని వచ్చినట్టు వుచ్చి వుండేది. 


అయినా, అతని మహోన్నత వ్యక్తిత్వం ముందు మహా మనీషి ముందు 
అతని బాహ్య రూపం ఎలా వుంటనేం? 


సార్తరి 1905 జూన్‌ 21 తేదీన పారిల్‌లో జన్మించాడు. అతడు వుట్టిన 
కొద్ది కాలానికే తండ్రి చిన్న వయస్సులోనే మరణించాడు. సొర్బోన్‌ యూనివ 
రిటీలో జర్మన్‌ ఆచార్యుడైన మాతామహడు కార్డ్‌ స్వెటర్‌ వద్ద పెరిగాడు. 
సుప్రసిద్ధ క్రైస్తవ ప్రచారకుడు, వైద్యుడు, రచయిత, సంగీ విద్వాంసుడు, 1952 
లో నోబెల్‌ శాంతి బహుమతి గ్రహీత అయిన ఆల్బర్ట్‌ వ్వెట్సర్‌ సార్తరికు కజిన్‌, 


మాతామహని ఇంట వెరిగిన సొర్తికు చిన్నతనం ఏమంత సుఖంగా గడిచి 
నట్టు లేదు. దానికితోడు అనాకారితనం. తన బాల్య జీవితం గురించి విపులంగా 
వ్రాసిన “వర్డ్స్‌” అనే వుస్తకంలో సార్హ తన బాల్యాన్ని, దాని అవశేషాలను 
తాను ఎల్లప్పుడు ఏవగించుకుంటానని వ్రాశాడు. (ఈ గ్రంథానికే 1964 లో 
సార్హకు నోబెల్‌ సాహిత్య బహుమతి వచ్చింది. దాన్ని అతడు తిరస్కరించాడు.) 


ఆ (గ్రంథంలో తాను ఫ్రెంచి భాష చదవడం, వ్రాయడం ఎలా నేర్చుకున్నదీ 
హృదయంగమంగా, మరొకవైవు సున్నితమైన హాస్యంతో అతడు వివరించాడు. 
తాత రచయిత కనుకు ఇంటిలో బోలెడు వుస్తకాలు వుండేవి. మొదటి 
సారి ఒక పుస్తకం అక్షరాలు కూడబలుక్కుంటూ చదవడం పూర్తి చేసినప్పుడు 
తాను 'పొందిన ఆనందాన్ని అతడు ఎంతో హృద్యంగా వర్షిస్తాడు. అలాగే తన 
తల్లి తనకు ఛందస్సు నేర్చగా పద్యాలు అల్లడం, తాతకు పద్యాలలో జాబులు 
వ్రాయడం ఆసక్తికరంగా వివరించాడు. 


అతడు తన ఏడవ -- లేదా ఎనిమిదవ ఏట మొదటి నవల వ్రాశాడట, 
ధాని పేరు “సీతాకోక చిలక కోసం” గం? a butterfly). ఒక ఎక్సర్‌ సైజు 
నోట్‌ బుక్‌లో (వ్రాసిన ఆ నవలలో ఒక ప్రొఫెసరు, అతని కుమార్తె, ఒక 
యున శాస్త్ర, పరిశోధకుడు అమెజాన్‌ నదివై ప్రయాణం చేస్తూ అపురూప 
మైన జాతికి చెందిన సీతాకోక చిలక కోసం అన్వేషించడం కథా వస్తువు. అది 
అతని సాంతం కాదు. పొత్రల పేర్లు మాత్రం నూర్చి ఎవరిదో ప్లాట్లు కథా 


490 బళ్ల (దర్శనం 
సందిధానం కాసీ కొట్టాడు. అలాగే ఇతరుల నవలల నుంచి ప్లాట్లు కొస్టేసి 
తొను ఆ వయస్సులోనే చాలా నవలలు వ్రాశాడట. ఆ ఎనిమిదేళ్ల వయస్సు 
లోనే ెద్దవాళ్తలాగా వ్రాస్తూ వ్రాస్తూ, మధ్యలో ఆపి, కనుబొమలు ముడిచి, 
ఏవో శూన్య దూరాలకు సాలోచనగా చూస్తూ, మహా రచయిత అయిపోయి 
నట్టు ఫోజు పెస్టేవాడట. 


అతని చిన్నతనవు అనుభవాల (ప్రభావం అతని భావాలపై, స్వభావంవై 
వడి వుంటుంది. ముఖ్యంగా అతని వికార రూవం చూపరులలో కలిగించే 
ఏవగింవు అతడిని బాధించేది. అందుకే అతడు సాధారణంగా వుస్తకాలలో 
తలదూర్చి ఒంటరిగా గడిపేవాడు. తాను పొట్టివాడు కనుక్క తాను చది 
విన నవలలలోని వీరాధి వీరులవలె తాను కూడా వీరుడై దుష్టులను శిక్షించి, 
శిమ్ట్రలను రక్షించడానికి ఎన్నో సాహసాలు చేసినట్టు పగటి కలలు కనేవాడు. 
చెత్తనవలలు చదివి వాటి అనుకరణలు వ్రాసేవాడు. హ్యూగో కాలంలో లాగానో, 


మరొక కాలంలోనో వున్నట్టుగా ఈ రోజులలో పోరాడడానికి తగిన ఆదర్శాలు 
లేవే అనుకునేవాడలు. 


ఒక్కొక్కసారి తనకు 50 ఏళ్లు వచ్చేసరికి తాను ప్రఖ్యాత రచయిత అయి 
పోయి నట్టు పగటి కలలు కనేవాడు. మొదట్లో తన నవలలను ఎవరూ 
ప్రచురించడానికి ముందుకు వచ్చేవారు కారట. ఈ ఊహకు రెండు రకాల 
ముగింపులు వుండేవి. అందరూ తనను నిరాదరించి, ద్వేషించి దూరంగా తోసే 
సరికి, అవసాన దశలో ఒక ఇనువ మంచంపై పడుకుని నిరాశతో కుమిలి, క్రుంగి, 
కృశించి, నశించిపోతున్నట్టు, ఇంతలో అతడి గొప్పదనాన్ని ప్రపంచం గుర్తించినట్టు 
ఒక ముగింవు. మరో ముగింపు ప్రకారం అతనికి 50 ఏళ్ల వయస్సు వచ్చేసరికి ఒక 
నవల తన సేరుతోనే (వ్రాస్తాడు. అది ఎక్కడో పోతుంది. చాలా రోజులకు ఎవరికో 
దొరుకుతుంది. దాన్ని ఒక (ప్రముఖ సంస్థ ప్రచురిస్తుంది. “పెద్ద సక్సెస్‌ అవుతుంది. 
రెండు రోజులలో 10 చేల కాపీలు అమ్మడుపోతాయి. అందరూ ఎంతో 
వశ్చాత్తావపడతారు--ఇంత గొప్ప ధచయితనా మనం ఇంతకాలం నిరాదరించింది 
అని. _అప్పుడు ఓ వందనుంది (చెస్‌ రిపోర్రర్లు నాలుగు మూలలా తనకోసం 
వెదుకుతారు, తాను అజ్ఞాతంగా వుండిపోతాడు, ఈ ఊహ ముగింపును అతడు 
రకరకాలుగా మార్చాడట. ఒక ముగింపు ప్రకారం అతడు ఒక బార్‌లోకి 
వెళ్లి ఒక గ్హాను మద్యం ఆర్డరు ఇస్తాడు. వక్క _బల్లవద్ద కొందరు యువతులు 
కూర్చుని సరదాగా కబుర్లు చెవుకుంటూ వుంటారు. మధ్యలో తన ప్రస్తావన 
వస్తుంది. ఒకామె అంటుంది : “ఆయన ముసిలివాడైతే అయ్యాడు. కురూపి 
అమితే అయ్యాడు. అయితే నస్ట్రం ఏమిటి? అతనికి భార్యనయ్యే అదృష్టం 


అస్తీ త (వాది జీన్‌ పాల్‌ సార్తం 41 


కోసం నేను మరో 30 ఏళ్ళు పెద్దదాన్ని కావడానికైనా సిద్డవడతాన!" ఆడి 
విన సార్తం ఆమెకేసి గర్వంగాను, కొంచెం జాలిగాను చూపాడు. ఆమె అతడిని 
గుర్తించి నట్టు సంభ్రమాశ్చర్యాలతో చూస్తుంది. ఇంతలో తాను ఆకు_డినుంచి 


చల్లగౌ జారుకుంటాడు. 


వర్త్‌ అన్నట్టు. ఆ రోజులలో సార్తం తాతగారు, తల్లి నివసించేది పారె 
ఒక పెద్ద మేడలోని ఆరవ అంతస్తు వాటాలో. సాధారణంగా కిండికి దిగివచ్చే 
పని వుండేది కాదు. ఎటుచూసినా ఇళ్ల కప్పూలే కనబడేవి. ఆ తర్వాత చాలా 
కాలం వరకు లోయలు, మైదానాల పరిసరాలు తనకు వడేవి కావని పార్త 
అంటాడు. న్‌ 


తల్లి అతడిని వెంట పెట్టుకుని తరచుగా ఆ సమీపంలోని లస్టైంబూర్‌ గారె 
న్స్‌లోకి షికారుకి తీసుకెళ్లేది. అక్కడ అతని ఈడు పిల్లలు ఆటలాడుకుంటూ 
వుండేవారు. సార్హ్ర కూడా వారిలో కలవాలని ఆశవడేవాడు. కొన్ని వారు 
ఇతనికేసి చూడవైనా చూసేవారు కారు. ఆ పార్కులోని ఒకొక చెట్టువ 
దకూ వెళ్లి పిల్లలతో చేరాలని చూసేవాడు. కాని వారు రానివ్యేవాకు కారు, 
తనయుడు, అంతకంటు ఎక్కువగా తల్లి ఎంతో అవమానంతో కుం! 
తల్లి యాన్‌ మేరీ అందగత్తె పొడగరి. ఇతడు పొట్టి కురూపి. వ్వెట్బల్లు 
అందరూ పొడగర్టు కాగా సార్తంలు పొట్టవారట. తండ్రి పోలిక తనకు 
వచ్చిందని సార్తం అంటాడు. 


“సోయేవారు. 


అతని బాల్య విద్యాభ్యాస మంతా పారిస్‌లోను, లా రోషెల్‌లోమ సాగింది. 
ఆ పిదప సుప్రసిద్ద విద్యా సంస్థ “ఇకోల్‌ నార్మేల్‌ సుపీరియర్‌ "లో విద్యాభ్యాపం 
చేసి 1929 లో తత్వశాస్త్ర, వట్టుభద్రుడయ్యాడు, వెళ్లి చేసుకోలేదు. కావి, 
విద్యార్షిగా వుండగానే సైమన్‌ డి బొవాయిర్‌ అవే యువతితో స్నేహ మైంది. 
ఆమె ఆ తర్వాత కాలంలో ప్రాన్సులోని ఆ(గ్రనశ్రేణీ రచయిత్రులలో, మెధాని 
నులలో ఒకతెగా కీర్తి గడించింది. పార్తర్శి, డి బొవాయిర్‌ కలిపి జీవించారు. 
వారి సహజీవనం యావజక్లీవితం కొనసాగింది. 


ఇకోల్‌ నార్మేల్‌ సుపీరియర్‌ లోను, పార్చోన్‌ యూవివర్మిటీలోప వుండగా 
సమకాలిక ప్రథమ (శ్రేణి రచయిత లెందరితోవో పార్తరకు స్నేహం కలిగింది. 
1931 నుంచి లీ హావర్‌, లావోన్‌, పొరిస్‌లలో వ్రభుత్వ యాణమాన్వంలో 
నడిచే సెకండరీ స్కూల్స్‌ (లైసీలు)లో అతడు టేచరుగా వవిచేశాడు. నుధ్యలళో 


492 విశ దర్శ సనం 


ఒక ఏడాది జర్మనీ వెళ్లి వెద్ద చదువు చదివి వచ్చాడు. మళ్లీ సెకండరీ స్కూల్‌ 
టీచర్‌గానే ఉద్యోగం సాగించాడు. 


ఇంతలో ద్వితీయ వ్రవంచ యుద్దం బద్దలైంది. అతడిని సైన్యంలోకి 
రిక్రూట్‌ చేశారు. మేగినాట్‌ లైన్‌ వద్ద "సైనికుడుగా కొంత కాలం వున్నాడు. 


అతడిని జర్మన్‌ లు పట్టుకున్నారు. నాజీ. కారాగారాలలో తొమ్మిది నెలలు 
గలిసపొడు. 


నాజీ ఖయిదు నుంచి విడుదల అయ్యాక ఫ్రాన్సుకు తిరిగివచ్చి అప్పటికే 
నాజీల ఆక్రమణ నుంచి విముక్తికై సాగుతున్న ప్రతిఘటనోద్యమంలో చేరాడు, 
ఊరికే చేరడం కాదు, (క్రియాశీలక సభ్యుడుగా పనిచేశాడు. ఆ రోజులలోనే 
మరొక (ఫ్రెంచి అస్తిత్వ వాద రచయిత ఆల్బర్ట్‌ కామా సంపాదకత్వాన 
“కాంబొట్‌” (యుద్దం) అనే అండర్‌ గ్రౌండ్‌ పత్రిక వెలువడుతూ వుండేది. 
దానికీ సొర్హరి రచనలు వంపి సహకరించాడు. వారిద్దరు అప్పటిలో మిత్రులు. 
అయితే అ తర్వాత కమ్యూనిజం గురించిన వివాదంతో వారిద్దరికి చెడింది. 


సొర్తం మొదటి నవల (7న వీట రివ ఏట వ్రాసినవి వదిలేస్తే) 
అతడు లీ వోవర్‌లో టీచరుగా వుండగా 1938 లో వెలువడిన “నాసియా” 
(Niauseu). అది డైరి రూపంలో (బాసిన స్వీయ కథాత్మక నవల. 'అందులో 
తన, శరీరంపై తనకే జుగువ్పతో బాధపడే నాయక పాత్ర రాకెంటిన్‌ తానే 
నంటాడు సొర్తల, దానిలో అతడి అప్తత్వవాద సిద్దాంతానికి బీజాలు పడ్డాయి, 
దానితో రచయితగా అతనికి గొన్న పేరు వచ్చింది. 


అయితే, అసలైన అతని సిద్దాంత గ్రంథం “అస్తిత్వం, నాస్తిత్వం” (దీని 
(ఫెంచి పేరు 161106 416 neant - ఎల్‌ అత్ర ఎల్‌? లీ న్యంత్‌ -, ఇంగ్లీషులో 
ఇద Being and Nothingness - ఉండడం, లేకపోవడం - గా అనువాదమైంది.) 
1943 లో చెలువడింది. ఇది అధునిక అస్తిత్వ వాదులకు బై బిలలాంటి బృహత్‌ 
(గ్రంథం, చొలొ కష్ట మైన (గంథం కూడా. ఇందులో 06108 అంటు Thing-ness 
వస్తుత్వం. Nothingness అంటే అవస్తుత్వం, అంతే మొనవ చైతన్యం - కాన 
పస (consciousness),  మొనవ చేతన వస్తువు కొదు, పదార్థం (మేటర్‌) 
కాదు. కనుక అది నియత మైనది (determined) కాదు. అది నిత్య పరిణామ 
గీలమైనది. 


ఈ గ్రంథంతో తాత్వికుడుగాను రచయితగాను సార్తం (ఫ్రెంచి సాహిత్యంలో 
స్థిరపడ్డాడు. యుద్ధానంతరం అతడు టీచరు వృత్తి మానివేసి తన పూర్తి 
కాలాన్ని రచనా వ్యాసంగానికే వినియోగించాడు. 1945 లో తన సిద్దాంతాలు 


అన్తీత్వవాది జీన్‌ పాల్‌ సార్తం 153 


ఆధారంగా ఒక నవలా చతుష్కం మొదలువెట్టాడు. కొని చివరికి మూడు 
నవలలే బ్రాయగలిగాడు. మొదటిది “ఏజ్‌ ఆఫ్‌ రీజన్‌” (1945), కెండవ 
“ది రిప్రీన్‌” (1947), మూడవది “ఐరన్‌ ఇన్‌ ది సోల్‌” (1949). 1946 
లో అతని మరొక సిద్దాంత (గంథం “ఎక్షిసైన్షలిజం ఈజ్‌ ఎ హ్యూడునిజం” 


సీ టొ లు 
"వెలువడింది. 


మానవుడిని యథాతథంగా, ఎవరూ అడ్డం లేకుండా అద్దంలో మాడిరినా 
చూపించా లంటే నవల కంటు నాటక ప్రక్రియ మేలని భావించి పార్తం 
వరసగా వెక్కు నాటకాలు వ్రాశాడు. వాటిలో మొదటిది “డి వ్రయివ్‌” (1౫౭ 
Fes) 1943 లో వెలువడింది. ఆ పిదవ వరసగా ఎన్నో నాటకాలు వ్రాశాడు. 
అతని రచనలలో నిరాశాతత్వం ( పెసిమిజం) పాలు ఎక్కువన్న ఆరోపణ వుంది. 
అయితే మానవునికి వేదన నుంచి విముక్తి సాధ్యమన్న ఆశాసందేశం కూడా 
వాటిలో కనిపిస్తుంది. 


ఇక సాహిత్య విమర్శా [గ్రంథాలలో సార్తర గత శతాబ్దవు మహాకవి బోడి 
లేర్‌ గురించి వ్రాసినది ప్రసిద్ధమైనది. 

యుద్దానంతరం సార్తర్శి బోవాయిర్‌ కలిసి “లే 'బంప్స్‌ మోడర్న్‌” (6 
Temps Modernes - మోడర్న్‌ క్రైమ్స్‌) అనే మాస పత్రిక చాలా కాలం విర్వ 
హించారు. దానిలో తన సిద్దాంత వ్యాసాలు రాజకీయ, సాహిత్య, తాత్విక 
వివాద వ్యాసాలు |ప్రచురించేవాడు. 


అతనివై తాలి నుంచి మార్క్సిజం ప్రభావం వుండేది. యుద్ద కాలం 
లోను, యుద్దానంతర కాలంలోను అతడు కమ్యూనిస్టులతో సన్నిహితంగా కలిపి 
పనిచేశాడు. అతడిలో వామవషక్ష భావాలు సోవియెట్‌ అభిమానం పెరిగాడు. 
ఆ రోజులలో వశ్చిమ యూరప్‌లో కల్లా బలీయమైనది (అైంచి కమూనిష్ట్యఖా 
గ్రీయే. సార్తం దోనిలో చేరలేదు కాని, ఫెలో ట్రాచెలర్‌గా వుండేవాడు. 1954 
లో రష్యాలో పర్యటించాడు. ఆ పిదవ అమెరికా క్యూబాలు సందర్శించాడు. 
క్రమంగా అతడికి కమ్యూనిజంవై మొగం మొత్తింది. 1956 లో హంగరీలో 
రష్యా సేనల జోక్యంతో అతనికి రష్యా పట్లు (భ్రమలు తోొలవపోయాయి. 
సోవియెట్‌ చర్యను దానిపట్ల ఫ్రెంచి కమ్యూనిన్హు పార్టీ వైఖదివి నిరసిస్తూ 
వ్రాశాడు. ఆధునిక కాలానికి మార్క్సిజం తప్ప గతంంతరంకేదని అంీీకరిపూ వే 
సోవియెట్‌ యూనియన్‌లో దాని ఆచరణ తీరును తిరస్కరించాడు, 


1963 లో సార్త్య “లే మాట్స్‌” (le Mos) ఆనే పేరిట బ్య 
చరిత్ర వ్రాశాడు. (ఆెంచిలో Mot - మో - అంట మాట. (ఫంచ భె 


శ్ర 


ఎ ఇం 


494 విశ (దర్శ సలం 


తెలుగులోంచే వచ్చిందనేవా రుండరు గదా!) ఇంగ్లీషులో అది “వర్డ్స్‌” (Words) 
గా' అనూదితమైంది. దానికి 1964 లో నోబెల్‌ కమిటీ సాహిత్య బహుమతి 
ఇవ్వగా సార్తం నిరాకరించాడని ఇంతకుముందు తెలుసుకున్నాము. అటువంటి 
బహుమతులు రచయిత వ్యక్తిత్వానికి గుదిబండలుగా తయారవుతాయని, అవి 
తెచ్చివెట్ట గౌరవానికి తగినట్టుగా నడుచుకోవాలి కనుక క్రియాస్వేచ్చ తగ్గిపోతుం 
దని సార్హర అభిప్రాయవడ్డాడు. పైగా రచయితకు ఎటువంటి లేబుల్‌ అతికించ 
రాదంటాడు. “జీన్‌. పాల్‌ సార్హరి అని సంతకం పెట్టడానికి, జీన్‌పాల్‌ 
సార్తం - నోబెల్‌ బహుమతి [గ్రహిత అని సంతకం పెట్టడానికి తేడా వుంది” 
అని అతడ... పేర్కొన్నాడు. 


అంతకుముందు - 1946 లో - ద్వితీయ ప్రపంచ యుద్ద కాలంలో 
నాజీ సేనల ప్రతిఘటనోద్యమంలో (Underground resistence movement) వని 
చేసినందుకు (ఫ్రాన్ఫులోని ఉన్నత।శేణి బిరుదులలో ఒకబున “రీజియన్‌ ఆఫ్‌ 
ఆనర్‌” అతనికి (పెంచి ప్రభుత్వం ఇవ్వబోగా దాన్ని కూడా ఇలాగే తిరస్క 
రించాడు. 


1960 నుంచి 71 వరకు సార్త9 గత శతాబ్దవు మహా రచయిత గుస్తావ్‌ 
ష్టాబేర్‌ (నుదాం బోవరీ నవలాకర్త)పై నాలుగు సంవుటాల ఉద్దుంథం 
వ్రాయదలచి రెండు సంవుటాలకే 2130 పేజీలు రాగా, దాన్ని అప్పుచేశాడు. 
ఆ తర్వాత అసలు రచనా వ్యావృత్తికే స్వస్తిచెబుతున్నట్టు, [క్రియారంగంలోకి 
దిగుతున్నట్టు (ప్రకటించాడు. రచయితలు రచనాశూరులే కాక్క కార్యశూరులుగా 
వుండాలని అంటూ వీథులలోకి పోయి ఉద్యమాలలో పాలొనాలని, వామవక్ష 
సాహిత్యం అమ్మాలని తనకు కోరికగా వుందని చెప్పేవాడు. 


అల్జీరియా స్వాతంత్ర్య సమర సమయంలో (ఫెంచి సేనలో చేరడానికి 
నిరాకరించిన యువకులకు సార్హ్ర ప్రోత్సాహమిచ్చాడు. ఈ (ప్రభుత్వ ద్రోహానికి 
అతడిని అరెస్టు చేయాలని కొందరు (వెసిడెంట్‌ డీగోల్‌కు సూచించగా, 
ఆ సలహాను డీగోల్‌ తిరస్కరిస్తూ “సార్తరి కూడా ఫ్రాన్సే” (3216 1 2150 
France) అన్నాడట. 


_ఫెంచి ప్రభుత్వం పంపించగా 1946 లో అమెరికాలో హార్వర్దు, కొలం 
బియా, యేల్‌, ప్రిన్స్‌టన్‌ యూనివర్శిటీలలో ఉపన్యాసాలు ఇచ్చిన సార్తం 1964 
లో ఆమెరికా నుంచి మరొక ఆహ్వానం రాగా దాన్ని తిరస్కరించాడు. వియత్నాం 
యుద్దంలో అమెరికా జోక్యాన్ని అమెరికన్‌ ప్రజలు అమోదించినందుకు నిరసనగా 
ఆ చర్య తీసుకున్నాడు. 


అస్త త్పవాది జీన్‌ పాల్‌ సార్త్ర9 495 


రచయితగా జీవితం ప్రారంభించినవాడు రచనల నుంచి శాశ్వతంగా విర 
మించడం సాధారణంగా జరగదు. రచన విరమిస్తున్నట్టు (ప్రకటించినా అతడు 
త్వరలో మళ్లీ రచనలు ప్రారంభించాడు. “నా జీవితం పుస్తకాల మధ్య |ప్రారం 
భమైంది. పుస్తకాల మధ్యనే అంతమవుతుంది” అని అతడు అనేవాడు. 


“వాయడం నా అలవాటు నా వృత్తి కూడా. చాలాకాలంపాటు నా 
కలాన్ని కత్తిగా ఉవయోగించాను. ఇప్పుడు తెలుస్తోంది మనం ఎంత నిస్ఫహో 
యులమో. అయినా ఫరవాలేదు. నేను వ్రాస్తూనే వుంటాను. అది అవసరం. 
సంస్కృతి అనేది దేన్నీ రక్షించదు. ఎవరినీ రక్షించదు. కొని, అది మానవుని 
ఉత్పత్తి. దాని ద్వారా మనిషి తన్నుతాను వ్యక్తం చేసుకుంటాడు; తన్ను తాను 
గుర్తువడతాడు. అదొక్కటే అతడి ప్రతిబింబాన్ని అతడికి చూపిస్తుంది... ...” 


చివరివరకు రాజకీయ, సాహిత్య, తాత్విక వివాదాలలో మునిగి తేలి రచ 
నలు సాగిస్తూ, ఉద్యమాలలో పాల్గొంటూ సార్హర 1980 ఏప్రిల్‌ 15వ తేదీన 
75 వ ఏట తనువు చాలించాడు. 


వ్యక్తికి పట్టం కట్టిన అసి త(వాదం 
లు లు ఆలు. 
అస్తిత్వవాదం అంటే ఏమిటి? దానికి ఆ వేరు ఎందుకు వచ్చింది? 


- ఇంగ్లీషులో వ్టోసైన్తలిజం అనే మాటకు తెలుగు అస్తిత్వవాదం. 


ఏ్టో సైన్స్‌ అంట్‌ ఉనికి, ఉండడం, అస్తీత 0. దానికి సంబంధించిన సిద్దాంతం 
కనుక _ ఎగ్టి స్టైన్షలిజం-- అస్తిత్య్వవాదం-అనే పేరు వచ్చింది. 


ఇది భావవాదంవై తిరుగుబాటుగా తలెత్తిన సిద్దాంతం. 


భావనాదం - ఐడియలిజం - స్లేటోతో ప్రారంభమైంది. భౌతిక ప్రవం 
చాన్ని పేటో ఒక ఆభాస (appearance) గా వరిగణించాడు, భావం (idca) 
అనేది యథార్హం, అదే సత్యం. భావానికి భౌతిక రూవమే నస్తువు. ఉదా 
హరణకు భౌతిక శరీరధారి అయిన మానవుడు అభాస. ఎందుచేత? భౌతిక 
శరీరం అశాశ్వతం నశ్వరం, అసంవూర్లం, లోవ భూయివ్యం. అందుచేత అది 
సత్యం కాదు. భౌతిక శరిరధారి అయిన మానవుడు శాశ్వతుడు కాడు కనుక, 
వరివూర్జుడు కాడు కనుక అతడు సత్యం కాడు. 


మర ఏది సత్యం? మానవుడు అనే భావం. సత్యం. మానవ భావానికి 
ఏదై తే మానవుడిని ' మానవుడుగా చేస్తున్నదో ఆ భావానికి- నాశనం లేదు. వీ 
భావమైతే మానవత్వానికి వరివూర్ణత చేకూరుస్తున్నదో ఆ భావం నశించదు. 
అది నిత్యం. అందుచేత అది సత్యం, అలాగే మిగతా వస్తువులు కూడా. 


496 బశ గ్‌ (దర్మ సనం 


ఉదాహరణకు నేనిప్పుడు కూర్చున్న కుర్చీ కొంత కాలానికి నశిస్తుంది. కనుక 
అది అనిత్యం, అసత్యం. కాన్ని కుర్చిని ఏ భావమైతే, లేదా ఏ ఆకృతి అయితే 
కుర్చీగా చేస్తున్నదో ఆ భావానికి, ఆ ఆకృతియొక్క భావానికి నాశనం లేదు, 
అందుచేత భౌతిక రూపంలో వున్న కుర్చీకంబు భావరూపంలో వున్న కుర్చీ 
నిత్యం, సత్యం. ఆ భావానికి భౌతికమైన కుర్చి మిథ్యా ప్రతిబింబం మాత్రమే, 


భౌతిక ప్రపంచంలో పరిపూర్మత్వ్యం వుండడానికి వీలు లేదు. ఇది భౌతిక 
వస్తువులకే కాదు. భౌతిక సంఘటనలకు కూడా వర్తిస్తుంది. నూటికి నూరు 
పాళ్ళు ఆదర్శప్రాయుడు, పరిపూర్ణుడు, లోవ రహితుడు' అయిన మానవుడంటూ 
లేడు. కాని, అటువంటి మానవుడిని మనస్సు ద్వారా మనం ఊహించు 
కోవచ్చు. అలాగే నూటికి నూరుపాళ్లు లోవరహితమైన కుర్చీ (ప్రపంచంలో 
లేదు. కాని, దాన్ని మనస్సులో ఊహించుకోవచ్చు. అలాగే మనం ఎంత ప్రయ 
త్నించినా నూటికి నూరుపాళ్ళు లోపరహితమైన వృత్తాన్ని (౮01౭) గీయలేము. 
అటునంటి లోవరహిత వృత్తం భాన ప్రపంచంలోనే వుంటుంది. 


లోకంలో నూటికి నూరుపాళ్ళు న్యాయం అని చెప్పదగింది లేదు. అలాగే 
సౌందర్యం, మంచితనం మొదలైనవి కూడా. వరిపూర్మ మైన న్యాయం, 
సౌందర్యం, మంచితనం మొదలైనవి భావ లోకానికి మాత్రమే చెంది 
నవి. భౌతిక లోకంలో మనకు ఇంద్రియ గోచరం, అనుభవవేద్యం అవుతున్న 
వస్తువులు, సంఘటనలు మొదలైనవన్నీ అసత్యాలు, అనిత్యాలు, అపరిపూర్ణాలు, 
భోపభూయిష్టాలు. అసలైన, నూటికి నూరుపాళ్లు సత్యం, నిత్యం, వరిపూర్హం 
అయినవి వాటియొక్క భావాలు (1661) మాత్రమే. ఆ భావాలకు ఆభాసలు, 
మిథ్యా ప్రతిబింబాలు మాత్రమే ఈ భౌతిక వస్తువులు భౌతిక సంఘటనలు. 


ఇదీ స్టేటోనిక్‌ భావవాద సారాంశం. పాశ్చాత్య చింతన వై స్టేదో (ప్రభావం 
ఇంతిం తనరానిది. అది వివిధ తత్వవేత్తల సిద్దాంతాలలో అంతర్వాహినిగా 


రకరకాల రూపాలలో (ప్రముఖంగా ప్రబలంగా ఇన్ని శతాబ్దాలుగా వుంటూనే 
వచ్చింది. 


పేటోనిక్‌ ఐడియలిజాన్ని ఎస్సెన్షలిజం (ese౭ntialism) అని కూడా అన 
వచ్చు. ఎస్పెన్స్‌ (essence) అంటే ఒక వస్తువుయొక్క సారం, భావం, 
స్వభావం, సత్యం, తత్వం. ఉదారహణకు కుర్చి యొక్క ఎస్సెన్స్‌ ఏమిటి? 
నాలుగు కాళ్ళు సీటు, ఆనుకునేందుకు చెక్క మొదలైన లక్షణాలు కల ఒక 
వస్తుత్వం కుర్చీ ఎస్సెన్స్‌. 


ఇది భౌతిక ప్రపంచంలోని ప్రాణులకు, అప్రాణులకు అన్నిటికి వర్తించే 


అస్తత (వౌది జ్‌ పాల్‌ నార్తర 497 
సిద్దాంతం. ఒక వస్తువును ఏ యే లక్షణాలతో నిర్వచిస్తామో ఆ నిర్వచనమే 
దాని ఎస్పెన్స్‌. 


దీనికి అంక ఈ స్లేటోనిక్‌ భావవాదానికి లేదా వివిధ మత భేదాలతో 
ప్రవర్తిల్లిన వివిధ భావవాదాలకు ఒక సవాలుగా ఒక తిరుగుబాటుగా తలెత్తిన 
టిడే ఎగిసెనలిజం- అస్తిత్వవాదం. అస్పిత;వాదులు “షేటోనిజానికి బద్దచెరులు 
రో జలుబు రా చు న 
చేటోనిజంలో నిజం లేదని వారి వాదం. 
ఇ! 


ఎరదుకంకే, భావవాదంలో భావానికి తప్ప వస్తువుకు, ముఖ్యంగా ప్రత్యేక 
వస్తువుకు స్తానం లేదు. మానవుడి నే తీసుకోండి. ప్రేటోనిజం (ప్రకారం మానవ 
భావం మానవజాతి, మానవ స్వభావం (human nature) మానవత So (human 
జులం9) ఇవే సత్యం. కాగా, మానవుడు మిథ్య, భౌతిక శరీర ధారియై, సుఖదుః 
భాలకు, కష్టనిష్ణురాల తాకిడికి లోనయ్యే ప్రత్యేక మానవుడు ఆభాస మాత్రమే. 


ఇది దారుణమైన (భ్రమా ప్రమాదజనిత సిద్దాంతనుని, ప్రమాదజనక సెద్దాంత 
మని కూడా అస్తత్వవాదులు అంటారు. అసలు సత్యం మానవ స్వభావంగాని, 
మానవత్వ భావం గాని కాదు; మానవుడు ! శంతి) మాటలలో చెప్పాలంటే 
“మావవుడే నా సందేశం, మనుష్యుడే నా సంగీతం” అంటుంది అస్తైత్వవాదం. 

ఏ మానవుడు? అని భావనాది ప్రశ్నిస్తాడు. ప్రతి మానవుడు అని అస్తి 
త్వవాది సమాధానమిస్తాడు. (ప్రతి మానవుడు అంటే? అని తిరిగి (ప్రశ్న. 
ప్రతి మానవుడు అంటే ప్రతి మానవుడు - (ప్రపంచంలోని ప్రతి ఒక్మ 
మానవుడు - అని అస్తిత్యవాది సమాధానం. అయితే మానవుడిని సాధార 
జీకరించడానికి వీలులేదా? మానవుడు. ఈ విధమైన ఆకారం కలిగివుంటాడు, 
శః లక్షణాలు కలిగివుంటాడు అని జనరలైజ్‌ చేయడానికి వీలులేదా? లేదు. 
ఎందుకంటే ఎంత  జనరలైజ్‌ చేసినా నిర్వచనానికి అందని ప్రత్యేక మాన 
వుడు ఇంకా మిగిలే వుంటాడు అని అస్తిత్వవాది జవాబిస్తాడు. అస్తిత్వవాద 
ఏతామహుడని పేరుపొందిన కీర్చ్‌ గొర్తి “[ refuse to become a paragraph in a 
9జయి- ఏ సాధారణీకృత వ్యవస్టలోను ఒక పేరా గ్రావును కావడానికి నేను 
అంగీకరించను” అన్నది ఇందుకే. 


దీని అర్హం నూనవుడు, మానవ వ్యక్తి (16౫22 individual) అద్వితీయుడు ' 
అవే. “ఏకమేవా ద్వితీయం” అన్నారు బుసలు. ఇది మానవ వణికి కూడా 
వర్తిస్తుంది. ఏ మానవ వ్యక్తిని సాధారణీకరించడానికి, ఫలానా సాధారణ లక్ష్మ 
జాలు కలనాడని నిర్వచించడానికి వీలు లేదు. నేను, నీవు ఆమె, అతడు- ప్రతి 
ఒక్కరు ఎనరికి వారే ఎవరి (పత్యేక వ్యక్తిత్వం వారిదే. నీవు 


క 9 
వలె: 


408 విశ్శాదర్భ్శనం 
న ఇడ 
నీలాంటి బ్ర్రలు చాలామంది వున్నారు. నీవు సన్నగా నాజూగ్గా వున్నావా? 
అలా వుండే ప్రైలు చాలామంది వున్నారు, నీవు తెలివై నదానివా? తెలి 
వైన (స్త్రీలు చాలామంది వున్నారు. నీవు క్షమా స్వభావం కలదానివా? 
అలాంటినారు ఎందరో వున్నారు. ఇలాగ ఎన్ని లక్షణాలతో సాధారణీకరణా 
లతో ఒక వ్యక్తిని నిర్దేశించడానికి ప్రయత్నించినా ఆ ప్రత్యేక వ్యక్తిని మనం 
నిరూపించడం అసంభవం, అసాధ్యం. ఆ ప్రత్యేక వ్యక్తి ఆ ప్రత్యేక వ్యక్తే, 


అక్కడే, అందుకే ప్లేటో, తదితర భావవాదులు పవ్పులో కాలేశారని అస్తి 
త్వవాదులు అంటారు. మానవ భావం మిథ్య. మానవ వ్యక్తీ సత్యం. వృక్ష 
భావం మిథ్య. ప్రత్యేక వృక్షం సత్యం. గోత్వం అసత్యం. ప్రత్యేక గోవు 
మాత్రమే నిజంగా వున్నది. 


మామూలుగా తత్వశాస్త్రం అని మనం అనుకునేది మానవస్వభావం, వస్తు 

స్వభావం మొదలైన సాధారణీకరణాలతో వ్యవహరిస్తుంది. అలాగే అన్ని శాస్త్రాలు 

సైన్ఫులు, ఇవన్నీ సాధారణీకరిస్తాయి. సాధారణ సూత్రాలను (general laws) 

సృష్టించుకుని పనిచేస్తాయి. కొని ఈ సాధారణ, సార్వత్రిక సూత్రాలన్నీ 

అబద్దాలు, అసంబదాలు. ఏది నిజం అంటి, ప్రత్యేకత--particulariy-మా(త్రమే 
ఆణి ఓల 

సత్యం. 


తత్వశాస్త్రం సాధారణీకరణాలతో వనిచేస్తుంది కనుకనే, సాధారణీకరణా 
లను అంగీకరించని అస్తిత్యనాదాన్ని తత్వశాషస్త్రంగా కొందరు. ఒప్పుకోరు. 
నిజానికి దాన్ని యాంటీ ఫీలాసఫీగా - తత్వశాస్త్ర, వ్యతిరేక సిద్దాంతంగా -' 
ఈసడించినదా రున్నారు. 


అయినా అస్తిత్యదాదం పాశ్చాత్య తత్వచింతనలోని ఒక ముఖ్య సిద్దాంతం. 
అది ప్రధానంగా. ఒక ఖై తికదర్శనం (ethical philosophy). అందుచేత అది మాన 
వునికి మొనన జీదితానికి, మానవుని అస్తిత్వానికి సంబంధించిన సిద్దాంతం. 


ఏ మానవుడు అని ప్రశ్నిస్తే తిరిగ ప్రతి ఒక్క మానవుడు అనే సమాధానం 
'చెప్పవలస వుంటుంది, 


ఇది ఎలా సాధ్యం? |ప్రనంచంలో కొన్ని వందలకోట్ల నూనవులున్నారు. 
వారిలో ప్రతి ఒక్క మానవుని జీవిత సత్యాన్ని ఏ తత్వశాస్త్రమైనా ఎలా 
వివేచిస్తుంది? 


నిజమే. అటువంటి తాత్విక వివేచన సాధ్యం కాదు గాని ఇతర విధా 
లుగా (ప్రత్యేక మూనవ వ్యక్తుల జీవిత సత్యాలను మనం అవిష్కరించవచ్చు- 


అస్త త్వవాది జీర్‌ పాల్‌ సార్త్ర9 


ముఖ్యంగా, సృజనాత్మక సాహిత్యం (౬౪౭౭౮౫6 lrerature) ఇందుకు 
సాధనం. కనుకనే, అస్తిత్వవాదులలో పలువురు నవలలు, నాటకాలు కధా 
9 9 
కలు నంటి సాహిత్య ప్రక్రియలను తమ సిద్దాంత వ్యక్తీకరణకు ఎంచుకున్నారు. 
నవలలు నాటకాలలో ప్రత్యేక వ్యక్తుల పాత్రల ద్వారా వారి వ్యకితా;లను 
లర లలు 
అవిమ్మరించవచ్చు. వ్యక్తిని లోవలినుంచి తెలుసుకోవచ్చు. జీన్‌ పాల్‌ సారం, 
అల్బర్ట్‌ కామూవంటి అస్తిత్వ వాదులు సిద్దాంత (గంథాలే కాక ౫ వ 
కథలు, నాటకాల వంటి ప్రక్రియలలో సాహిత్య సృష్టి చేశారు. వారి 
1940 లలో, 1950 లలో వలువురు రచయితలవై ప్రసరించింది. దాని 
ఫలితమే శామ్యూల్‌ బెకెట్‌ , యూజీన్‌ అయనెస్కోవంటివారి అసంబద్ద నాటక 
యా 
సాహిత go (Theatre of the Absurd). 


భావవాదం మానవుడిని మానవజాతి అనే మందలో ఒకడుగా పరిగణిస్తుంది. 
కాగా అస్తిత్వ వాదం మానవుడికి ( ప్రతిమానవుడికి) ప్రత్యేక, విశొష్ట స్తానం 
యు 
ఇచ్చి, గౌరవిస్తుంది. అదొక నూత్న మానవతావాదం. 


అస్తిత వాదంలో 'ప్రధానసూత్రం Existence precedes essence అనేది. అంళేే 
అస్తిత్వం ముందు, ఆ తర్వాతనే భానం. మానవ భావం కంటె మానవ 
అస్తిత్వం ముందు. మానవుడు ముందుగా వున్న తరా తనే అతని సభభావం 
నిర్ణయ మవుతుంది. 


ఆధునిక కాలంలో పాశ్చాత్య తత్వశాస్త్ర, పితామహుడుగా పేరుపొందిన దె 
కార్‌, Ithink, therefore Tam అన్నాడు. అంటే “నేమ ఆలోచిస్తున్నాను, కనుక 
వున్నాను” అని అర్హం. దె కార్త్‌ సూత్రాన్నిబట్టి, ఏది నిశ్చయంగా వున్నది అని 
వ్రశ్నవై ప్రశ్న 'వేసుకుంటూపోతే ఏదీ మిగలదు. బాహ్య ప్రవంచం వున్నట్టు 
నిశ్చయంగా చెప్పలేము. కాని వేను నా మనస్సుతో ఆలోచిస్తూ వుండడం 
మటుకు నిశ్చయం. ఒకవేళ ఈ విషయమై కూడా సందేహం కలిగినా అలా 
సందేహం కలగడం కూడా నేను ఆలోచిస్తున్నా ననడానికి నిదర్శనం. అందుచేత 
వీది వున్నా లేకపోయినా నేను వున్నా నన్నది నిశ్చయం. 


ఈ కార్టీజియన్‌ సిద్దాంతాన్ని సార్హరి పూర్వషక్షం చేశాడు. నేను ఆలో 
చస్తున్నాను అంటే దేన్ని గురించి ఆలోచిస్తున్నాను? ఆలోచన గురించి 
ఆలోచిస్తున్నానా? ఆ ఆలోచన దేన్ని గురించి? ఆలోచిస్తున్నాననే ఆలోచన 
సరించా?- ఈ విధంగా ఎంత వెనక్కి వెళ్లినా ఒక విషవలయంలో చిక్కుకుని 
బయటపడలేము. 


నిజానికి ఆలోచన అనేది ఏదో ఒక వాస్తవ విషయం గురించి వస్తువు 


500 విభ దర్శ నం 


గురించే అయి వుంటుంది. ఆలోచన, చేతన అనేది వున్నమాట నిజమే. కాని, 
దానికి ఒక వస్తువు కావాలి. అంటే ఆలోచించడానికి, చేతనతో [గ్రహించడానికి 
ఒక యథార్హ వస్తువు కొవాలి. All Consciousness is consciousness of something 
చేతన అనేది శూన్యం. ఆ శూన్యాన్ని నింపడానికి ఏదో ఒక వస్తువు కావాలి, 


ఈ పద్దతిలోనే మనం మనస్సుతో, ఆలోచనలతో బాహ్య ప్రపంచాన్ని 
గ్రహిస్తాము. 


సార్హం అస్తిత్వవాదాన్ని (ప్రవంచించే (గంథం “గీయింగ్‌ అండ్‌ నథింగ్‌ 
నెస్‌”, బీయింగ్‌ అంటే అస్తిత్వం, నథింగ్‌ నెస్‌ అంటే నాస్తిత్వం, శూన్యం, 
కాని శూన్యత అంటే లేకపోవడం అయినా, లేకపోవడం అనేదానికి కూడా ఒక 
అస్తిత్వం వున్నది, దీనికి సంబంధించిన తాత్విక విచారమే సార్త గ్రంథం. 


నీలుదారుల చీకటిలో మనిషి 


అస్తిత్వం మూడు రకాలుగా వుంటుందని సార్తర్గి తన (గ్రంథంలో పేర్కొ 
న్నాడు. Being for itself ((ఫెంచిలో etre pour s0i) అంటే తనకొరకు తాను 
అయిన అస్తిత్వం. ఇది మానవ చేతన. ' లేదా మన మనస్సు. దీన్నే 
శూన్యత Nothing-ness అని సొర్తరి భావించాడు. ఎందుకంటే తాను వున్నా 
నని తెలిసివుండడమే చేతన 0౧50015౧౭55. చైతన్యం కలిగి వుండడమే చేతన 
అయినప్పుడు దేన్ని గురించిన చేతన అని ప్రశ్న వస్తుంది. ఈ ప్రశ్నకు 
సమాధానం అస్తిత్వవు రెండవ రూపం. అది BOingin-itself ఫెంచిలో ఆ 
ensoi అంటే తన లోపల తాను అయిన అస్తిత్వం, ప్రవంచంలోని అచేతన 
వస్తువులు unconscious things, తొము వున్నామని తమకు తెరియని వస్తువులు, 
తాము వున్నామని తెలిసినా అలా తెలిసినట్టు తెలుసుకోలేని జంతువులు, ఈ 
అస్తిత్వ (శ్రేణిలోకి వస్తాయి, 


మూడనరకం అస్తిత్వం Being-for-others ఈ (శ్రేణిలోకి మనలను పోలిన- 
మన వలెనే తాము వున్నామన్న విషయం తెలిసి వుండడమే కాక, అలా 
తెలుసునన్న విషయం కూడా తెలిసిన తోటి మానవులు వస్తారు. 


మొదటిరకం అస్తిత్వం అంశే కేవల శుద్ధదచైతన్యం (pure consciousness) 
శూన్యమైనది. అది నథింగ్‌ నెన్‌. అది ఎరుక (24216౧69). అయితే దేన్ని 
గురించిన ఎరుక? బాహ్యా (ప్రపంచం, దానిలోని వస్తువులు, జీవకోటి (పూర్త 
మైన స్వీయచేతన లేనంతనరకు ఇతర జీవులు కూడా అచేతన వస్తువులతో . 
సమానమే.) రాజకీయ, ఆర్థిక, సాంఘిక్క సాంస్కృతిక వ్యవస్థలు-వీటన్నిటని 
గురించిన ఎరుక. అలాగే మనవంటి, మన తోటి మానవుల గురించిన ఎరుక. 


fo 


అన్తీ త్వవాది జీన్‌ పాల్‌ నార్తరి 


(శ్రేణుల అస్తిత్వం (బాహ్య (పపంచం)తో సంబంధం పెట్లుకుంళే 
వునికి సంపూర్షతే లేదు. అంతే మానద చేతన హా క్‌ 
మారిపోతుంది. మానవ చేతనలో బాహ్య ప్రపంచం" భాగ 


ఈ విధంగా మొదటి (శ్రేణి అస్తితం (మానవ చేతన 


దీవికి తొతి 115 పర్యవసానం (Philosophical consequence) ఏమిటి మూడ 


నము కేక. 


చేతన (human consciousness) శూన్యతతో కూడినటిది. డాని? మూనవ, 
౬ య 


చలో లలల ఆటలు 


క 


గోరుతాడు. శూన్యచేతన లేకపోతే మానవుడు బాహ్య ప్రవంచాన్ని గుర్తించక 
గాని అనుభవంలోకి తెచ్చుకోవడం గాని జరగదు. ఈ కార్యక్రమంలో అతడు 
తాను చేసే పనుల ద్వారా తాను గుర్తించి సంబంధాలు వెట్టుకునే విషయాల 
ద్వారా తన స్వభావాన్ని నిర్భయించుకుంటాడు. అప్పటివరకు అతనిది శూ 
చేతన. బాహ్య ప్రపంచంతో సంబంధం పెట్టుకుని ఏయే చర్యలద్యాకా, గ = 
విషయాలను ఎంచుకోవడం ద్వారా తన శూన్యచేతనను నింవుకోదలచుకుఐ 
కాడో వాటి ద్వారా అతని వ్యక్తిత్వం, స్వభావం నిర్మయమవుతామి. 


దీని అర్హం ఇది : మానవ స్వభావం, మానవ వ్యక్తిత్వం ఆడి నుంచి 
తమంతట తాము నిరయమైనవి కావు. బాహ్య పరిస్తితుల, ఇతర వ 
ఒత్తిడి ద్వారా, నిర్ణయ మైనవి కూడా కావు. మానవుడు తన చర్యల ద్వారా 
ఆలోచనల ద్వారా ఎప్పటి కప్పుడు తన వ్యక్తిత్వాన్ని, స్వభావాన్ని నిర్భయిం 
చుకుంటాడు, నిర్మించుకుంటాడు. ఆ విధంగా అతడు స్వతంత్రుడు. తన 
క ఆది తా చ Pry Te ap, రాన 
వ్యక్తిత్వ, స్వభావాలను తానే నిర్ణయించుకునే సంవూర్ష్మ స్వాతంత్ర్యం అతనికి 
వున్నది. 


“మానవుడు సర్వ స్వతంత్రుడు”--)41% is free అనేది సార్తం అస్తెత్య 
వాదానికి మూలకందమైన సూత్రం. 


అంతే కాదు. మానవుడు స్వతంత్రుడుగా తప్ప మరొకలా వుండలేడు. 
అతని స్వేచ్చ అతని స్వాతంత్ర్యం అతడిని నీడ లాగా వెన్నాడుతూనే 
వుంటాయి... Man is condemned to be free- “మానవుడు స్వేచ్చా శావగ్ష 
స్తుడ్లు” అని సార్హర అంటాడు. 


మానవుడు స్వతంత్రుడు కనుక తన స్వభావాన్ని (౭55౭౧6౭) తానే నిర్గ 
యించుకుంటాడు. ఉదాహరణకు ఏ మనిషీ స్వతః పిరికివాడు కాడు ధైర్యశాలి 
కాడు. ఒక సందర్భంలో ఒకడు పిరికిగా ప్రవర్తించవచ్చు. మరొక సందర్భంలో 
ధైర్యంగా ప్రవర్తించవచ్చు. పిరికివని చేసినప్పుడు పిరికివాడు అనిపించుకుంటాడు. 


శ 


న! 


502 బశ శ దర్శ సనం 


ధైర్యంగా ప్రవర్తించినప్పుడు ధైర్యశాలి అనిపించుకుంటాడు: అందుచేత స్వత 
స్ఫిష్టంగా ఏ మనిషిని ధైర్యశాలి అనిగాని, పిరికివాడు అని కాని ముద్ర 
వేయలేము. మనిషి చేసే పిరికివనుల వల్లనే అతడు పిరికివాడు అనిపించుకుం 
టాడు, అలాగే సాహస కృత్యాల వల్లనే ధైర్యశాలి అనిపించుకుంటాడు. 


దీనికి కారణం, సార్వకాలిక సార్వజనీన, సార్వత్రిక మానవ స్వభావం 
అనేది లేకపోవడమే. మానవుడు రెడీమేడ్‌గా 'లోకంలోకి రాడు. మానవుడు 
నిత్య పరివర్తన శీలి. ఎప్పటికప్పుడు తన స్వభావాన్ని తాను నిర్మించుకుంటూ 
వుంటాడు. అతని పనులే అతని స్వభావాన్ని నిర్ణయిస్తాయి. అతని ఈ నిత్య 
పరివర్తనకు కారణం అతనికి గల నిర్మయ స్వేచ్చ (freedom of choice). 


మానవుడికి ఈ నిర్ణయ స్వేచ్చ ఎక్కడినుంచి వస్తున్నది? మానవ జీవితం 
అనేక అవకాశాల _ (possibilities) రూపంలో వుంటుంది. అదొక శృంగాటకం 
వంటిది. చీలుదారుల  కూడలివంటిది. కూడలిలో నిలబడిన మానవుడు విధిగా 
ఏదో ఒక దారిని ఎంచుకోవలసి వుంటుంది, ఒకే దారి వుంపే నిర్ణయ స్వేచ్చ 
అనే దానికి అవకాశం వుండదు. కాని వెక్కు దారులు వుండడంవల్ల విధిగా 
ఏదో ఒకదా:) ఎంచుకొనక తప్పదు. 


అలొ ఎంచుకునే బాధ్యత మానవుడిదే. ఫలానా దారిని వెడితే (పయో 
జనం చేకూరుతుందని, అది నైతికమని, విధ్యుక ధర్మమని సలహా ఇచ్చే 
వారికి కొరతలేదు. మతవిశ్వాసాలు, నైతిక సూత్రాలు గురువుల ఉపదేశాలు, 
నివుణుల నిర్ణయాలు, ఆప్త వాక్యాలు, స్నేహితుల సూచనలు-- ఇలా ఎన్నో 
విధాలుగా అతనికి సలవోలు అందుతాయి. కొని, వీటిలో దేన్ని అనుసరించాలన్నది 
నిర్ణయించుకునే బాధ్యత తిరిగి వ్యక్తిదే. జీవితం అవకాశాల (possibilities) 


వుట్ట. కనుకనే మానవుడికి నిర్ణయ స్వేచ్చ లభిస్తున్నది. 


ఈ నిర్భయ స్వేచ్చ వల్ల మనిషి తను చేసే ప్రతి వనికి తానే బాధ్యుడు. 
మ్లానవుడి నిర్భయ స్వేచ్చను నిత్యం నీడలా వెన్నంటి వుండేది ఈ బాధ్యత. 


“ద్వేషం అనేది మానవ స్వభావంలోనే వుంది. అందుచేత నేను ద్వేషిం 
చక తప్పలేదు. అందులో వా తప్పులేదు” అని వ్యక్తి తప్పుకోవడానికి వీలు 
లేదు. మానవ స్వభావం అనేది పూర్వ  నిర్హిష్టమై లేదు. ఎప్పటి కప్పుడు 
మానవుడుచేసే పనుల వల్లనే అది నిర్ణయ మవుతుంది. అలాగే “(పేమిం 
చడం మానవ స్వభావం కనుక నేను (వేమిస్తున్నా”నని అనడానికి వీలు లేదు. 
ఎందుకంటే (ప్రేమించడం అనే వని వల్లనే మానవుని _ప్రేమిక స్వభావం నిర్ణయ 
మవుతున్నది తప్పు పూర్వ నిర్షిష్ట మానవ స్వభావం వల్ల (ప్రేమించడం జరగదు. 


అస్త త్ర (వాది జీన్‌ సాల్‌ నొర్త౦ 503 


“దేవుడు ఇలా రాసివెట్టాడు కనుక నేను ఫలానా విధంగా ప్రవర్తించాను. 
నా తప్పేమీ లేదు” అనడానికి వీలు లేదు. ఎందుకంకే దేవుడనేవాడు లేడు. 
నీషే “606 is d౭24--దేవుడు చనిపోయాడు” అని అన్నాడు. సార్త్ర అస్తిత్వ 
వాదంలో ఈ _ నిరీశ్వరవాదం ఒక ముఖ్యాంశం. దేవుడు వుంటే ఆయనవై 
భారం వేసి “అలా చెయ్యడం ఈశ్వరేచ్చ, లేదా ఈశ్వరాజ్ఞ. కనుక అలా 
చేశాను” అని తప్పించు కోవచ్చు. కాని, మానవుడికి గల నిర్ణయ స్వేచ్చ కొర 
ణంగా దేవుని అవసరం లేకుండా పోతున్నది. దైవ శాసనం నిర్దిష్ట విధంగా 
వుండేటట్టయితే మానవుడు ఎంచుకొనడానికి ఇన్ని మారాలుండవు. దేవుడనే 
వాడుంటే బాగుండేదే. కాని, మానవుడి దురదృష్టవశాత్తు దేవుడు లేడు. 


అలాగే మనుధర్మశా,స్త్రం ఇలా చెప్పిందనో, భగవద్గీత. ఇలా చెప్పిందనో, 
మరొక మత (గంథం ఇలా చెప్పిందనో, సంఘనీతి ఫలానా విధంగా వుందనో, 
ప్రభుత్వం ఫలానా విధంగా శాసించిందనో, 'న్నేహితులు, బంధువులు ఫలానా 
విధంగా ఓత్తిడి చేశారనో చెప్పి మానవుడు తను స్వీయ నిర్ణయ స్వేచ్చ 
నుంచి తపి ప్పించుకోవడం కుదరదు. ఎందరు ఎన్ని రకాలుగా చెప్పేనా, వ్రతి 


వ్రత్యేక సందర్భంలోను ఏదో ఒకదాన్ని నిర్ణయించుకునే బాధ్యత--ఏదో ఒక 
దాన్నే ఎంచుకునే బాధ్యత-మ మనిషి దే. 


ఈ నిర్ణయ స్వేచ్చ (free choice) పర్యవసానం ఏమిటంకే మానవుడు 
తాను చేసే "వళి నిర్ణయాన్ని చాలా బాధ్యత (1690003010) తో చేయవలసి 
వుంటుంది. ఎందుకంటే ఒక సందర్భంలో ఒక నిర్ణయం చేశామంటే దాని 
ఫలితాలు ఎలా వుండబోతున్నాయో మనకు తెలియదు. ఇదివరకు ఇలాంటిదే 
ఒక సందతృంలో ఫలానా విధంగా చేస్తే ఫలానా మంచి ఫలితం వచ్చింది 
కనుక్క ఇప్పుడూ అలాగే చేయవచ్చునని అనుకోవడానికి వీలు లేదు. “చరిత్ర 
చర్విత చర్చ్వణం కాదు- “History never repeats itself.” ప్రతి సన్నివేశం 
కొత్తదే. అందుచేత వ్రతి నిర్ణయం ఎప్పటికప్పుడు కొత్తగానే చేయాలి. అందు 
చేత-వీ నిర్ణయం వల్ల ఏ ఫలితాలు వస్తాయో తెలియదు కనుకా చాలా 
జాగత్తగా బాధ్యతగా ఆచి తూచి నిర్ణయం. చేయాలి.” 


అంతేకాదు మనం ఒక నని చేశామంటే, ఒక నిర్ణయం చేశామంటే అది 
_ మన ఒక్కరి వక్షానే కాదు మొత్తం మానవజాతి షక్షానే చేస్తున్నామని అర్హం. 
మనం ఒక నిర్ణయం ఎందుకు చేస్తాము? అది విలువైన నిర్భయం, ప్రయోజన 
కరమైన నిర్ణయం అనే కదా! అందుచేత ఆ నిర్ణయాన్ని ఇతరులు కూడా 
గుడ్డిగా అనుసరించే ప్రమాదం వుంది. కనుక్క మనం సరైన నిర్భయం చేయక 
పోతే ఇతరులను కూడా తప్పు దారి వట్టించిననార నువుతాము. 


504 విశ దర్శ స్థనం 


ఇంత బరువైన బాధ్యత మనిషి మీద వుంచి కనుక్క ఏమో ఈ నిర్భయం 
తప్పేమో. సరైంది కాదేమో, దీని ఫలితాలు ఎలా వుంటాయో అనే ఆందో 
ళన (anxicty- జర్మన్‌లో angst) మనిషికి విధిగా కలుగుతుంది. భయం (61610) 
కలుగుతుంది. అవేదన (2n౪1ish) కలుగుతుంది. ఇదంతా నిర్ణయ స్వేచ్చ వల్ల 
మానవుడి నెత్తిమీదపడే బాధ్యత కారణంగా కలిగే ఫలితం. అస్పిత్వవాదంలో 
ఆందోళన, ఆవేదన, భీతి- ముఖ్యాంశాలు. 


ఇవి ప్రతి మానవుడికి తవ్ననిసరిగా కలిగే అనుభూతులు (10691089). వీటి 
నుంచి ఏ వ్యక్తీ తప్పించుకోలేడు. జీవితంలో ఎప్పుడు ఏ ముఖ్య నిర్ణయం 


చేయవలసి వచ్చినా ఈ అనుభూతులు - భీతి, ఆందోళన, ఆవేదన- అతడిని 
వెన్నాడుతాయి, 


ప్రపంచంలో మానవుడు ఏకాకి. వీకటిలో చీలుదారుల నడుమ నిలబడి 
ఎవరికీ వినబడని కేకలు వేసే ఏకాకి. “అంతరాళ భయంకర ప్రాంతరాలలో” 


తన ముళ్ళదారి తానే వెదుక్కునే ఏకాకి. అతనికి దారి చూపేవారు ఎవరూ 
లేరు. 


ఇదీ మానవుడి వరిస్టితి (140120. situation) దీనికి సార్తర చెప్పిన ఒక 
ఉదాహరణ అస్తిత్వవాద సాహిత్యంలో సుప్రసిద్ద మైనది. ద్వితీయ (ప్రపంచ 
యుద్ద సమయంలో ఒక యువకుడు సార్తరి వద్దకు సలహా కోసం నచ్చాడు. 
స్వదేశ రక్షణకు నొజీ మూకలతో పోరాడడానికై సైన్యంలో చేరాలని అతనికి 
బలమైన కోర్కె కలిగింది. అతనిలో దేశభక్తి 'పెల్టుబికీంది. తోటివారితోపాటు 
తాను సైన్యంలో చేరి మాతృదేశాన్ని రక్షించుకోవాలని, అది తన విధి అని 
ఆతడు భావిస్తున్నాడు. కాని అతనికి ఒక ముదుసలి తల్లి వున్నది. అతడొక్కడే 
అమెకు దిక్కు. అతడే ఆమె సర్వస్వం. అతడినే ఆమె సమ్ముకుని వుంది. 
అతడు సైన్యంలో చేరితే ఆమె దిక్కులేని దీనురాలు అవుతుంది. ఆమె వద్ద 
వుండి పరిచర్యలు చేయడం కుమారుడిగా తన కనీసవు కర్తవ్యం. 


ఈ రెండు ప్రత్యామ్నాయాల మధ్య; కర్తన్య కర్తరీద్వయం మధ్య, అడ 
కత్తెరలో పోక చెక్కలా అతడు నలిగిపోతున్నాడు. దేశ రక్షణ కోసం తల్లిని 
విడిచిపెట్టి సైన్యంలో చేరడమా, తల్లి పోషణకోసం దేశం ఏమైఫోయినా 
నా శేమిలే అని ఇంటివద్ద వుండిపోవడమా? “జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి 
గరీయసి” -- అంటే “జనని జన్మభూమి స్వర్గం కంట గొవ్న”- అన్నారు 
"పెద్దలు. అది మంచి సుభాషితమే. కాని, జననికి, జన్మభూమికి మధ్య నంది 
గత ఏర్పడి ఒక్కరినే నిర్ణయించుకోవలసి వస్తే ఏమి చేయడం? 


అస్తేత్వవాది జీన్‌ పాల్‌ సార్తం 505 


మౌొత్స సేవ కోసం ఇంటివద్దనే వుండడం కుమారుని విధి అవి చెప్పడానికి 
ఎన్ని బలవత్కారణాలుంటాయో, అంతకం ల బలవత్తర కారణాలు మాతృదేశ 
సేవకోసం ఇబ్లువిడిచి వెళ్ళాలనడానికీ వుంటాయి. తల్లిని దిక్కు లేనిదాన్ని చేసిపో 
వడం ఎంత అనైతికమో, దేశం పిలువు వినిపించుకోకపోవడం అంతే అవె తికం. 
చివరికి ఆ యునకుడు తనకు ఏది కర్తవ్యమో తానే విర్ణయించుకోవాలంటాడు 
పార. 


అడుగడుగున అస్తి త్యవాద సమస్యలు 


సమస్త సృష్టిలో మానవుని కొక్కడికే తనకు కావలసినదాన్ని ఎంచుకునే 
స్వేచ్చ (free will, freedom of choice) ఉన్నాయి. నిర్భయ స్వేచ్చ అవేది మావ 
వువీకి మాత్రమే ప్రకృతి ప్రసాదించిన వరం. 

జంతువులకు కూడా చైతన్యం ఉంది. తాము వేరు, తక్కిన వ్రపంచం 
వేరు అనే జ్ఞానం వుంది. ఎంతో కొంత ఆలోచనా శక్తి వుంది ఆయినా, 
వాటికి మానవుని తార్కిక వివేచన శక్తి, మందీ చెడ్కు పావం వుణ్యం. న్యాయం 
అన్యాయం మొదలైన ద్వంద్వాలను విడమరిచి, విశ్లేషించి విచక్షణ చేయగల 
శక్తి -లేదు. అవి తమ చర్యలకు ప్రవర్తనకు హేతుత్వంవై కంటు సహజ 
జ్ఞానం (మురుుందు పై ఎక్కువగా ఆధారపడతాయి. ఇక వృక్షాలను తీసుకుంటే 
అని ప్రాణులే అయినా, స్వస్వరూవ జ్ఞానం లేని ప్రాణులు. ఇక జడ వదార్థాల 
సంగతి చెవ్పనక్కరలేదు. అవి కేవలం వస్తువులు వాటికి అప్తిత్వం ఉంది. 
కొని అవి తమ అస్తిత్వం తాము ఎరగనివి. 


మానవుడు తవ్ప మిగిలిన చరాచర ప్రకృతి అంతా పంపూరిత వస్తుజొలం 
(completed things) తో కూడినట్టిది. మానవుడు మాత్రమే అవంవూరిత, 
విత్య పరివర్తన-నిత్య వరిణామశిలం గల జీవి, అతనికి మాత్రమే ష్యతంతేచ్ళ 
ఉంది, 


మానవునికి గల ఈ ఇచ్చా స్వాతంత్ర్యం వల్ల ఏది వీత్సి ఏది కాదు, 
ఏది ధర్మం, ఏది కాదు, ఏది కర్తవ్యం, ఏది కాదు అని విర్ణయించుకోవలపి 
వచ్చినప్పుడు అతనికి ఖీత్సి ఆందోళన, ఆవేదన కలుగుతాయవి ఇంతకుముందు 
తెలుసుకున్నాము. 

వీటినుంచి తప్పించుకోడానికి అతడు వ్రయత్నం చేస్తాడు. ఆ వ్రయత్నంలో 
అతడు 9264128%కు లోనవుతాడని - అంటే ఆత్మవంచవక్కు విజొయితీ లేమికి 
పొల్పడుతాడని--సార్తం అంటాడు. తవ నిర్షయ స్వేచ్చ అంతులేవిదవి, తవ చర్య 


506 విశ | (దర్శనం 


లకు బాధ్యత తన ఒక్కడిదేనన్సి తాను లోకంలో ఒంటరినని, శాస్త్రాలు 
మతం, విశ్వాసాలు తనకు తోడు లేవని తెలుసుకున్నప్పుడు అతనికి భయం కలిగి 
తాను నిజంగా అంత స్వతంత్రుడిని కొనని తనను తొను వంచించుకుంటాడు. 


ఆత్మవంచన-b24 £1ఘయూరెండు రకాలైనదని సౌర్హ అంటాడు. ఒకటి : 
మనిషి తాను నిజంగా స్వతంత్రుడిని కానని భావిస్తాడు. తనకు మార్పులేని, 
పూర్వ నిర్షిష్ట, పరంపరాగత స్వభావం వుందని, దానినుంచి తాను తప్పించు 
కోలేనని అనుకుంటాడు. తాను ఇలా తప్ప మరోలా ప్రవర్తించలేనని, తనకు 
పుట్టుకతో వచ్చిన స్వభావమో, గత చర్యలవల్ల అలవడిన స్వభావమో నిర్ది 
ష్ట్రమై వుంది కనుక అలాగే ్రవర్తిస్తానన్తి తనను తాను నమ్మించుకుంటాడు. 
అది అబద్దమని, ఆత్మవంచన అని తెలిసి కూడా నిర్ణయ స్వేచ్చా బాధ్యత 
(responsibility of choosing) నుంచి తప్పించుకునే నిమిత్తం అలా భావిస్తాడు. 
తానొక అచేతన  వస్తువులాంటి వాడినని, గాలి ఎటు వీస్తే అటు ఎగిరిపోయే 
కాగితం ముక్కలాంటివాడినని తలుస్తాడు, 


ఈ సందర్భంలో సార్త్య (తన “బీయింగ్‌ అండ్‌ నథింగ్‌ నెస్‌”లో) ఒక 
ఉదాహరణ ఇస్తాడు : ఒక యువకునితో ఒక అమ్మాయి మొదటిసారిగా ఏ 
_రెస్టారాంట్‌కో వెళ్లడానికి ఒప్పుకుంటుంది. ఆ యువకునికి తనపట్ల ఏ ఉద్దేశం 
వుందో ఆమెకు తెలుసు. ఇప్పుడే కాకపోయినా, మరి కాసేవటికి తాను ఏదో 
ఒక నిర్ణయానికి రాక తవ్పదని కూడా తెలుసు కొని, అంత త్వరగా నిక్షయా 
నికి రావలసిన అవసరం ఏమీ లేదని ఆమె భావిస్తుంది. తన స్నేహితుని 
ప్రవర్తన మర్యాదగా వుందా లేదా అన్నదే ఆమె గమనిస్తూ వుంటుంది. అతని 
మాటలలో తనపట్ట గౌరవం, మర్యాదలకు మించి మరేమైనా వున్నాయా లేదా 
అన్న విషయం పట్టించుకొనడానికి నిరాకరిస్తుంది. “నీవు చాలా అందంగా 
వున్నావు సుమా!” అని అతడు అంక, అందులో సెక్సు సంబంధమైనదేమీ 
లేదని నమ్మాలని ఆమె అనుకుంటుంది. అతని (ప్రవర్తనలో, మాటలలో పెకి 
కనబడే అర్హం తప్ప, అంతరార్హం ఏమీ లేదని కూడా అనుకుంటుంది. ఎందు 
కంటు ఆమెకు తనకేమి కావాలో తనకే తెలియదు. తాను అతనిలో బలమైన 
కోర్కె కలిగిస్తున్నానని అమెకు తెలుసు. కాని అటువంటి కోర్కె ఎవరికైనా 
తన పట్ట "వుండడం అవమానకరంగా భావిస్తుంది. కాని అదే సమయంలో 
అతడు తనను కేవలం ఒక స్నేహితురాలుగా మాత్రమే పరిగణిస్తున్నాడని 
తెలిస్తే చాలా కోవం వచ్చేస్తుంది. ఆమెకు వూర్తి సంతృప్తి కలగాలంటే 
అతని వైఖరి తన వూర్తి వ్యక్తిత్వాన్ని, తన వ్యక్తిగత స్వేచ్చను గుర్తించేదిగా 
వుండాలి. అదే సమయంలో ఆ వైఖరిలో తన శరీరం వట్ట కోర్కె కూడా 
మిళితమై వుండాలి. 


అన్తీత్తవాది జీన్‌ పాల్‌ సార్త్ర9 507 


ఇంతలో అతడు ఆమె చేతిని తన చేతిలోకి తీసుకుంటాడు. దానితో ఆమె 
వెంటనే ఏదో ఒక నిర్భ్హయానికి రావలసిన అవసరం ఏర్పడుతుంది.ఆ చేతిని 
అలాగే అతని చేతిలో వదిలేస్తే అతని కోర్కెను అంగీకరించినట్టు అవుతుంది. 
లాగేసుకుంకే తమ ఇరువురి మధ్య నడుస్తున్న అనిశ్చిత పరిస్టితిలోని సందిగ్వతా 
మాధుర్యం కాస్తా ఎరిగిపోతుంది: అందుచేత ఆమె ఏదో ఒక నిర్ణయానికి రావ 
లసిన ముహూర్తాన్ని వీలైనంత వాయిదా వేయడానికి నిర్ణయించుకుంటుంది. తన 
చేతిని అతని చేతిలో వదిలేస్తుంది. కాని ఆ విషయం ఆమె గమనించదు. 
వైగా, ఏవో ఉదాత్త, గంభీర విషయాలను గురించి జీవితం గురించి తన 
జీవితం గురించి ఎంతో ఇంటలెక్చువల్‌ గా మాట్లాడడం ప్రారంభిస్తుంది. తానొక 
ప్రత్యేక వ్యక్తినని తన చైతన్యం, తన వ్యక్తిత్వం తనవేనని నిరూపించాలని 
ఆమె తాపత్రయం. ఆ ప్రయత్నంలో ఆమె శరీరం, మనస్సు వేరైపోయి, అతని 
చేతుల మధ్య ఆమె చేయి, అంగీకారాఅనంగీకారాల అనిశ్చిత స్థితిలో కేవలం 
ఒక అచేతన వస్తువులా మిగిలిపోతుంది. 


ఇది సార్తం చిత్రీకరించిన bad faith-ఆత్మవంచనకు ఒక ఉదాహరణ. మరొక 
రకమైన ఆత్మవంచనకు ఉదాహరణగా సార్హరి ఒక కెఫేలోని వెయిటర్‌ను 
వర్ణిస్తాడు. వెయిటర్‌ అందరిలాంటి వ్యక్తే. కాని వెయిటర్‌ విధి నిర్వహ 
ణలో అతని మానవ వ్యక్తిత్వం మరుగైపోతుంది. మనం కూర్చున్న బల్లవద్దకు 
గబగబ, చకచక అడుగులు వేస్తూ వస్తాడు. అతి వినయంగా, అవసరమైన దాని 
కరశు ఎక్కువగా వంగి మన _అర్హరు' తీసుకుంటాడు. మన పట్ట ఎక్కడలేని 
గౌరవం, విధేయత వొలకబోస్తాడు. అంతా కృత్రిమంగా, నటనగా ఉంటుంది. 
అంటే ఇతరులు వెయిటర్‌ ఎలా వుండాలని కోరుతారో అలా నటిస్తాడు. 
తనకు వేరే అస్తిత్వం, నిర్ణయ స్వేచ్చ లేనట్టు ప్రవర్తిస్తాడు. ఎందుకంటే 
మరోలా ప్రవర్తిస్తే ఇతరులకు అతడు వెయిటర్‌ అనిపించదు. 


కాని వెయిటర్‌ కు తెలుసు తాను ఉద్యోగరీత్యా మాత్రమే వెయిటర్‌ నని, 
తన అసలు వ్యక్తిత్వం వేరే వుందని. అయినా ఆ వ్యక్తిత్వాన్ని చంపుకుని 
తాను కేవలం ఒక వస్తువు (b౭ing- n-it5e1f) అయినట్టు నటిస్తాడు. అది తవ్చ 
నిసరి నటన అని నమ్ముతాడు కూడా. అదీ b&d faith-ఆత్మ వంచన. 


నిజానికి అతడు కావాలంటే మరొకలా వుండగలడు, అంత వినయం 
నటించ నక్కరలేదు. ఉదయమే అయిదింటికి లేననక్కరలేదు. కెఫేను శుభ్రం 
చేచునక్కరలేదు. కాఫీ తయారు చేయనక్కరలేదు. కాఫీ తీసుకు రమ్మంశే 
తీసుకురానక్కరలేదు. కావాలంటే పొగరుగా సమాధాన _ మివ్వవచ్చు. అలా 
చేస్తే అతని ఉద్యోగం పోతుంది. కాని అతను కోరుకుంటే ఉద్యోగం పోయే 


508 వభ (దర్శనం 


టట్టు ప్రవర్తించే స్వేచ్చ అతనికి వుంది. ఉద్యోగం పోతే జీవనోపాధి పోయి, 
"పేదరికంతో భార్యా, పిల్లలు మగ్గిపోతారు. తనకేమని నిర్హక్ష్యుంగౌ వుండే స్వేచ్ళ 
అతనికి వుంది. కాని అలా ఆ స్వేచ్చను ఉపయోగించడం వల్ల వచ్చే బాధల 
అతనికీ తెలుసు. అందువల్ల ఆ స్వేచ్చను వదులుకొని వెయిటరుతనాన్ని 
అలవరచుకుంటాడు. అది తన నిర్ణయమే. అంట స్వేచ్చను వదులుకోవడం 
కూడా అతని స్వేచ్చలోని భాగమే. అందుచేతనే స్వేచ్చ మానవుడిని నిరంతరం 
వెన్నాడుతూనే వుంటుంది. వంచన ద్వారా ఆత్మే వంచన ద్వారా తాను 
స్వతంత్రుడను కానని తనను తాను వంచించుకోవడం ద్వారా 'స్వేచ్భావిము 
కుడు కావడానికి మనిషి ప్రయత్నించడం కూడా స్వేచ్చా నిరయమే. అందుకే 
తిరిగి ఆవేదన తవ్పదు; నిస్పృహ (౮౭55211) తప్పదు. 


ఈ నిస్పృహ మానవుని అస్తిత్వంలోనే వుంది. అందుకే అస్తిత్యవాదానికి 
ఒక రకం నిరాశావాదం అని పేరు వచ్చింది. అది మానవుడిని భయంకర మైన, 
అకేతరి చివర వెలుగులేక అయినా కనబడని _ నిరాశావాదవు సొరంగంలోకి 
నెట్టుతుందని విమర్శించారు. 


కాని ఈ విమర్శను సార్తర ఒప్పుకోలేదు. అస్తిత్వవాదం అచ్చమైన ఆశా 
వాదం అంటాడు అతడు. 


ఎందుకంకే మానవుడు స్వేచ్ళాజీవి సంవూర్ల స్వతంత్రుడు. అతని 
స్వభావం పూర్వ నిర్చిష్టమైంది కాదు. శాశ (తంగా నిర్భయ మైపోయినట్టుది 
కాదు. అలాగే అతని భవిష్యత్తు కూడా. అది కూడా వూర్వ నిదైన్ట్రం, 
నియతం అయినట్టుది కాదు. అది గతానుగతికం కాదు. 


అందుచేత మనిషి తన భవిష్యత్తును తాను స్వేచ్చగా నిర్భయించుకుని, 
తీర్చిదిద్దుకోగలడు. అవినీతి వనులనల్ల అవినీతివరుడుగా పేరు వడీనా అతడు 
ఏ క్షణంలోనైనా నీతి మార్గాన్ని _ఎంచుకోగలడు. మనిషి తాను పాపినని, 
దుర్మార్లుడినని, అసమర్హుడనని అప్రయోజకుడనన్సి తన స్వభావం నుంచి 
తప్పించుకోలేని నిస్సహాయుడనని క్రుంగిపోనక్కరలేదు. మానవ స్వభావం నిరం 
తర "పరివర్తన శీలం కలది. అది నిత్యం b౭60గ॥గక్ర-పరివర్తన-అనే స్థితిలోనే. . 
వుంటుంది. అతడు సిరాబుడ్డి లాంటివాడు కాడు. సిరాబుడ్డి ఎప్పటికీ సిరా 
బుడ్తిగానే వుంటుంది. కాని భీరువుగా (ప్రవర్తించే వ్యక్తి ఎప్పటికీ: భీరువుగానే 
వుండ నక్కరలేదు. ధీరుడుగా తనను తాను మలచుకోవచ్చు. అవినీతిపరుడు 
నీతివరుడుగా మారవచ్చు. దుర్మార్గుడు సన్మార్గుడుగా నూతన జీవితం ప్రారం 
ఛించవచ్చు. మానవుడు "తనకు గల సంవూర్మ /:0121) మైన, అవధులులేని 


అస్తీత (వాది జీన్‌ పాల్‌ సార్తం "509 
(boundless), అనంత (యయుః మైన నిర్ణయ సే (చ్చ (freedom of choice) 
వల్ల తన భవిష్యత్తును ఎలా కావాలంకే అలా మార్చుకోవచ్చు. ఇది సకల 
చరాచర జగత్తులో మానవుడికి ఒక్కడికే (ప్రకృతి ప్రసాదించిన వరం. నాణానికి 
ఒకవైవు శావమైతే, మరొకవైవు వరం. 


ఒక మనిషి ఏ పని అయినా ఎందుకు చేస్తాడు? ఉన్న పరిస్థితిని మార్చడం 
కోసం, భవిష్యత్తును తన ఇస్ట్రప్రకారంగా తీర్చిదిద్దడం కోసం. మనిషి ఒక నిర్ణయం 
చేశాడంటే, ఒక పని చేశాడంటే అతడు భవిష్యత్తును తనకు అనుకూలమైన 
వర్తమానంగా మార్చుతున్నా డన్నమాట. ఎలా ఏ వని చేస్తే భవిష్యత్తు 
తనకు అనుకూలంగా మారుతుందో అలా ఆ వనే చేసే స్వేచ్చ అతనికి వుంది. 


ఇది వ్యక్తికి వలె సంఘానికి జాతికి కూడా వర్తిస్తుంది. మొత్తం 
మానవాళిశే వర్తిస్తుంది. వ్యక్తి సంఘం, మానవాళి తమ భవిష్యత్తును 
తామే నిర్ణయించుకోవాలి. ఆ నిర్భయ స్వేచ్చ , వారికి వుంది. ఇటువంటి 
ఆశను మానవునిలో, సమాజంలో పవురికొల్పుతుంది కనుకనే అస్తిత్వవాదం ఆశా 
వాదం కూడా, ద్వితీయ ప్రపంచ యుద్ద కాలంలో సార్వ, కామూ (Alb 
Camus) వంటి అస్తిత్వవాదుల రచనలు నాజీ దురాక్రమణ |ప్రతిఘటనోద్యమం 
(underground resistence movement) లో ప్రముఖ పొత్ర వహించాయి. అనాటి 
నిరాశామయ పరిస్టితులలో .(ఫ్రెంచివారికి ఊరట కలిగించాయి. దైర్యం (ప్రబో 
ధించాయి. కర్త వ్యోన్ముఖులను చేశాయి. 


అస్తిత్వ వాదంలో నిరాశావాదం గర్భిత మై వుందన్న విమర్శకు ఒక కారణం 
జీవితం నిజంగా ఎంత సంక్లిష్ట వ్యాపారమో గుర్తి ంచలేకపోవడమేనని సార 
అంటాడు. ప్రతి మానవుడు స్వాతంత్ర్యాన్నే కోరుతాడు. తన భవిష్యత్తును 
తానే నిర్ణయించుకోగోరుతాడు. అయితే ఆ నిర్ణయ స్వేచ్చను వెన్నంటి 
వచ్చే బాధ్యత ఎంత భయంకరమైనదో.. నిర్ణయం చేయనలసి వచ్చేదాకా అతడు 
గుర్తించలేడు. తాను కోరకుండానే తనకు నిర్ణయ స్వాతంత్ర్యం జన్మతః లభిం 
చిందని దానినుంచి తనకు విముక్తి లేదని తెలుసుకున్నప్పుడు, ఆ స్వాతంత్ర్య 
బాధ్యత తనకు ఒక సంకెల వంటదని గ్రహించినవుడు మనిషి ఆవేదనకు, 
ఆందోళనకు లోనవుతాడు. ఎందుకంటే మనిషి వివిధ ప్రత్యామ్నాయాలలో ఒక 
దాన్ని ఎంచుకునేటప్పుడు తన వక్షాననే కాదు సమస్త మానవాళి పక్షాన 
నిర్ణయం చేసినవాడు (legislating for all mankinG) అవుతున్నాడు. అందుకనే 
అంత ఆందోళన. అందుకే వ్యక్తి ఆచి తూచి అమిత జాగ్రత్తతో నిర్భయం 
చేయవలసి వుంటుంది. 


510 “ విశే (దర్శనం 


సార్త౦ కాంట్‌ తాత్విక సిద్ధాంతాలకు వ్యతిరేకి. కాంట్‌ భావవాది, సార్హ 
అస్తిత్వనాది. అయినా అతని వివేచన పద్దతివై హెగెల్‌ గతితార్కికవాద 
(ప్రభావం ఎంతగా వుందో, అతని నైతిక సూత్రంవై కాంట్‌ (ప్రభావం అంతగా 
వుందనిపిస్తుంది. ఉదాహరణకు, కాంట్‌ “క్యాటిగారికల్‌ ఇంవరేటిన్‌ అనే 
నైతిక సూత్రాన్ని ప్రవచించాడు. “నీ కర్తవ్యం ఏది అన్న ప్రశ్న వచ్చినప్పుడు, 
ఏ కర్తవ్యమైతే నీవు సార్వజనీన నైతిక స్తూత్రం కావాలని., కోరుకోగలవో, 
అదే నీ కర్తవ్యం అవుతుంది”- అంటే నీకొక కర్తవ్యం, ఇతరులకు మరొక 
కర్తవ్యం అనేది వుండదు. అందరు ఆచరించి తీరాలన్న నీతి సూత్రాన్ని 
మాత్రమే . కర్తవ్యంగా చేసుకోవాలి. దీనికీ సార్హర (ప్రబోధించిన 1681312608 
for all mankind అన్న సూత్రానికి తేడాలేదు. 


సార్తం అస్తిత్వవాదంలోను, అసలు అన్ని రకాల అస్తిత్వవాదాలలోను, 
కొన్ని లోపాలు లేకపోలేదు; అతివ్యాప్త్రి అవ్యాప్త్రి అతిశయోక్తి దోషాలు 
లేకపోలేదు. అయినా, ఒకందుకు మాత్రం అస్తిత్వవాదం పొశ్చాత్య తత్వ 
దర్శనాలలో కెల్లా విశిష్టమైంది. అది ఎక్కువమందికి నన్నిహితంగా' వస్తుంది. 
చల్లగా పలకరిస్తుంది. వ్యక్తితో పాటు కన్నీరు కారుస్తుంది. వ్యక్తీ కన్నీరు 
తుడుస్తుంది. వ్యక్తి కన్నీటికి భాష్యం చెబుతుంది, తరణోపాయం చూపిస్తుంది. 
వ్యక్తికి-చూనవ వ్యక్తికి- మానవుని స్వేచ్చకు పట్టాభిషేకం చేస్తుంది. మాన 
వడి నుంచి అతని స్వేచ్చను, అతని han 4i్జniy ని ఎవరూ 'వేరుచేయలేరని 
అభయమిస్తుంది. 


అస్తిత్వవాదం గత శతాబ్దంలో క్రీర్స్‌గార్డ్‌తో ప్రారంభమైన సిద్దాంత మైనా, 
అవా యా 3 (ఇ యు ర 
అది మానవునికి ఎప్పుడూ వరిచితమైనదే. ఒక తత్వ దర్శనంగా అది కొత్తది 
కావచ్చు. ప్రతి మానవుడూ ఎర్టి సైన్షలిస్టు కాడు. కొని (ప్రతి మానవుడు 
ఎప్పుడూ-ముఖ్యంగా వివిధ ప్రత్యామ్నాయాలు మసక ఫీకటిలో అస్పష్టాకారా 
లాగా చుటూ మూగి అతని కళలోకి సూటిగా చూస్తున్న ప్రతిసారి అస్తిత్వ 
రొ €౨ య 60౧ దీ అణాటో 
సమస్యా పరిస్టితిలో నే (“existential situation”లో) వుంటాడు. 


శ్రీరాముడు జనాపవాదానికి వెరచి సీతను పరిత్యజించడమా, మానడమా 
అని సంశయాకులితుడై నవుడు-- 


అర్జునుడు పాండవ, కౌరవ సేనల మధ్య రథం నిలిపి యుద్దం చేసి 
బంధు మిత్రులను వధించడమా, యుద్దం మాని 'వెనుదిరిగిపోవడమా అని కింక 
ర్రవ్యతా విమూఢుడై నప్పుడు- 


సిద్దార్థుడు జీవితపరమార్జాన్ని అన్వేషిస్తూ రాజ్యాన్ని, భార్యాపుత్రులను 


అస్తత్స(వాది జీన్‌ పాల్‌ సార్త౦ 511 


నడలీ మపోధినిష్కర్గిమణం చేస్తూ (తిరువతి వెంకట కవులు బుద్ద చరి 
త్రలో “ఒక కొంతేగున్కు సంశయించును, సముద్యుక్తత మున్‌ చెందు, "వేరొక 
కొంతేగుు యథాస్థితింగన్తు నిరుద్యోగంబు వాటించు...” అని వర్షించినట్టు) 
డోలాందోళితుడై నవ్వుడు- 


హామ్రెట్‌ ౨౦ be or not to be that is the question”అని మథనవడినవుడు- 

టి. ఎస్‌. ఇలియట్‌ 

“Between the idea 

And the reality 

Between the motion 

And the act 

Falls the shadow” 

అని వాఫోయి నవ్పుడు- 

“ఏది వుణ్యం, ఏది పావం, 
ఏది సత్యం, వీదసత్యం, 
ఏది నీతి ఏది నేతి, 
ఏది మంచి, ఏది చెడువు 


ఓ మహాత్మా... 


అని (క్రీ) ద్వంద్వ (ప్రత్యామ్నాయాల కోరల మధ్య చిక్కుకుని (ప్రశ్నిం 
చినప్పుడు- 


అస్తిత్వవాద ప్రతిధ్వని వినిపిస్తుంది. అంతేకాదు. 


_ సలశయాంధ్య సంవృతమైన లోకంలో ఏకాకిగా నిలబడి సోక్రటీస్‌ తన 
అభిమానులు, శిష్యులు దేశం విడిచిపొమ్మని సలహా ఇచ్చినా వెడచెవిన పెట్టి 
విషపొత్ర సి స్వీకరించడాని కే స్వచ్చందంగా నిక్ష యించుకున్న వుడు- 


మనిషి ఎటువంటివాడైనా, A బుక a man for ౭ that అని వ్యక్తిని 
స్కాటిష్‌ కవి రాబర్ట్స్‌ బర్న్స్‌ కీర్తించినప్పుడు- 


డాస్తాయెవ్‌ సీ స్క ళన *ైం అండ్‌ పనిష్మ్‌మెంట్‌ * నవలను “BUtthatis 
the beginning of a new story, the story of the gradual rebirth of a man, the 
story of his gradual regeneration, of his gradual passing from one world to 
another, of his acquaintance with a new and hitherto unknown reality” (అది 
ఒక నూతన కథకు ప్రారంభం. అది నెమ్మది నెమ్మదిగా మానవుని వునర్ణననా 


512 దళ “(దర్శ సనం 


నిక్కి వునరుజ్తీవనానిక్తి ఒక (ప్రపంచం నుంచి మరో ప్రపంచానికి మారడానికి, 
ఇంతవరకు తెలియని ఒక నూతన సత్యంతో అతని పరిచయానికి, సంబంధించిన 
కథ) అనే వాక్యాలతో ముగించినప్పుడు-- 


చెకోవ్‌ “మెరీ అర్బర్డ్‌ ” నాటకంలో “ANd yet, always, every movement 

of the day and night my soul has been filled with such marvellous hopes and 

visions, I can see happiness, Amia, I can see it coming...” (రాత్రి వగలు ప్రతి 

క్షణం ఏవో అద్భుత ఆశలతో, స్వప్నాలతో నా మనస్సు నిండి పోతున్నది. 

నాకు ఏదో అనందం కనిపిస్తోంది, అది రావడం కనిపిస్తోంది...) అని ఒక 
పాత్రచేత 'అనిపించినవ్పుడు- 


గోర్కి “లోయర్‌ డెప్ప్‌” అనే నాటకంలో “Man alone exists- everything 
else is the creation of his brain ! Man ! Itis glorious ! It sounds - oh - 80 
big Man must be respected- not degraded with pity - but respected, respected 
| Let us drink to man...” (“మనిషి మాత్రమే వున్నాడు. మిగిలిన దంతా 
అతడు తన మెదడుతో సృస్టించినదే. మనిషి ! అద్భుతం ! ఎంత గొప్ప 
మాట ! మనిషిని గౌరవించారి. జాలితో కించపరచరాదు. గౌరవించాలి, 


గౌరవించాలి. మనిషి గౌరవార్హం, మధువు సేవిద్దాం...”) అని ఒక పాత్రచేత 
పలికించినప్పుడు- 


ఆంగ్ల కవి విలియం హెన్లీ 1౪s అనే కవితలో 
“] am the master of my fate : 
I am the captain of my soul” 
అని వ్యక్తి "స్వేచ్చను సగర్వంగా. (ప్రకటించినవ్పుడు-- 
కృష్ణశా స్త్రీ 
“ఇది మాత్రం నిజమనవోయ్‌ | 
మకుటధారి మానవుడని...” 
అని మనిషిని కీర్తించినప్పుడు- 
UU 
“మనుష్యుడే నా సంగీతం, 
మానవుడే నా సందేశం” 
అని |వ్రస్తుతించినప్పుడు- 


అప్పుడు కూడా అస్తిత్వవాదంలో నిక్షిప్తమైన ఆశావాద వీణావాదనం విని 
పిస్తుంది. 





తత్వశాస్త్ర పదకోశం 
(Philosophical Terms) 


అంతర్చుద్దై 
య్‌ 
అంతః ప్రబోధం 
అంతరజానం 

Cy 
.అంతన్ఫూ[తం 
అంతిమ కారణం 
అజేయం 

శా 
ఆజే యవాదం 
పాల 

అణువు 
అతీత భావ వాదం 
అదనపు విలువ 
అనంతత్వం 
అనుభవ నాదం 
అనుభూతి వాదం 
అనుభవాత్పూర్వ్యం 
అనుభవానంతరం 
అనుమాన (ప్రమాణం 
అభివ్యక్తం 
అభివ్యక్తత 
అభ్యుదయ వాదం 
అభెతికం 
అమానసికం 
అమూర్త త 
అవగాహన 
అవిచ్చిన్నత 
అవిభాజ్యం 
అసంబదత 

రా 


అస్తిత(ం, ఉనికి, యాధార్థ్యం 


అస్తి త వాదం 
ఆంగికం 
ఆంతర వివేచనం 


Intuition 


19 39 


35 53 


Inner Principle 

Final Cause 
Unknowable 
Agnosticism 

Atom | 
Transcendental Idealism 
Surplus Value 

Infinity 

Empiricism 

A Priori 

A Posteriori 

Inference 

To be Manifest 
Realization, Manifestation 
Meliorism 

Non - material 

Non - mental 
Abstraction 
Understanding 
Continuity 

Indivisible 

Absurdity 

Being, Existence, Reality 
Existentialism 

Organic 

inner Reasoning 


514 


ఆందోళన 
ఆకృతిక కారణం 
ఆకృతులు 
ఆగమనం 
ఆత్మవరత్వం 
ఆత్మవంచన 
ఆదర్శం 
ఆదికారణం 
ఆభాస 

ఆభాసిక గుణాలు 
ఆభాసిక (పపంచం 
అవశ్యకత 
ఆవృత్తం 

ఆవేదన 

ఇంద్రియ సంవేదనలు 
ఇం|దియానుభవం 
ఇంద్రియానుభూతి 
ఇచ్చ 

ఉత్పత్తి సాధనాలు 
ఉన్నమితం 
ఉపయోగితావాదం 
ఎరుక 
ఏకసత్తావాదం 
ఐం[ద్రియజగత్తు 
కార్యకారణత్వం 
కార్మిక వర్షం 
కొలగమన స్థితి 
కేవల భావం 
కేవల భావవాదం 
గతి తర్కం 


గతి తార్కిక భావవాదం 
గతి తార్కిక భౌతికవాదం 


గరి తే సితి 
డా 
గుణాలు 


విశ (దర్శనం 
Anxiety, Angst 
Formal Cause 
Forms 
Induction 
Subjectivity 
Bad Faith 
Ideal 
First Cause 
Appearance, Phenomenon 
Secondary Qualities 
Phenomenal World 
Necessity 
Cycle 
Anguish 
Sense Impressions, Sensations 
Sensory Experience 
Perception 
Desire, Will 
Implements of Production 
Sublimation 
Utilitarianism 
Awareness 
Monism 
Sensible World 


ఏ. Causality 


Proletariat 
Duration 


: Absolute ldea 


Absolute Idealism 
Dialectics 

Dialectical Idealism 
Dialectical Materialism 
Potentiality 

Qualities 


విశ “దర్భునం 


గోత (0 

గోభావం 

చలనం 

చిచ్చక్తి బిందువులు 
చిత్తు 

చైతన్య (సవంతి 
జీవశక్తి 

జ్ఞానశ్వాస్త్తం 

తటుస్ర అదె గతవాదం 
తత (0 విచారం 

తత్వ వివేచన 

తత శాస్త్రం 

తతా (నే షణ 

తర్క విశ్లేషణవాదం 
తర్శశ్వాాస్త్తం 

తాతి (కుడు 
తార్కికుడు 

తార్కిక పర గవసానం 
(తికతర్శంం, (తయీోతర్శం 
(దవ Ne 

ద ఇందా (లు 

ద పంద తర్కం 
ద్వితీయకగుణాలు 

ది పసత్తా వాదం 

నాస్తిత (0 

నిగమనం 

నిమిత్త కారణం 
నియతివాదం 
నిరంతరత్వం, వై రంతర్యం 
నిరవధికం 

నిరషేక్షం 

నిర్జ్యంద్వ కర్తవ్యం, అవశ్వ్య 


' కర్తవ్యం, అసందిగ్ర కర్తవ్యం 


వాన్‌ 
నిర్ణయ స్వచ్చ 
నిర్దుష్ట్రం 


515 


Cowness 

Idea of a Cow 

Motion 

Monads 

Consciousness 

Stream of Consciousness 
Elan Vital, Life Force 
‘Epistemology, 

Neutral Monism 
Philosophical Enquiry 
Philosophical Reasoning 
Philosophy 
Philosophical Quest 
Philosophy of Logical Analysis 
Logic 

Philosopher 

Logician 

Logical Conclusion 
Syllogism 

Matter, Substance 
Duality 

Dialectic 

Secondary Qualities 
Dualism 

Nothingness 

Deduction 

Efficient Cause 
Determinism 

Continuity 

infinite 


: Absolute 


Categorical imperative 


Free will 
Perfect 


516 


నిగ్సితత (౦ 

నిశ్చయడ్డానం 
జా 

నిస్పృహ 
నెతిక సంకల్పం 
పరిమితత్వం 
పరివర్త న 
పారభౌతిక శాస్త్రం 
పారస్పర్యం 
(ప్రజల ఒప్పందం 
(ప్రతిబింబాలు 
ప్రతివాదం 
ప్రత్యేక వస్తువులు 
ప్రాథమిక భావాలు 
ఫలితాత్మకవాదం 
బహుసత్తావాదులు 
బాహొళ్యం 
భయం, భీతి 
భాబాలు 
భానవాదం 
బుదె 

~~ 
బుదివాదం, బొదికవాదం 

2 డా 
భౌతిక కారణం 
భౌతికవాదం 
బెౌదికం 

ఢా 
మానసిక సతులు 
మేధావ్యాపారం 
మౌరికగుణాలు 
యదృచ్చ 
యథార్థం 


యథార్హజగత్తు, వాస్తవజగత్తు 


లక్షణాలు 
వరం 

ra 
వర్గరహిత సమాజం 
వర్గాలు, తత్వాలు 
వర్గీకరణ 


విభ దర్శనం 
Certainity 
Certain Knowledge 
Despair 
Moral Will 
Finiteness 
Becoming, Change 
Metaphysics 
Reciprocity 
Social Contract 
Impressions 
Antithesis 
Particulars 
Simple ldeayy, 
Pragmatism 
Pluralists 
Multiplicity 
Dread 
ideas 
Idealism 
Intellect, Intelligence 
Rationalism 
Material Cause 
Materialism 
Rational 
Mental States 
Intellectual Activity 
Primary Qualities 
Accident, Chance 
Reality 
Noumenal World, Real World 
Attributes 
Class 
Classless Society 
Categories 
Classification 


వశ (దర్శనం 


వాదం 
వాస్త్రవత్వం, వస్తుపరత్వం 
వాస్తవీకరణ 
విరోధాభాస 
విరుద (ప్రతిపాదన 

యా 
వివేచన 
విస్తృతి 
విషయ జగత్తు, 
దృగి (షయ జగత్తు 
వెమనస్యం, పరాయీకరణ 
= 
శుద్దసత్‌ 
శుదచిత్‌ 

నూ 
సంకల్పం 
సంక్షీష్ట్ర భావాలు 
సంవేదన 
సంశయవాదం 
సంశ్లేషణాత్మక (వతిపాదన 
త్‌ 
త్తా 
సమన్వ్వయవాదం ' 
సరుకులు 
సహజజ్ఞానం, సహజాతం 
సృజనాత్మక పరిణామనాదం 
సాధారణీకరణం 


er 


es 


సామస్త్యం 
సార్వత్రికత 

స $తంత్రేచ్చ 

స వతస్పిద్ల భావాలు 
స $యంసిద్ధ సత్యం 
సూక్ష్మజగత్తు 
స్టూలజగళత్తు 
'హేతుపరత్వం 
హేతువిరుద్దం 


: Thesis, Argument 
Objectivity 
Objectification 
Paradox, Antinomy 
Antinomy 

: Reasoning 
Extension 
Phenomenal world 


Alienation 
Pure existence 
Pure consciousness 
Will 
Complex ldeas 
Sensation 
Skepticism 
Synthetic Judgment 
Existence 
Being 
Synthesis 
Commodities 
instinct 
Creative Evolution 
Generalisation, 

: Universalisation 

: Totality 

i Universality 
Free Will 
innate ideas 
Self - evident Truth 
Microcosm 
Macrocosm 
Rationality 
irrationality 


(Bibliography) 
1. History of Philosophy Frank Thilly 
2. A History of Philosophy Fuller/Mc Murrin 
3. History of Western Philosophy Bertrand Russell 
4. Our knowledge of External World Bertrand Russell 
5. My Philosophical Development Bertrand Russell 
6. The Story of Philosophy Will Durant 
7. Guide to Philosophy C. ౬. M. Joad 
8. Great Philosophers Thomas & Thomas 
9. 100 Great Thinkers Jay E. Greene 
10. Philosophy Nicholas A. Horwath 
11. Introduction to Philosophy H. Gene Blocker & William 
Hannaford 
12. The Worldly Philosophers Robert Heilbromer 
13. Masters of Political Thought 
a) Vol. 1. Michael B. Foster 
b) Vol. 2. W. T. Jones 
c) Vol. 3. Lane W. Lancaster 
14. 19th Century Philosophers Ed. Patrick E. Gardiner . 
a) Berkely J..0. Urmson 
b) Hume A. J. Ayer 
c) Kant Roear Scruton 
d) Marx Peter Singer 
15. The World's Great Thinkers (4 vols.) Ed. Saxe Commins & 
Robert N. Linscott 
16. The Communist Manifesto Marx & Engels 
17. Anti - Duhring F. Engels 
18. The Philosophy of Schoepenhauer Ed. Irwin Edman 
19. Science & the Modern World A. N. Whitehead 
20. The Problem of Knowledge A. J. Ayer 
21. The Central Questions of Philosophy A. J. Ayer 
22. Existentialism Mary Warnock 
23. Being & Nothingness Jean Paul Sartre 
24. Words Jean Paul Sartre 
25. Encyclopaedia Britannica- 


ఐశ (దర్శనం ఆధార (గ్రంథావళి 


పుట్టపర్తి నారాయణాచార్యుల వారి అభిప్రాయం 


మాన్యమిత్రులు శ్రీ నండూరి రామమోహనరావు గారికి- 
పుట్టపర్తి నారాయణాచార్యుల ఆశీస్సులు ! 

నా జాబు మీకు ఆశ్చర్యాన్ని కలిగిస్తుందనుకుంటాను. విజయవాడ నుండి 
వచ్చినప్పటి నుండి యేదో ఒక రీతిగా అనారోగ్యంతో బాధపడ్డున్నాను. 


మీరు నాకు యిచ్చిన “విశ్వదర్శనం” ఆషామాషీగా చదివే పుస్తకం కాదు. 
జా(గ్రత్తగా అధ్యయనం చేయవలసిన (గ్రంథం. అసలది జ్యోతి పత్రికలో వచ్చేటప్పుడే 
ఆ (వాతలు నన్ను ఎంతో ఆకర్షించినాయి. ఇప్పుడు ఒక పుసక్తంగా చదివే భాగ్యం 
ఏర్పడింది. 

వాస్తవానికి మీ విశ్య్వదర్శనం వైజ్ఞానిక లోకానికి గొప్ప కానుక. ఈ కాలంలో 
యింత కష్టపడి (గ్రంథాన్ని తయారు చేశారంటే, మీ ఓర్పు, పట్టుదల యెంతో శ్ఞాఘింప 
దగినది. 

ఈ (గ్రంథం చదివేటప్పుడు అడుగడుగునా ఎంత సంతోష పడినానంటే 
చెప్పడానికి వీల్లేదు. నిగూఢ భావాలను కూడా సరసంగా చెప్పగలిగిన మీ వచనం ఎంతో 
సంతోష పరిచింది. 

థెలీస్‌ మొదలుకొని జాన్‌పాల్‌ సా(త్రే వరకు యెంతో ఆసక్తితో పుస్తకాన్ని 
చదివినాను. ఆర్యుల అరణ్యాల్లో వలెనే (గ్రీకు వేదాంతుల ఆలోచనలు కూడా నదీ 
తీరాల్లోనే వుద్భవించి, (ప్రవృద్దమై నాయి. 

శి గ్రీకు వేదాంతుల్లో తొలినాళ్ళ వారే ప్రాచ్య దేశాల్లో పర్యటించినట్టు తామే ఒక 
చోట చెప్పినారు. కనుక ఆదాన (ప్రదానాలు తప్పక జరిగే వుంటాయి. ఉపనిషత్తుల 
కాలాల్ని గురించిన వాదాలు ఇప్పటికీ వున్నాయి కదా! 

మనం ఆనాడు మాట్లాడుకోవడంలో (గ్రీకు వేదాంతుల విషయం వచ్చి, వాళ్ళు 
ఒరిజినల్‌గానే థింక్‌ చేసినారేమో మీ అభిప్రాయం - రాయండి అన్నారు. అప్పుడే నేను 
ఏమి చెప్పలేక పోయినాను. మీ (గ్రంథం చదివేటప్పుడు పరస్పర ఆదాన (ప్రదానం 
జరిగివుంటుందనే అభిప్రాయం దృఢమైంది. 

అసలు గ్రీకు వేదాంతుల కాలం నాటికే మన దేశంలో బుద్దుడు, మహావీరుడు 

జన్మించినారు. వైదిక మతం యొక్క వున్నతి, అవనతి అంతకు ముందే జరిగి 


జ్యా 


పోయాయి. అనేక మాసాలుగా బ్రహ ్యవాదం చోటు చేసుకున్నది. మరి, ఈ ఇన్‌ప్లాయన్స్‌లు 
అన్నీ (గ్రీకు వేదాంతుల'పై సడి వుంటాయికదా! 


నీరు, నిప్పు, గాలి విశ్వానికి కారణాలనే వాదాలతో పాటూ “విశ్వం పాంచ 
భౌతిక"మని, పరిణత స్వరూపం కూడా ఉపనిషత్‌లలో కనబడుతుంది కదా! 


డయలెక్టిక్స్‌ కూడా మన శాస్త్రాల్లో వుండేదే! దీన్ని అంగీకృత్య ఖండనము 
అంటారు. హిడోనిజమ్‌ కూడా మనకు కొత్తది కాదు. సోక్రటీస్‌, ప్లేటో, కారల్‌ మార్క్స్‌, 
సాత్రే, జేన్సు మొదలగు వాళ్ళయొక్క సం(గ్రహ జీవిత చరిత్రలు కూడా నీ పుస్తకంలో 
యిచ్చారు, దానితో వారి వాదాలన్నీ యింకా వుజ్బలంగా చేసినట్లయింది. 

గతి తార్కికొన్న ఎవరిస్తూ వాదం - ప్రతివాదం-సమన్నయం అని వ్యాఖ్యానించారు. 
వః నివరణ చాలా బాగుంది. ఈ నాదొలన్నీ శాస్త్రాల్లో వుండేటివే! ఈ ఛాదస్త 
పండితులు వాటిపై దృష్టి పట్టకుండా యేదో పిడివాదాలు చేస్తుంటారు. 

ప్లేటో రాసిన రిపబ్లిక్‌ అనే [గ్రంథము చాలా సంవత్సరాల (క్రిందట చదివాను. 
ఆనాడు అది నారు అర్థం కాలేదు. మరలా ఆ పుస్తకం ఎక్కడైనా దొరికితే బాగుణ్ను 
అనిపిస్తుంది, సోక్రటీస్‌ వాదనుంటే నాకు అభిమానము. ఆయన జీవితము అన్నా గొప్ప 
గౌరవము. అందుకే నా “మేఘదూతము”లో సోక్రటీస్‌ ప్రస్తావన తెచ్చాను. 


ఇంగా ఎన్నో విషయాలు ఈ (గ్రంథం చదివేటప్పుడు మొదట్లో తోచినాయి. 
కానీ విషయాల గుర్తు చేసుకోవడానికి చేతకానడం లేదు. వేళ్ళు వణుకుతాయి, 


మీరు యిలాగే, అరవిందులు, జిడ్డు కృష్ణమూర్తి, మాస్టర్‌ సి.వి.వి., త్రిమతాలు, 
ఎల్లభము, భాస్కరాగార్య మొదలైన వాళ్ళ అభిప్రాయాలు వివరిస్తే అప్పటికి మ్లీ కావ్యం 
సంపూర్తి అవుతుంది. ఆ కణాలు ఎప్పుడు వస్తాయోనని యెదురు చూస్తూనున్నాను. 

నేను మీకు రాసిన ఈ రాత మీ గ్రంథం చదివేటప్పుడు సొందిన ఆనందానికి 
రేఖామాత్రమే ! మీ కృషికి ఎంతో సంతోషము. 


ఇట్టు 
పుట్టపర్తి నారాయణాచార్యులు 
30-8-1989 


